శ్రీః 
శ్రీరామచన్తుపరబ్రహ్మణే నమః 
బాలానన్తినీ సహితమగు 


శ్రీమద్రామాయణము : బాలకాండము 
ప్రథమసర్గము 
[నారదుడు వాల్మీకికి నంక్షీప్రముగ రామాయణకథ చెప్పుట. 


అవతరణిక :- చతుర్ముభాంశసంభూతుడును, సర్వజ్ఞుడును, అయి 
నీకి మహాముని - యద్యదాచరతి (శ్రేష్ట స్తత్తదే వేతరో జనః, 
త్సమాణం కురుతే లోకస్తదనువర్తతే” (మహాపురుషులు ఏది ఆచరింతు, 
రజనులు కూడ దానినే ఆచరింతురు. వారు దేనిని (ప్రమాణముగ [గ్రహింతు, 
ననే లోకు లందరును ప్రమాణముగ (గ్రహింతురు.) అను న్యాయము; 
ఏసరించి, లోకు లందరును గురువు నాశ్రయించి తాషత్రయవిముక్తి పొందెద 
[ అను అభిప్రాయముతో, తాను పరమజ్ఞానియే యైనను నారద 
కయించి, తాౌపత్రయమును తొలగించునదియు, అత్యుత్తమలక్ష్యమును ఆ 
హ్మాస్వరూపమును తెలిసికొనెను. ఆ పరమరహస్యమును అందరికిని తెలియున! 
మాయణ రూపమున (పచురింపదలచి అది నిర్విఘ్నముగ పరిసమాప్తి నొందుట 
దట మంగళాచరణము చేయుచున్నాడు. గురువు ఉపదేశించిన విషయము 
రించుచు గురుస్మరణము కూడ చేయుటయే ఇచట మంగళము. 


ూ.  తపఃస్వాధ్యాయనిరతం తపస్వీ వాగ్విదాం వరమ్‌, 
నారదం పరిషప్రచ్చ వార్మీకిర్ము నిపుజ్ఞవమ్‌. 
ప్ర. అ. తపస్వీ=తపస్సుగల, వాల్మీ కిః=వాల్మీ కిమహర్షి, తపః స్వా( 


)నిరతమ్‌=తపస్సునందును వేదాధ్యయనమునందును ఆసక్తి కలవాడు; 
గ్విదాం=వాక్కు తెలి సినవారిలో, వరమ్‌= శేష డును, ముని పుజ్బవమ్‌=మునుల 


2 శ్రీమద్రామాయణము 


తాత్పర్యము :- తపఃశాలియగు వాల్మీకి తపస్సును, వేదాధ్యయనమును 
చేయుటయందు ఆసక్తికలవాడును, వాక్కులు తెలిసినవారిలో (శ్రేష్ణడును, 
మునులలో గొప్పవాడును అగు నారదుని ప్రశ్నించెను. 


విశేషార్లములు :- తపస్వీ - కృచ్భ్రచాంద్రాయణాదివ్రతములను ఆచ 
రించుచు నిత్యనైమిత్తిక కర్మలను అనుష్పించుటయే తపస్సు. అట్టి తపస్సు 
కలవాడు తపస్వి. 

తపస్సు జ్ఞానసాధనమని వేదము చెప్పుచున్నది. అట్టి తప్పో 
సాధనచతుష్టయసంపత్తి. అది కలవాడే వేదాంతశాస్త్రము చదువుటకు అధికారి. 
అందుచే తపస్వీ=అట్టి తపస్సుకలవారిలో ఉత్తముడని అర్ధము. 


తపఃస్వాధ్యాయనిరతమ్‌ ఫా “తప అనగా జ్ఞానము అని అర్థము. 
“స్వాధ్యాయః” అనగా వేదము. ఈ తపఃస్వాధ్యాయములందు మిక్కిలి ఆసక్తి 
కలవాడు. లేదా తపః అనగా (బ్రహ్మను ప్రతిపాదించునది. బ్రహ్మప్రతిపాదకములగు 
వేదములందు అనగా వేదాంతములందు ఆసక్తికలవాడు. లేదా “తప అనగా 
కృచ్చచాంద్రాయణాదులను ఆచరించుచు నిత్య నైమిత్తి కకర్మ లను అనుష్టించుట. 
“స్వాధ్యాయః అనగా అర్హజానము కలుగువరకును వేదాధ్యయనము చేయుట. 

థి 

అట్టి తపః స్వాధ్యాయములందు ఆసక్తి కలవాడని అర్థము. 


వాగ్విదామ్‌ కా వాక్‌ అనగా బ్రహ్మము. “బ్రహ్మను తెలి సికొనినవారిలో” 
లేదా, వాక్‌ అనగా శబ్దముల _ సాధుత్వమును బోధించు వ్యాకరణము. ఇది 
మిగిలిన ఐదు వేదాంగములకు ఉపలక్షణము. (ఉపలక్షణ మనగా చెప్పవలసిన 
వానిలో ఒక అంశమును మాత్రము చెప్పుట. దానిని బట్టి మిగిలిన వాటిని 
కూడ (గహించుకొనవలసి ఉందును, అందుచే 'వాగ్విదామ్‌' అనగా “ిక్ష్ర 
వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిషము, కల్పము అనెడి వేదాంగము 
లారును తెలిసినవారిలో” ఆని అర్థము. లేదా 'వాక్‌' అనగా పద్దెనిమిది విద్యలు- 
(బుగ్యజుస్సామాథర్వ వేదములు, గిక్షాదులైన ఆరు వేదాంగములు, మీమాంస, 
న్యాయవిస్తరము, ధర్మశాస్త్రము, పురాణము, ఆయుర్వేదము, ధనుర్వేదము, 
గాంధర్వము, అర్థశాస్త్రము అనునవి.) ఆ పద్దెనిమిది విద్యలు తెలిసినవారిలో. 


మువిపుజ్లవమ్‌ కా 'ముని అనగా మననము చేయువాడు. అనగా 
(బహ్మానుసంధానము చేయువాడు. “మునులలో గొప్పవాడు.” 

వాల్మీకి: :- వల్మీకమునుండి, అనగా పుట్టనుండి, పుట్టినవాడు. “అధాబవీ 
న్మహాతేజా (బ్రహ్మా లోకపితామహః, వర్మీ క ప్రభవో యస్మాత్‌ తస్మాద్వాల్మీకి 
రిత్యసౌ” (“ఈ బుక్టుడు వల్మీకమునుండి పుట్టినాడు గొన వాల్మీకి” అని మహా 
తేజఃశాలియు, లోకము లన్నింటికి పితామహుడును అగు బ్రహ్మ చెప్పెను) అని 


బాలకొండము స. 1 3 


(బహ్మ వైవర్తమునందు వాల్మీకి శబ్లార్థము చెప్పబడి యున్నది. “బుక్ష2_ భూద్భార్గవ 
స్తస్మా ద్వార్మీకి ర్యో౭_భిధీయతే” ( (అతని వలన, అనగా (ప్రచేతసుని వలన, వాల్మీకి 
అని ప్రసిద్దుడైన భార్గవు డగు బుక్షుడు పుబ్రను) అను విష్ణు పురాణవచనము 
వార్మీకికే బుక్టుడని మరియొక పేరు ఉన్నదనియు అతడు భృగువంశమునకు 
చెందిన ప్రచేతసుని కుమారుడనియు తెలుపుచున్నది. “చక్రే ప్రచేతసః పుత్రః” 
అను వచనము ఈవిషయమును బలపరుచుచున్నది. దీని వలన వాల్మీకి 
భృగువంశమునకు చెందిన ప్రచేతసుని కుమారుడనియు,ఇతని అసలు పేరు 
బుక్టుడనియు, శిలవలె కదలక మెదలక తపస్సు చేయుచుండగా అతని చుట్టు 
వల్మీకము (పుట్ట) మొలవగా దాని మధ్య కూర్చుండి తపస్సు చేయుటచే “వాల్మీకి 
అను పౌరుషనామముతో ప్రసిద్దుడయ్యెననియు తెలియుచున్నది. 'బుక్షుడు' 
మొదలగు సేర్లున్నను “వాల్మీకి అను పౌరుషనామధేయముతో నిర్తేశించుటచే 
ఈతనికి శమాదులును, మహాతపస్సును ఉన్నవని సూచింపబడుచున్నది. “తపస్వీ 

వాల్మీకి? అను పదములచే ఈతనియందు వేదాంతశాస్త్రమునకు అధికారియగు 
వాని కుండవలసిన లక్షణము లున్నట్లు కూడ సూచింపబడినది. 


“తపఃస్వాధ్యాయనిరతం వాగ్విదాం వరం, మునిపుజవం నారదం” అనునవి 
నారదునిలో గురువున కుండవలసిన లక్షణము లున్నట్లు సూచించుచున్నవి. 
“సాధనచతుష్టయ సంపన్నుడు బ్రహ్మస్వరూపమును తెలిసికొనుటకు, సమిధలను 
చేత (గ్రహించి, శోత్రియుడును, బ్రహ్మనిష్టడును అయిన గురువువద్దకు వెళ్ళవలెను” 
అని శ్రుతి చెప్పుచున్నది. గురువు అనగా శ్రోత్రియత్వము, (బహ్మ నిష్టత్వము 
కలవాడు. “శ్రోత్రియ శృన్లో౭_ధీలే” అను పాణిని సూత్రము ననుసరించి 
శ్రోత్రియుడనగా వేదవేదార్థములు తెలిసినవాడు. ఈ అర్థమునే “తపఃస్వాధ్యా 
యనిరతమ్‌” అనునది చెప్పుచున్నది. “వాగ్విదాం వరమ్‌, మునిపుజ్వవమ్‌” అను 
పదములు “'బహ్మనిష్టుడు” అను అర్థమును చెప్పుచున్నవి. “గుకార స్త్వన్థకారః 
స్యా ద్రుకార స్తన్నిరోధకః, అంధకారనిరోధిత్వాద్గురురిత్యభిధీయతే” (గు అనగా 
అంధకారము. *రుఃి అనగా దానిని అద్దు పెట్టువాడు. అంధకారమును పోగొట్టుట 
వలన 'గురుః' అని చెప్పబడుచున్నాడు) అను నిర్వచనము ననుసరించి గురుః 
అనగా అజ్ఞానమును పోగొట్టువాడని అర్థము. ప్రకాశము కలుగచేసిననే కాని 
చీకటి తొలగించుట శక్యము" కాదు. “అక్లే జ్ఞానమును కలుగజేసిననే కాని 
అజ్ఞానమును తొలగించుట శక్యము కాదు. "అందుచే అజ్ఞానమును తొలగించి 
జ్ఞానమునిచ్చువాడు (జ్ఞానము నిచ్చి అజ్ఞానమును తొలగించువాడు) అని గురు’ 
శబ్దమున కర్ణము. 


“గాయ న్నారాయణకథాం సదా పాపభయాపహామ్‌, నారదో నాశయన్నేతి 
నృణామజ్ఞానజం తమః (పాపభయమును తొలగించు నారాయణకథను ఎల్లప్పుడును 


4 శ్రీమద్రామాయణము 


గానము చేయుచు, మానవుల అజ్ఞానజన్య మగు అంధకారమును నశింపచేయుచు 
నారదుడు వచ్చుచున్నాడు) ఆని నారదీయములో చెప్పినట్లుగా “నారదుడు” 
అనగా అజ్ఞానమును నశింపచేయువాడు. “నరాణాం ఇదం నారమ్‌”=నరులకు 
సంబంధించిన అజ్ఞానము. 'నారం ద్యతి ఇతి=నారదః అను వ్యుత్పత్తిచే 
అజ్ఞానమును ఖండించువాడు, అనగా పోగొట్టువాడు నారదుడు. లేదా “నరతీతి 
నరః (ప్రోక్తః పరమాత్మా సనాతనః” (ప్రపంచము నందు సృష్టి స్థితిలయములను 
నడిపించువాడు “నరుడు”. “నరతీతి నరః” అట్టి నరుడే పరమాత్మ) అను 
వాక్యము ననుసరించి నారం'=నరునకు సంబందించినది, అనగా పరమాత్మకు 
సంబంధించిన (గూర్చిన) జ్ఞానము. “నారం దదాతీతి నారదః” అనగా 
పరమాత్మనుగూర్చిన జ్ఞానము నిచ్చువాడు అని యర్థము. అనగా అజ్ఞానమును 
పోగొట్టి జ్ఞానము నీచ్చువాడు అని 'నారది శబ్దార్ధము ఏర్పడినది" కావున 
నారదీక్‌ అను పదముచే 'గురు' శబ్దార్థము చెప్పబడినది. 

“పరిపప్రచ్చ” అనుటచే “తద్విద్ధి (ప్రణిపాతేన పరి ప్రశ్నేన పేవయా” 
అని చెప్పినట్లు శాస్త్రోక్త విధానము వ్రకార్‌మే (పశ్నించెనని తెలుపబడుచున్నది. 
ఈ విధముగ ఇచట శిష్య లక్షణము, గురులక్షణము, గురువును సమీపించు 
విధానము - ఈ మూడును సూచింపబడినవి. 

“క్లోకేన్త ప్రతిసాహస్రం ప్రథమే (క్రమాత్‌, గాయత్యక్షర మేకైకం 
స్ట్థాపయామాస వై మునికి (వాల్మీకి, ప్రతి శ్లోక సహస్రమునకును మొదటి 
శ్లోకమునందు, మొట్ట మొదటి ఒక్కొక్క గాయత్రీమంత్రాక్షరమును కూర్చెను) 
అని చెప్పిన విధముగ ఈ శ్లోకమునకు మొదటి ఆక్షరముగా గాయత్రీ మంత్ర 
ప్రథమాక్షర మగు తి కూర్చబడినది. 

అర్థాంతరము :- “తపస్వీ వాల్మీకి; స్వాధ్యాయనిరతం, వాగ్విదాం వరం, 
మునిపుజ్ఞవం నారదం తపః పరిషప్రచ్చ” అని అన్వయము. “తప అనగా 
(బ హ్మము అని అర్ధము. అనగా “వాల్మీకి (బ్రహ్మ స్వరూపమును చెప్పుమని 
నారదుని అడిగెను అని అర్ధము. ఇతరపదముల అర్థము వెనుక చెప్పినప్లే, 1 

అవ. ఆ ప్రశ్నమునే వివరించుచున్నాడు :- 
మూ. కోన్వస్మిన్‌ సామ్రుతం లోకే గుణవాన్కశ్చ వీర్యవాన్‌, 

ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్ళ సత్యవాక్యో దృఢవ్రతః. 2 

ప్ర. అ. అస్మిన్‌ లోకే=ఈ భూలోకమునందు, స్మామృ్పతమ్‌=ఇప్పుడు, 
గుణవాన్‌ =ప్రశస్తమైనగుణములు కలవాడు, కః+ను=ఎవడు? వీర్యవాంశ్చ=పరా|క్ర 
మము కలవాడును, కః=ఎవడు? ధర్మజ్ఞః చాధర్మము తెలిసినవాడును, కృతజ్ఞః 
చ=ఇతరులు చేసిన స్వల్పమగు ఉపకారమును కూడ గుర్తు పెట్టుకొనువాడును, 


బాలకాండము స. 1 ర్‌ 


సత్యవాక్యః=సత్యమైన వాక్యములు కలవాడును, దృఢ|వ్రతః=ఫలము కలుగువరకును 
సంకల్పమును _ విడువనివాడును, (కః=ఎవడు?) 

తా: ఇప్పుడు భూలోకమునందు మంచి గుణములు కలవాడును, 
గొప్పపరాక్రమము కలవాడును, ధర్మము తెలిసినవాడును, కృతజ్ఞడును, సత్యమైన 
వాక్కులు కలవాడును, దృఢమైన సంకల్పము కలవాడును అగు మహాపురుషుడెవ్వ 
డున్నాడు ? 

వి. విద్వాన్‌=తెలిసికొనదగిన వాటి నన్నింటిని తెలిసికొనినవాడు, 
కః=ఎవడు ? ధర్మజ్ఞశ్చ - ధర్మ మనగా అలౌకికమగు, అనగా ఈ లోకమునకు 
సంబంధించని, లేదా లౌకిక ప్రమాణములచే తెలియని, (శ్రేయస్పాధనము. ఇక్కడ 
ఉన్న “చి కారముచే అనుక్తమగు అధర్మమును కూడ (గ్రహింపవలెను. అనగా 
ధర్మమును అధర్మమును కూడ తెలిసికొనినవాడు అని అర్థము. సత్యవాక్కు 
అనగా అతి కష్టసమయములలో కూడ సత్యమునే. పలుకువాడని అర్ధము. 


వెకుంఠాది లోకాంతరములో ఇట్టి గుణములుగల నారాయణొదులుం 
డుట ప్రసిద్ధమే కావున ఆ లోకములను గూర్చ్‌ ప్రశ్నింపవలసిన పనిలేదు. 
అందుచే ఈ భూలోకమందు అని చెప్పబడినది. ఈ భూలోకములో కూడ 
కాలాంతరములందు నరసింహాద్యవతారము లున్నట్లు ప్రసిద్ధము గాన వాటిని 
కూర్చి ప్రశ్నింప పనిలేదు. అందుచే “ఇప్పుడు” అని చెప్పబడినది. చకారములు 
ప్రయోగించుటవలన గుణవత్త ము మొదలగు విశేషణములన్నియు కలిసి ఒకని 
యందే ఉండవలెనన్నట్లు సూచింపబడుచున్నది. అట్టి అనేక గుణ (విశేషణ) 
సముచ్చయమును బోధించుటకు ఒక్క చకారమే చాలును. అయినను అనేక 
చకారముల (ప్రయోగము ఆదరాతిశయమును సూచించుచున్నది. 

'గుణవాన్‌” ఇత్యాదిలక్షణములు వేదోక్తమహాపురుషలక్షణములను చెప్పు 
చున్నవి. 2 


మూ. చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతేషు కో హితః, 
విద్వాన్‌ కః కః సమర్ధశ్చ కళ్ళెక (పియదర్శనః, 3 


ప్ర. అ. క=ఎవడు, చారిత్రేణ=మంచినడవడికతో, యుక్తః=కూడినవాడు? 
కః=ఎవడు, సర్వభూతేషు=సమస్త ప్రాణుల విషయమున, హితః=హితమును చేయు 
వాడు? కః=ఎవడు, విద్వాన్‌ =తెలిసికొనదగిన వాటి నన్నింటిని తెలిసికొనినవాడు? 
క్క=ఎవడు, సమర్ధశ్చ=ఇతరులకు నిర్వహింపరాని కార్యములనుకూడ నిర్వహించు 
టకు సమర్హుదు? కః=ఎవ్వడు, ఏక పియదర్శనః=ఒ కే విధమున సంతోషజనకుడుగా 
కనబడువాడు ? 


8 శ్రీమదామాయణము 


తా. మంచి నడవడి కలవాడును, సర్వప్రాణులకు హితము నాచరిం 
చువాడును, విద్వాంసుడును, అసాధ్యములైన కార్యములను కూడ సాధించు 
సామర్థ్యము కలవాడును, చూచువారికి ఎల్లప్పుడును ఒకే విధముగ ఆనందము 
కలుగు విధమున కనబడువాడును అగు మహాపురుషుడు ఎవడు ? 


వి. చరిత్రము అనగా కులక్రమాగత మగు ఆచారము. చర్మిత్రమే 
చారిత్రము. 

సర్వభూతేషు అనగా సాపరాధుల విషయమున గాని నిరపరాధుల 
విషయమున గాని, అందరి విషయమునను అని అర్ధము. 

“ఏక్షప్రియదర్శనః” :- “క్షణే క్షణే యన్నవతా ముపైతి తదేవ రూపం 
రమణీయతాయాః” (క్షణ క్షణమునకును క్రొత్తగా కనబడుచుండుటయే సౌందర్య 
లక్షణము) అని చెప్పినట్లు ఎల్లప్పుడు చూచుచున్నను, ఎప్పటికప్పుడు అదే 
మొదటిసారి చూచినట్లు విస్మయమును కలుగచేయువాడు అని అర్ధము. లేదా 
“ఏకి శబ్దమునకు “సాటిలేని! అని అర్థము. సాటిలేని సంతోషజనక మగు 


దర్శనము కలవాడు అని అర్థము, 3 
మూ. ఆత్మవాన్‌ కో జితక్రోధో ద్యుతిమాన్‌ కోరం నసూయకః, 
కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే. 4 


ప్ర అ. ఆత్మవాన్‌ =ధైర్యము కలవాడు, కః=ఎవడు? జితక్రోధః=జ 
యింపబడిన కోపము కలవాడును, ద్యుతిమాన్‌ =ప్రశస్తమైన కాంతి కలవాడును, 
అనసూయకః=అసూయలేనివాడును, క=ఎవడు? జాతరోషస్య=పుట్టిన కోపము గల 
(కోపము వచ్చిన), కస్య=ఎవనికి, సంయుగే=యుద్ధ్దమునందు, దేవాశ్చ-దేవతలు 
కూడ, బిభ్యతి=భయపడుదురు ? 


తా. ధైర్యము కలవాడును, కోపమును జయించినవాడును, ప్రశస్తమైన 
కాంతి కలవాడును, అసూయ లేనివాడును ఎవడు ? యుద్దములో కోపమువచ్చిన 
ఎవనిని చూచి దేవతలు కూడ భయపడుదురు ? 

వి. “ఆత్మ! శబ్దమున కిచట ధైర్యమని అర్థము. “ఆత్మా బీవే ధృతౌ 
దేహే స్వభావే పరమాత్మని" అని అమరము. 

'జితకోధః' అను చోట 'కోధి శబ్దము కామాదులకు ఉపలక్షణము. 
అందుచేత కామ - కోధ - లోభ - మోహ - మద - మాత్సర్యము లను 
అరిషడ్వర్గమును జయించిన వాడని అర్థము. 

'అసూయి అనగా గుణములను దోషములుగ చిత్రించు ప్రవృత్తి. 
అసూయ లేనివాడు అనసూయుడు. 


బాలకాండము ప, 1 7 


“దేవాశ్చ” ఆనునపుడు చకారము అసురాదులను కూడ చేర్చుటకు 
ప్రయోగింపబడినది. అందుచే “దేవాసురాదులు” అని అర్థము. లేదా చి 
అనుదానికి 'కూడీ అని అర్ధము. అనగా “దేవాశ్చ” అనుదానికి “మిత్రులైన 
దేవతలు కూడ అని యర్థము. మిత్రులకే భయము కలుగు ననగా శత్రువుల 
మాట చెప్పవలెనా అని తాత్పర్యము. 4 


మూ. ఏతదిచ్చామ్యహం శ్రోతుం పరం కౌతూహలం హీ మే, 
మహరే త్వం సమరో౭_ సీ జాతుమేవంవిధం నరల్‌. ర్‌ 
oa రా Ca 


ప్ర అ. ఏతత్‌=దీనిని, అహమ్‌=నేను, (శోతుమ్‌=వినుటకు, ఇచ్చామి= 
కోరుచున్నాను, మే=న్నా యొక్క, కౌతూహలమ్‌=వేడుక, పరం హి=అధికము 
కదా. మహర్షే=ఓ మహర్షీ! త్వమ్‌=నీవు, ఏవంవిధమ్‌=ఇట్టి గుణము 
లుగల, నరమ్‌=మనుష్యుని, జ్ఞాతుమ్‌=తెలిసికొనుటకు, సమర్ధః౭సమర్జుడవుగా, 
అ సి=ఉన్నావు. 

తా నే నీ విషయమును విన గోరుచున్నాను. నాకు ఎక్కువ 
కుతూహలముగా ఉన్నది. ఓ మహర్షీ! ఇట్టి గుణములుగల మనుష్యుని గూర్చి 
నీకు తెలియుటకు అవకాశ మున్నది. = 


వి. జ్ఞానము యొక్క పారమును చెందినవాడు బుషి. 

దీనియందు నాకు చాల కుతూహల మున్నదను విషయమును నా 
యింగితాకారములచే తా మీ సరికి గ్రహించియే యుందురు అని సూచించుటకై 
“హి అను పదము ప్రయోగింపబడినది. మీరు జ్ఞానవంతులలో ఉత్తములు 
గావునను, ఇట్టి లోకోత్తరు డగు వ్యక్తిని గూర్చి తెలిసియుండుటకు మీకన్న 
సమర్థులు మరెవ్వరును ఉండరు కావునను, ఇంతవరకును మీ రాకకై నిరీక్తించి 
ఉంటిని అని ఉత్తరార్హముచే సూచిత మగుచున్నది. 

ఇచట వాల్మీకి (ప్రశ్నించినది జనసామాన్యమునకు తెలిసిన రాముని 
గూర్చి కా దనియు, వేదాంతములును, నానావిధవిద్యలును ప్రతిపాదించిన సకల 
కల్యాణగుణములతో కూడియున్న పరతత్త్వమును గూర్చి (ప్రక్నించె ననియు, 
తెలియవలెను. నారదమహాముని కూడ ఈ ప్రశ్నముల అభిప్రాయము తెలిసికొని, 
అట్టి మంగళకరగుణములతో కూడిన పరతత్త్వమే రాము డని నిర్ణయించి, 
ఉత్తరము చెప్పెను. (గోవిందరాజు) ర్‌ 


మూ. (శ్రుత్వా చైతత్తిలోకజో వార్మీ కేర్నారదో వచః, 
శూయతామితి చామన్త్య్ర ప్రహృష్టో వాక్యమబ్రవీత్‌. 6 


8 శ్రీమద్రామాయణము 


ప్ర అ. త్రిలోకజ్జః=మూడు లోకములను ఎరిగిన, నారదః=నాగదుడు, 
వాల్మీ కేః=వాల్మీకియొక్క, ఏతత్‌=ఈ, వచః=వాక్కును, [శ్రుత్వాచైవిని(యు), 
“శూయతామ్‌=వినబడుగాక”, ఇతి=అని, ఆమన్త్య్రచ= పిలిచి(యు), అనగా వాల్మీ 
కిని అభిముఖునిగా చేసికొని, ప్రహృష్టః=సంతసించినవాడై, వాక్యమ్‌ =వాక్యమును, 
అబ్రవీత్‌ =పలికెను. 


తా. మూడు లోకముల వృత్తాంతము తెలిసిన నారదుడు వాల్మీకి 
మాటలను విని, సంతసించినవాడై “చెప్పెదను వినుము" అని పలికి, ఇట్లు 
చెప్పెను. 

వి. (త్రిలోకజ్జ్ఞః - మూడు లోకములను ఎరిగినవాడు. లేదా త్రిలోక 
మనగా భూః, భువః; సువః అనెడు మూడులోకములు గల బ్రహ్మాండము. 
దానిని ఎరిగినవాడు. లేదా. “త్రిలోక్‌ శబ్దమునకు బద్దులు, ముక్తులు, నిత్యులు 
అను మూడు విధములగు జనులని అర్ధము. “లోకస్తు భువనే జనే” అని 
అమరము. 

ప్రహృష్షః - ఈ వాల్మీకి సమస్తగుణసంపన్ను డైన మనుష్యుని తెలిసికొన 
గోరెను. ఈ గుణములు సామాన్యసార్వభౌమునిలో లభింపవు. జగద్రక్షణార్హము 
మనుష్యరూపమున అవతరించిన సాక్షాన్నారాయణు డొక్కడే ఇట్టి గుణములు 
కలవాడు. కావున నా కిపుడు భగవద్దుణములను కీర్తించుటకు అవకాశము 
లభించినది అని సంత సించినవాడై. 6 


మూ. బహవో దుర్లభాశ్చెవ యే త్వయా కీర్తితా గుణాః 

మునే వక్ష్యామ్యహం బుద్ద్వా తైర్యుక్తః శ్రూయతాం నరః, 7 

ప్ర, అ. మునే=ఓ వాల్మీకిమునీ !, బహవః=అనేకములును, లేదా అనంతము 
లును, దుర్లభాః చ ఏవ=సాధారణుల కెంతమ్మాత్రమును పొంద శక్యము కానివియు 
అగు, యే గుణాః=ఏ గుణములు, త్వయా=నీచేత, కీర్తితాః=వర్ణింపబడినవో, లైః=ఆ 
గుణములతో, యుక్తః=కూడిన, నరః=మనుష్యుడు, శూయతామ్‌=వినబడుగాక. 
అహమ్‌=నేను, బుద్ద్వా=తెలి సికొని, వక్ష్యామి=చె ప్పెదను. 

తా ఓ వాల్మీకిమునీ ! నీవు అడిగిన గుణములు అనంతములు. 


సాధారణ మానవులలో దొరకవు. అట్టి గుణములతో కూడిన మహాపురుషుని 
నిశ్చయించి చెప్పెదను. సావధానముగా వినుము. 


వి. నారదముని బ్రహ్మదేవునివలన రాముని చరిత్రమును సాంతముగా 
విని వచ్చినాడు. అట్టి గుణములను వినవలె నను కుతూహలములో వాల్మీకి 


బాలకాండము స, 1 9 


ప్రశ్నింపగా తాను ఉపదేశించుటకై వచ్చిన విషయమును గూర్చియే శఈతదు 
ప్రశ్నించినాడు కదా అను ఆనందముతో - “నేను తెలిసికొని ఉన్నాను గాన 
చెప్పెదను వినుము” అని పలికి చెప్ప మొదలిడెను అని వాఖ్యానసారాంశము.? 


మూ. ఇక్షాకువంశ ప్రభవో రామో నామ జనైః శ్రుతః, 
నియతాత్మా మహావీర్యో ద్యుతిమాన్‌ ధృతిమాన్‌ వశీ. 8 


ప్ర. అ. ఇక్షాకువంశ ప్రభవః=ఇక్షాకుమహారాజాయొక్క వంశమే ఉత్పత్తి 
స్థానముగా గల (ఇక్లాకువంశమునందు పుట్టిన), రామః నామ౭=రాము 
డనెడు మహాపురుషుడు, జనైః౭జనులచేత, (శుతః=వినబడినవాదు. (అతడు) 
నియతాత్మా=నిక్సిత మగు స్వభావము కలవాడు అనగా నిర్వికారస్వరూపుడు. 
మహావీర్యః=అచింత్య మైన శక్తి కలవాడు, ద్యుతిమాన్‌ =ప్రశస్త మైన కాంతి కలవాడు, 
అనగా స్వయంప్రకాశస్వరూపుడు (పరా పేక్ష లేకుండ ప్రకాశించు చిత్స (రూపుడు). 
ధృతిమాన్‌=ప్రశస్త మైన ధైర్యము కలవాడు, లేదా ప్రశస్తమైన ఆనందము 
కలవాడు. అనగా నిరతిశయానందస్వరూపుడు. వశీ=ఇంద్రియ నిగ్రహము కలవాడు, 
లేదా సమస్త (ప్రపంచమును తన వశములో నుంచుకొనిన సర్వేశ్వరుడు. 


తా. ఇక్షాకువంశమునందు పుట్టిన రామునిగూర్చి జను లెల్లరును 
వినియున్నారు. ఇతడు నిశ్చిత మైన స్వభావము కంవాదు. గొప్ప పరాక్రమము 
కలవాడు. మంచి కాంతి కలవాడు. ధైర్యము కలవాడు. ఇంద్రియనిగ్రహవంతుడు. 
లేదా ఇకాకువంశమునందు పుటిన రాముడు సాకానారాయణ సూరూపు డని 
న ఏ న నిర్వికారుడు, వ మైన బ్‌ న. 
స్వయంప్రకాశ స్వరూపుడు, నిరతిశయానందస్వరూపుడు. సమస్త ప్రపంచమును 
తన వశములో నుంచుకొనిన సర్వేశ్వరుడు. 

వి. “రమయతీతి రామః అను వ్యుత్పత్తిచే '“రామఃి అనగా రమింప 
చేయువాడని (ఆనందింపచేయువాడని) అర్థము. “రామో రమయతాం వరః” 
(రమింపచేయువారిలో రాముడు (శ్రేష్ణుడు) అని చెప్పబడినది. లేదా “రమన్తే 
యోగినో౭_నన్తే సత్యానన్లే చిదాత్మని, ఇతి రామపదేనాసౌ పరం (బహ్మాభిధీయతే” 
(అనంతసచ్చిదానందాత్మకు డైన ఇతనియందు యోగులు రమింతురు. ఇట్లు 'రామ' 
శబ్దముచే పరబ్రహ్మము చెప్పబడుచున్నది) అను అగస్త్యసం హితావచనానుసారము 
“రమన్తే అస్మిన్‌ ఇతి రామః” -- అనగా “వీనియందు యోగులు రమింతురు” 
అని రామశబ్దార్థము. 

అనేక (ప్రఖ్యాతవంశము లుండగా రాముడు ఇన్హాకువంశమునందే అవత 
రించుటకు కారణ మేమనగా - పూర్వము ఇక్ష్వాకు వను మహారాజు చిరకాలము 


10 శ్రీమద్రామాయణము 


శ్రీమన్నారాయణమూర్తిని ఆరాధించి తత్ఫలముగా రంగనాథుని పొందెను. ఆ 
రంగనాథుని ఆరాధించు అధికారము ఆ వంశమునందు పుట్టినవారికి సదాచారమై 
ఉండెను. ఆ పక్షపాతముచే శ్రీమహావిష్ణువు ఇక్ష్వాకువంశమునందే అవతరించెను 
(గోవిందరాజు). “ధ్యాయేత్సదా సవితృమణ్ణల మధ్యవర్తీ నారాయణః సర సిజాసన 
సన్నివిష్టణి అను ప్రాచీనోక్తిని అనుసరించి సూర్యమండలాంతర్గత మగు తేజస్సే 
తన స్వరూపము గాన, శ్రీమహావిష్ణువు, సూర్యునిపై అభిమానముచే అతని 
వంశమునందే జనించె నని ఉపాసకుల భావము. ఇది సాంప్రదాయికార్లము. 8 


మూ. బుద్దిమా న్నీతిమాన్వాగ్మీ శ్రీమాన్‌ శత్రునిబర్గ్షణః, 
విపులాంసో మహాబాహుః కమ్బుగీవో మహాహనుః. 9 


ప్ర. అ. (ఆ రాముడు) బుద్ధిమాన్‌ =ప్రశస్త మైన బుద్ధికలవాదు, సర్వజ్ఞుడు, 
నీతిమాన్‌=ప్రశస్త మైన నీతి కలవాడు, లేదా సృష్టిస్థితిలయరూప మర్యాదలు 
కలవాడు, వాగ్మీ=సమస్తవిద్యలు తెలిసినవాడు, శ్రీమాన్‌ =అఖండైశ్వర్యము కల 
వాడు, శత్రునిబర్లణః=శ్మతువులను నశింపచేయువాడు, విపులాంసః=ఎత్తెన మూపు 
కలవాడు, మహాబాహుః=బలి సిన బాహువులు కలవాడు, కమ్ము గ్రీవః=శంఖమువంటి 
కంఠము కలవాడు, మహాహనుఃాఎత్తైన చెక్కిళ్ళ మీదిభాగము కలవాడు. 


తా. ఆ రాముడు బుద్ధి, నీత్రి, సర్వశాస్త్ర పాండిత్యము, ఐశ్వర్యము 
కలవాడు. శత్రువులను నశింపచేయువాడు. అతని మూపులు ఉన్నతమైనవి; 
బాహువులు బలిసినవి; కంఠము శంఖము వలె ఉండును. చెక్కిళ్ళ పై భాగము 
ఉన్నతముగ ఉండును. 


వి. విపులాంసః - “కక్షః కుక్తి శ్చ వక్షశ్చ (ఘ్రాణం స్కన్హో లలాటికా, 
సర్వభూతేషు నిర్దిషా ఉన్నతాస్తు సుఖప్రదాః” (ఏ ప్రాణుల కైనను, చంక, 
కడుపు, రొమ్ము, ముక్కు, మూపు, నొసలు - ఇవి ఉన్నతము లైనచో 
సుఖప్రదములు) అని సాముద్రికశాస్త్రములో చెప్పినట్లు ఉన్నతము లైన మూపులు 
కలవాడని అర్ధము. 


“కమ్చుగ్రీవవ్‌ - “కమ్చుగ్రీవశ్చ నృపతి ర్లమృకర్ణో2_తిభూషణః” (శంఖ 
మువంటి కంఠము కలవాడు రాజగును. వ్రేలాడు చెవులు కలవానికి ఎక్కువ 
భూషణము లుండును) అని సాముద్రికశాస్త్రములో చెప్పినట్లు శంఖమువంటి 
కంఠము కలవాడు అని అర్థము. 


“మహాహనుః” - “మాంసలే తు హనూ యస్య భవత స్త్రీషదున్నలే, 
స నరో మృష్టముశ్నాతి యావదాయుః సుఖాన్వితః” (ఎవని చెక్కిళ్ల పైభాగములు 


బాలకాండము స. 1 11 


బలిసి యుందుటచే కొంచెము ఎత్తుగా ఉండునో అతడు జీవితకాలమంతము 
సుఖ మనుభవించుచు, మృష్టాన్నమును భుజించుచుండును”) అని చెప్పినట్లు 


ఉన్నతము రైన హనువులు కలవా డని అర్ధము. 9 
మూ. మహోరస్కో మహేష్వాపో గూఢజ[త్రురరిందమః, 
ఆజానుబాహుః సుశిరాః సులలాటః సుదిక్రమః. 10 


ప్ర. అ. (ఆ రాముడు) మహోరస్కః=విశాలమైన వక్షస్థలము కలవాడు, 
మహేష్యాసఃగొప్ప ధనుస్సుకలవాడు, గూఢజుత్రుః= పైకి కనబడని మూపుల సంధి 
యెముకలు కలవాడు, ఆరిందమః=కామక్రోధాది శత్రువులను లేదా పాపములను 
పోగొట్టువాడు, ఆజానుబాహుః= మోకాళ్ల వరకును పొడచైన బాహువులు కలవాడు, 
సుడిరాః=సులక్షణములతో కూడిన శిరస్సు కలవాడు, సులలాటః=శుభలక్షణములు 
గల నుదురు కలవాడు, సువిక్రమః=అందమైన, పాదవిన్యాసము (నడక) కలవాడు. 


తా ఆ రాముని వక్షస్థలము చాల విశాలమైనది. ధనుస్సు చాల 
గొప్పది. అతని మూపుల సంధి ఎముకలు పైకి కనబడవు. అతడు కామక్రోధాది 
శత్రువులను, పాపములను పోగొట్టువాడు. అతని బాహువులు మోకాళ్లవరకును 
(దేలాడు చుండును. అతని శిరస్సు, లలాటము కూడ మంచిలక్షణములతో 
ఒప్పుచుందును. నడక ఎంతో అందముగా ఉండును. 


వి. “మహోరస్కః” ఆ “స్థిరం విశాలం కఠినమున్నతం మాంసలం 
సమమ్‌, వక్షో యస్య మహీపాంస్తత్సమో చా భవేన్నరః” (దృఢమై, విశాలమై, 
కఠినము, ఉన్నతమై, బలిసి సమముగా ఉండు వక్షస్థలము కలవాడు రాజుకాని, 
రాజసముడు కాని అగును) అని శాస్త్రములో చెప్పిన లక్షణములు గల వక్షస్థలము 
కలవాడు. 

“మహేష్యాపః” - ఈ శబ్దముచే “గొప్పు ధనుస్సును ధరింపతగినంత 
దృఢ మైన శరీరము కలవాడు” అను అర్ధము సూచింపబడుచున్నది. అందుచే 
(ప్రక్రమభంగదోషము లేదు. - అనగా శరీరావయవములను వర్ణించు సందర్భమున 
ధనుస్సును గూర్చి వర్ణించుట ప్రారంభించినదానికి విరుద్దముగా ఉన్నది గాన 
ఇది (ప్రక్రమభంగదోషము కదా అను శంకకు అవకాశము లేదు. 

“గూఢజత్రువో - “విషమైర్తత్రుభిర్నిస్సా$ అతిసూ క్ష్మైశ్చ మానవాః, ఉన్నలై 
ర్బోగినో నిమ్నెర్నిస్సా వో పీనైర్షరాధిపాః” (మూపుల సంధి “ఎముకలకు జ్యత్రువులు 
అని పేరు. “ఇవి ఎచ్చుతగ్గులుగ గాని, అతిసూక్ష ఇములుగ గాని ఉన్నచో దరిద్రు 
అగుదురు. ఉన్నతముగ ఉన్నచో భోగు లగుదురు. లోతుగా ఉన్నచో బీదవా 
రగుదురు. బలిసి ఉన్నచో రాజు లగుదురు) అని చెప్పినట్లు మాంసాధిక్యముచే 


12 శ్రీమద్రామాయణము 
బలిసి యుండుటవలన పైకి కనబడని జతువులు కలవాడని అర్ధము. 


*అరిందమవో - కామ(కోధాది శత్రువర్గమును పోగొట్టువా డని అర్థము. 
కామ(క్రోధాదులు లేనిచో కర్మము చేయుట జరుగదు. కర్మము లేకపోయినచో 
శరీరపరిగ్రహము (జన్మ ఎత్తుట) జరుగదు. ఐతే ఇపుడు రాముడు గ్రహించిన 
మనుష్యశరీరము కర్మమూలకము కాదు; లోకానుగ్రహార్డమే అని ఈ పదము 
సూచించుచున్నది. 


“అఆజానుబాహువో - “ఆజానులమ్బినౌ బాహూ వృత్త పీనా మహేశ్వరః” 
(గుండ్రముగా బలిసి మోకాళ్లవరకును (చేలాడు బాహువులు కలవాడు సార్వభౌము 
డగును) అను సాముద్రికవచనానుసారము సార్వభౌమలక్షణ మగు దీర్హ 
బాహువులు కలవా డని అర్థము. 


“సుకిరాః” - “సమవృత్తశిరాశ్చెవ ఛత్రాకారశిరాస్తథా, ఏకఛత్రాం మహీం 
భుజ్మే దీర్ణమాయుశ్చ జీవతి” (స్‌మముగా గుండ్రముగా ఉందు శిరస్సు 
కలవాడును, గొడుగు వంటి శిరస్సు కలవాడును ఏకచ్చత్రాధిపత్యము చేయుచు 
దీర్ణకాలము జీవించును) అని చెప్పినట్లు శుభలక్షణములు గల శిరస్సు కలవాడని 
అర్థము. 


“సుంలాటఃో - “అర్రవన్త్రునిభం తుజ్జం లలాటం యస్య స పభుః” 
(అర్హచంద్రాకారమై ఉన్నత మైన లలాటము కలవాడు రాజగును) అని చెప్పబడిన 
లక్షణములు గం లరాటము కలనా డని అర్థము. 


“సువిక్రమః" - “సింహర్షభగజద్యాఘగతయో మనుజా మునే, సర్వత్ర 
ఇ 
సుఖమేధన్వే సర్వత్ర జయినః సదా” (సింహము, వృషభము, గజము, పెద్దపులి, 
వీటి నడకవంటి నడక గలవారు అంతటను జయమును పొందుచు సుఖముగా 
వృద్ది పొందుదురు) అని జగద్వల్లభలో చెప్పినట్లు అంద మైన నడక కలవాడని 
ఠా గా ౧ (వక! 
అర్ధము. 10 


మూ. సమః సమదిభకాజః సిగవరః ప్రతాపవాన్‌, 
అది గ యి ౯౩ 
పీనవకా విశాలాకో లకీ ఇవాన్‌ శుభలక్షణః. 11 
ల్‌ అ ల్‌ య్‌ 


ప్ర అ. (ఆ శ్రీరాముడు), సమః=లఅలతిదీర్ణము, లేదా అతిహస్వము 
కానట్టి దేహముకంచాడు, సమవిభక్తాజ్ఞః = హెచ్చుతగ్గులు రేకుండ విభజింపబడిన 
అవయవములు కలవాడు, స్నిగ్ధవర్హః=మంచి రంగు గలవాడు, ప్రతాపవాన్‌ =ప్రశస్త మైన 
పరాక్రమము కలదాడు లేదా తేజస్సు కలవాడు, పీనవక్షాః=బలి సిన వకఃస 


యి 


లము కలవాడు, విశారాక్షః=విశాలమైన నేత్రములు కలవాడు, లక్షీ శ్రదాన్‌= ప్రశస్త 
(Sy ర (oY అత 


బాలకాండము స. 1 13 


మైన అవయవకాంతి కలవాడు, శుభలక్షణః౭మంగళకరము లైన సాముద్రికశా స్త్రోక్త 
లక్షణములు కలవాడు. 


తా. ఆ శ్రీరాముని శరీరము చాల పొట్టిగా కాని, పొడవైనదిగా కాని 
లేదు. అతని అవయవము లన్నియు హెచ్చుతగ్గులు లేక సరిగా విభజింపబడి 
ఉన్నవి. శరీరపు చాయ చాల చక్కనిది. తేజస్సు చాల ప్రశంసనీయ మైనది. 
వక్షఃస్థలము బలిసి ఉండును. నేత్రములు విశాలములు. అవయవముల శోభ 
ప్రశస్తమైనది. సాముద్రిక శాస్త్రములో చెప్పిన శుభలక్షణము లన్నియు అతని 
శరీరము నందున్నవి. 


వి. సమః - “షల్ణవత్యజ్ఞ్లులో ల్సేధః సార్వభౌమో భవేన్న ఎప?” (తొంబది 
యారు అంగుళముల పొడవు గల రాజు సార్వభౌము డగును) అని జగద్వల్లభలో 
చెప్పీ నట్టు హెచ్చుతగ్గులు లేక తొంబదియారు అంగుళముల పొడవు ఉన్నవా 
డని అర్థము. 


సమవిభక్తాబ్లః - “భ్రువౌ నాసాపుట్‌ నేత్రే కర్ణావోష్మే చ చూచుకే, 
కూర్చరౌ మణిబన్లౌ చ జానునీ వృషణౌ కటీ, కరౌ పాదౌస్పిజౌ యస్య సమౌ 
జ్జేయః స భూపతి౯ొ (కనుబొమలు, నాసికారంధ్రములు, కన్నులు, చెవులు, 
"పెదవులు, చనుమొనలు, మోచేతులు, మనికట్టు, . మోకాళ్లు, వృషణములు, 
కటిప్రదేశములు, హస్తములు, పాదములు, పిరుదులు - ఇవి హెచ్చుతగ్గులు లేక 
సమములుగా ఉన్నవాడు రాజు అగును) అని సాముద్రికశాస్త్రములో చెప్పిన 
ప్రకారము రాముని కనుబొమలు మొదలైన అవయవములు ఉన్న వని అర్ధము. 


స్నీగవర్ణ: - “చక్షుః స్నే హేన సౌభాగ్యం దన్నస్నేహేన భోజనమ్‌, త్వచి 
స్నేహేన శయ్యా చ పాద స్నే హేన వాహనమ్‌” (స్నేహ మనగా మెరుగు. 
న్మేతములలో మెరు గున్నచో సౌభాగ్యము, దంతములపై మెరు గున్నచో మంచి 
భోజనము, శరీరమునందు మెరు గున్నచో సుఖశయ్యయు, పాదములందు మెరు 
గున్నచో వాహనసౌఖ్యము కలుగును) అని చెప్పినట్లు రాముని నేత్రాదులలో 


మెరుగు ఉన్న దని భావము. ll 
అ సన జ్యా జా 9 స fe 
మూ. ధర్మజ్ఞః సత్యసన్హశ్చ ప్రజానాం చ హితే రతః, 
5 జ్యూ జా ఇ గ జా 
యశస్వి జ్ఞానసంపన్నః శుచిర్వశ్యః సమాధిమాన్‌. 12 
ప్ర. అ. ధర్మజ్ఞఃాశరణాగతరక్ష ణాది ధర్మములను ఎరిగినవాడు, సత్యసన్దః= 


సత్య మైన ప్రతిజ్ఞ కలవాడు, ప్రజానామ్‌= ప్రజలకు, హితే= హితము చేయుటయందు, 
రతః=ఆసక్తి కలవాడు, యశస్వీ=గొపు కీర్తి కలవాడు, జ్ఞానసంపన్నః=లన్ని విష 


14 శ్రీమద్రామాయణము 


యములకు సంబంధించిన జ్ఞానముతో సంపన్నుడు, శుచి=పరిశుద్ద మైనవాడు, 
వశ్యః=గురుజనులకు లొంగి "ఉండువాడు, లేదా ఆశ్రితులకు రెందుబాటులో 
ఉండువాడు, సమాధిమాన్‌= =ఆశ్రితులను ఎట్లు రక్షించవలెనో ఆలోచించువాడు. 


లా. శ్రీరాముడు శరణాగతరక్షణాది ధర్మములు బాగుగా తెలిసినవాడు, 
చేసిన ప్రతిజ్ఞను నిలుపుకొనును. ప్రజల హితముననై ఎక్కువ ఆసక్తి చూపును, 
అన్ని విషయములును తెలిసినవాడు, పరిశుద్ద మైనవాడు, అనగా నిజాయితీ 
కలవాడు, గురుజనులకు లొంగి ఉండువాడు, ఆశ్రితులకు అందుబాటులో 
ఉండువాడు, ఆశ్రితులను రక్తించుటకై దీక్ష వహీంచినవాడు. 

వి. “సత్యసనశ్చ” ఇత్యాది స్థ సలములలో ప్రయోగించిన *చి అను దానికి 
వి శేషార్హ మేమియు "లేదు. కేవలము పాదపూరణమునకై ప్రయోగింపబడినది. 
“తు హిచస్మహ వై పాదపూరణే” అని అమరము. 12 


మూ. ప్రజాపతిసమః శ్రీమాన్‌ ధాతా రిపునిషూదనః, 
రక్షితా జీవలోకస్య ధర్మస్య పరిరక్షితా. 13 
దు యి 


ప్ర అ. (ఆ రాముడు) ప్రజాపతిసమఃబ్రహ్మతో సమాన మైనదాడు, 
శ్రీమాన్‌=సమస్తలోకమును అతిశయించినవాడు, ధాతా=సమస్త ప్రపంచమును 
పోషించువాడు, రిపునిషూదనః=శతువులను జయించువాడు, జీవలోకస్య= ప్రాణి 
సముదాయమునకు(ను), _రక్షితా=పాలించువాడు, ధర్మస్య=ధర్మమునకు(ను), 
పరిరక్షితా=బాగుగ రక్షించువాడు. 


తా. శ్రీరాముడు బ్రహ్మతో సమానుడు. అందరిని మించినవాడు. సర్వలో 
కములను పోషించువాడు. శత్రువులను నశింపచేయువాడు. సమస్తప్రపంచమును 
రక్తి క్షీంచువాడు. ధర్మమును బాగుగా రక్షించువాడు. 


వి. జీవలోకస్య రక్షితా - కేవలము సార్వభౌము డైనవాడు తనవారిని 
లేదా మనుషులను మాత్రమే. రక్షించకలిగి ఉండును. శ్రీరాము డట్లు 
కాదు. పిపీలికాది బ్రహ్మపర్యంతము సకల (పాణులను రి న్షీింపగలిగినవాడు. ఐతే 
పాపాత్ములను కూడ రక్షించునా ? అను ప్రశ్న ఉదయించును. దీనికి 
సమాధానము “ధర్మస్య “పరిరక్తితా అను మాటలో ఉన్నది. ధర్మమును 
రక్షించుటవలన పాపులను కూడ రి క్రించువాడే అని సూచిత మగుచున్నది. 
ఆది ఎట్లనగా - చికిత్సకుడు శస్త్రచికిత్సాదులు చేయునప్పుడు తాత్కాలికముగ 
రోగికి చాల బాధ కలెగించువాడే అయినను, రోగమును పోగొట్టి చివరకు 
మహోపకారము చేసినవాడే అగుచున్నాడు. అట్లే పాపులను శిక్షించు సమయమున 
వారిపట్ల, ఆ సమయమున, క్రూరుడుగా కనబడినను, అధర్మ మార్గములో పడి 


బాలకాండము స. 1 15 


పాపములు చేయుచున్న ఆ పాపాత్ములను శిక్రించి ఉద్దరించుటచే, వాస్తవమున, 
వారికే విశేషరక్షకు డగు చున్నా డని భావము. 


“రక్షితా జీవలోకస్య” అని (ప్రారంభించి చెప్పిన ఈ విశేషణములు 
భగవంతుని అవతారలక్షణములను వర్ణించుచున్నవి (గోవిందరాజులు). ఇవన్నియు 
పరమేశ్వరున కుండదగిన లక్షణములే కాని ఇతరుల కెవ్వరికిని ఉండదగినవి కావు 
(మ హేశ్వరతీర్జులు). 13 
మూ. రక్షితా స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షితా, 

వేదవేదాబ్గతత్త ్యజో ధనుర్వేదే చ నిష్టితః 14 

ప్ర అ (ఆ రాముడు) స్వస్య=తనయొక్క, ధర్మస్య=శరణాగత 
రక్షణరూపధర్మ మునకు లేదా క్షత్రియధర్మ మునకు, రక్షితా=రక్షకుడు, స్వజనస్య 
చ=ఆశ్రయించిన బంధువులు మొదలైన తనవారికిని, రక్షితా=రక్షకుడు, వేదవేదా 
జ్ఞతత్త్వజ్ఞః= వేదముల తత్త్వమును వేదాంగముల తత్త్వమును తెలిసికొన్నవాడు, 
ధనుర్వేదే చ= ధనుర్వేదమునందు గూడ, నిష్టితఃణ=పరిపూర్ణ మైన ప్రజ్ఞ కలవాడు. 

తా. శ్రీరాముడు తన ధర్మమును చక్కగ పాటించుచు తనవారి 
నందరిని రక్షించుచుండును. చేదవేదాంగముల రహస్యము లన్నియు ఈతనికి 
తెలియును. ధనుర్వేదమునందు ఈతనికున్న జ్ఞానము అసాధారణ మైనది. 

వి. బుక్‌ - యజస్‌ - సామ - అథర్వము అని వేదములు నాలుగు. 
శక్త, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిషము, కల్పము అని వేదాంగము 
రారు. 

“ధనుర్వేదే చ” అనునపుడు చి శబ్దముచే ఆయుర్వేదము, గాంధ 
ర్వవేదము, అర్థశాస్త్రము అను మిగిలిన మూదు ఉపచేదములను కూడ 
(గ్రహించవలెను. 

“రక్షితా స్వస్య ధర్మస్య - 

ధర్మోపదేశసమయే జనాః సర్వే౭_ పి పణ్ణితాః, 

తదనుష్టానసమయే మునయో౭_పి న పణ్ణేతాః”. 

(ఇతరులకు ధర్మము ఉపదేశించుటకు అందరును పండితులే. ఆ 
ధర్మమును ఆచరించు నపుడు మాత్రము మునులు కూడ అపండితుల వలె 


ప్రవర్తింతురు) అని చెప్పి నట్లు చాలమంది ధర్మోపదేశము చేయుచుందురు 
గాని తాము ఆచరించరు. శ్రీరాముడు మాత్రము అట్లు కాదని అర్థము. 


లేదా ధర్మ మనగా ధనుస్సు. “స్వామ్య స్వభావసుకృతేష్వస్త్రీ ధర్మం 


16 శ్రీమ మద్రామాయణము 


తు కార్ముక అని బాణనిఘంటువు. అందుచే “రక్షితా స్వస్య ధర్మస్య” అనగా 
తన ధనుస్సును రక్షించుకొనువాడు అని అర్థము. ఇచట ధర్మ శబ్దము 
ఉపలక్షణచే రథాదులు అను అర్థమును కూడ బోధించును. యుద్ధరంగములో 
తన ధనుస్సును, రథములను, సారథిని, గుజ్జములను, ఛత్రమును, కేతనమును 
రక్షించుకొన గలిగిన అతిరథ శ్రేష్ట డని అర్ధము. 


లేదా శివధనుర్భంగము, _పరశురామపరాభవము మొదలగు లోకోత్త 
రము లగు కార్యములు చేసి తన _ శ్రీనారాయణావతారత్వరూపధర్మమును 
రక్షించుకొనినవాడు అని అర్ధము. 


స్వజనస్య చ రక్షితా - “రక్షితా జీవలోకస్య” అని పూర్వశ్జోకములో చెప్పిన 
జీవలోకరక్షణములో స్వజనరక్షణము కూడ అంతర్గత మైనను, మరల “స్వజనస్య 
చ రక్షితా" అని చెప్పట రామునకు స్వజనుల పై ఉన్న _ కరుణాతిశయమును 
సూచించుచున్నది. 


బాంధవాదులను తిరస్కరించుట (ప్రభువునకు సహజము. రాముడు 
మాత్రము అట్టు కాదు. “అత్యాసన్నం _ పరిత్యజ్య మునేర్తత్తం తు నిష్ఫలమ్‌” 
(చాల దగ్గరగా ఉన్న ఆ్రితుని లేదా బంధువును కాదని మునీశ్వరునకు దానము 
చేసినను అది. నిష్ఫలమే) అను శాస్త్రము ననుసరించి ఆశ్రితబాంధవులను 
విశేషించి రక్షించువాడు అని అర్ధము. 14 


మూ. _సర్వశా స్రార్థతత్త ్యజ్ఞః స్మ ఎతిమాన్‌ ప్రతిభానవాన్‌, 
సర్వలోకపియః సాధురదీనాత్మా విచక్షణః. 15 


ప్ర. అ. (ఆ రాముడు), సర్వశాస్ర్రార్థతత్త కజ్ఞఃణాసమస్తమైన శాస్త్రముల 
అర్థము, తత్త్వము తెలిసినవాడు, స్మ తిమాన్‌ =జ్జప్తీ కలవాడు, అనగా తెలిసిన 
విషయమును మరువనివాడు, (ప్రతిభానవాన్‌ = వ్యవహారమునందు ఉత్తరోత్తరయు 
క్తుల స్ఫూర్తి కలదాడు, సర్వలోక పీయః= సమస్తజనులకును ఇష్టుడు, సదా అందరు 
జనులును ఇష్టులుగా కలవాదు (అందరియందును (పీతి కలవాడు). సాధుః=తన 
కపకారము చేసినవారికి కూడ ఉపకారము చేయువాడు, అదీనాత్మా =అతిదుః 
ఖకాలమునందు కూడ కలత చెందని మనస్సు కలవాడు, విచక్షణః=వినుదారికి 
హృదయానందము కలుగు నట్టు అనేక విధములుగ హైతళడుసాడు రేదా ఆ 
యా కాలములందు చేయదగిన పనులు చేయుటయందు చాతుర్యము కలవాడు. 


తా. రాముడు చెనుక చెప్పిన చేదదేదాంగములే కాక మిగిలిన 
ధర్మశాస్త్ర - పురాణ - న్యాయ - మీమాంసా - సాంఖ్య - చెశేషిక - 


బాలకొండము స. | 17 


యోగశాస్త్రముల అభి పాయములను, సిద్దాంతములను బాగుగా తెలిసికొనినవాడు. 
తెలిసికొన్న విషయములను ఎన్నడును మరువడు. లోకవ్యవహారములలో ఈతనికి 
గల ఉత్తరోత్తరయుక్తుల స్ఫురణము గొప్పది. సమస్తజనులయందును ఈతనికి 
(పేమ అధికము. ఆ జనుంకు కూడ రాము డనిన ప్రాణము. ఎట్టి 
కష్టకాలములం దైనను ఈతని మనస్సు కలత చెందదు.వినువారికి ఆనందము 
"కలుగు నట్లు సంభాషణ చేయుట యందును, సమయోచితములగు కార్యములను 
నిర్వ హించుటయందును గొప్పనేర్పు కలవాడు. 15 


మూ. సర్వదాభిగతః సద్భిః సముద్ర ఇవ సిన్దుభిః, 
ఆర్యః సర్వసమశ్చేవ సదైకపియదర్శన:, 16 
ప్ర, అ. (ఆ రాముడు), సముద్రః=సముద్రము, సిన్దుభిః ఇవానదుల చేత 
వలె, సద్భిః=సత్సురుషులచేత, సర్వదా=ఎల్లప్పుడును, అభిగతః=పొందబడినవాడు, 
ఆర్యః=చేరదగినవాడు, లేదా పూజ్యుడు, సర్వసమః=అందరి విషయమునందును 
సమముగా ప్రవర్తించువాడు,  సదైక పియదర్శనః=ఎల్లపుడును ఒకే విధముగ 
ప్రీతికర మగు దర్శనము కలవాడు. 


తా. నదులు ఎల్లపుడును, అనగా మూడు కాలములందును, సముద్రమును 
చేరుచుండు నట్లు _ సత్పురుపులు ఎల్లచేళల రామునివద్దకు వచ్చుచుందురు. 
ఈతడు ప్రతి ఒక్కరును దగ్గరకు చేరవలసిన వ్యక్తి. పూజనీయుడు. అందరి 
విషయమునను సమముగా ప్రవర్తించుదాడు. ఈతని దర్శనము ఎల్లపుడును ఒకే 
విధముగ ఆనందజనకముగా ఉందును, 

వి. సర్వసమః - జాతివర్ణాదితారతమ్యము లేక సమస్త భూతముల 
విషయమునను సమాన మగు (ప్రేమతో వ్యవహరించువాడు. జాతిగుణవృత్వ్యాది 
తారతమ్యములు లేక అందరును ఈతనిని ఆశ్రయింతురు. "ఏవి కారము 
“దీనిలో ఎన్నడును మార్పు లేదు” అని సూచించుచున్నది (గోవిందరాజులు). 


'సర్వదా' అనుటవలన - సముద్రుని సేవించుటకు నదులకు కాలనియ 
మము ఏ విధముగ అక్కజరేదో అట్ల రాముని సేవించుటయందు భక్తులకు 
కాలనియమము అక్కటిలే దని సూచించబడినది. 

“అభిగతః” అను శబ్దముచే “సత్సురుషులకు శ్రీరాముడే పరమప్రాష్య 
స్థానము” అని సూచితమగుచున్నది. 


“సముదః సిన్దుభిరివ” అను ఉపమానము, నదులకు సముద్రము తప్ప 


18 శ్రీమద్రామాయణము 


వేరు గతి రేనట్లు, సత్పురుషులకు రాముడు తప్ప గత్యంతరము లేదని 
సూచించుచున్నది. 16 


మూ. స చ సర్వగుణోపేతః కౌసల్యానన్తవర్రనః, 
సముద్ర ఇవ గామ్బీర్యే ధైర్యేణ హిమవానివ. 17 


ప్ర. అ. కౌసల్యానన్హవర్దనః=కౌసల్యయొక్క ఆనందమును వృద్ధిపాందించు, 
సః చాఆ రాముడే, సర్వగుణో పేతః=అన్ని గుణములతో కూడినవాడు, గామ్బీ ర్యే= 
తన హృదయములో నున్నదానిని బైటికి తెలియకుండ చేయుటయందు, సముద్రః 
ఇవాసముద్రము వంటివాడు, ధైర్యేణ=ధైర్యముచేత, హిమవానివ= హిమవత్పర్వతము 
వంటివాడు. 


తా. కౌసల్యకు ఆనందమును వృద్ధిపాందించు ఆ రాముడే సకలగుణ 
ములతో కూడినవాడు. అతడు గాంభీర్యమునందు సముద్రము వంటివాడు. 
ధైర్యమునందు హిమవత్సర్వతము వంటివాడు. 


వి. కౌసర్యానందవర్హనః - దశరథుడు కోసలరాజపుత్రి యగు కౌసల్యయందే 
రాముని పుత్రునిగ పొందకరిగెను. అందుచే “కౌసల్యకు ఆనందమును 
పెంచువాడు” అని చెప్పబడినది (గోవిందరాజులు). 


గాంభీర్య మనగా తన హృదయములో ఉన్నదానిని బైటికి తెలియనీ 
యకుండుట. సముద్రుడు తనలో నున్న రత్నాదులను పైకి తెలియకుండ 
చేయుచుండునట్లు హృదయములో ఉన్నదానిని పైకి తెలియ నీయనివాడు అని 
అర్థము. 


దుఖఃకారణ మున్నను దుఃఖమును పొంద కుండుట ధైర్యము. ఆ 
విషయమున రాముడు హిమవత్సర్వతము వంటివాడు. “గిరయో వర్షధారాభిర్ల 
న్యమానా న వివ్యధుః, ఆభిభూయమానా వ్యసనైర్యథాధోక్షజచేతసః” (ఎన్నియో 
వ్యసనములు వచ్చినను విష్ణుభక్తులు ఏ విధముగ దుఃఖింపరో, అట్లే పర్వతములు 
వర్షధారలచే కొట్టబడుచున్నను దుఃఖింపలేదు) అని చెప్పి నట్టు, వర్షములు 
కురియుట, పిడుగులు పడుట, మొదంగు దుఃఖకారణము లున్నను పర్వతములకు 
వ్యథ కలుగదు. అట్టి పర్వతము లన్నిటికన్నను, పర్వతరా జగు హిమవంతుడు, 
మిక్కిలి ధైర్యశాలి. రాముడు ధైర్యముచే అట్టి హిమవంతునితో సమాను డని 
అర్ధము. 17 


బాలకాండము స. 1 19 
మూ. విష్ణునా సదృశో దీర్వే పోమవకత్రియదర్శనః, 
కాలాగ్నిసదృశః కోధే క్షమయా పృథివీసమః, 18 
ధనదేన సమస్త్యాగీ సత్యే ధర్మ ఇవాపరః. 


ప్ర. అ. (ఆ రాముడు) వీర్యే=పరాక్రమమునందు, విష్ణునా=విష్టువుతో, 
సదృశః=సమౌానమైనవాడు, సోమవత్‌ =చంద్రునివలె, (పియదర్శనః=ఆనందకర మైన 
దర్శనము కలవాడు, (కోధే=కోపమునందు, కాలాగ్నిసదృశః=ప్రలయకాలాగ్నితో సమా 
నుడు, క్షమయా=ఓర్పుచే, పృథినీసమః=భూమితో సమానుడు, త్యాగే=దానము 
చేయుటలో, ధనదేనాకుబేరునితో, సమఃసమానుడు, సత్యే=సత్యమునందు, 
అపరః=తనకంట ఉత్కృష్ట మగు మరి ఎవరునూలేని, ధర్మః ఇవాధర్మ దేవత 
వంటివాడు. 


తా. రాముడు పరాక్రమమునందు విష్ణువుతో సమాన మైనవాడు. చంద్ర 
దర్శనము వలె ఈతని దర్శనము ఆనందకరము. కోపము వచ్చినప్పుడు 
ప్రలయకాలాగ్ని వలె చాల భయంకర మైనవాడు. ఓర్పులో భూమివంటి వాడు. 
ఇతరులకు దానము చేయుటలో కుబేరుని వంటివాడు. సత్యమును సంరక్షించు 
విషయమున ధర్మ దేవత వంటివాడు. ఈ విషయమున ఈతనిని మించినవా 
రెవరును లేరు. 


వి. వీర్యే - తనకు క్షత లేకుండ చూచుకొనుచు ఇతరులను 
జయింపగలిగిన సామర్థ్యమునకు వీర్య మని పేరు. రాముడు విష్ణువే అయినను 
అవతార రూప మగు ఉపాధి (భేదమునకు కారణము) ని పట్టి విష్ణువుకంటె 
భిన్నుడు గాన విష్ణువుతో పోల్చుట జరిగినది. లేదా “వీర్యము విషయమున 
విష్ణువైన తనతో సమానుడు” అని అర్ధము. అనగా తనకు తానే సాటి కాని 
వేరెవ్వరును సాటి కారని భినము. విష్ణువునందలి సగము భాగము మాత్రమే 
రామునియం దుండుటచే విష్ణుసాదృశ్యము చెప్పబడినది (గోవిందరాజులు). మరి 
యొక ఉపమాన మేదియు లేనప్పుడు విష్ణువుతో సమాను డని చెప్పుటకన్న 
గత్యంతరము లేదు. (మ హేశ్వరతీర్దులు). 


క్షమయా పృథివీసమః - తనను జనులు తొక్కినను, తవ్వినను, మరి 
ఏమి చేసినను భూమి ఓర్పుతో సహించును. అట్ల తన కెంత అపకారము 
చేసినను అచేతన పదార్థము వలె మిన్నక ఉందువాడు అని అర్థము. 


ధనదేన సమస్తా గే - ఇచట “ధనద” (ధనము నిచ్చువాడు) అను 
శబ్దమును (ప్రయోగించుటచే కుబేరుని _ త్యాగవిశేషము సూచింపబడుచున్నది. 


20 శ్రీమద్రామాయణము 
“అట్టి కుబేరునితో సమానుడు”. 


సత్యే ధర్మ ఇవాపరః - అపరః=తనకంట ఇతరమైన ఉత్క ఎష్షవస్తువులేని, 
ధర్మదేవత వంటివాడు (గోవిందరాజులు). అపరః= రెండవ, ధర్మదేవతయా, 
అన్నట్లు ఉన్నాడు (మ హేశ్వరతీర్జులు). 

అవ. నారదుడు, మొదట “ఇక్ష్యాకువంశప్రభవః” అను పదముచేత 
రామావతారమును చెప్పెను... “మహావీర్యఃి “శత్రునిబర్హణః అను పదముల 
చేత తాటకామారీచవధ పరశురామపరాభవములను సూచించెను. “లక్షీ శ్రైవాన్‌” 
“శ్రీమాన్‌” అను పదములచేత సీతాపరిణయమును తెలియజేసెను. “ధనుర్వేదే 
చ నిష్మితగల్‌ అను వాక్యముచేత కౌశికునివలన రామునికి కలిగిన సమస్తాస్త్ర ప్రాప్తిని 
తెలిపెను. ఇట్లు బాలకాండకథను చెప్పి ఇపుడు అయోధ్యాకాండకథను 


చెప్పుచున్నాడు (మ హేశ్వరతీర్ధ గోవిందరాజులు). 18 
మూ. తమేవంగుణసమృన్నం రామం సత్యపరాక్రమమ్‌, 19 
జ్యేష్టం శ్రేష్టగుణైర్యుక్తం ప్రియం దశరథస్సుతమ్‌. 
ప్రకృతీనాం హితైర్యుక్తం ప్రకృతి ప్రియకామ్యయా, 20 


యౌవరాజ్యేన సంయోక్తు మైచ్చత్‌ (ప్రీత్యా మహీపతిః, 

ప్ర అ మహీపతిః=భూమికి ప్రభువైన, దశరథః=దశరథుడు, ఏవం 
గుణసమృన్నమ్‌ =ఇట్టి గుణములతో కూడినవాడును, సత్యపరా క్రమమ్‌=వ్యర్థము 
కాని పరాక్రమము కలవాడును, (శ్రేష్టగుణైః= ఉత్తమము లైన గుణములతో, 
యుక్తమ్‌=కూడినచాడును, [పియమ్‌=తనకు (పీతిపాత్రుడును, ప్రకృతీనామ్‌= ప్రజ 
లకు, హితైః=సౌఖ్యమును కలిగించు కార్యములలో, యుక్తమ్‌=కూడినవాడును, జ్యేష్టం 
సుతమ్‌=జ్యేష్ణ కుమారుడును అగు,తమ్‌=ఆ, రామమ్‌=రాముని, (ప్రకృతి పియకా 
మ్యయా= ప్రజలకు [ప్రియము చేయవలె ననెడు కోరికచేతను, (ప్రీత్యాపేమచేతను, 
యౌవరాజ్యేన=యౌవరాజ్యముతో, సంయోక్తుమ్‌=కూర్పుటకు, ఐచ్చత్‌ =ఇచ్చయిం 
చెను. 


తా. దశరథమహారాజు (ప్రజలకు హితము చేయవలె నను కోరికతో, 
సమస్తసద్దుణసంపన్నడును, అమోఘము లగు బలపరాక్రమములు కలవాడును, 
ఎల్లప్పుడును ప్రజలహితమునే కోరుచుండువాడును, తనకు పీతిప్మాత్రుడును 
అగు జ్యేష్టకుమారుడైన రాముని యువరాజుగా చేయగోరెను. 19, 20 


మూ. తస్యాభి షేకసమ్ఫారాన్‌ దృష్టా 5 భార్యాథ కైెకయీ, 21] 
పూర్వం దత్తవరా దేవీ వరమేనమయాచత, 


బాలకాండము స. | 21 


వివాసనం చ రాగుస్య భరతప్యాభిషేచనమ్‌. 22 


ప్ర అ. అథాపిమ్మట, తస్య=ఆ రామునియొక్క, అభిషేకసంభారాన్‌ = 
యనా "షేకముకొరకై తీసికొ వచ్చిన వస్తుసామగగిని, దృష్టా్య=చూచి, 
పూర్వమ్‌=పూర్వము, దత్తవరా= పస వరములు కలదియు, భార్యా=భార్యయు, 
దేవీ=రాణీయు అయిన, కైకయీ=కైకయి, స? రాముని, విచాసనమ్‌=ప్రచాస 
మునకు పంపివేయుట, భరతస్య=భరతుని, అభిషేచనమ్‌ =రాజ్యాభిషిక్తుని చేయుట 
అను, వరమ్‌=వరమును, ఏనమ్‌= ఈ దశరథమహారాజును, అయాచత =యాచించెను. 


తా. దశరథుని రాణులలో నొకతె యైన కైకయి రామాభిషేకమునకై 
సేకరించిన సాధనసామగ్రిని చూచి, దశరథుడు పూర్వము తనకు రెండు వరము 
లిచ్చి యుండుటచే, వాటిలో ఒక వరముగా రాముని అరణ్యమునకు పంపవలె 
ననియు, రెండవ వరముగా భరతుని రాజ్యాభిషిక్తుని చేయవలె ననియు, దశరథుని 
కోరెను. 21, 22 
మూ. స సత్యవచనాచ్చెవ ధర్మపాశేన సంయతః, 

వివాసయామాసి సుతం రామం దశరథః (ప్రియమ్‌. 23 


ప్ర. అ. స=ఆ, దశరథః=దశరథుడు, సత్యవచనాత్‌ =సత్యవచనము అనెడు 
కారణమువలన, ధర్మపాశేన=ధర్మ మనెడు (త్రాడుచేత, సంయతః=కట్టబడినవాడై, 
(ప్రియం సుతమ్‌=పియసుతు డైన, రామమ్‌=రాముని, విదాసయామాస=అరణ్య 
మునకు పంపెను. 

తా. సత్యవాక్యమును పరిపాలించవలె నను కారణముచే, ఆ దశరథుడు, 


ధర్మపాశముచే బంధింపబడినవాడై, తన (పియపుత్రు డైన రాముని వనములకు 
పంపెను. 23 
మూ. స జగామ వనం వీరః (ప్రలిజ్ఞామనుపాలయన్‌ / 

పీతుర్వచననిర్రేశాత్‌ కైకేయ్యా: ప్రియకారణాత్‌. 24 

ప్ర. అ. వీరణావీరుడైన, సః=ఆ రాముడు, కై కేయ్యాః=కై కేయికి, 
(ప్రియకారణాత్‌ = ప్రీతికి హేతువైన, పితుకాతండ్రియొక్క, వచననిర్దేశాత్‌ =మాట 
అనెడు ఆజ్ఞవలన, ప్రతిజ్ఞామ్‌=తన ప్రతిజ్ఞను, అనుపాలయన్‌ =పాలించుకొనుచు, 
వనమ్‌=అరణ్యమును గూర్చి, జగామ=చెళైను, 

తా. అతిపరాక్రమశాలి యైన రాముడు కైకే కేయికి సంతోషము 


కలిగించుటకై, తండ్రి మాట మాత్రము చెప్పినంతనే దానిని ఆజ్ఞగా (గ్రహించి, 
తన (ప్రతిజ్ఞను నిలుపుకొనుచు ఆరణ్యామునకు బెళ్ళెను. 


22 శ్రీమద్రామాయణము 


వి. “ప్రతిజ్ఞామనుపాలయన్‌” - రాముడు కైకేయితో - “తదూహి 
వచనం దేవి రాజో యదభికాయద్రైతమ్‌, కరిష్యే (ప్రతిజానే చ రామో 
ద్వెర్నాభిభాషతే” (తల్లీ! రాజుగారికి ఏది ఇష్టయో, ఆ మాటను చెప్పుము. దానిని 
చేసెదను. ప్రతిజ్ఞ చేయుచున్నాను. రాముడు రెండుమాటలు మాటలాడువాడు 
కాడు) అని పలికి ప్రతిజ్ఞ చేసెను. ఆ ప్రతిజ్ఞను రక్షించుచు అని అర్ధము. 24 
మూ, తం వ్రజన్తం ప్రియో భ్రాతా లక్ష్మణో౭_నుజగామ హ, 

స్నేహాద్వినయసంపన్నః సుమిత్రానన్తవర్రనః, 

భ్రాతరం దయితో భ్రాతుః పౌభ్రాత్రమనుదర్శయన్‌. 25 


ప్ర. అ. వినయసంపన్నః=వినయముతో కూడినవాడును, (భ్రాతుః=సోదరు 
డైన రామునకు, దయితః=ఇష్టుడును, (ప్రియః (భాతా=సహజ పీతి గల సోదరుడును 
అయిన, లక ]ణ=లక ణుడు, సుమితాననవరనః= సుమిత్రయొక్క ఆనందమును 
ae డర (దొధ 
వృద్ధిపాందించుచున్నవాడై, సౌభాత్రమ్‌=సోదర స్నేహమును, అనుదర్శయన్‌=చూ 
పుచు, (వ్రజన్తమ్‌=అరణ్యామునకు వెళ్లుచున్న, తమ్‌=ఆ, (భాతరమ్‌=సోదరు డైన 
రాముని, స్నేహాత్‌ = స్నేహమువలన, అనుజగామ హ=అనుసరించి వెళ్లెను. 


తా. లక్ష్మణుడు రామునికి చాల ఇష్టుడైన తమ్ముడు. అతనియందు 
సహజమైన (పేమ కలవాడు. వినయసంపన్నుడు. అతడు తన భ్రాతృ స్నేహమును 
చూపుచు అరణ్యమునకు పోవుచున్న ఆ రాముని వెంట వెళ్లెను. ఇట్లు 
ఉత్తమకార్యము చేయుటచే తల్లి యగు సుమిత్రకు కూడ ఆనందమును 


వృద్ధిపాందించెను. 25 
మూ. రామస్య దయితా భార్యా నిత్యం ప్రాణసమా హితా, 26 
జనకస్య కులే జాతా దేవమాయేవ నిర్మితా, 
సర్వలక్షణసంపన్నా నారీణాముత్తమా వధూః, 27 


సీతా ప్యనుగతా రామం శశినం రోహిణీ యథా. 


ప. అ. రామస్య=రామునకు, దయితా- ఇష్టరాలును, భార్యా-భార్యయు, 
(పాణసమా=ప్రాణములతో సమానురాలును, నిత్యమ్‌=నిత్యమును, హితా=హి 
తమును చేయునదియు, జనకస్య*-జనకమహారాజుయొక్క, కులే=కులమునందు, 
జాతా=పుట్టినదియు, నిర్మితా-సుందోపసుందులను మోహింప చేయుటకై నిర్మింపబ 
డిన, దేవమాయేవ=దేవమాయ వలె, (తిలోత్తమ వఠె) లేదా అమృతమథనానంతరము 
రాక్షసులను మోహింపచేయుటడై సృజింపబడిన  విష్ణువుయొక్క మాయామోహినీ 
రూపము వలె ఉన్నదియు, సర్వలక్షణసంపన్నా సాముద్రికశాస్త్రములో చెప్పిన లన్ని 


బాలకొండము స. 1 23 


శుభలక్షణములతో కూడినదియు, నారీణామ్‌= స్త్రీలలో, ఉత్తమా=ఉత్తమురాలును, 
వధూః=దశరథుని కోడలు అగు, సీతాపి=సీత కూడ, రోహిణీ= రోహిణి, శశినం 
యథా=చంద్రుని వలె, రామమ్‌=రాముని, అనుగతా=అనుసరించి వెళ్లినది. 


తా. జనకుని వంశమునందు పుట్టి, రామునికి భార్యయై దశరథుని కోడలైన 
సీత రామునకు చాల ఇష్టురాలు. ప్రాణము వంటిది. ఆమె సర్వదా రామునకు 
హితమునే చేయుచుండును. రాక్షసులను మోహింపచేయుటకై సృజింపబడిన 
దేవమాయ వలె లోకోత్తర మైన సౌందర్యము కలది. సాముద్రికశాస్త్రములో 
చెప్పిన మంచి లక్షణము లన్నియు ఆమెయందు ఉన్నవి. స్త్రీలలో ఉత్తమురాలు. 
అట్టి సీత కూడ, రోహిణి చంద్రుని అనుసరించినట్లు, ఆ రామచంద్రుని 


అనుసరించి వెళ్లెను. 26, 27 
మూ. పౌరైరనుగతో దూరం పిత్రా దశరథేన చ, 28 
శృజ్లిబేరపురే సూతం గంగాకూలే వ్యసర్హయత్‌ 
గుహమాసాద్య ధర్మాత్మా నిషాదాధిపతిం (పియమ్‌్‌, 29 


గుహేన సహితో రామో లక్ష్మణేన చ సీతయా, 

ప్ర. అ. (ఆ రాముడు) పౌరైః౭అయోధ్యాపురమునందు నివసించువా 
రిచేతను, పీత్రాతండ్రియైన, దశరథేన  చాదశరభథునిచేతను, దూరమ్‌=చాల 
దూరమువరకును, అనుగతః=అనుసరింపబడెను. ధర్మాత్మా-ఆశ్రితరక్షణాది ధర్మ 
ములే స్వరూపముగా గల, రామః=రాముడు, గబజ్గాకూలే= =గంగాతీరమునందు 
ఉన్న, శృజ్లీబేరపు రే= శృంగిబేర మనెడు పట్టణమునందు, నిషాదాధిపతిమ్‌-బో 
యవదారికి అధిపతియైన, ప్రియమ్‌ =తనయందు (పీతి గల, గుహమ్‌గుహని, 
అసాద్య=చేరి, గుహేనాగుహునితోడను, లక్ష్మణేనాలక్ష్మణునితోడను, సీతయా 
చాసీతాదేవితోడను, సహితః-'కూడినవా డై, సూతమ్‌=సారథియైన సుమంత్రుని, 
వ్యసర్హయత్‌ = చెనుకకు పంపిచేసెను. 

తా. పౌరులును, దశరథుడును చాల దూరమువరకు రాముని 
వెంబడించిరి. ధర్మాత్ము డైన ఆ రాముడు, గంగా తీరమునందు, శృంగిబేర 
మనెడు పట్టణములో, బోయల ప్రభు వైన గుహుని కలిసికొనెను. సీతాలక్ష్మణ 
గుహులతో కూడిన ఆ రాముడు తన సారథి యైన సూతుని వెనుకకు 
పంపిచేసెను 

అర్జాంతరము. - “గుహీన స హితో రామఃి అనునపుడు “గు హేన, 
సః, హితః, రామః” అని పదచ్చేదము. సః రామః "ఆ రాముడు, గుహేన=గుహుని 
చేత, హితః పంపబడెను, అనగా గంగను దాటింపబడెను. 


24 శ్రీమద్రామాయణము 


తా. ధర్మాత్ము డైన రాముడు గంగాతీరమునందు శృంగిబేర పురములో 
నున్న నిషాదాధిపతి యైన గుహుని చేరి, సారథిని వెనుకకు పంపివేసెను. ఆ 
గుహుడు సీతాలక్ష్మణసమేతు డగు రాముని గంగానది దాటించెను. 


వి. పౌరులు పరమభక్తి కలవా రగుటచే రాముని చాల దూరమువరకు 
అనుసరించి వెళ్లిరి. మరల ఎక్కడ వియోగము కలుగునో అను భయమునకు 
పరమభక్తి యని పేరు. “పునర్విశ్లేషభీరుత్వం పరమా భక్తి రుచ్యతే”. 

“శృజ్లీబేరమ్‌” అనగా జింకలు మొదలగు కొమ్ములు గల జంతువుల 
శరీరములు, అనగా ఆ ఆకారముగల బొమ్మలు ఉండెడు పట్టణము అని 
అర్థము. *“శృజ్లీణాం బేరాణి యస్మిన్‌ తత్‌ శృజ్లీబేరమ్‌” అని విగ్రహవాక్యము. 
బేరమ్‌ అనగా శరీరము. ఆ పట్టణమునందు జింకలు మొదలగు మృగముల 
బొమ్మలు నిర్మించి అచ్చటచ్చట ఉంచెడివారు. వాటిని చూచి జింకలు మొదలైన 
మృగములు తమ సజాతీయమృగము లను భ్రాంతిచే వాటి దగ్గరకు రాగా వాటిని 
పట్టుకొనెడి వారు. దీనిని పట్టి ఆ పట్టణములో నివసించువారి సాధారణవృత్తి 
జీవహింస యని సూచిత మగుచున్నది. “గూహతీతి గుహః” “పరద్రవ్యాదులను 
దాచువాడు” అని అర్థము. పరులను హింసించి, వారి ధనాదులను లాగికొని 
దాచువాడు గుహుడు ఈ విధముగ గుహుడు కులవృత్తి చేతను స్వవృత్తి చేతను 
కూడ అతినీచు డైనను, తనయందు (పేమ కలిగి వర్తించినంతమాత్రముచేతనే 
రాముడు వానియందు కూడ సీతాలక క్ష్మణులపై నున్నంత స్నేహము నుంచెను. 
దీనిని పట్టి ఆశ్రితుడెట్టివా డైనను ఆతనిని రాముడు రక్షించు నని సూచిత 


మగుచున్నది (గోవిందరాజులు), 28, 29 
మూ. తే వనేన వనం గత్వా నదీస్తీర్తా బహూదకాః, 30 
చిత్రకూట మనుప్రాప్య భరద్వాజస్య శాసనాత్‌, 
రమ్యమావసథం కృత్వా రమమాణా వనే త్రయః, 31 


దేవగన్హర్వసంకాశాస్తత్ర తే న్యవసన్సుఖమ్‌. 

ప్ర ఆ తే=ఆ సీతారామలక్ష శ్రణులు, వనేనాఒక వనమునుండి, 
వనమ్‌=మరియొక వనమును, గత్వా=పొంది (చేరుచు), బహూదకాః=లధిక 
మైన జలము గల, నదీః=నదులను, తీర్హా ఎ్ర్దాటి, అను=అటుతరువాత, భర 
ద్వాజస్య=భరద్వాజమహర్షియొక్క, శాసనాత్‌ =ఆజ్జవలన, చిత్రకూటమ్‌=విత్రకూట 
పర్వతమును, ప్రాష్య--పొంది, రమ్యమ్‌ సుందరమైన, ఆవసథమ్‌ =గృహమును, 
కృత్వా=నిర్మించుకొని, తే=అట్టి, అనగా అయోధ్యలో సమస్త సుఖములు 
అనుభవించిన, (త్రయః-ముగ్గురును, తత్ర=ఆ చిత్రకూట పర్వతమునం దున్న, 


బాలకాండము స. 1 25 


వనే=వనమునందు, రమమాణాఃా[క్రీడించుచు, దేవగన్దర్వసజాశాః=దేవతలతోను 
గంధర్వులతోను సమానులై, సుఖమ్‌=సుఖముగా, న్యవసన్‌=నివసించిరి. 


తా. ఆ సీతారామలక్ష్మణులు ఒక వనమునుండి మరొక వనము 
చేరుచు, గొప్ప గొప్ప నదులను దాటుచు, భరద్వాజమహర్షి ఆదేశము (ప్రకారము 
చిత్రకూటపర్వతమును చేరిరి. అచట పర్ణశాల నిర్మించుకొని దేవగంధర్వుల వలె 
సుఖముగా నివసించిరి. 


అర్జాంతరములు - 'తే + అవనేనీ అని పదచ్చేదము. వారు, 
అవనేన= =పరస్పర రక్షణముచేత - ఒకరి నొకరు రక్షించుకొనుచు, వనం గత్వా... 
వనే=వనమునందు, శ = అయోధ్యలో ఉండువారుగానే, అయోధ్యలో ఉన్నట్లే, 
రమమాణాః= క్రీడారసము ననుభవించుచు, సీతారాములు వనవిహారాది[క్రీడారసము 
ననుభవించిరి. లక్ష్మణుడు తత్సేవారసము ననుభవించెను. దేవగన్హర్వసజ్కాశాః - 
దేవ=లక్షీ /నారాయణుంతోను (దేవీ చ దేవశ్చ దేవా), గన్హర్వ=జీవన్ముక్తునితోను 
(గానం ధారయతీతి గన్హర్వః, గానమును ధరించుచుండును. అనగా పాడుచుండును 
ఆని అర్ధము, సంకాశాః=సమానులై, సీతారాములు లక్ష్మీనారాయణులతోను, 
లక్ష ్మణుడు సామగానపరుడగు జీవన్ముక్తునితోను సమానులు అని అర్ధము. 


తా ఆ సీతారామలక్ష శ్రణులు ముగ్గురును పరస్పరము రక్షించుకొనుచు, 
అరణ్యములో ప్రవేశించి, నదులు దాటుచు, భరద్వాజాజ్ఞవలన చిత్రకూటపర్వత 
మునకు వెళ్ళిరి. అచట ఒక పర్ణశాల నిర్మించుకొని అయోధ్యలో ఎట్లు సుఖముగా 
ఉండిరో అట్ల సుఖముగా నుండిరి. సీతారాములు లక్ష్మీనారాయణుల వలెను, 
సాక్షాలక్తీ శ్రైనారాయణస్వరూపు రైన ఆ సీతారాములను సేవించు లక్ష్మణుడు 
సామగానపరాయణుడగు జీవన్ముక్తుని వరెను ఆనందముతో ఉండిరి, 

మరి యొక అర్దము - వారు మువ్వురును, అవనేన సహస్టలప్రదేశముతో 
గూడ, వనం గత్వా- అరణ్యమును పొండి, స్థలప్రదేశమును ఆరణ్యమును కూడ 
పొంది అని అర్థము. బహూదకాః, నదీః, అను, తీర్హ్వా, భరద్యాజస్య 
శాసనాత్‌ చిత్రకూటం ప్రాప్య రమ్యమ్‌ ఆవసథం కృత్వా, తే=వనవాసులుగానే, 
అనగా నాగరికులుగా నుండి నూతనముగా వనవాసు రైనవారి కుండెడు 
వైలక్షణ్యమేమియు రేక యెప్పటికిని వనములోచే వాసముచేయుచుండు వారుగానే 
అని అర్థము. “తత్ర వనే రమమాణాః దేవగన్హర్వసజ్కాశాః సుఖం న్యవసన్‌.” 


తా, ఆ సీతారామలక క్ష్మణిలు ముగ్గురును స్థంప్రదేశములలోను, 
వనప్రదేశములలోను సంచరించుచు, ధరద్వాజాజ్ఞవలన చిత్రకూటపర్వతము చేరి, 
అచట పర్ణశాల నిర్మించుకొని, న నగరములో సుఖ మనుభవించినవారము అనెడు 


26 శ్రీమద్రామాయణము 


భేద మెంతమాత్రము లేక, మొదటినుండియు వనములోనే ఉండువారు ఎట్లు 
సంతోషముతో ఉందురో అట్లే సంతోషముతో నున్నవారై, ఆ చితకూటవనములో 
విహరించుచు, దేదగంధర్వుల వలె సుఖముగా నుండిరి. 

మరి యొక అర్థము :- తే త్రయః, తేవనేన= క్రీడచేత, మిగిలినది “పైన 
చెప్పినప్లే. 


తా. ఆ సీతారామలక శ్రణులు క్రీడించుచున్నట్లు సుఖముగా అరణ్యము 
(AN గా 


మరి యొక అర్థము :- తే త్రయః, తేవనేన=కాలినడకచేత..... శేషము 
పై విధముగానే. 


తా ఆ సీతారామలక్ష శ్రణులు కాఠినడకచేత అరణ్యమును (ప్రవేశించి.....మొ. 
భరద్వాజః :- బిభ్రత్‌ వాజః=భరద్వాజః, 'వాజఃీ అనగా “ప్రజ అని 
వేదములో చెప్పబడినది. “ప్రజలను భరించువాడు” అని అర్థము. లేదా 
- వాజ్‌? అనగా “రేతస్సు” అని వేదమునందు చెప్పబడినది. రేతస్సును 


ధరించినవాడు, అనగా విత్యబ్రహ్మచారి అని అర్థము (ఇవి తనిశ్లోకిలో చెప్పిన 
అరములు). 30, 31 
(«2] 
మూ. చిత్రకూటం గతే రామే పుత్రశోకాతురస్తథా, 32 

రాజా దశరథః స్వర్గం జగామ విలపన్‌ సుతమ్‌. 

ప్ర అ. రామే=రాముడు, తథా (ఇది గోవిందరాజపాఠము)=అట్లు, 
చిత్రకూటం గతే=చిత్రకూటమునకు వెళ్లగా, పుత్రశోకాతురః=కుమారుని గూర్చిన 
దుఃఖముచేత పీడింపబడిన, రాజా దశరథః=దశరథమహారాజు, సుతమ్‌=కుమారుని 
గూర్చి, విలపన్‌ =ఏడ్పుచు, స్వర్గమ్‌=స్వర్గమును గూర్చి, జగామైవెళ్లెను, 

తా. రాముడు చిత్రకూటమునకు వెళ్ళిన పిమ్మట దశరథుడు 
ca క్‌ : అం సై అ జ్య 
పుత్రశోకముచేత పీడితుడై, పుత్రుని గూర్చి ఏడ్చుచు స్వర్గస్థు డయ్యెను. 

వి. “తథా”కు బదులు 'తదా' అని మ హేశ్వరతీర్ణపాఠము. తదా=అప్పుడు. 
మూ. మృతే తు తస్మిన్‌ భరతో వ సిష్టప్రముఖైర్త్విజై:, 33 

నియుజ్యమానో రాజ్యాయ నైచ్చద్రాజ్యం మహాబలః, 

ప్ర. అ. తస్మిన్‌ =దశరథుదు, మృచే=మరణింపగా, మహాబలః =గొప్పశక్తిగల, 
భరతః తు=భరతుడు కూడ, వసిష్టప్రముఖైః=వ సిష్ళడు మొదలైన, ద్విజైబ్రా 
హ్మణులచేత, రాజ్యాయ=రాజ్యము చేయుటకు, నియుజ్యమానః= ఆజ్ఞాపింపబడిన 


బాలకాండము స. 1 27 
వొడెనను, రాజ్యమ=రాజ్యమును, నైచ్చత్‌ =అంగీకరించలేదు. 


తా. దశరథుడు మరణించిన పిదప వసిష్టాదులు రాజ్యము చేయు మని 
భరతుని ఆజ్ఞాపించిరి. అయినను, తనకు రాజ్యము చేయు సామర్థ్య మున్నను, 
భరతుడు రామునిపై తన కున్న గౌరవముచే, రాజ్యమునకు ఒప్పుకొనలేదు. 33 


మూ. స జగామ వనం దీరో రామపాదప్రపాదకః. 34 


ప్ర ఆఅ వీరః=రాగద్వేషాదులను జయించిన, సః=ఆ భరతుడు, 
రామపాదప్రసాదకః=పూజ్యుడైన రాముని ప్రసన్నునిగా చేసికొనువాడై, లేదా, 
రాముని పాదములను ప్రసన్నములుగా చేసికొనువాడై, వనమ్‌=అరణ్యమును 
గూర్చి, జగామ వెళ్లను. 


తా. రాగద్వేషాదులు జయించి ఆ భరతుడు రాముని అన్ముగ హింప 
చేసికొనుటకై అరణ్యమునకు వెళ్లెను. 34 
మూ. గత్వా తు సుమహాత్మానం రామం సత్యపరాక్రమమ్‌, 

అయాచద్చా్రాతరం రామమార్యభావపురస్క తేని 35 

ప. అ ఆర్యభావపురస్క ఎతఃావినయముచే పూజింపబడిన, లేదా 
పూజింపబడిన వినయము గల ఆ భరతుడు, సుమహాత్మానమ్‌=మిక్కిలి పూజ్యమైన 
హృదయము కలవాడును, సత్యపరాక్రమమ్‌-సత్యమునందు దృఢవ్రతము కలవా 
డును అగు, రామమ్‌=రాముని, గత్వా=చేరి, (భాతరమ్‌=సోదరుడైన, రామమ్‌=ఆ 
రాముని, అయాచత్‌ = ప్రార్థించెను. 


తా. భరతుడు వినయముతో సుమహాత్ముడును, సత్యవ్రతుడును, తన 
సోదరుడును అగు, రాముని చేరి (ప్రార్ధించెను. 


వి. ఒక 'రామమ్‌' అను పదమునకు “సంతోషమును కలిగించువాడు” 
అని అర్థము చెప్పవచ్చును. రామం రామమ్‌=సంతోషముకలిగించు రాముని. 
'తు' అనునది పాదపూరణార్హము. 35 


మూ. త్వమేవ రాజా ధర్మజ్ఞ ఇతి రామం వచో౭_బవీత్‌, 


ప్ర అ. ధర్మజ్ఞణధర్మముల నెరిగిన, త్వమేవైనీచే, రాజారాజువు; 
ఇతి=అని, రామమ్‌=రాముని గూర్చి, వచ=చాక్యమును, అబ్రవీత్‌ =పలి కెను. 

తా. “నీవు సమస్తధర్మములు తెలిసినవాడవు. అన్నగా రుండగా 
తమ్ముడు రాజ్యము చేయరాదు అను ధర్మము నీకు తెలియనిది కాదు. 
అందుచేత నీచే రాజు కావలెను" అని భరతుడు రామునితో చెప్పెను, 


28 శ్రీమద్రామాయణము 


మూ, రామో౭ పీ పరమోదారః సుముఖః సుమహాయశాః, 36 
న చైచ్చత్సితురాదేశాద్రాజ్యం రామో మహాబలః, 


ప్ర అ. రామో౭_పి=సమస్తజనులను ఆనందింపచేయువా డైనను, 
పరమోదారో౭_ పి=ప్వసాయుజ్యము మొదలైన అన్ని కోరికలను తీర్చువాడై 
నను, సుముఖో2_పాయాచకులు లభించుటచే ప్రసన్న మైన ముఖము 
కలవా డైనను, సుమహాయశాఃదానాతిశయముచే కలిగిన గొప్ప కీర్తి కలవా 
డైనను, మహాబలః=ఒక బాణముచేత సమస్తరాక్షసులను సంహరించు నంత 
బలము కలవా డైనను, లేదా ఆగ్రితుల కోరికలను తీర్చు సామర్ధ్యము 
కలవా డైనను, రామః=రాముడు, పితుః=తండ్రియొక్క, ఆదేశాత్‌ =ఆజ్ఞనలన, 
రాజ్యమ్‌=రాజ్యమును, నైచ్చత్‌ =కోరలేదు. 


తా. రాముడు అందరికిని సంతోషమునే కలిగించును. తనను 
ఆశ్రయించిన వారికి సాయుజ్యము మొదలైన సకలాభీష్టములను ఇచ్చును. 
ఎవరైన యాచించినంతమా[త్రముననే “యాచకుల మనోరథమును తీర్చు భాగ్యము 
నా కబ్బినది కదా” అని సంతోషించును. “న హ్యర్థినః కార్యవశాదు పేతాః 
కకుత్ణ వంశే విముఖాః ప్రయాన్ని” (ఏదైన కార్యమును కోరి కకుత్ధ్రవంశము వారి 
వద్దకు వచ్చిన యాచకులు ఎన్నడును నిరాశులై వెళ్ళరు) అని విష్ణుపురాణములో 
చెప్పి నట్లు ప్రసిద్ధ మైన దానజనితకీర్తికలవాడు. ఆశ్రయించిన వారి అభీష్టములను 
నెరవేర్చుటకు సమర్థుడు. ఇంతటి మృదుస్వభావు డైనను రాముడు, తండ్రి 
యాజ్ఞను అనుసరింపవలెనను దీక్షచే, భరతుడు ఎంత (ప్రార్థించినను రాజ్యమును 
స్వీకరించుటకు అంగీకరించలేదు. 


వి. “న చ ఐచ్చత్‌” అని 'చికారమును ప్రయోగించుటచే తండ్రి 
చెప్పిన గడువు తరువాత రాజ్యమును గ్రహించుటకు అంగీకరించెను అని 
సూచితము. 36 


మూ. పాదుకే చాస్య రాజ్యాయ న్యాసం దత్వా పునః పునః, 37 
నివర్తయామాస తతో భరతం భరతాగ్రజః. 
ప్ర. అ. భరతాగ్రజః=రాముడు, రాజ్యాయ=రాజ్యముచేయుటకు, అస్య=ఈ 
భరతునకు, పాదుకే=(తన) పాదుకలను, న్యాసమ్‌=న్యాసమునుగా (ఇల్లడగా), 


దత్వా=ఇచ్చి, తతః=అటు పిమ్మట, పునః పున=మాటిమాటికిని, భరతమ్‌=భరతుని, 
నివర్తయామాస=మరలించెను. 


తా. “నేను వచ్చునంతవరకును నా పాదుకలను నా ప్రతినిధిగా 


బాలకాండము స. 1 29 


రాజ్యము చేయుటకై ఉంచుకొనుము” అని చెప్పి, తన పాదుకలను భరతున 
కిచ్చి, రాముడు అతనికి అనేక విధముల బోధించి అయోధ్యకు పంపెను. 37 


మూ. స కొమమనవాఘెవ రామపాదావుపస్ప లీవ్‌; 38 
నని గ్రామే౭_కరో ద్రాజ్యం రామాగమనకొంక్షయా. 
ప్ర అ. సః=ఆ భరతుడు, కామమ్‌=కోరికను, అనవా ప్యవాపొందకయే, 
రామపాదౌ=రాముని పాదుకలను, ఉపస్పృశన్‌= సేవించుచు, రోమాగమన కాం 


క్షయా=రాముడు తిరిగి రాగల డను కోరికతో, నన్షిగ్రామే=నందిగ్రామము నందు, 
రాజ్యమ్‌ అకరోత్‌ =రాజ్యము చేసెను. 


తా. రాముని తిరిగి తీసికొని వెళ్లవలె నన్న కోరిక తీరని భరతుడు ఆ 
రామపొదుకలనే సేవించుచు, రాముడు సుఖముగా తిరిగి రావలెనని మనస్సులో 
కోరుకొనుచు, అయోధ్యాసమీపమున నున్న నందిగ్రామ మనెడు (గ్రామములో 


నివసించి, రాజ్యము చేసెను. 38 
మూ. గతే తు భరతే శ్రీమాన్‌ సత్యసన్లో జితేన్తియః, 39 
రామస్తు పునరాలక్ష్య నాగరస్య జనస్య చ, 
తత్రాగమనమేకాగ్రో దణ్ణకాన్‌ ప్రవివేశ హ. 40 


ప్ర. అ. భరతే=భరతుడు, గతే తు=వెళ్లినవా డగుచుండగా, శ్రీమాన్‌= 
భరతాగమనముచే కలిగిన ప్రతిజ్ఞాభంగభయము పోవుటచే ప్రశస్త మైన కాంతి 
కలవాడును, సత్యసన్హః=భరతుడు నిర్చంధించినను ఎంతమాత్రము చలింపని 
ప్రతిజ్ఞ కలవాడును, జితేన్దియః=జయింపబడిన ఇంద్రియములు కలవాడును, 
అనగా భరతాదుల (ప్రార్థనలు చ్యాజముగా గొని తాను తిరిగి పోయి 
భోగములను . అనుభవింపవచ్చును. ఐనను అట్టి భోగచాపలము లేనివాడు అని 
అర్ధము. రామః తూరాముడు, నాగరస్య జనస్య చ=నగరజనముయొక్కయు, 
(చకారముచే భరతునియొక్కయు అని సూచన), పునః=మరల, తత్ర=ఆ చిత్రకూట 
పర్వతమునందు, ఆగమనమ్‌=రాకను, ఆలక్ష్య=ఊ హించి, ఏకాగ్రః=(తండ్రియా 
జ్ఞను నిర్వర్తించుటకు) ఏకాగ్రచిత్తుడై, లేదా  (విరోధులైనరాక్షసు లుండుటచే) 
సావధానుడై, దణ్ణకాన్‌=దండకారణ్యమును, ప్రవివేశ హ=ప్రవేశించెను. 


తా. భరతుడు వెళ్లగానే రాముడు, అతడు వచ్చుటచే తనకు కలిగిన 
ప్రతిజ్ఞాభంగభయము పోవుటచే సర్యాతిశాయి యగు కాంతి కలవాడై, భరతు డెంత 
నిర్బంధించినను తన |ప్రతిజ్ఞనుండి చలింపక, కౌసల్యాభరతాదులు చేసిన ప్రార్థనలు 
వ్యాజముగా తీసికొని తాను మరల రాజ్యము నంగీకరించుటకు అవకాశ మున్నను, 


30 శ్రీమద్రామాయణము 


రాజ్యభోగముల పై ఎంతమ్మాత్రము చాపలము చూపక, అయోధ్యా పౌరులును 
భరతాదులును మాటిమాటికి ఆ చిత్రకూటపర్వతమునకు వచ్చుచుందురు అని 
ఊహించి, షిత్రాజ్ఞాపాలనమునందు సావధానుడై దండకావనమును ప్రవేశించెను. 


అవ : - ఇపుడు అరణ్యకాండకథను చెప్పుచున్నాడు య 


మూ. ప్రవిశ్య తు మహారణ్యం రామో రాజీవలోచన, 

విరాధం రాక్షసం హత్యా శరభజ్నం దదర్శ హ, 41 

సుతీక్షం చాప్యగస్త్యం చ అగస్త (భ్రాతరం తథా. 

ప్ర. అ. రాజీవలోచనః=పద్మములవంటి నేత్రములు గల, రామః=రాముడు, 
మహారణ్యమ్‌=దండకారణ్యమును, ప్రవిశ్య తు=ప్రవేశించగనే, విరాధమ్‌=విరాధు 
డను, రాక్షసమ్‌=రాక్షసుని, హత్వా=చంపి, శరభబ్గమ్‌= శరభంగ మహర్షిని, సుతీక్షం 
చాసుతీక్షమహర్షిని, అగస్త్యం చైఅగస్త్యుని, తథా౭మరియు, అగస్త్యభ్రాతరం 
చ=అగస్త్యుని సోదరుని, దదర్శ హ=చూచెను. 


తా. పద్మములవంటి నేత్రములు గల రాముడు, దండకారణ్యమును 
ప్రవేశించిన చెనువెంటనే విరాధు డను రాక్షసుని చంపి, శరభంగ - సుతీక్ష 


- అగస్త్యమహర్ల్షులను, అగస్త్యుని సోదరుని చూచెను. 41 
మూ. అగస్త్యవచనాచ్చెవ జగ్రా హైన్ల్రం శరాసనమ్‌, 42 


ఖడ్గం చ పరమ పీతస్తూణీ చాక్షయసాయకౌ. 

ప్ర అ. అగస్త్యవచనాత్‌ చ ఏవ =అగస్త్యుని మాట ప్రకారమే, 
ఐన్హ్రామ్‌=ఇం[ద్రునిచే ఇవ్వబడిన, శరాసనమ్‌=ధనుస్సును, ఖడ్గం చ =కత్తిని, 
అక్షయసాయకౌ=లక్షయము లైన బాణములు గల, తూణీ చ =అమ్ముల 
పొదులను, పరమ, పీతః=చాల సంత సించినవాడై, జగ్రాహ= స్వీకరించెను. 

తా. అగస్త్యుడు తన కింద్రు డిచ్చిన ధనుస్సును, కత్తిని, తరగని 
బాణములు గల అమ్ములపొదులను తీసికొను మని రామున కీయగా 


అతడు తనకు తగిన ఆయుధములు దొరకినందులకు చాల సంతసించి, వానిని 
(గ్రహించెను. 42 


మూ. వసతస్తస్య రామస్య వనే వనచరైః సహ, 43 
బుషయో2_భ్యాగమన్సర్వే వధాయాసురరక్షపామ్‌. 


ప్ర. అ. తస్య రామస్య=ఆ రాముడు, వనే=శరభంగమహర్షి ఆశ్రమము 


బాలకొండము స. 1 31 


నందు, వసతః=నివ సించుచుండగా, సర్వే=అందరు, బుషయః=బుషులును, వన 
చరైః సహ=వాన ప్రస్థులైన మునులతో గూడ, అసురరక్షసాం వధాయ=అసురులను, 
రాక్షసులను చంపు మని కోరుటకు, అభ్యాగమన్‌ =వచ్చిరి. 

© 


తా. రాముడు శరభంగమహర్షి తపోవనములో వాసము చేయుచుండగా 
ఆ చుట్టు ప్రక్కల నున్న బుషు లందరును, “ అసురులను, రాక్షసులను 
సంహరింపుము” అని ప్రార్థించుట కై రామునివద్దకు వచ్చిరి. 

ఆర్థాంతరము :- వనచరైః సహ వసతః తస్య రామస్యామునులతో కలిసి 
నివసించుచున్న ఆ రామునకు, బుషులందరును, అఆసురరక్షసామ్‌=(ఆసు+ర= 
(ప్రాణములను (గహించువారు) తమను హింసించుచున్న రాక్షసుల యొక్క, 
వధకొరకై, అభ్యాగమన్‌=శరణాగతులైరి. 

తా. శరభంగతపోవనమునందు మునులతో కూడి నివసించుచున్న 


ఆ రామునకు, దండకావనములో నివసించు బుషు లందరును, తమను 
హింసించుచున్న రాక్షసులను చంపించుటకై, శరణాగతులైరి (గోవిందరాజులు). 


మూ. స తేషాం ప్రతిశుశ్రావ రాక్షపానాం తథా వనే, 44 
ప్రతిజ్ఞాతశ్చ రామేణ వధః సంయతి రక్షసామ్‌, 
బు షీణామగ్నికల్పానాం దణ్జకారణ్యవా సినామ్‌. 45 


అ 


ప్రై అ. సణారాముడు, రాక్షసానామ్‌=రాక్షసుల (నివాసమైన), 
వనే=వనమునందు, తేషామ్‌=ఆ బుషుల, తధథా=ఆ ప్రార్థనను, ప్రతిశు 
శ్రావ=అంగీకరించెను. రామేణ=రామునిచేత, అగ్నికల్పానామ్‌ =అగ్నితో సమానులైన, 
దణ్ణకారణ్యవా సినామ్‌=దండకారణ్యమునందు నివసించుచున్న, బుషీణామ్‌=బుషు 
లకు, సంయతి=యుద్దమునందు, రక్షసామ్‌=రాక్షసులయొక్క, వధశ్చ=చంపుటయు, 
(ప్రతిజ్ఞాతః=ప్రతిజ్ఞవేయబడినది. 


తా. రాక్షసనివాస మైన ఆ వనములో ఆ బుషులు చేసిన ప్రార్థనను 
రాముడు అంగీకరించెను. “యుద్దములో రాక్షసులను సంహరించెదను” అని 
అగ్నితుల్యతేజస్కు లగు ఆ దండకారణ్యవాపిమునులకు మాట ఇచ్చెను. 44,45 
మూ. తేన తత్రైవ వసతా జనస్థాననివా సినీ, 


విరూపితా శూర్పణఖా రాక్ష సీ కామరూపిణీ. 46 
ప్రై. అ. తతైవాఆ దండకారణ్యమునందు, వసతా=నివసించుచున్న, 


తేన=ఆ రామునిచేత, కామరూ పిణీ=ఇష్టమువచ్చిన రూపము ధరించు సమ 
ర్జురాలును, జనష్టానవివా సినీ =జనస్టాన మను పేరుగల దండకారణ్యమునకు 


32 శ్రీమద్రామాయణమ్ము 


సంబంధించిన ఒక ప్రదేశమునందు వాసము చేయుచుండునదియు అగు, 
శూర్చణభా=శూర్చణఖ యనెడు, రాక్ష సీ=రాక్షస స్త్రీ, విరూపితా=వికృత మైన 
రూపము కలదిగా చేయబడెను. 

తా. రాము డా దండకారణ్యములోనే నివసించుచు, ఆ దండకార 
ణ్యమునందు, రావణుని సేనానివేశస్థాన మగు జనస్థానమునందు వాసము 


చేయు, కామరూపిణి యగు శూర్పణఖ యను రక్కసిని ముక్కుచెవులు కోసి 
విరూపిణిగా చేసెను. 


వి. “శూర్పతుల్యాః నభాః యస్యాః సా శూర్పణఖా” - చేటలవంటిీ 

నోళ్లు గల ప్రీ శూర్పణఖను విరూపిణిగా చేసినది లక్ష శణుడు కాని రాముడు 
కాదు. అయినను - “రామస్య దక్షిణో బాహుః” అని లక్ష్మణుడు రాముని 
కుడిచెయ్యి వంటి వాడని చెప్పబడుటచేతను, లక్ష్మణుడు రామాజచేతనే అటు 
య్‌ జ్‌ ౧ 

చేసినందువలనను రాముడే శూర్పణఖను _ విరూపీణిగా చేసినట్లు చెప్పబడినది 
(గోవిందరాజులు). 46 


మూ. తతః శూర్చణభావాక్యాదుద్యుక్తాన్‌ పర్వరాక్షసాన్‌ ॥ 
ఖరం (త్రికిరసం చైవ దూషణం చైవ రాక్షసమ్‌, 47 
నిజఘాన రణే రామస్తేషాం చైవ పదానుగాన్‌. 


ప. అ. తతః=అటు పిమ్మట, శూర్పణఖావాక్యాల్‌ =శూర్పణఖయొక్క 
మాటవలన, ఉద్యుక్కాన్‌ =యుద్ధముచేయుటకు సన్నద్దులైన, సర్వరాక్షసాన్‌=అందరు 
రాక్షసులను, ఖరమ్‌=ఖరుని, (తిశిరసం చైవ్మాత్రిశిరసుని, దూషణమ్‌=-దూషణు డను, 
రాక్షసం వైవారాక్షసుని, తేషామ్‌=వారియొక్క, పదానుగాన్‌ +చ+ఏవ=అనుచరులను, 
రామః=రాముడు, రణే-యుద్ధమునందు, నిజఘాన=చం పెను. 


తా. శూర్పణఖ విరూపిత యైన పిమ్మట ఆ శూర్పణఖ మాట విని 
యుద్ధమునకు వచ్చిన ఖరుని, త్రిశిరసుని, దూషణుని, వారి అనుచరులైన సకల 


రాక్షసులను రాముడు యుద్ధమునందు సంహరించెను, 47 
మూ. వనే తస్మిన్నివసతా జనష్టాన నివా సినామ్‌, 48 


రకపాం నిహతాన్యాసన్‌ సహప్రాణి చతురశ,. 
యు యి 


ప్ర. ఆ తస్మిన్‌=ఆ, వనే=వనమునందు, నివసతా=నివసించుచున్న ఆ 
రామునిచేత, జనస్థాననివా పినామ్‌ =జనస్థానమునందు నివసించుచున్న, రక్షసామ్‌= 
రాక్షసులయొక్క, చతుర్హశ=పదునాలుగు, సహస్రాణి=వేలు, నిహతాని=చంపబడినవి, 
అసన్‌ =అయినవి. 


బాలకాండము స. 1 3౩ 


తా. దండకారణ్యమునందు నివసించు నపుడు రాముడు జనస్థానములో 
నివసించు రాక్షసులలో పదునాలుగు వేలమందిని సంహరించెను. 48 


మూ. తతో జ్ఞాతివధం శ్రుత్వా రావణః క్రోధమూర్చితః, 49 
సహాయం వరయామాస మారీచం నామ రాక్షసమ్‌. 


ప్ర, 'ఫౌ శతళాడపిక్యుటి, రావణః=రావణుడు, జ్ఞాతివధమ్‌= జ్ఞా 
తులవధను, శ్రుత్యా= =విని,' కోధమూర్భితః=కోపముతో నిండినవాడే, మారీచర 
నామ=మారీచు డనెడు, రాక్షసమ్‌=రాక్షసుని, సహాయమ్‌=సహాయునిగా, వరయా 
మాస=కోరెను. 


తా. పిమ్మట రావణుడు జ్ఞాతుల మరణవార్త విని, మిక్కిలి 
కోపించినవాడై, తనకు సాహాయ్యముచేయు మని మారీచు డను రాక్షసుని 
కోరెను, 


వి. “రావయతీతి రావణః” - “లోకముచే రోదనధ్వని చేయించువాడు” 
అని అర్ధము. “రు శబ్దే” అను _ధాతువునుండి నిష్పన్నమైనది. “విశవసో 
విశవణ రవణౌ” అను ప్రమాణమును పట్టి “విశ్రవసః అపత్యం పుమాన్‌ 
రావణః” అను విగహముచే “రావణణి అనగా విశ్రవసుని కుమారుడని అర్థము 
(గోవిందరాజులు). 49 


మూ. వార్యమాణః సుబహుశో మారీచేన స రావణః, 50 
న విరోధో బలవతా క్షమో రావణ తేన తే, 


ప్ర. అ. సః=ఆ, రావణః=రావణుడు, “రావణ=ఓ రావణా ! బలవతా= 
ఖరాదిరాక్షసులను చంపుటచే ప్రసిద్ధ మైన బలము గల, తేన= ఆ రామునితో, 
విరోధః=విరోధము, తే=నీకు, న క్రమణతగినది కాదు, అని, సుబహుశః= 
అనేకపర్యాయములు, వార్యమాణః=అడ్డగింపబడినవాడు, (అభూత్‌=ఆయెను). 


తా. “ఓ రావణా ! మహాబలవంతులైన ఖరుడు మొదలగు పదునాలుగు 
వేల రాక్షసులను చంపి నట్టి బలవంతు డైన రామునితో వైరము పెట్టుకొనకుము"” 
అని మారీచుడు రావణుని అనేక పర్యాయములు వారించెను. 50 
మూ. అనాదృత్య తు తద్వాక్యం రావణః కాలచోదితః, 51 
జగామ సహమారీచ స్తస్యాశ్రమపదం తదా. 


ప్ర. అ. రావణఃరావణుడు, కాలచోదితః=మృత్యువుచే ((పేరితుడై, 
తద్వాక్యమ్‌=ఆ వాక్యమును, అనాదృత్య తు=ఆదరింపకయే, సహమా 
రీచ=మారీ చునితో కూడినవాడై, తదా=అప్పుడు, తస్య=ఆ రామునియొక్క, 


34 'శ్రుమద్రామాయణము 
ఆశ్రమపదమ్‌=ఆశ్రమస్థానమును గూర్చి, జగామచెళైను. 


తా, మృత్యువు సమీపించుటచే రావణుడు మారీచుని మాటలు వినలేదు. 
అతనిని వెంటబెట్టుకొని రాముని ఆశ్రమమునకు వెళ్లెను. 51 
మూ. తేన మాయావినా దూరమపవాహ్య నృపాత్మజౌ, 52 

జహార భార్యాం రామస్య గృర్రం హత్వా జటాయుషమ్‌. 

ప్ర_ అ. మాయావినామాయావియైన, తేనాఆ మారీచునిచేత, నృపా 
త్మజౌ=రాజకుమారు లైన ఆ రామలక్ష్మణులను, దూరమ్‌=దూరముగా, 
అపవాహ్య=తొలగిపోవు నట్లు చేయించి, జటాయుషమ్‌=-జటాయు వను, గృధ్రమ్‌= 
(గద్దను, హత్వా=చంపి, రామస్య=రామునియొక్క, భార్యామ్‌=భార్య యైన సీతను, 
జహార=ఆపహరించిను. 

తా. మాయావి యైన మారీచుని ద్వారా రామలక్ష్మణులు పర్ణశాలనుండి 
చాల దూరము వెళ్లిపోవునట్టు చేసి, రాముని భార్య యగు సీతను అపహరించెను. 
ఆమెను విడిపించుటకై వచ్చిన జటాయువును చంపెను. 52 


మూ. గృధ్రం చ నిహతం దృష్ట్వా హృతాం (శ్రుత్వా చ మైథిలీమ్‌, 53 

రాఘవః శోకసన్తప్తో విలలాపాకులేన్తియః. 

ప్ర. అ. రాఘవఃరాముడు, నిహతమ్‌=పడగొట్టబడిన, గృధమ్‌=జటా 
యువును, దృష్టా=చూచి, మైథిలీమ్‌= సీతను, హృతామ్‌=హరింపబడిన దానినిగా, 
శ్రుత్వా చావిని, శోకసన్తప్త:=దుఃఖముచే మిక్కిలి తపింపబడిన వాడై, 
ఆకులేస్తియః=వ్యాకుల మైన ఇంద్రియములు కలవాడై, విలలాప=విలపించెను. 

తా. రాముడు, చచ్చుటకు సిద్ధమై పడియున్న జటాయువును చూచి, 
ఆ జటాయువు వలన సీతాదేవిని రావణు డపహరించినట్లు విని, మిక్కిలి 
దుఃఖితుడై, ఇంద్రియములను వశములో ఉంచుకొనజాలక విల పించెను. 53 


మూ. తతస్తేనైవ శోకేన గృధ్రం దగ్గ్వా జటాయుషమ్‌, ర్‌4 
మార్గమాణో వనే సీతాం రాక్షసం సందదర్శ హ, 
కబన్హం నామ రూపేణ వికృతం ఘోరదర్శనమ్‌. 55 


ప్ర. అ. లేనాఆ, శో కేనైవాదుఃఖముచేతనే, తతః=వ్యాపింపబడిన ఆ 
రాముడు, గృధమ్‌= గద్దయైన, జటాయుషమ్‌=జటాయువును, దగ్గా వహించి, 
వనే=అరణ్యమందు, సీతామ్‌= సీతాదేవిని, మార్గమాణః=వెదకుచు, రూపేణ=ఆకా 
రముచే, వికృతమ్‌=వికారముగా నున్న, ఘోరదర్శనమ్‌=భయంకర మైన దర్శనము 


బాలకాండము స. 1 35 


గల, కబన్దం నామాకబంధు డనెడు, రాక్షసమ్‌=రాక్షసుని, సందదర్భ హ=చూచెను. 

తా. అత్యధిక మైన దుఃఖముతో రాముడు జటాయువునకు దహనసం 
స్కారము చేసి, సీతకై వెదకుచు, ఆ వనములో వికృత మైన ఆకారముతో, 
భయంకరముగా ఉన్న కబంధు డనెడి రాక్షసుని చూచెను. 54, 55 


మూ. తం నిహత్య మహాబాహుర్తదాహ స్వర్గతశ్చ సః 
స చాస్య కథయామాస శబరీం ధర్మచారిణీమ్‌, 56 
శ్రమణీం ధర్మనిపుణామభిగచ్చేతి రాఘవ. 


ప్ర అ. మహాబాహుః=గొప్ప బాహువులు గల, ఆ రాముడు, తమ్‌=ఆ 
కబంధుని, నిహత్య=చంపి, దదాహ=కాల్చివేసెను. సః=ఆతడు, స్వర్గతశ్చ=స్వర్గ 
మును పొందెను, స చెస్వర్గమునకు వెళ్లుచున్న ఆ కబంధుడు, రాఘవాఓ 
రామా ! ధర్మ చారిణీమ్‌=ధర్మ ములను ఆచరించుచున్నదియు, ధర్మనిపుణామ్‌= 
ధర్మములయందు సమర్హురాలును, (శమణీమ్‌=సన్న్యాసాశ్రమమును స్వీకరించి 
ఉన్నదియు ఆగు, శబరీమ్‌=శబరజాతి స్త్రీని గూర్చి, అభిగచ్చ=వెళ్లుము, ఇతి=అని, 
ఆస్య=ఈ రామునకు, కథయామాస=చెప్పెను. 


తా. బలిష్టము లైన బాహువులు గల ఆ రాముడు ఆ కబంధుని చంపి 
దహనసంస్కారము చేయగా, అతడు స్వర్గమునకు వెళ్లెను. అతడు స్వర్గమునకు 
Be గ ౧ గి 
పోవుటకు ముందు “ఓ రామా ! ధర్మమును ఆచరించుటయందు నేర్పు 
కలదియు, ధర్మమును ఆచరించునదియు, అగు ఒక శబర స్త్రీ సన్న్యాసాశమమును 
స్వీకరించియున్నది. ఆమె వద్దకు వెళ్లుము” అని చెప్పెను. 


విశేషార్హము :- “చతుర్ధమాశ్రమం ప్రాప్తాః శ్రమణా నామ తే స్మృతాః” 
(నాల్గవ ఆశ్రమమును _ స్వీకరించినవారు శ్రమణులు) అని చెప్పుటచే శ్రమణు' 
లనగా సన్నాసులు. కావున “శమణీ” అని చెప్పబడినది. 

జితేంద్రియురాలై మోక్షోపయుక్తాచారనిష్ట యగు స్త్రీ శ్రమణి; (మహే 
శ్వరతీర్థులు). 

“నృపాయాం వైశ్యతో జాతః శబరః పరికీర్తితః, మధూని వృక్షాదానీయ 
విక్రీణీతే స్వవృత్తయే” (క్షత్రియ స్త్రీకి వైశ్యునివలన పుట్టినవాడు శబరుడు. వృక్షముల 
నుండి తేనెను తీసి, వికయించుట అతని జీవిక) అను నారదీయవచనానుసారముగా 
క్షత్రియ స్తీకిని వైశ్యునకును పుట్టినది శబరి (గోవిందరాజులు). 


బౌద్దపన్నా్యసులకు (శమణు అను నామము కలదు. ఇచట 


36 శ్రీమద్రామాయణము 


(శ్రమణీశబ్దమున్నది గాన రామాయణము బుద్దుని తరువాత వ్రాయబడిన దని 
కొందరు చెప్పుచుందురు. కాని, నాస్తికులకు బొద్దు లను పేరు (పాచీనకాలముననే 
ఉన్నది. [(శ్రమణశబ్దము స్మృతులలో ప్రయుక్త మైయున్నది. అందుచే పై 
వాదము యుక్తము కాదని మరికొందరు సమాధానము చెప్పుదురు. _ 56 


మూ. పో౭_భ్యగచ్చన్న హాతేజాః: శబరీం శత్రుసూదనః, 57 
శబర్యా పూజితః సమ్యగ్రామో దశరథాత్మజ:. 


ప్ర అ. మహాతేజుః= ప్ప తేజస్సు కలవాడును, శతుసూదనః=శ 
(తుసంహారకుడును అయిన, సః=ఆ రాముడు, శబరీమ్‌=శబరిని గూర్చి, 
అభ్యగచ్చత్‌ =వెళ్లైను. దశరథాత్మజః రామః=దశరథుని కుమారు డైన రాముడు, 
శబర్యా=శబరిచేత, సమ్యక్‌=బాగుగా, పూజితః=పూజింపబడెను. 


తా. మహాతేజశ్శాలియు, శత్రుసంహారకుడును అయిన రాముడు భక్త 
పరాధీనుడు గాన తానే స్వయముగ శబరి దగ్గరకు వెళ్లెను. శబరి ఆ రాముని 
చక్కగ పూజించిను. 


వి. “దశరథాత్మజః” అను విశేషణము - అరువదివేల సంవత్సరములు, 
సంతానములేకయుండి తరువాత మహాప్రయత్నము చేసి సంతానము పొందిన 
దశరథుడు, తన (పియపుత్రుడగు రామునకిచ్చు భోజనము కంటెను ఆ శబరస్త్రీ 
ఇప్పుడిచ్చిన వన్యాహారముతో కూడిన ఆతిథ్యము రామునకు హెచ్చుగా (పీతి 
కలిగించినదని సూచించుచున్నది (గోవిందరాజులు). 57 


అవ. ఇపుడు కిష్కింధాకాండ కథ చెప్పబడుతున్నది - 
మూ. పమ్సాతీరే హనుమతా సజ్గతో వానరేణ హ, 58 
హనుమద్వచనాచ్చెవ సుగ్రీవేణ సమాగతః. 


ప్ర. ఆ. పమ్బూతీరే=పంపాసర స్తీరమునందు, హనుమతా=హనుమంతు 
డనెడు, వానరేణ=వానరునితో, సజ్ఞతః హ=చేరెను. హనుమద్వచనాత్‌ =హను 
మంతుని మాటవలన, సుగ్రీవేణ చైవాసుగ్రీవునితోగూడ, సమాగతః=చేరెను. 


తా. రాముడు పంపాసరస్తీరమునహనుమంతువితో పరిచయ మేర్పరచుకొని 
పిదప ఆతని మాట (ప్రకారము సుగీవునితో స్నేహము చేసికొనెను. 


వి. హనుమాన్‌=ప్రశస్తమైన చెక్కిళ్ల మీది భాగము కలవాడు. 
పూర్వము హనుమంతుడు పుట్టుచునే పూర్యుని చూచి “ఇది ఒక ఫలము; 


బాలకాండము స. 1 37 


దీనిని భక్షించెదను” అని తలచి అతనిపై కెగిరెను. ఇట్లు సూర్యుని వేడిని 
ఎంతమాత్రము లెక్కింపక మూడువందల యోజనముల వరకు పైకి లంఘింపగా, 
ఇంద్రుడు చూచి, కోపించి, హనుమంతునిపై వజ్రాయుధమును వేసెను. వజ్రము 
దెబ్బ తగిలి హనుమంతుడు ఒక కొండపై పడిపోగా అతని వామహనువు 
భగ్నమయ్యెను. అందుచే ఆతనికి హనుమంతు డను పేరు వచ్చెను. ఈ 
శబ్దముచే మహాపరాక్రమశాలి యని సూచింపబడుచున్నది. 


“సీతను పోగొట్టుకొని దుఃఖితుడై అరణ్యములో సంచరించుచున్న రాము 
నకు, మహాపరాక్రమశాలియైన హనుమంతుని స్నేహము ఘటిల్లెను.సంతోషము!” 
అని ఈ శ్లోకమునందు కవితాత్సర్యము (గోవిందరాజులు). 58 
మూ. సుగ్రీవాయ చ తత్సర్వం శంసద్రామో మహాబలః, 59 

ఆదితస్తద్యథావృత్తం సీతాయాశ్ళ విశేషతః, 

ప్ర అ. మహాబలః=గొప్ప బలము గల, రామః=రాముడు, ఆదితః= 
మొదటినుండియు, తత్‌ =ఆ, సర్వమ్‌=సమస్త మైన, (వృత్తమ్‌=వృత్సాంతమును), 
విశేషతః= ప్రధానముగా, సీతాయాశ్చ= సీతయొక్క వృత్తాంతమును, యథావృ 
త్రమ్‌=జరిగినది జరిగినట్లుగా, స్నుగీచాయ చాసుగ్రీవునకును, హనుమంతునకును 
కూడ, శంసత్‌ =చెప్పెను 

తా. మహాబలు డగు రాముడు తనవృత్తాంతము నంతను, మొద 
టినుండియు సుగ్రీవహనుమంతులకు _ చెప్పి, విశేషించి సీతావృత్తాంతమును 
వారికి తెలిపెను. 59 

\ 
మూ. సుగ్రీవశ్సాపి తత్సర్వం శ్రుత్వా రామస్య వానరః, 60 
చకార సఖ్యం రామేణ (ప్రీత శ్చెవాగ్నిపాక్షి కమ్‌, 

ప్ర. అ. వానరఃవానరుడైన, సుగ్రీవాసుగ్రీవుడు, రామస్య=రాముని 
యొక్క, తత్‌ సర్వమ్‌=ఆ వృత్తాంతము నంతను, శ్రుత్వావిని, (పీతః=సం 
తోషించినవాడై, అగ్నిసాక్తికం చైవ=అగ్ని సాక్షిగా ఉండగా, రామేణ=రామునితో, 
సఖ్యమ్‌= స్నేహమును, చకారెచేసెను. 

తా. సుగ్రీవుడు రాముని వృత్తాంత మంతయు విని, తనవలెనే దుఃఖితు 


డైన మహాబలునితో పరిచయము కలిగినందుకు సంతోషించి, అగ్నిసాక్షికముగా 
రామునితో మైత్రి చేసికొనెను. 60 


38 శ్రీమద్రామాయణము 


మూ. తతో వానరరాజేన వైరానుకథనం ప్రతి, 61 
రామాయావేదితం సర్వం ప్రణయాద్దుఃఖితేన చ. 


ప్ర. అ. తతః=అటుపిమ్మట, దుఃఖితేనాదుఃఖితుడైన, వానరరాజేన= 
సుగీవునిచేత, వెరానుకథనం (ప్రతి=వాలితో కలిగిన వైరమును గూర్చిన 
(ప్రశ్నకు సమాధానముగా, రామాయ=రామునకు, సర్వమ్‌=అంతయు, (ప్రణయాత్‌ = 
స్నేహమువలన, ఆవేదితమ్‌= తెలుపబడెను. 


తా. “నీకును వారికిని విరోధ మెట్లు ఏర్పడినది ?” అని రాముడు 
(ప్రశ్నింపగా, సుగ్రీవుడు దుఃఖించుచు, స్నేహముతో రామునకు ఆ వృత్తాంతము 
అంతయు తెలిపెను. 61 


మూ. పతిజతం చ రామేణ తదా వాలివధం పతి, 62 
(లు క్ర 
వాలినశ్చ బలం తత్ర కథయామాస వానరః, 


ప్ర. అ. తదా=అప్పుడు, రామేణ=రామునిచేత, వాలివధం ప్రతి=వాలిని 
చంపుటను గూర్చి, ప్రతిజ్ఞాతమ్‌= ప్రతిజ్ఞ చేయబడినది, త్మత్ర= అచట, వానరః= 
సుగ్రీవుడు, వాలినః౭వాలియొక్క, బలమ్‌=బలమును, కథయామాస =వర్ణించి 
చెప్పెను, 


తా. వాలిని చంపెద నని రాముడు ప్రతిజ్ఞ చేసెను. సుగ్రీవుడు 
కూడ రామునకు - (అరుణోదయము మొదలు సూర్యోదయము లోపల 
నాలుగు సముద్రములందును అర్హ్యములు విడుచుట మొదలగు) వారియొక్క 


బలవిశేషములను గూర్చి చెప్పెను. 62 

మూ. సుగ్రీవః శజ్కితశ్చా సీన్నిత్యం వీర్యేణ రాఘవే, 63 
రాఘవప్రత్యయార్హం తు దున్దుభేః కాయముత్తమమ్‌, 
దర్శయామాస సుగ్రీవో మహాపర్వతసన్నిభమ్‌. 64 


ప్ర, అ. సుగ్రీవశ్చాసుగీవుడు, రాఘవే=రామునివిషయమున, వీర్యేణ=పరా 
(క్రమముచేత, నిత్యమ్‌=ఎల్లప్పుడును, శజ్కితః=సందేహము కలవాడై, ఆసీత్‌=ఉం 
డెను. సుగ్రీవ=స్ముగీవుదు, రాఘవ ప్రత్యయార్హమ్‌=రామునియందు తనకు నమ్మకము 
ఏర్పడుటకై, దున్దుభేః==దుందుభ యను రాక్షసునియొక్క, ఉత్తమమ్‌= శ్రేష్ట మైన, 
మహాపర్వతసన్నిభమ్‌=గొప్పు పర్వతముతో సమానమైన, కాయమ్‌=కళేబరమును, 
దర్శయామాస-చూ పెను, 


తా. సుగ్రీవుడు రాముని చూచినది మొదలు “ఇతడు వాలిని చంప 


బాలకాండము స, 1 39 


సమర్దుడో, కాడో” అని సందేహించుచుండెను. అతడు రామునివిషయమున 
తనకు నమ్మకము కలుగుటకై, కొండవలె నున్న, దుందుభి యను రాక్షసుని 
కళేబరమును రామునకు చూపెను. (పూర్వ మొకప్పుడు దానిని వాలి 
చాలదూరముగ విసరిచేసెను). 63, 64 


అరా జ ణ్‌ 5 (J (a జ 
మూ. ఉత్స ్మయిత్వ్యా మహాబాహుః (క్ష్య చాస్తి మహాబలః, 
పాదాబ్లుష్టేన చిక్షేప సమ్మూర్హం దశయోజనమ్‌. 65 


ప్ర. అ. మహాబాహుః=గొప్పు బాహువులు కలవాడును, మహాబలః=గొప్ప 
బలము కలవాడును అగు రాముడు, అస్థి=ఎముకను, (ప్రేక్ష ఫెచూచి, 
ఉల్‌ స్మృయిత్వా=గంభీరముగా కొంచెము నవ్వి, పాదాబ్లు స్టేన=కారి బొటనవేలితో, 
సంపూర్ణం దశయోజనమ్‌=పూర్తి పదియోజనముల దూరము, చిక్తేప=చిమ్మెను. 


తా. అంగుళ్ళగ్రమాత్రముచే రాక్షసాది సమస్తలోకవిరోధులను వధించుటకు 
సమర్ధము లైన బాహువులును, లెక్కింపరాని వీర్యమును గల రాముడు - 
“నా విషయమై జ్ఞానులు కూడ మోహము పొందుచుందురు. అరణ్యములోని 
ఈ వానరుడు మోహము నొందుటలో ఏమి ఆశ్చర్యము” అని గంభీరముగా 
చిరునవ్వు నవ్వి, అస్థిమయమై పడి యున్న ఆ దుందుభి కళేబరమును చూచి, 
కొంచె మైనను తక్కువ కాకుండ పది యోజనముల దూరములో పడు నట్టు, 
దానిని తన పాదాంగుష్టముతో చిచ్మెను (మ హేశ్వరతీర్ణుల వ్యాఖ్యానము) 

“ఉత్‌స్మయిత్యా” అను పదములో ఉన్న “ఉత్‌” అను ఉపసర్గను, 
'చిక్లేప అను క్రియాపదముతో కలిపి - “ఉచ్చిక్షేపాఎత్తి విసరెను” అని 
గోవిందరాజులు అర్ధము చెప్పిరి. 


తా. ఊహింపరాని బలము కలవాడును, ఆ బలమునకు తగి నట్లు 
కార్యము చేయు సమర్థము లైన బాహువులు కలవాడును అగు రాముడు 
అస్థిమయ మైన ఆ దుందుభికళేబరమును చూచి, “ఇది ఎంతి” అని నవ్వి, 
కొంచె మైనను తక్కువ లేకుండ పది యోజనముల దూరములో పడునట్లు, 


దానిని తన పాదాంగుష్టముతో ఎత్తి విసరెను. 65 
మూ. బిభేద చ పునః సాలాన్‌ సప్పెకేన మహేషుణా, 
గిరిం రసాతలం చైవ జనయన్‌ ప్రత్యయం తదా. 66 


ప్ర. అ. తదా=అప్పుడు, పునశ్చామరల, ప్రత్యయమ్‌=నమ్మ కమును, 
జనయన్‌ =పుట్టించుచు, ఏకేన=ఒక, మహేషుణా=గొప్ప బాణముచేత, సప్త=ఏడు, 
సాలాన్‌=మద్దిచెట్లను, గిరిమ్‌=పర్వతమును, రసాతలం చెవ=పాతాళమును, 


40 శ్రీమద్రామాయణము 
బిభేద=భేదించెను. 

తా. అప్పు డా రాముడు, సుగ్రీవున కింకను నమ్మకము కలుగుటకై 
ఒక్క బాణముచే ఏడు మద్దిచెట్లను, పర్వతమును, పాతాళమును భేదించెను. 
మూ. తతః (ప్రీతమనాశ్సైవ విశ్వస్తశ్చ మహాకపిః, 

కిష్కిన్హాం రామస్‌హితో జగామ చ గుహాం తదా. 67 

ప్ర. అ. తతః౭అటుపిమ్మట, తేనాదానిచేత, (పీతమనాః=సంత సించిన 
మనస్సు గల, సః=ఆ, మహాకపిః=సుగ్రీవుడు, విశ్వస్తశ్చ=నమ్మకము కూడ కుదిరిన 
వాడై, తదా౭అప్పుడు, రామసహితః=రామునితో కూడినవాడై, గుహామ్‌=గుహవలె 

9 ఎడి 9, ల 
నున్న, కిష్కిన్ధామ్‌ =కి ష్కింధానగరమును గూర్చి, జగామావెళ్లెను. 

తా. రాముడు ఆ పప్తసాలాడి భేదనము చేసిన పిమ్మట సుగ్రీవునకు 
నమ్మిక కుదిరెను. తనకు రాజ్యము లభించు నని అతడు సంతసించి, రాముని 


బెంటబెటుకొని గుహ వలె నున్న కిష్కింధాపట్టణమునకు వెళెను. 67 
లు లు (ce) 

మూ. తతో౭_ గర్హద్దరివరః సుగ్రీవో హేమ పిజ్ఞళః, 
తేన నాదేన మహతా నిర్జగామ హరీశ్వరః. 68 


ప్ర అ. తతఃఅటు పిమ్మట, హరివరః=వానరశ్రేష్టుదును, హేమపీ 
జ్ఞలః=బంగారము వల పచ్చని రంగు గలవాడును అగు, సుగ్రీవః=సుగ్రీవుడు, 
అగర్హత్‌ =గర్హించెను. తేన=ఆ, మహతా=గొప్పదైన, నాదేన=ధ్వనిచేత, హరీశ్వరః= 
వానరరాజైన వాలి, నిర్ణగామ=బైటకువచ్చిను. 


తా. కిష్కింధ (ప్రవేశించి, బంగారువంటి వన్నె గల వానర శేష్ణ డైన 
సుగ్రీవుడు గర్హించెను. ఆ మహానాదమును విని వాలి గృహమునుండి బైటకు 
వచ్చెను. 68 


మూ. అనుమాన్య తదా తారాం సుగ్రీవేణ సమాగతః, 
నిజఘాన చ తతైనం శరేణైకేన రాఘవః. 69 


ప్ర. అ. తదా=అప్పుడు, తారామ్‌=భార్యయైనతారను, అనుమాన్య=ఒ ప్పించి, 
సుగ్రీవేణ= సుగ్రీవునితో, పమాగతః= =చేరెను. రాఘవః చారాముడు, తత్ర=అచట, 
ఏనమ్‌=ఈ వాలిని, ఏకేన=ఒక, శరేణాబాణముచేత, నిజఘాన=చంపెను. 


తా. వారి, యుద్దమునకు చెళ్లవద్దని నివారించుచున్న తారను ఒప్పించి, 
సుగ్రీవునితో యుద్దమునకు తలపడెను. అచట రాముడు ఒక్క బాణముతో 
వాలిని చంపెను. 69 


బాలకాండము స. 1 41 


మూ. తతః సుగ్రీవవచనార్హత్వా వాలిన మాహవే, 

సుగ్రీవమేవ తద్రాజ్యే రాఘవః ప్రత్యపాదయత్‌. 70 

ప్ర. అ. రాఘవణారాముడు, స్నుగ్రీవవచనాత్‌ =సుగ్రీవుని మాటప్రకారము, 
ఆహవే=యుద్ధమునందు, వాలినమ్‌=వాలిని, హత్వా=చంపి, తతః=అటు పిమ్మట, 
తద్రాజ్యే=ఆ వాలియొక్క రాజ్యమునందు, సుగ్రీవమేవ=సుగ్రీవునే, ప్రత్యపాద 
యత్‌ ప్రతిష్టించెను. 

తా. రాముడు సుగ్రీవుని ప్రార్థనప్రకారము వాలిని సంహరించి, ఆతని 
రాజ్యమునందు సుగ్రీవునే పట్టాభిషిక్తుని చేసెను. 70 
మూ సచ సర్వాన్‌ సమానీయ వానరాన్‌ వానరర్షభః; 

దిశః ప్రస్తాపయామాస దిదృక్టుర్తనకాత్మజామ్‌. 71 

(= 2] ve 

ప్ర. అ. సణాఆ, వానరర్షభశ్చాసుగ్రీవుడును, జనకాత్మ జామ్‌= సీతాదేవిని, 
దిదృక్టుః=చూడ ఇచ్చ కలవాడై, సర్వాన్‌ =పమప్త మైన, వానరాన్‌ =వానరులను, 
సమానీయ=రప్పించి, దిశః=దిక్కులను గూర్చి, (ప్రస్తాపయామాస=పం పెను. 

+ ఠా 

తా. వానర్మశేష్ణు డగు సుగ్రీవుడు వానరు లందరిని రప్పించి, సీతాదేవిని 
అన్వేషించుటకై అన్ని దిక్కులకు పంపెను. 71 

అవ. ఇపుడు సుందరకాండకథను చెప్పుచున్నాడు - 
మూ. తతో గృధ్రస్య వచనాత్సంపాత్తేర్లనుమాన్‌ బరీ, 


5 ఆఅ ఆ్యో 
శతయోజనవి స్తీర్ణం పుప్లువే లవణార్థవమ్‌. 72 
ప్ర. అ. తతణ౯లఅటు పిమ్మట, బలీ=బలశాలి యైన, హనుమాన్‌= 


హనుమంతుడు, సంపాలతేః=సంపాతి యను పేరు గల, గృధ్రస్య=గ్రద్రయొక్క, 
వచనాత్‌ =మాటవలన, శతయోజనవి స్తీర్ణమ్‌=నూరుయోజనముల వెడల్పు గల, 
లవణార్హవమ్‌=లవణసముద్రమును, పుష్లువే-దా టను. 


తా. మహాబలశాలి యగు హనుమంతుడు సంపాతి యనెడు (గద్దచెప్పిన 
(ప్రకారము నూరు యోజనముల చెడల్పు గల లవణసము(ద్రమును దాబను.72 


మూ. తత్ర లజ్కాం సమాసాద్య పురీం రావణపాలితామ్‌, 
దదర్శ సీతాం ధ్యాయన్తీమశోకవనికాం గతామ్‌. 73 


ప్ర అ. రావణపాలితామ్‌=రావణునిచే పొలింపబడిన, లజ్కామ్‌=లంక 
అనెడు, పురీమ్‌=పట్టణమును, సమాసాద్య=చేరి, తత్ర-ఆ లంకాపురియందు, 


42 శ్రీమదామాయణాము 


అశోకవనికాం గతామ్‌=అశోకవనములో నున్న, ధ్యాయన్తీమ్‌=(రామునే) ధ్యానము 
చేయుచున్న, సీతామ్‌= సీతను, దదర్శ=చూచెను. 


తా. హనుమంతుడు రావణుడు పాలించుచున్న లంకాపురము చేరి, 
అచట అశోకవనములో రామ-=నే ధ్యానించుచు ఉన్న సీతాదేవిని చూచెను.73 


మూ. నివేదయిత్యాభిజ్ఞానం (ప్రవృత్తిం చ నివేద్య చ, 
సమాశ్వాస్య చ వైదేహీం మర్తయామాస తోరణమ్‌. 74 


ప్ర. అం అభిజ్ఞానమ్‌=గుర్తును, నివేదయిత్వా=సమర్సించి, (ప్రవృత్తించావృ 
త్తాంతమును, నిచేద్య చవిన్నవించి, చైదేహీమ్‌= సీతాదేవిని, సమాశ్వాస్య=ఓదార్చి, 
తోరణమ్‌=బ హిర్డా్యరమును, మర్దయామాస=చూర్ణము చేసెను 


తా. హనుమంతుడు, తన చేతికి రాము డిచ్చిన అంగుళీయకమును 
సీతాదేవికి గుర్తుగా ఇచ్చి, సుగ్రీవునితో రామునకు మైత్రి కలుగుట మొదలగు 
వృత్తాంతమును విన్నవించి, ఆమెను ఊరడించి, అశోకవనబ హిర్హా వరమును 
చూర్ణము చేసెను. 74 
మూ. పణ సేనాగ్రగాన్‌ హత్వా సప్త మన్తిసుతానపి, 

శూరమక్షం చ నిష్పిష్య గ్రహణం ౦ సముపాగమత్‌. 75 

ప్ర. అం పషా=ఐదుగురు, సేన్నాగగాన్‌= పేనానాయకులను, సపష్తాఏ 
డుగురు, మన్తసుతాన పి=మంత్రికుమారులను, హత్వా=చంపి, శూరమ్‌=శూరు 
డైన, అక్షం చ=లక్షుని, నిష్పిష్యాముద్దచేసి, (గహణమ్‌=బంధనమును, సముపొ 
గమత్‌ =పొందెను. 


తా. హనుమంతుడు సేనాపతుల నైదుగురిని, మంగ్రిపుత్రులను 
ఏడుగురిని చంపి, శూరు డైన అక్షకుమారుని వధించి, ఇంద్రజిత్తు ప్రయోగించిన 


(బహ్మాస్త్రమునకు కట్టువడెను. 75 

మూ. అస్ర్రేణోన్ముక్తమాత్మానం జ్ఞాత్వా పైతామహాద్వరాత్‌, 
మర్షయన్రాక్షసాన్సీరో యన్తిణస్తాన్యదృచ్చయా, 76 
తతో దగ్జ్వా పురీం లజ్కామ్బతే సీతాం చ మైథిలీమ్‌, 
రామాయ ('ప్రియమాఖ్యాతుం పునరాయాన్న హాక పిః. 77 


ప్ర అ. వీరః=వీరుడైన, మహాకపిః=హనుమంతుడు, పైతామహాత్‌ = 
బ్రహ్మ ఇచ్చిన, వరాత్‌ =వరమువలన, ఆత్మానమ్‌= తనను, అస్ర్రేణ= బ్రహ్మోప్ర ముచే, 
ఉన్ముక్షమ్‌=విదువబడినవానినిగా, జ్ఞాత్వా=తెలిసికొన్సి యదృచ్చృయా= మరి యొక 


బాలకొండము స. 1 43 


కార్యమునందలి అపేక్షచేత, యన్తిణః=తనను త్రాటిచే కట్టిన, తౌన్‌=ఆ, 
రాక్షసాన్‌ =రాక్షసులను, "మర్షయన్‌= సహించుచు, తతః=ఆ కార్య మైన తరువాత, 
మైథిలీమ్‌ సీతామ్‌ తా! సత తప్ప మిగిలిన, లజ్కాం "పురీమ్‌= లంకా 
పట్టణమును, _దగ్ద్వాాకాల్చి, రామాయారామునకు, (పియం=సంతోషవార్తను, 


ఆఖ్యాతుమ్‌=చెప్పుటకు, పునణామరల, ఆయాత్‌ =వచ్చెను. 


తా. పరాక్రమశాలి యగు హనుమంతుడు, పూర్వము బ్రహ్మదేవుడు 
తన కిచ్చిన వరముల (ప్రభావమువలన, తనను బ్రహ్మస్త్రబంధము వదిలిపోయి 
నట్లు తెలిసినను, తనను (తౌళ్లచే కట్టి ఈడ్చుకొని పోవుచున్న రాక్షసులను 
వధించుటకు సమర్జు డైనను, రావణుని చూడ గోరి ఆ రాక్షసుల బౌధలను 
సహించెను. రావణునితో మాట లాడిన పిమ్మట సీతాదేవి నివసీంచు (ప్రదేశము 
తప్ప లంకా పురి నంతయు కార్చి, రామునకీ సంతోషవార్త చెప్పుటకై మరల 
రాముని సమీపమునకు చెళ్లెను. 76, 77 


మూ, సో౭_భిగమ్య మహాత్మానం కృత్యా రామం ప్రదక్షిణమ్‌, 
5 . 

న్యవేదయదమేయాత్మా దృష్టా సీతేతి తత్త్వతః, 78 

ప్ర అ అమేయాత్మా=ఇంతటి దని చెప్ప శక్యముకాని బుద్ధి గల, 
సః=ఆ హనుమంతుడు, మహాత్మానమ్‌=గొప్ప ధైర్యము వ రామమ్‌ =రాముని, 
అభిగమ్య= పొంది, 'ప్రదక్షి కిణమ్‌=ప్రదక్షి గాము, కృత్వా= =చేసి, సీతా= సీతాదేవి, దా 
చూడబడినది, ఇతి=ఇట్లని, తత్త్వతః౭యథార్ధముగా, న్యవేదయత్‌ =లెలిపె 

లా. ఆతిబుద్ధిశాలి యగు హనుమంతుడు, సీతావియోగము కలిగినను 
ఎంతమాత్రము ధైర్యము తగ్గని _ రామునివద్దకు వెళ్లి, అతనికి ప్రదక్షిణ 
నమస్కారము చేసి “చూచితిని సీతను” అని యథార్థముగా విన్నవించెను. 


వి. “పీతా ore (సీతాదేవి చూడబడినది) అని వెదర్‌ ఉన్నను 
అట్టు చెప్పక “దృష్టా సీతా” (చూడబడినది సీత) అని చెప్పెను. ' సీతా' అని 
ఉచ్చరించినంత మాత్రముననే, పై పదము నుచ్చరించుటకు ముందు “సీత్ర 
(బతికి యున్నదో లేదో; చూడబడినదో లేదో” అను అమంగళకర మగు శంక 
రామునకు కలుగకుండవరె నని అట్టు చెప్పెను. 78 

అవ, యుద్ధకాండకథ చెప్పబడుచున్నది - 
మూ. తతః సుగగీవస హితో గత్వా తీరం మహోదధేః, 

సముద్రం కోభయామాస శరైరాదిత్యసన్నిఖైః. 79 

లి రు ము 


44 శ్రీమద్రామాయణము 


ప్ర. అ. తతఃణ=అటుపిమ్మట, సుగ్రీవస హితాసు గ్రీవునితో కూడినవాడై, 
మహోదధేః= మహాసముద్రముయొక్క, తీరమ్‌=తీరమును, గత్వా=చేరి, ఆదిత్య 
సన్నిభై:=సూర్యునితో సమానమైన, శరైః౭బాణములచే, సముద్రమ్‌=సముద్రుని, 
క్షోభయామాస =క్షోభింపచే సెను. 

తా. సుగ్రీవునితో కలిసి రాముడు సముద్రతీరము చేరి, సముద్రుడు 
తనకు వశము కానందులకు కోపించి, సూర్యుని వలె త్రీక్ట్‌ములైన బాణములచే 
సముద్రుని క్షోభింపచే సెను. 79 
మూ. దర్శయామాస చాత్మానం సముద్రః సరితాం పతిః, 

సముద్రవచనాచ్చెవ నలం సేతుమకొరయత్‌. 80 

ప్ర. అ. సరితాం పతిః=నదులకు ప్రభు వైన, సముద్రఃసముదుడు, 
ఆత్మానమ్‌=తనరూపమును, దర్శయామాస=చూ పించెను. (రాముడు), సముద్రవ 
చనాచ్చెవ-సముదద్రుని మాటప్రాకారమే, నలమ్‌=నలుని (చేత), సేతుమ్‌= సేతువును, 
అకారయత్‌ =చేయించెను. 


తా. నదులకు పతి యైన సముదుడు రాముని కోపమునకు భయపడి 
నిజరూపముతో కనబడి చెప్పగా, అతని మాటలప్రకారము రాముడు నీలునిచే 
కేతువు కట్టించెను. 80 


మూ. తేన గత్వా పురీం లజ్కాం హత్యా రావణమాహవే, 

రామః సీతా మనుప్రాప్య పరాం వ్రీడాముపాగమత్‌. 81 

ప్ర. అ. రామఃరాముడు, తేన=ఆ సేతువుచే, లజ్కాం పురీమ్‌=లం 
కొపట్టణమును, గత్వా=పొంది, ఆహచే=యుద్ధమునందు, రావణమ్‌=రావణుని, 
హత్వా=చంపి, సీతామ్‌= సీతను, (ప్రాష్యాపొంది, అను=అటు పిమ్మట, పరామ్‌= 
అధికమైన, (వీడామ్‌= సిగ్గును, ఉపాగమత్‌ =పొందెను. 

తా. రాముడు ఆ సేతుమార్గమున లంకలోనికి ప్రవేశించెను. యుద్దము 
నందు రావణుని సంహరించెను. సీతను పొంది, “పరగృహములో చాలకాలము 
వసించిన భార్యను ఎట్లు పరిగ్రహింతును? ” అని చాల సిగ్గుపడెను. 81 
మూ. తామువాచ తతో రామః పరుషం జనసంసది, 

అమృష్యమాణా సా సీతా వివేశ జ్వలనం సతీ, 82 

ప. అ. తతః=ఆ కారణమువలన, రామఃరాముడు, జనసంసది= 
జనుల సమూహములో, తామ్‌=ఆ సీతనుగూర్చి (తో), పరుషమ్‌=పరుష 


బాలకొండము స. 1 45 


ముగా, ఉవాచాపలికెను, సతీ=పతివ్రతయైను సా సీతా= ఆ సీతాదేవి, 
అమృష్యమాణా=స హింపజాలనిదై, జ్వలనమ్‌=లగ్నిని, వివేశ=ప్రవేశించెను. 


తా ఆ కారణమువలన రాముడు జను లందరిలోను, సీతతో 
పరుషముగా మాటలాడెను. మహాపతివత యగు ఆ సీతాదేవి ఆ మాటలను 
సహింపజాలక అగ్నిలో (పచేశించెను. 82 


మూ. తతో౭_గ్నివచనాత్సీతాం జ్ఞాత్వా విగతకల్మషామ్‌, 
బభౌ రామః సంప్రహృష్టః పూజితః సర్వదైవతైః. 83 


అ 


ప్రై ఆ తతఃపిమ్మట, రామఃరాముడు,' అగ్నివచనాల్‌ =అగ్ని 
మాటవలన, సీతామ్‌=సీతను, విగతకల్మషామ్‌=పాపములు లేనిదానినిగా, జ్ఞాత్వా= 
తెలిసికొని, సంప్రహృష్టః=సంత సించినవాడై, సర్వదైవతైః=సమస్త దేవతల చేతను, 
పూజితః=పూజింపబడినవాడై, బభౌ=ప్రకాశించెను. 


తా. “పీత ఎట్టిపాపమును లేనిది" అని అగ్ని చెప్పగా రాముడు చాల 
సంతసించెను. దేవతలు పూజింపగా _ ప్రకాశించెను. 83 


మూ. కర్మణా తేన మహతా తైలోక్యం సచరాచరమ్‌, 
సదేవర్షిగణం తుష్టం రాఘవస్య మహాత్మనః. 84 
ప్ర. అ. మహాత్మ నః=గొప్ప ధైర్యము గల, రాఘవస్య=రాముని యొక్క, 
మహతా=గొప్పదైన, తేన కర్మణా=ఆ పనిచేత, సచరాచరమ్‌= =జంగమస్థావరములతో 


కూడిన, సదేవర్షిగణమ్‌= దేవగణములరోడను మహర్షిగణములతోడను కూడిన, 
తైలోక్యమ్‌= లోకత్రయము, తుష్టమ్‌ =సంత సించినది. 


తా, మహాత్ము డైన రాముడు లోకకంటకు డైన రావణుని చంపుటచే 
స్థావరజంగమాత్మ కము లైన మూడు లోకములును, దేవతాబుషిగణ సహితముగా 
సంతో షించినవి. 


వి. “అన్తఃసంజ్ఞా భవన్త్యేలే"(స్థావరము లైన ఈ వృక్షాదులకు కూడ 
సూక్ష్మమైన సంజ్ఞ ఉండును) అని విష్ణుపురాణమునందు చెప్పి నట్టు వృక్షా 
దిస్థావరములు కూడ తమ సంతోషమును విగురించుట మొదలగు వానిచే 


సూచించును. (తిలకవ్యాఖ్య). 84 
మూ. అభి షిచ్య చ లజ్కాయాం రాక్షసే బన్హ్రం విభీషణమ్‌, 
కృతకృత్యస్తతో రామో విజ్వరః ప్రముమోద హ స 85 


ప్ర. అ. రామఃరాముడు, విభీషణమ్‌ =విభీషణుని, రాక్ష సేన్తుమ్‌=రాక్షసరా 


46 శ్రీమద్రామాయణము 


జునుగా, లజ్కాయామ్‌=లంకయందు, అభిషిచ్య=అభిషేకముచేసి, తదా=అప్పుడు, 
కృతకృత్యః=ప్రతిజ్ఞారూపకార్యమును నిర్వర్తిం దినవాడై, విగతజ్వరః=పోయిన 
సంతాపముగలవాడై, ప్రముమోద=సంతోషించెను, హ=ఆశ్చర్యము. 


తా. రాముడు పూర్వము విభీషణుని సముద్రతీరమున అభిషిక్తుని 
చేసెను. ఇప్పుదు లంకాపురిలో కూడ విభీషణుని రాక్షసరాజునుగా అభిషిక్తుని 
చేసి, కృతకృత్యు డయ్యెను. తన ప్రతిజ్ఞ నెరవేరునో లేదో అను చింత 
తొలగిపోయెను. రాముని సత్యవ్రత మత్యాశ్చర్యకరము కదా | 


అర్జాంతరము - విజ్వరః=పక్తి యైన జటాయువు విషయమునందు 
మాత్రమే సంతాపముకలవాడై, సంతోషించెను. 


రాముడు తన ప్రతిజ్ఞ ప్రకారము విభీషణుని లంకాపురిలో అభిషిక్తుని 
చేసెను. కాని ఒక కొడుకు చనిపోయిన తండ్రి మరి యొక కొడుకునకు 
జరుగు ఉత్సవకాలమునందు సంతోషముతో నిండియున్నను చనిపోయిన కొడు 
కును తలచుకొని దుఃఖించు నట్లు రాజాభిషేకము పొందకుండగనే చనిపోయిన 
జటాయువును తలచుకొని దుఃఖించుచు, ప్రతిజ్ఞ నెరవేరినందులకు సంతసించెను. 


మూ. దేవతాభ్యో వరం ప్రాప్య సముత్హాప్య చ వానరాన్‌, 
wD అ అల్లో ఆ ఆగ ప 
అయోధ్యార ప్ర స్ట్‌తో రామః పుష్ప కేణ సుహృద్వ ఎత 86 
ప్ర. అ. రామఃారాముడు, దేవతాభ్యః= దేవతలనుండి, వరమ్‌=వరమును, 
(ప్రాప్య=పొంది, వానరాన్‌: చానరుంను, సముల్లాష్య చాలేపి, సుహృద్వతః=మిత్రు 
లతో కూడినవాడై, పుష్ప కేణ- పుష్పక మను విమానముచే, అయోధ్యామ్‌=అయోధ్యను 
గూర్చి, ప్రస్థితః= ప్రయాణ మాయెను. 
తా. రాముడు తనను చూడ వచ్చిన దేవతలనుండి వరమును పొందెను. 
దాని ప్రకారము మృతులైన చానరుల నందరిని బ్రతికించుకొనెను. స్నేహితులతో 
కూడి, పుష్పక విమానారూధుడై అయోధ్యకు బయలుదేరెను, 86 


మూ. భరద్యాజాశమం గత్వా రామః సత్యపరాక్రమః, 
భరతస్యాన్తికం రామో హనూమన్తం వ్యసరయత్‌. 87 


ప్ర. అ. సత్యపరాక్రమః సత్యమునందు స్థిరత్వము గం, రామః=సకంజన 
మనోహరు డైన, రామః=రాముదు, భరద్యాజాశమమ్‌=భరద్యాజుని ఆశ్రమమును 
గూర్చి, గత్వా=చెల్లి, హనూమన్నమ్‌=హనుమంతుని, _భరతస్యాన్తికమ్‌=భరతుని 
దగ్గరకు, వ్యసర్వయత్‌ “పంపెను. 


బాలకాండము స. 1 47 


తా. సత్యమునందు స్థిరముగ నిలచుదాడును, లోకాభిరాముడును అగు 
రాముడు భరద్వాజాశ్రమమునకు వెళ్లెను. హనుమంతుని భరతుని వద్దకు 
పంపను. 87 
మూ. పునరాఖ్యాయికాం జల్పన్‌ సుగ్రీవస హితశ్చ సః 

పుష్పకం తత్సమారుహ్య నన్తిగ్రామం యయౌ తదా, 88 

ప్ర అ. పునః=మరల, సుగ్రీవస హితః=సు గ్రీవునితో కూడిన, స=ఆ 
రాముడు, ఆభ్యాయికామ్‌=పూర్వవృత్తాంతమును, జల్పన్‌ =చెప్పుచు, తదా=అప్పుడు, 
నని గ్రామమ్‌=నంది గ్రామమును, యయౌ=పొందెను. 
టలు 


తా. ఆరాముడు సుగ్రీవవిభీషణాదులతో కూడి, పూర్వవృత్తాంతములను 
చెప్పుకొనుచు నందిగామమునకు వెళ్లెను. 88 


మూ. నన్తిగ్రామే జటాం హిత్వా భ్రాతృభిః సహితోఒ౬నఘః, 
రామః సీతామనుప్రాప్య రాజ్యం పునరవాప్తవాన్‌. 89 
ప్ర. అ. అనఘః=పాపర హితుడైన, రామః=రాముడు, నని గ్రామే=నందిగ్రా 
మమునందు, భ్రాతృభిః= సోదరులతో, సహితఃాకూడినవాడై, జటామ్‌=జడను, 
హిత్వా=విడచి, సీతామ్‌= సీతాదేవిని, అనుప్రాష్య=పాంది, పునః=తిరిగి, రాజ్యమ్‌= 
రాజ్యమును, అవాపష్తవాన్‌ =పొందెను. 


లా. ఎట్టిపొపములును రేని ఆ రాముడు నంది[గ్రామమున సోదరుల 
నందరిని కలను. చొరందరును జడలను విడచిరి. మునివేషమును విడచుటచే 
సీతతో గార్లస్థ్యమును అవలంబించెను. మరల రాజ్యమును పొందెను. 89 


మూ. ప్రహ్నష్టముదితో లోకస్తుష్టః పుష్ట సుధార్మికః, 
నిరామయో హ్యరోగశ్చ దుర్భిక్షభయవవర్షిత:. 90 


ప్ర. ఆ, లోకః- లోకము, ప్రహృష్టముదితః=గగుర్చాటు కలిగి సంత సించినది. 
తుష్ట=కోరిక తీరుటచే ప్రీతి చెందినది. పుష్టః== సంతోషముచే వృద్దిపొందిన 
శరీరము కలదైనది. సుధార్శ్మికః=ధర్మతత్సరమై ఉన్నది. నిరామయః=పీడలులేని 
దైనది. అరోగః=వ్యాధులురేని దైనది. దుర్భిక్షభయవర్రితః=క్షామము వలన కలుగు 
భయము లేనిదిగా అయినది. 


తా. రాముడు రాజ్యాభిషిక్తుడు కాగా, లోక మంతయు సంతోషాతిశ 
యముచే గగుర్పాటు చెందెను. రాముడు రాజు కావలె ననెడు తమ కోరిక 
తీరుటచే ప్రజ రెల్లరు ప్రీతి చెందిరి. ఆనందాతిశయముచే స్థావర జంగమౌత్మ క 


48 శ్రీమద్రామాయణము 


మగు లోకము యొక్క శరీరము వృద్ధి చెందినది. ప్రజలందరును చక్కగా 
ధర్మము నాచరించుచుండిరి. లోకమందు పీడలు, వ్యాధులు, దుర్భిక్షముల 
భయము తొలగిపోయెను. 90 


అ వ. ఉత్తరకాండకథను చెప్పుచున్నాడు : 


మూ. న పుత్రమరణం కించిద్దక్ష ్యన్తి పురుషాః క్వచిత్‌, 
నార్యశ్చావిధవా నిత్యం భవిష్యన్సి పతివ్రతాః. 91 


ప్ర. అ. పురుషాఃపురుషులు, క్వచిత్‌ =ఎక్కడను, కించిత్‌ =కొంచెమై 
నను, పుత్రమరణమ్‌=పుత్రమరణమును, న ద్రక్ష్యన్తిచూడరు. నార్యశ్చ= స్త్రీలు 
కూడ, ఆవిధవాః=వైధవ్యము లేనివారై, నిత్యమ్‌=నిత్యము, పతివ్రతాః=పతివ్రతలు, 
భవిష్యస్తి=కాగలరు. 


తా. రాముడు రాజ్యము చేయుచున్నపుడు తండ్రి యుండగా పుత్రుడు 
మరణించడు. స్త్రీలకు _ వైధవ్యదుఃఖము ఉండదు. వారు సర్వదా పతివతరై 
యుందురు. 91 


మూ. న చాగ్నిజం భయం కించిన్నాప్పు మజ్జన్తి జనవ: 

న వాతజం భయం కించిన్నాపి జ్వరకృతం తథా, 92 

న చాపి క్షుద్భయం తత్ర న తస్కరభయం తథా. 

ప్ర. అ. తతాఆ రామరాజ్యమందు, అగ్నిజమ్‌=అగ్నివలన కలిగిన, 
భయమ్‌=భయము, _ కించిత్‌-కొంచెమైనను, నాలేదు. జన్తవఃాప్రాణులు, 
అప్పు=నీటిలో, న మజ్జన్తి=మునిగి మరణించవు. వాతజమ్‌=వాయువువలన 
కలుగు, భయమ్‌=భయము, కించిత్‌ =కొంచెమైనను, నాలేదు. తథా=మరియు, 
జ్వరకృతమ్‌ అపి=జ్వరము వలన కలుగు భయము కూడ, నాలేదు. 
క్షుద్భయమ్‌ అపి=ఆకలవలన భయము కూడ, న=లేదు. తథా=మరియు, 
తస్కరభయమ్‌=దొంగల భయము, న=లేదు. 


తా. రాముని రాజ్యములో అగ్ని భయము కాని, జల భయము కాని, 
వాత భయము కాని, జ్వర భయము కాని, క్షుద్బాధ కాని, చోరభయము 
కాని లేదు. 92 


మూ. నగరాణి చ రాష్ట్రాణి ధనధాన్యయుతాని చ, 93 
నిత్యం ప్రముదితాః సర్వే యథా కృతయుగే తథా. 


ప్ర అ. నగరాణి చ=నగరములును, రాష్ట్రాణి చ =రాష్ట్రములును, 


బాలకాండము స. 1 49 


ధనధాన్యయుతాని=ధన ధాన్యములతో నిండినవి. _సర్వే=అందరును, కృత 
యుగే=కృతయుగమునందు, యధథా=ఎట్లో, తథా=అట్లే, నిత్యమ్‌= ఎల్లప్పుడును, 
ప్రముదితాః=సంతోషముతో నున్నారు. 


తా. నగరములు, దేశములు కూడ, ధనధాన్యసమృద్దములై ఉన్నవి. 
కృతయుగములో వలెనే ప్రజ అందరును పంతోషవంతురై యున్నారు. 93 
మూ. అశ్వ మేధశతైరిష్టా వ తథా బహుసువర్షకైః 94 

గవాం కోట్యయుతం దత్త్వా బ్రహ్మలోకం ప్రయాస్యతి, 

అసంభ్యేయం ధనం దత్త్వా బ్రాహ్మణేభ్యో మహాయశాః, 95 

ప్ర, అ. మహాయశాణగొప్ప కీర్తి గల రాముడు, అశ్వమేధశతైః=వందలాది 
అశ్వ మేధయాగములచేతను, తథా=మరియు, బహుసువర్ణ కైః=బహుసువర్హకము లనెడు 
యాగములచేతను, ఇష్టా దేవతలను తృప్తి పొందించి, గవామ్‌=గోవులయొక్క, 
కోట్యయుతమ్‌=పదివేల కోట్లను, అసంఖ్యేయమ్‌=లెక్కింపరాని, ధనమ్‌=ధనమును, 
(బాహ్మణేభ్యః= బ్రాహ్మణులకు, దత్తా =ఇచ్చి, (బహ్మ లో కమ్‌= [బ్రహ్మ లోకమును గూర్చి 
(బ్రహ్మయగు తన స్థానమునకు), ప్రయాస్యతి= వెళ్లగలడు. 

తా. గొప్ప కీర్తి గల రాముడు వందల కొలది అశ్వమేధయాగముల 
చేతను, అనేక 'బహుసువర్ణక' యాగములచేతను దేవతలను పూజించి, పదివేల 
కోట్లగోవులను, లెక్కింప రానంత ధనమును బ్రాహ్మణుల కిచ్చి, శాశ్వత మగు 
తన స్థానమును పొందగలదు. 

వి. “సుబహూని సువర్ణాని యత్రోపకరణత్వతః, విన్లన్తే స క్రతుః సద్భిః 
స్మ లో బహుసువర్హకః”, (ఏ యాగమునందు మిక్కిలి అధికమైన సువర్ణము 
ఉపకరణముగా అనగా సాధనముగా ఉండునో దానికి బహుసువర్ణక మని 
పేరు) అను ప్రమాణమును బట్టి బహుసువర్ణక మనగా అధికముగా బంగారము 
దానము చేయు యాగ మని అర్ధము. 

“మహాయశాః” అను పదముచే - స్వల్ప మగు అపవాదమునకై 
సీతాదేవిని విడిచిపెట్టుట సూచిత మగుచున్నది (గోవిందరాజులు). 94, 95 
మూ. రాజవంశాన్‌ శతగుణాన్‌ స్థాపయిష్యతి రాఘవః, 

చాతుర్వర్ణ్యం చ లోశకే౭_ స్మిన్‌ స్వే స్వే ధర్మే నియోక్ష తి. 96 

ప్ర. అ. రాఘవః=రాముడు, అస్మిన్‌ లోకే=ఈ లోకమునందు, శతగు 
ణాన్‌ =వందరెట్లు, రాజవంశాన్‌ =రాజవంశములను, స్థాపయిష్యతి=స్టా పింపగలడు, 
చాతుర్వర్థ్యవ్‌=నాలుగు వర్ణముంను, స్వే స్వే ధర్మే=తమ తమ ధర్మమునందు, 


50 శ్రీమద్రామాయణము 
నియోక్ష్యతి=ప్రవర్తింపచేయగలడు. 
(AN ఇద 
తా. రాముడు క్షత్రియిలకు రాజ్యము లిచ్చి నూరింతలుగా వారి 


వంశములను వృద్ధి పొందింపగలడు. నాలుగు వర్తములవారిని వారి వారి ధర్మము 
లాచరించు నట్లు నియమించగలడు. 96 


మూ. దశవర్షసహప్రాణి దశవర్షశతాని చ, 
రామో రాజ్యముపా సిత్వా బ్రహ్మలోకం గమిష్యతి. 97 


ప్ర అ. రామః=రాముడు, దశవర్షసహ(స్రాణి=పది వేల సంచత్సర 
ములు, దశవర్షశతాని చాపదివందల సంవత్సరములు, రాజ్యమ్‌ =రాజ్యమును, 
ఉపాసిత్వా= వించి, (బహ్మలోకమ్‌=[బహ్మ యైన విష్ణువుయొక్క లోకమును, 
గమిష్యతి= =పొండగలడు. 


తా. రాముడు పదకొండు వేల సంవత్సరముల పాటు రాజ్యమును 
ప్రజలకు సుఖము కలుగు నట్లు పాలించి, (బహ్మలోకమును చేరగలడు. 97 
మూ. ఇదం పవిత్రం పాపఘ్నం పుణ్యం వేదైశ్చ సమ్మితమ్‌, 

యః పఠేద్రామచరితం సర్వపాపైః ప్రముచ్యతే. 98 

ప్ర అ. పవిత్రమ్‌= =పరిశుద్ధిని కలిగించు నదియు, పాపఘ్నమ్‌= =పాపములను 
నశింపచేయునదియు, పుణ్యమ్‌= పుణ్యమును చేయునదియు, చేదైః=వేదములతో, 
సమ్మితం చాసమానమైనదియు, అగు, రామచరితమ్‌=రామచరితమును, యః=ఎ 
వడు, పరేత్‌=చదువునో, అతడు, సర్వపా పైః=సమస్తపాపములచే, ప్రముచ్యతే=వి 
ముక్తుడగును. 


తా. రామచరిత్ర పరిశుద్రిని కలిగించును. పాపములను నశింపచేయును. 
పుణ్యములను ఇచ్చును. ఇది చేదముతో సమానము. దీనిని చదువువాని సర్వ 
పాపములును తొలగిపోవును. _ 98 


మూ, ఏతదాఖ్యానమాయుష్యం పఠన్రామాయణం నరః, 
సపుత్రపొత్రః సగణః (ప్రేత్య స్వర్గే మహీయతే. 99 
ప్ర అ. ఆయుష్యమ్‌=ఆయుర్దాయమును వృద్ధి పొందించు నదియు, 
ఆభఖ్యానమ్‌=వాస్తవార్థము కలదియు అగు, ఏతలత్‌=ఈ, రామాయణమ్‌=రామచరి 
(త్రమును, పఠన్‌=చదువుచున్న, నరః=మనుష్యుడు, సపుత్రపౌత్రణపు త్రపొత్రులతో 
కూడినవాడై, సగణః=భృత్య బంధు సమూహముతో కూడినవాడై, భోగములను 
అనుభవించి, (పేత్య=మరణించి (మరణానంతరము), స్వర్లేస్వర్గమునందు, 


బాలకాండము స. 1 51 
మహీయతే=పూజింపబడును. 


తా. రామాయణ మనెడు ఈ ఆఖ్యానము ఆయుర్హాయమును వృద్ధి 
పొందించును. దీనిని చదువువాడు పుత్రపౌత్రాదులతోను, భృత్యబంధుగణముల 
తోను కూడి సర్వసౌఖ్యములను అనుభవించి, మరణానంతరము స్వర్గమునందు 
దేవతలచేత పూజింపబడును. 

వి. “రామాయణమ్‌” రామస్య అయనమ్‌=రాముని చరిత్రము. 99 
మూ. పఠన్‌ ద్విజో వాగృషభత్వమీయాత్‌, 

స్యాత్‌ క్షత్రియో భూమిపతిత్వమీయాత్‌, 

వణిగ్డనః పణ్యఫలత్వమీయాత్‌ 

జనశ్చ శూ(ద్రో2_ పీ మహత్త (మీయాత్‌, 100 

ప్ర. అ. పఠన్‌=ఈ రామాయణము చదువు, జనః=మనుష్యుడు, ద్విజః 
స్యాత్‌ =బ్రాహ్మణు డైనట్లతే, వాగృషభత్వమ్‌=అష్టాదశ విద్యలచే (శ్రేష్టత్వమును, 
ఈయాల్‌ = పొందును. క్ష్‌ తియః=క తియ కైన ప్లైతే, భూమిపతిత్వమ్‌= భూమం 
డలమునకు ఆధిపత్యమును, ఈయాత్‌ =పాందును. వణిగనః=వైశ్యు డైన'బతే, 
పణ్యఫలత్వమ్‌=అమ్మెడి వస్తువుల నుండి లాభమును, ఈయాత్‌=పొం 
శూద్రో౭._ పీ చ=శూద్రు డైనట్టెతే, మహత త్త మ్‌= గొప్ప తనమును, క 
పొందును. 

తొ. ఈ రామాయణమును బ్రాహ్మణుడు పఠించినచో అష్టాదశవిద్యలం 
దును ప్రావీణ్యమును పొందును. క్షత్రియుడు పరించినచో భూమండలాధిపతి 
యగును. _చైశ్యుడు పరించినచో వ్యాపారమునందు లాభమును పొందును. 
శూద్రుడు పరించినచో గొప్పదా డగును. 100 

ఇత్యార్డే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాడ్డే, 
పంక్షేపో నామ ప్రథమః సర్గః 

ప్ర. అ. ఇట్లు, ఆర్ష యు షప్రోక్తమైన, అమాయక రామాయణమనెడు, 
ఆదికావ్యే =ఆదికావ్యమునందలి, బాలకొతణ్చే= =బాలకాండమునందు, సంక్షేపో నామ= 
సంక్షేప మని ప్రసిద్ధిగల, (ప్రథమః= మొదటి, సర్గః=సర్గ, (సమాప్తః= “సమాషప్తము). 

తా. ఇట్లు బుషిప్రోక్త మైన, రామాయణ మను ఆదికావ్యమునందలి 
బాలకాండమునందు, రామాయణ కథాసంశ్లేపరూపమైన (పథమసర్గము ముగి సినది. 

“బాలానందిని" యను శ్రీమదామాయణాంధ వాఖ్యానమునందు, 

బాలకాండలో (పథమనర్గ నమాస్తము, 


అథ ద్వితీయః సర్గః 
[రామాయణ పారంభము. తమసాతీరమున (క్రౌంచపక్లిని వ్యాధుడు 
చంపగా చూచిన వాల్మీకీ తన శోకమును శోకరూపమున (పకటించుట. 
(బ్రహ్మ దేవుడు రామచరితవ్లర్థనాత్మ క మగు కావ్యము రచింపు మని వాల్మీకిని 
ఆదేశించుట.] 
మూ. నారదస్య తు తద్యాక్యం శ్రుత్వా వాక్యవిశారదః, 
పూజయామాస ధర్మాత్మా సహశిష్యో మహామునిః. 1 
ప్రే అ. నారదస్యానారదునియొక్క, తత్‌=ఆ, వాక్యమ్‌=వాక్య 
మును, శ్రుత్వా తు=వినినంతనే, వాక్యవిశారదః=వాక్యములయందు పండితుడును, 
ధర్మాత్మా=ధర్మమందు బుద్ది గలవాడును అగు, మహామునిః= వాల్మీకీ మహాముని, 
సహశిష్యః=శిష్యులతో కూడినవాడై, పూజయామాస=పూజించెను. 


తా. వాల్మీకిమహాముని ధర్మబుద్ధి కలవాడు; వాక్యముల విశేషము 
తెలిసినవాడు. అందుచే నారదుడు చెప్పిన సంక్షేపరామాయణ రూప మగు 
వాక్యమును వినినంతనే దానిని శ్చాఘించెను. ఆయన ' ఇష్యులు కూడ శ్చాఘించిరి. 


విశేషార్ధము - వాక్యవిశారదః=వాక్యరూపము లగు సమస్తశాస్త్రములం 
దును పండితుడును, ధర్మాత్ముడును అగు వాల్మీకి, నారదస్య-“నరతీతి నరః 
(పోకః పరమాత్మా సనాతనః” (సనాతను డగు పరమాత్మ ప్రపంచముయొక్క 
సృష్టిస్థితిలయములను నడిపించును గాన నరు డని చద మూడు అను 
ప్రమాణమును పట్టి 'నరగ అనగా పరమాత్మ. “నరసంబన్ది నారమ్‌” - 
పరమాత్మకు సంబంధించిన జ్ఞానము నారము. “నారం దదాతీతి నారదః 
హా పరమాత్మకు సంబంధించిన జ్ఞానమును ఇచ్చువాడు నారదుడు. ఆశ్రితులకు 
(బహ్మోపదేశము చేయు అట్టి నారదుని యొక్క, తల్‌=ఆ వేదాంత ప్రసిద్ధ మైన, 
వాక్యమును, వినినంతనే, 'మహామునిః=గొప్ప బ్రహ్మానుసంధానము చేయువాడై, 
శిష్యులతో కూడిన వాడై, పూజయామాస=శ్హాఘించెను (అని ప్రాచీనులు). 


తా. సమస్త శా స్ర్రార్థములు తెలిసికొని జ్ఞానమును కలిగించు కర్మల 
అనుష్టానము చేయుచున్న వాల్మీకి మహర్షి, బహ్మోపదేశాచార్యు డై డన నారద 
మహర్షి ఉపదేశించిన వేదాంతార్థములు వినినంతనే తాను బ్రహ్మానుభవమును 


బాలకాండము స, 2 53 


పొందుటయే కొక శిష్యులకు కూడ ఆ ఆర్థమును ఉపదేశించి శిష్యులతో కూడిన 
వాడై యెల్లప్పుడును ఆ వేదాంతపరమార్థానందమునే అనుభవించుచుండెను. 1 
యూ ౧ 


మూ. యథావత్పూజితస్తేన దేవర్షిర్నారదస్తథా, 
ఆప్పష్టై ప్రవాభ్యనుజ్ఞాతస్ప జగామ విహాయసమ్‌. 2 
ప్ర అ. దేవర్షి=దేవతయును బుషియును అయిన, సః=ఆ, నారదః 
నారదుడు, తేన=ఆ వాల్మీకిచేత, తథా=అట్టు, యథావత్‌ =యథాయోగ్యముగ, 
పూజితః=పూజింపబడినపాడై, ఆప్ప ష్టైవాఆ వాల్మీకిని సంతోషపరచియే, అభ్య 
నుజ్ఞాతః=అనుజ్ఞను పొందినవాడై, విహయసమ్‌=ఆకాశమును, జగామ=పొందెను. 


తా. దేవర్షి యైన నారదుడు వాల్మీకిచే యథోచితముగా పూజింపబడి 
నవాడై, ఆ వాల్మీకిని ఆలింగనాదులచే సంతోషపరచి, వారి అనుజ్ఞ పొంది, 
ఆకాశమార్గమున దేవలోకమునకు వెళ్ళెను. 


విశేషారము - దేవర్షిః= దేవతలలో జ్ఞానపారంగతు డైన, సః=ఆ(వాల్మీకికి 
జ్ఞానోపదేశము జేసి), నారదః=జ్ఞానప్రదాత యగు నారదముని, తేన=శిష్యుడైన 
ఆ వాల్మీకమునిచేత, యథావత్‌ =గురువును పూజింపవలసిన రీతిలో, పూజితః= 
పూజింపబడినవాడై, ఆపృష్ట్రా=సంశయముల నన్నింటిని తీర్చుటచే సంతోషపరచి, 
అభ్యనుజ్ఞాత ఏవాైఅనుజ్ఞ పొందినవాడైయే, విహాయసమ్‌=ఆకాశ మగుటను 
(భావప్రధాననిర్రేశము), జగామ=పాందెను. 


తా. దేవతలలో జ్ఞానపారంగతుడును, ఆశ్రితులకు జ్ఞానము ఇచ్చు 
వాడును అగు నారదమహాముని, వాల్మీకికి వేదాంత పరమార్హోపదేశము చేసి, 
ఆ వాల్మీకినుండి గురుపూజను పొంది, అతనికి గల సమస్త సంశయములను 
తీర్చి, సంతోషపరచెను. వాల్మీకికి పరమార్థోప దేశము చేయుటకు మాత్రమే 
నారదుడు గురుత్వాభిమానమును కల్పించుకున్నవాడు గాన ఆ యభిమానము 
కల్పితము. ఉపదేశానంతరము శాశ్వత మగు నిరభిమానత్వమే సిద్ధము. 
జ్ఞానోపదేశానంతరము వాల్మీకికి గల శిష్యత్వాభిమానము, నారదుని కున్న 
గురుత్వాభిమానము రెండును నశించుటవలన, మరల ఆకాశము వలె నిర్వికల్ప 
మగు తన స్వరూపమును పొందెను. 2 


మూ. స ముహూర్తం గతే తస్మిన్‌ దేవలోకం మునిస్తదా, 
జగామ తమసాతీరం జాహ్నవ్యాస్త (విదూరతః, 3 


ప. అ. తస్మిన్‌=ఆ నారదుడు, ముహూర్తమ్‌=అల్పకాలములో, 
దేవలోకమ్‌=బ్రహ్మలోకమును, గతే=పొందగా, తదా=అప్పుడు, మునిః తు=వా 


54 శ్రీమద్రామాయణము 


ల్మీకిమహాముని, జాహ్నవ్యాః=గంగానదికి, అవిదూరత।=సమీపమున నున్న, 
తమసాతీరమ్‌=తమసానది గట్టును, జగామ=పొందెను. 


విశేషార్ధములు వహ తస్మిన్‌తన గురు వైన నారద మహాముని, 
ముహూర్తమ్‌=అల్పకాలమునందే, దేవలోకమ్‌=పర బ్రహ్మయొక్క స్థానమును, అనగా 
పరబహ్మ స్వరూపమును, గలే=పొందగా, తదా=అప్పుడు, ముని బ్రహ్మానుసంధా 
నము చేయు జ్ఞాని యైన వాల్మీకి, జాహ్నవ్యాః..(ఇది వ్యాఖ్యాత్రయసారము). 


తా ఆ నారద మహాముని, వాల్మీకికి ఉపదేశించిన వెంటనే, 
వాల్మీకికి ఉపదేశము చేయుటకొరకు కర్పించుకొనిన _ గురుత్వము మొదలైన 
అభిమానమును వదలెను. తన యథార్థరూప మగు (బ్రహ్మత్వమును పొందెను, 
పిదప, వాల్మీకి మహర్షి తాను (బ్రహ్మ వేత్త అగుటచే తనకు కర్మానుష్టానావశ్యకత 
లేకపోయినను - “యద్యదాచరతి (శేష్టస్తత్తదేవేతరే జనాః, స యత్రమాణం 
కురుతే లోకస్తదనువర్తతే” (శ్రేష్టుడు ఏది ఆచరించునో దానినే ఇతర 
జనులును ఆచరింతురు. ఆ (శ్రేష్టుడు దేనిని ప్రమాణముగా ([గ్రహించునో 
దానినే లోక మంతయు _ అనువర్తించును) అని గీతలో చెప్పి నట్లు, ఉత్తమ 
మగు భృగువంశమునందు పుట్టిన వాడును, బ్రహ్మపుత్రుడైన నారదుని 
శిష్యుడును, జితేంద్రియు డగుటచే 'వాల్మీకి” అను సార్థక మైన నామధేయముతో 
ప్రసిద్దుడును అగు తానే కర్మా నుష్బానము చేయకున్నచో, కర్మానుష్టానము 
తప్ప మరి యొక మార్గము లేని సామాన్యజనులు కూడ కర్మానుష్టానమును 
విడచి వేయుదురు. అట్టివారు. ఇటు చేయవలసిన కర్మానుష్టానము లేక, 
జ్ఞానమార్గమును అనుసరింపజాలక ఉభయ భ్రష్టు లగుదురు. అందుచే అట్టి వారికి 
మార్గము చూపుటకై తాను కర్మానుష్టానమును విడువక, మాధ్యా హ్నికస్నానము 
చేయుటకై తమసాతీరమునకు వెళ్లెను. 3 


మూ సతుతీరం సమాపాద్య తమపాయా మహామునిః, 
శిష్యమాహ స్టితం పార్శే వ దృష్ట్వా తీర్థమకర్తమమ్‌. 4 


ప్ర. అ. స=ఆ, మహామునిః=వాల్మీకి, తమసాయాః=తమసానది యొక్క, 
తీరమ్‌=తీరమును, సమాసాద్య=చేరి, అకర్తమమ్‌ =బురదలేని, తీర్ణమ్‌=రేవును,. 
దృష్టాా=చూచి, పార్ళే వప్రక్కనే, స్టితమ్‌=ఉన్న, కిష్యమ్‌=శిష్యుని గూర్చి, 
ఆహ=పలికెను. 


తా. వాల్మీకిమహర్షి తమసానరీతీరము చేరి, బురద లేని రేవును 


బాలకాండము స, 2 కక్‌ 
చూచి, (ప్రక్క నున్న గిష్యునితో ఇట్లు అనెను. 4 


మూ. అకర్రమమిదం తీర్ధం భరద్వాజ నిశామయ, 
రమణీయం ప్రసన్నామ్బు సన్మనుష్యమనో యథా. ర్‌ 
ప్ర. అ. భరద్వాజ-భరద్వాజుడా | సన్మనుష్యమనో యథా=సత్పురుషుని 
హృదయము వలె, అకర్తమమ్‌= బురద లేనిదియు, (హృదయపక్షమున “పాపము 
లేనిది” అని అర్థము), ప్రసన్నామ్బు=నిర్మల మై: మెన జలము కలదియు (“జలము వలె 
నిర్మల మైనదియు” అని హృదయపక్షమున అర్థము), రమణీయమ్‌=సుందరమైన, 
ఇదమ్‌=ఈ, తీర్ణమ్‌= రేవును, నిశామయ= చూడుము. 


తా. ఓ భరద్వాజుడా ! సత్పురుషుని హృదయము వలె నిష్పంకమై, 
నిర్మలజలమై, మనోహరమై ఉండు ఈ రేవును చూడుము. 


విశేషార్ధము - ఇచట ఉపమేయము తీర్థము. ఉపమానము సత్సురుషుని 
హృదయము. ఈ 'రెండింటికిని సాదృశ్యము అకర్షమత్వము, ప్రసన్నాంబుత్వము 
అను సమానధర్మములను పట్టి ఏర్పడినది. అయితే ఉపమేయపక్షమున ఈ 
పదములకు “బురద లేకుండుట” “నీరు నిర్మలముగ ఉండుట” అని అర్థములు. 
ఈ విధముగ అర్హములో సామ్యము లేకపోయినను శబ్దసామ్యమును పట్టి 
- అనగా తీర్ణమును అకర్షమ మే, సన్మనుష్యమనస్సును అకర్తమమే; తీర్ధము 
విమలాంబువే, సన్మనుష్యమనస్సును విమలాంబువే, అను సామ్యమును బట్టి 
తీర్థమును సన్మనుష్యమనస్సుతో పోల్చుట జరిగినది. 

“అర్ధతః శబ్దతో వాపీ మనాక్కాద్యార్థసూచనమ్‌” (గ్రంథాదియందు 
అర్థమువలన గొని, శబ్దమువలన గాని కొంచెము కావ్యకథను పూచించవలెను) 
అను అలంకారికసరణిని అనుసరించి చాల్మీకిచే- “అకర్రమమిదం తీర్ణమ్‌” 
ఇత్యాది గ్రంథ సందర్భమందు ఈ ఆదికావ్యముయొక్క కథ సూచింపబడినది. 
అందు “అకర్తమమిదం తీర్ధమ్‌” అనుటచే పరిశుద్ధమగు సముద్రసేతుస్థలము 
జ్ఞాపిత మైనది. (ఇది వ్యాఖ్యాతయసారము,. ర్‌ 
మూ. న్యస్యతాం కలశస్తాత దీయతాం వల్కలం మమ, 

ఇదమేవావగా హిష్యే తమసాతీర్థముత్తమమ్‌. 6 


ప్రై అ. తాత=నాయనా! కలశః=జలపాొత్రము, న్యస్యతామ్‌= క్రింద 

ఉంచబడుగాక,. మమ=నాకు, వల్కలమ్‌= =నారచీర, దీయతామ్‌=ఇవ్వబడుగాక, 

ఉత్తమమా స్ట మైన, ఇదమ్‌=ఈ, తమసాతీర్థమేవ= =తమసానది రేవునే, అవగా 
హిష్యే= “ప్రవేశించెదను. 


56 శ్రీమద్రామాయణము 


తా. నాయనా! జలపాత్రను క్రింద నుంచుము. నాకు గారచీర 


ఇమ్ము. (శ్రేష్ట మైన ఈ _ తమసాతీర్థమునందే స్నానము చేసెదను. 6 
మూ. ఏవముక్తో భరద్వాజో వాల్మీకేన మహాత్మనా, 
ప్రాయచ్చత మువేస్తస్య వల్కలం నియతో గురోః, 7 


ప్ర. అ. మహాత్మనా=పూజ్యమైన మనస్సు గల, వాల్మీకేన=వాల్మీకి చేత, 
ఏవమ్‌ = ఈవిధముగా, ఉక్తః= పలుకబడిన, గురోః=గురువునకు, నియతః=విధేయు 
డైన, భరద్వాజః=భరద్వాజుడు, తస్య=ఆ, మునేః=వాల్మీకి మహామునికి, 
వల్కలమ్‌=నారచీరను, ప్రాయచ్చత=ఇచ్చెను. 


తా ఈ ప్రకారము, మహాత్ము డగు వాల్మీకి అడుగగా, గురు 


విధేయుడైన భరద్వాజుడు ఆ వాల్మీకికి నారచీర ఇచ్చెను. 7 
మూ. స శిష్యహప్తాదాదాయ వల్కలం నియతేన్తియః:, 
విచచార హ పశ్యం స్తత్సర్వతో విపులం వనమ్‌. 8 


ప్ర అ. నియతేస్త్రియః=నిగ్ర హింపబడిన ఇంద్రియములు గల, సకఃాఆ 
వాల్మీకి, శిష్యహస్తాత్‌ =శిష్యుని చేతి నుండి, వల్కలమ్‌=నారచీరను, ఆదాయ= 
తీసికొని, విపులమ్‌=విశాలమైన, తత్‌=ఆ, వనమ్‌=వనమును, సర్వతః=అంతటను, 
పశ్యన్‌=చూచుచు, విచచార హ=సంచరించెను. 


తా. ఇంద్రియనిగ్రహము గల ఆ వాల్మీకి శిష్యుని చేతినుండి ఆ 
నారచీరను తీసికొని విశాల మైన ఆ వనమునంతను చూచుచు సంగరించెను. 


మూ. తప్యాభ్యాశే తు మిథునం చరన్తమనపాయినమ్‌, 
దదర్శ భగవాంస్తత్ర క్రాఖ్బయోశ్చారునిస్వనమ్‌. 9 
ప్ర అ భగవాన్‌ =మాహాత్మ్యము గల ఆ వాల్మీకి, తత్ర=ఆ 
వనము నందు, తస్య=ఆ రేవునకు, అభ్యాశే= పమీపమునందు, అనపాయినమ్‌= 
ఎడబాటులేనిదై, చరన్తమ్‌ =తిరుగుచున్న, _చారునిస్వనమ్‌=మంచి ధ్వని గల, 
క్రౌఖృ్బృయోః=క్రాంచపక్టులయొక్క, మిథునమ్‌=జంటను, దదర్శ=చూచెను. 


తా. శాపానుగ్రహాది మాహాత్మ్యము గల వాల్మీకి మహర్షి ఆ వనములో, 
తమసాతీర్థమునకు సమీపముననే ఎడబాటు లేకుండ తిరుగుచున్న, మనోహరముగ 
కూయుచున్న క్రాంచపక్టుల జంటను చూచెను. 


వి. ఇచట కావ్యకథ సూచింపబడినది ౫ 


బాలకొండము స, 2 57 


భగవాన్‌ =మాహాత్మ్యము గల, అనగా త్రికాలజ్ఞానము గల, వాల్మీకి 
మహర్షి తస్య=ఆ సముద్రమునకు, అభ్యాశేసమీపమునందు, తతా ఆ 
లంకొపురియందు, చరన్తమ్‌=భోగములను అనుభవించుచున్నదియు, (“చర గతి 
భక్షణయోః” అను ధాతువునుండి నిష్పన్న మైనది), అనపాయినమ్‌=బ్రహ్మవర 
మువలన చాలకాలమునుండి అపాయము లేనిదియు, చారునిస్వనమ్‌= =మనోహర 
మైన వీణానాదము కలదియు అగు, క్రాఖృయోః=కుటిలు లగు రాక్షసుల 
(“క్రుఇ్బ గతికాటిల్యాల్సీభావయోః” అను ధాతువునుండి నిష్పన్న మైనది), 
మిథునమ్‌=జంటను, దదర్శ= తెలిసికొనెను (గోవిందరాజులు). 


తా. సముద్రతీరమునం దున్న లంకాపురిలో సమస్తభోగములను అనుభ 
వించుచు, (బ్రహ్మదేవుని వరముచేత దీర్షకాలమునుండి అపాయము లేక, మనోహర 
మగు వీణానాదము మొదలగు శ్రీడారసములందు తేలుచున్న రాక్షసదంపతులను 
గూర్చి, భూతభవద్భవిష్యకాలముల జ్ఞానము గల ఆ వాల్మీకిమహర్షి ' తెలిసికొనెను. 


మూ. తస్మాత్తు మిథునాదేకం పుమాంసం పాపనిశ్చయః, 
జఘాన వైరనిలయో నిషాదస్తస్య పశ్యతః, 10 


ప్ర అ పాపనిశ్చయఃపాప మైన నిర్ణయము కలవాడును, వైర 
నిలయః= వైరమునకు స్థాన మైన వాడును అగు, నిషాద=ఒక బోయవాడు, 
తస్మాత్‌ =ఆ, మిథునాత్‌ =మిథునమునుండి, ఏకమ్‌=ఒక పైన, పుమాంసం 
తు=పురుషపక్తిని మాత్రము, తస్య పశ్యతః=ఆ వాల్మీకిమహర్షి చూచుచుండగనే 
ఏ మాత్రము సంకోచము లేక, జఘానాచం పెను. 


తా. క్రూర మైన నిర్ణయము కలవాడును, పశుపక్ష్యాదుల విషయమున 
నిష్కారణముగ ద్వేషముతో  ప్రవర్తించువాడును అగు ఒక బోయవాడు, ఆ 
మహర్షి చూచుచున్నా డనెడు సంకోచ మైనను లేక, ఆ జంటలో ఒక టగు 
మగపక్షిని చంపెను. 


వి. ఈ శ్లోకము కూడ కావ్యకథను సూచించుచున్నది :- 


పాపనిశ్చయః=దుమ్టు డను నిశ్చయము గల, అనగా రావణుడు దుష్టు డని 
నిశ్చయించిన, వైరనిలయః=దుష్టులతో చైరమునకు స్థాన మైన, నిషాదః= “సమస్త 
జగములకును ఆధారభూతు డైన విష్ణువు (“నిషీదన్సి అత్ర సర్వాణి జగన్తి ఇతి 
నిషాదః” - వీనియందు సమస్తిజగత్తులును ఉండును గాన నిషాదుడు), తస్మాత్‌ 
మిథునాల్‌ =ఆ రాక్షసుల జంటనుండి, ఏకమ్‌=ఒక డైన, పుమాంసమ్‌=పురుషుడగు 


58 శ్రీమద్రామాయణము 


రావణుని, తస్య=ఆ జంటలో రెండవదియగు మండోదరి, పశ్యతః=చూచుచుండగా 
ఆమెను ఆదరింపక, అనగా ఆమెను చంపక, జఘాన=చం పెను.(గోవిందరాజులు). 

తా. దుష్టుల విషయమున వైరము గల, సకల జగదాధారభూతు డగు 
శ్రీమహావిష్ణువు రావణుడు దుష్ట డని నిశ్చయించి, ఆ రాక్షసదంపతులలో 
ఒక డైన రావణుని మాత్రము చంపెను. మండోదరి దుష్టురాలు కాదు గాన 
ఆమెను చంపలేదు. 10 


మూ. తం శోణితపరీతాజ్లం చేష్టమానం మహీతలే, 


భార్యా తు నిహతం దృష్ట్వా రురావ కరుణాం గిరమ్‌. 1 
వియుక్తా పతినా తేన ద్విజేన సహచారిణా, 
తొమ్రశీర్షేణ మత్తేన పత్రిణా సహితేన వై, 12 


ప్ర. అ. పతినా=భర్తయు, సహచారిణా=కూడ తిరుగు నదియు, తామ 
శీ ర్లేణ=ఎజ్జని తల గలదియు, మళత్తేన=మదించి నదియు, పత్రిణా=మంచి రెక్కలు 
గలదియు, సహితేనామనస్పాంగత్యము కలదియు అగు, తేన=ఆ, ద్విజేన=మగ 
పక్షితో, వియుక్తా=వియోగము పొందిన, భార్యా తు=భార్య యైన ఆడపక్షి యైతే, 
నిహతమ్‌=కొట్టబడిన దై, మహీతలే=భూమిపై, వేష్టమానమ్‌=పొరలుచున్నదియు, 
శోణితపరీతొజ్లమ్‌=రక్తముచే కప్పబడిన శరీరము గలదియు అగు, తమ్‌=ఆ మగ 
పక్షిని, దృష్టాా=చూచి, కరుణామ్‌=కనికరమును పుట్టించు, గిరమ్‌=వాక్కును, 
రురావ=పలి కెను. 


తా. ఆ నిషాదునిచే కొట్టబడి నేలపై పారలుచు, రక్తముతో నిండిన 
ఆ మగ పక్షిని భార్య యైన ఆడ క్రౌంచపక్తి చూచినది. తనపై ఎంతో (పేమ 
కలిగి ఎల్లప్పుడును తనతో సంచరించు, అందమైన రెక్కలు, ఎట్టిని తలయు గల, 
కొమముచే మదించిన, భర్తతో వియోగము చెందిన ఆ (క్రౌంచి అతిదీనముగా 
ఏడ్వ సాగినది. 


వి. ఈ శ్లోకమునందు మండోదరీ విలాపము సూచిత మైనది. భార్యా 
తు=మండోదరి,.....! తామశీ ర్లేణ=రత్నమయకిరీటముచే ఎరగా నుండు తల 
గలవాడును, షత్రిణా=వాహనాదులతో కూడినవాడును, మత్తేన=బ్రహ్మవరములచే 
మదించినవాడును, స హితేన=ఇంద్రజిత్కుంభకర్ణాదులతో కూడినవాడును అయిన, 
తేన=ఆ, ద్విజేన= బ్రాహ్మణు డగు రావణునితో, వియుక్తా, నిహతం, మహీతలే, 
వేష్టమానం, శోణితపరీతాజ్లం, తం, దృష్టా, కరుణాం, గిరం, రురావ 
(గోవిందరాజులు). 


బాలకాండము స. 2 59 


తా. పులస్త్యవంశమునందు పుట్టి, బ్రహ్మదేవునివలన వరములు పొంది, 
ఎదురు లేక గర్వించి, కుంభకర్ణాదులతో కూడి, మణిమయకిరీటాలంకృత శిరస్కుడై 
వెలిగిన తన (ప్రియుడైన పెనిమిటిచే మండోదరి విడువబడెను. విష్ణువుచే చంపబడి 
నేలపై పొరలుచు నెత్తురుతో తడిసి పడి యున్న భర్త యగు రావణుని చూచి 


ఆమె కనికరము పుట్టు నట్లు ఏడ్పెను. 1, 12 
మూ. తదాతు తం ద్విజం దృష్ట్వా నిషాదేన నిపాతితమ్‌, 
వాష్‌ ఆలో ఆ అ 
బు బర్రర్మాత్మనస్తస్య కారుణ్యం సమపద్యత. 13 


ప్ర. అ. తదా=అప్పుడు, నిషాదేన=బోయవానిచేత, నిపాతితమ్‌=పడగొట్ల 
బడిన, ద్విజమ్‌=పక్షిని, దృష్టాా=చూచి, ధర్మాత్మనఃధర్మస్వభావు డైన, తస్య=ఆ, 
బుషే=బుషికి, కారుణ్యమ్‌=జాలి, సమపద్యత=కలి గెను. 

తా. అపుడు ఆ బోయవానిచే పడగొట్టబడిన ఆ పక్షిని చూడగనే 
ధర్మాత్ము డైన ఆ వాల్మీకిమహర్షికి జారి కలిగను. 

వి. కాద్యార్థసూచనము ఈ శ్లోకములో కూడ ఉన్నది. తదా, నిషా 
దేన=విష్ణువుచేత, నిపాతితం, తం, ద్విజమాబ్రాహ్మణుడైన రావణుని, దృష్ట్వా, 
ధర్మాత్మనః, తస్య, బుషేః, కారుణ్యమ్‌-జుగుప్ప, సమపద్యత (గోవిందరాజులు). 


తా. ఆ రావణుని విష్ణురూపు డగు రాముడు చంపగా చూచుచున్న 


ధర్మస్వభావు డైన ఆ వార్మీకిమహర్షికి - “అధర్మాత్ముని స్మరణము కూడ 
అమంగళకరము” అని జుగుప్ప కలిగినది. 13 
మూ. తతః కరుణ వేదిత్యాదధర్శ్మో ౬ యమితి ద్విజః, 

నిశామ్య రుదతీం క్రాఇీమిదం వచనమబ్రవీత్‌. 14 


ప్ర. అ. తతః=పిమ్మట, ద్విజఃచాల్మీ కిమ హర్షి, రుదతీమ్‌=ఏద్చు చున్న, 
కౌఇ్పీమ్‌=ఆడుక్రొంచపక్తి ని, నిశామ్య=చూచి, కరుణవదిత్వాత్‌ =కరుణ కలవా 
డగుటవలన, అయమ్‌=ఈ రతికాలవధము, అధర్మః ఇతి=ధర్మము కాదు అని 
(తలచి), ఇదం వాక్యమ్‌=ఈ వాక్యమును, అబ్రవీత్‌ =పరికెను. 

తా. ఆ వాల్మీ కిమహర్షి ఏద్బుచున్న (క్రౌంచిని చూచి, దయ గలవాడై, 
'రతి కాలమందు చంపుట ధర్మము కాదు" అని తలచుచు ఇట్టని చెప్పెను. 

వి. తతః... క్రౌఖ్చీమ్‌=రాక్షసస్రీ, యగు మండోదరిని, నిశామ్య,..... 
అయమ్‌=ఈ పరభార్యాపహారము, అధర్మ ఇతి.... కరుణ వేదిత్వాత్‌ =జుగుప్పపాం 
దినవా డగుటవలన, ఇదం,.... (గోవిందరాజులు). 


60 శ్రీమద్రామాయణము 


తా. అటు పిమ్మట వాల్మీకిమహర్షి ఏడ్చుచున్న మండోదరిని చూచి 
'పరభార్య నపహరించిన ఈ రావణు డిప్పుడు ఇట్టి స్థితిని పొందినాడు కాబట్టి 
పరభార్య నపహరించుట ఎంతమాత్రము ధర్మము కాదు' అని తలచి జుగుప్ప 


పొందినవాడై యిట్లని చెప్పెను. 14 
మూ. మా నిషాద ప్రతిష్టాం త్వమగమః శాశ్వతీః సమాః, 
యత్‌ క్రౌఖ్బమిథునాదేకమవధీః కొమమో హితమ్‌. 15 


ప్ర. అ. అమ= నిర్భాగ్యుడ వైన, నిషాదాబోయవాడా ! త్వమ్‌=నీవు, 
యత్‌=ఏ కారణమువలన, క్రౌఇమిథునాత్‌ =కౌొంచపక్టుల జంటనుండి, కామమో 
హితమ్‌=కామముచే మోహము చెందియున్న, ఏకమ్‌=ఒకదానిని, అవధీః=చం పితివో, 
(తత్‌=ఆ కారణమువలను, శాశ్వతీః=స్థీరములైన, సమాః=సంవత్సరములపాటు, 
(ప్రతిష్టాం తు=ఉండుటను, మా గమఃపొందకపోవుదువుగాక. 


తా. నిర్భాగ్యుడ వైన ఓ బోయవాడా ! నీవు 'క్రౌాంచపక్షి దంపతులనుండి 
మన్మథపరవశ మైన ఒక దానిని చంపితివి. అందుచే నీవు చాలకాలము 
జీవించకుందువు గాక. 


వి. 'త్వమగమః' అను నప్పుడు తు, అమ, గమః అని పదచ్చేదము 
చేయబడినది. 

'ఇది ([బహ్మాన్నుగహముచే, శ్రీమద్యాల్మీ కిమహర్షి ముఖమునుండి మొట్ట 
మొదట నిర్గమించిన శ్లోకము గాన ఇది కేవల శాపరూపము కాకూడదు. ఇది 
ఈ (గంథమునకు మంగళము” అని పూర్వాచార్యులు చెప్పిరి. 


మా నిషాదాలక్ష్మికి నివాసస్థాన మైన విష్ణువా ! త్వమ్‌=నీవు, యత్‌=ఏ 
కారణమువలన, (క్రౌఖ్బమిథునాత్‌ =రాక్షసదంపతు లైన రావణమండోదరులనుండి, 
కామమోహితమ్‌=కామపరవశ మగు, ఏకమ్‌=ఒక డైన రావణుని, అవధీః... 
శాశ్వతీః =స్టిరము లైన, సమాఃాసంవత్సరములయందు,  ప్రతిష్బామ్‌=మాహాత్మ్య 
మును, అగమఃాపొందిలివి. 

తా. ఓ శ్రీనివాసుడా ! రావణమండోదరు లను రాక్షసదంపతులవద్దకు 
వెళ్లి, వారిలో ఒకడును, మన్మథపరవశుడై సీతాదేవి నపహరించి వాడును అగు 
రావణుని చంపితివి గాన నీవు శాశ్వతకాలము మాహాత్మ్యము పొందితివి. 

“కావ్యార్థసూచనం వైశ్చిన్నాన్స్యామేవ నిరూప్యతే” (మంగళశ్టోకమునందే 
కొందరు  కావ్యార్థసూచనము చేయుదురు) అను ఆలంకారికవచనమును 
అనుసరించి ఇచట రామాయణకథ అంతయు సంక్షేపముగా సూచింపబడినది. 


బాలకాండము స.2 61 


“మా నిషాద” అను శబ్దముచే సీతావివాహపర్యంత మైన బాలకాండకథ సంగ్రహిం 
పబడినది. “ప్రతిష్టాం త్వమగమః శాశ్వతీః సమాః” అనుటచే పీతృవచన పరిపాలన 
మనెడు మాహాత్మ్యమును పొందుటను తెలుపు అయోధ్యాకాండకథ అంతయు 
సూచింపబడినది. ఈ వాక్యముచేతనే అరణ్యకాండకథ కూడ చూపబడినది. 
॥ క్రౌఇ్సమిథునాదేకమవధీః కొమమోహితమ్‌” - ఈ వాక్యముచే కుటిలు లగు 
వానరదంపతులైన తారావాలులలో ఒకరును, సుగ్రీవభార్య నపహరించిన వాడును 
అగు వాలిని చంపితివి అను ఆర్థముచే కిష్కింధాకాండకథ కూడ సూచిత 
మైనది. క్రాఖ్బా=అల్పీభూతులు; అనగా కృశించినవారు. ఈ వాక్యముచేతనే 
కృశించిన సీతారాములలో ఒకతె యగు సీతాదేవి నపహరించి మిక్కిలి 
పీడించితివి అని సీతాదేవి విరహదుఃఖమును వర్ణించెడు సుందరకాండకథయును 
తెల్పబడినది. దీనిచేతనే రాక్షసదంపతు లగు రావణమండోదరులలో ఒక డైన 
రావణుని చంపితివి అని యుద్ధకాండకథయు (గ్రథిత మైనది. మా నిషాదా ఓ 
శ్రీనివాసుడా ! అనగా ఓ దైవమా ! అని యర్థము. ఓ దైవమా ! పూర్వ 
మరణ్యావాసమునందు వియోగదుఃఖమును అనుభవించుటచే అత్యంతకృశు లైన 
సీతారాములలో ఒకతె యైన సీతాదేవిని మరల అరణ్యములో చేర్చి మిక్కిలి 
పీడించితివి అను ' ఉత్తరకాండకథయును చెప్పబడినది. (అందరు వ్యాఖ్యాతల 
మతము). 1 


మూ. తస్యెవం (బ్రువతశ్స్చిన్తా బభూవ హృది వీక్షతః, 
శోకార్తేనాస్య శకునేః కిమిదం వ్యాహృతం మయా, 16 
ప్ర. అ. ఏవమ్‌ = ఈ విధముగా, (బువతః=పలికిన, వీక్షతః=పరిశీలించుచున్న, 
తస్య=ఆ వాల్మీ కిమహర్షియొక్క, హృది=హృదయమునందు, శకు నేః=పక్తియొక్క, 
శోకార్తేన=శోకముచేత ఆర్హుడ నైన, మయా=నాచేత, వ్యాహృతమ్‌=పలుకబడిన, 
ఇదమ్‌=ఈ వాక్యము, కిమ్‌=ఏమి? అని, చిన్నా-ఆలోచన, బభూవాకలిగెను. 


తా ఈ విధముగ "పలికి పరిశీలించుకొనిన, ఆ వాల్మీ కిమహర్షి 
మనస్సులో - “ఈ పక్రియొక్క శోకముచేత దుఃఖితుడ నైన నా నోటినుండి 
ఏమి యిది ! ఈ విధముగా వెలువడినది ?” అను ఆలోచన కలిగెను. 16 
మూ. చిన్తయన్‌ స మహాప్రాజ్ఞశ్చకార మతిమాన్‌ మతిమ్‌, 

గిష్యం చైవా(బ్రవీద్యాక్యమిదం స మునిపుజ్ఞవః. 17 

ప్ర. అ. మహాప్రాజ్ఞ=గొప్ప పండితుడును, మతిమాన్‌ =బుద్ధిమంతుడును 
అయిన, సః=ఆ వాల్మీకి, మతిం చకార=(ఇట్లు) నిశ్చయించెను. సః మునిపుజ్ణవః=ఆ 


62 శ్రీమద్రామాయణము 


మున్నిశేష్ణుడు, శిష్యమ్‌=శిష్యునిగూర్చి, ఇదం వాక్యమ్‌=ఈ వాక్యమును, ఆబవీత్‌ 
చ=పలికెను కూడ. 


తా. మహాపండితుడును, బుదిమంతుడును అయిన ఆ మునిపుంగవుడు 
ఒక నిశ్చయము చేసికొని శిష్యుని ఇట్లు పలికెను. 17 


మూ. పాదబద్దో౭_క్షరసమస్త స్తీ లయసమన్వితః, 
కోకార్తస్య ప్రవృత్తో మే శోకో భవతు నాన్యథా. 18 


ప్ర. అ. మే శోకార్తస్య=నేను శోకపీడితుడ నై యుండగా, (ప్రవృత్తః=ఆప్రయ 
త్నముగా బయలు వెడలినదియు, పాదబద్ధః=నాలుగు పాదములతో కూర్చబడినదియు, 
అక్షరసమః=ప్రతిపాదమునందును సమానమైన అక్షరములు కలదియు, తన్తీీల 
యసమన్వితః=వీణాతంత్రుల పై కూర్చుటకు తగిన లయతో కూడినదియు అగు 
ఈ వాక్యము, శ్లోక=శ్టోకముగా, భవతు=-అగుగాక; అన్యథా=మరొక విధముగా, 
న=కాదు. 


తా. నేను శోకార్తుడ నై ఉండగా నా నోటినుండి బయలుదేరిన ఈ 
వాక్యము సమాన మైన అక్షరములు గల నాలుగు పాదములలో కూర్చబడినది. 
వీణపై కూర్చి నృత్తగీతవాద్యములతో పాదుటకు అనుకూలముగా ఉన్నది. కావున 
దీనికి శ్లోక మను పేరుతో ప్రసిద్ధి రావలెను. మరొక పేరుతో కాదు. 18 


మూ. శిష్యస్తు తస్య (బ్రువతో మునేర్వాక్యమనుత్తమమ్‌, 

(ప్రతిజగ్రాహ సన్తుష్ట స్తస్య తుష్టో2_ భవద్దురుః. 19 

ప్ర. అ. శిష్యస్తు=శిష్యుడును, బువతః=ఈ విధముగా పలుకుచున్న, 
తస్య=ఆ, మునేః=వాల్మీ కిమునియొక్క, అనుత్తమమ్‌=అత్యుత్తమ మైన, వాక్యమ్‌= 
'మా నిషాద ఇత్యాది వాక్యమును, ప్రతిజగ్రాహ=స్వీకరించెను. గురుః=గురువు, 
తస్య=అతని విషయమున, తుష్టః అభవత్‌=సంతో షించెను. 

తా. వాల్మీకి మాటలను విని శిష్యుడు అత్యుత్తమ మైన “మా నిషాద” 
ఇత్యాది వాక్యమును స్వీకరించెను, అనగా దానిని కంఠస్థము చేసికొనెను. వాల్మీకి 
అందులకు సంత సించెను. 


మూ. సో౭భిషేకం తతః కృత్వా తీర్చే తస్మిన్‌ యథావిధి, 
తమేవ చిన్తయన్నర్థముపావర్తత వై మునిః, 20 


ప్ర. అ. తతః=అటు పిమ్మట, సః మునిఃఆ వాల్మీకి మహర్షి, తస్మిన్‌ 
తీర్జే=ఆ తీర్థమునందు, యథావిధిజయథాశాస్త్రముగా, అభి షేకమ్‌=స్నానమును, 


బాలకాండము స.2 63 


కృత్వాచేపి, తమ్‌=ఆ, ఆర్థమేవ=విషయమునే, చినయన్‌ =ఆలోచించుచు, 
ఉపావర్తత వై-ఆశ్రమము వైపు మరలెను. 


తా. పిమ్మట వాల్మీకిమహాముని ఆ తీర్థమునందు యథావిధిగా స్నానము 
చేసి అక్కడ జరిగిన సంఘటనను గూర్చియే ఆలోచించుచు ఆశ్రమము వైపు 
మరలెను. 20 


మూ. భరద్యాజస్తతః శిష్యో వినీతః శ్రుతవాన్‌ మునిః; 
కలశం పూర్ణమాదాయ పృష్టతో౬నుజగామ హం. 21 


ప్ర అ. తతః=అటు పిమ్మట, శిష్యణశిష్యుడును, వినీతః=వినయవంతు 
డును, (శుతవాన్‌ =శాస్త్రములు తెలిసినవాడును, మునిః౭బ్రహ్మానుసంధానము 
చేయువాడును అగు, భరద్వాజ=భరద్వాజుడు, పూర్ణమ్‌=నిండిన, కలశమ్‌=కలశ 
మును, ఆదాయాగ్రహించి, పృష్టతః=వెనుక, అనుజగామవాలీ కిని అనుసరించి 
వెళ్లెను. 

తా. అప్పుడు, శాస్త్రపారంగతుడును, మననశీలుడును, వినయవంతుడును 


అగు శిష్యుడైన భరద్వాజుడు, జలపూర్ణమైన కలశమును తీసికొని వాల్మీకిని 
వెంబడించెను. 21 
మూ. స ప్రవిశ్యాశమపదం 8 ష్యేణ సహ ధర్మవిత్‌ : 

ఆరాలు 9, శ 

ఉపవిష్ణః కథాశ్సాన్యాశ్చకార ధ్యానమా స్థితః. 22 

ప్ర. అ. ధర్మవిత్‌=ధర్మములు తెలిసిన, సః=ఆ వాల్మీకి, గిషేణ 
పహ=శిష్యునితో కూడ, ఆశమపదమ్‌=ఆశమమును, ప్రవిశ్య= ప్రవేశించి, ధ్యానమ్‌= 
ఆలోచనను, అనగా, అంతకు ముందు జరిగిన సంఘటనలను గూర్చి ఆలోచనను, 
ఆస్థితః=పాందిన చాడై, ఉపవిష్ష॥ంకూర్చున్న వాడై, అన్యాః=ఇతరము లైన, 
కథాశ్చ=కథలను కూడ, చకార=చేసెను. 

తా. ధర్మవేత్తయైన ఆ వాల్మీకి మహర్షి శిష్యునితో గూడ ఆశ్రమము 
ప్రవేశించి, కూర్చున్నవాడై, అంతకు ముందు జరిగిన పక్షివృత్తాంతాదులనే 
స్మరించుచు, ఆ యా విషయములను గూర్చి ముచ్చటించెను. 22 


మూ. ఆజగామ తతో బ్రహ్మా లోకకర్తా స్వయం ప్రభుః; 
చతుర్ముఖో మహాతేజా ద్రష్టుం తం మునిపుజ్జవమ్‌. 23 
ప్ర. అ. తతః=అటు పిమ్మట, లోకకర్తాలోకములను సృజించువా 
డును, ప్రభుః=లోకములకు అధిపతియు, చతుర్ముఖః=నాలుగు ముఖములు 


64 శ్రీమద్రామాయణము 


కలవాడును, మహాతేజాః=గొప్పతేజస్సు కలవాడును అగు, (బహ్మా= బ్రహ్మ దేవుడు, 
మునిపుజ్ణవమ్‌ =మునులలో (శ్రేష్టుడైన, తమ్‌=ఆ వాల్మీకిని, (దష్టుమ్‌=చూచుటకు, 
స్వయమ్‌=స్వయముగ, ఆజగామ=వచ్చెను. 

తా. అప్పుడు, లోకములను సృజించిన వాడును, లోకముల కధిపతియు, 
నాలుగు ముఖములు కలవాడును, గొప్ప తేజస్సు కలవాడును అగు బ్రహ్మదేవుడు 
ఆ మునిపుంగవుని చూచుటకై స్వయముగ వచ్చెను. 23 


మూ. వాల్మీ కిరథ తం దృష్టా సహపోత్తాయ వాగ్యతః, 
లు ళు 
. nC అ 9, . 

ప్రాష్టులిః ప్రయతో భూత్వా తస్థౌ పరమవిస్మి తః. 24 

ప్ర. అ. అథాపిమ్మట, ప్రయతః=పరిశుద్దు డైన, నాల్మీకి=వాల్మీ కి, 
తమ్‌=ఆ బ్రహ్మదేవుని, దృష్ట్వా=చూచి, పరమవిస్మితఃామిక్కిలి ఆశ్చర్యము 
చెందినవాడై, సహసా=వెంటనే, ఉత్దాయాలేచి, వాగ్యతః=మౌనము వహించిన 
వాడై, (ప్రాఖ్టులిః=కట్టబడిన దోసిలి కలవాడు, భూత్వా=అయి, తస్టా=నిలబడెను. 

తా. పరిశుద్దు డైన ఆ వాల్మీకి బ్రహ్మను చూడగనే ఆశ్చర్యచకితుడై, 
వెంటనే లేచి, దోసిలి కట్టి మౌనముగా నిలబడెను. 
వి. “ఊర్హ్వం ప్రాణా హ్యుత్కృమన్తి యూనః స్థవిర ఆగతే, 
ప్రత్యుత్ణానాభివాదాభ్యాం పునస్తాన్‌ ప్రతిపద్యతే” 

(పెద్దవారు సమీపమునకు వచ్చుచుండగనే యువకుని ప్రాణములు 
పైకి లేచిపోవజూచును. ఎదురుగా వెళ్లి వంగి నమస్కారము చేయుటచే 
ఆ ప్రాణములను మరల పొందును) అని ధర్మశాస్త్రములో చెప్పిన రీతిని 
బ్రహ్మదేవుని చూడగనే సవినయముగ లేచి నిలబడెనని అర్ధము. 24 


మూ. పూజయామాస తం దేవం పాద్యార్థా గసనవన్లవైః, 
ప్రణమ్య విధివచ్చెనం పృష్ణ్వానామయ మవ్యయమ్‌. 25 


ప్ర. అ. తమ్‌ ఏనం దేవమ్‌=అట్టి ఈ బ్రహ్మదేవుని, విధివత్‌ = యథా 
శాస్త్రముగా, ప్రణమ్య=నమస్కరించి, అవ్యయమ్‌ =అవిచ్చిన్నమైన, అనామయం 
చెకుశలమును, _పృష్ట్రా=అడిగి, పాద్యార్హ్యాసనవన్లనైూపాద్యము, _అర్హ్యము, 
ఆసనము, నమస్కారము-వీటిచే, పూజయామాస=పూజించెను. 

తా. వాల్మీకి బ్రహ్మదేవుని యథాశాస్త్రముగా నమస్కరించి, అవిచ్చిన్నమగు 


కుశలమును (ప్రశ్నించి, పాద్యము, అర్హ్యము, ఆసనము, వందనము సమర్పించి 
పూజించెను. 25 


బాలకొండము స.2 65 


మూ. అథోపవిశ్య భగవానాసనే పరమార్చితే, 
వాల్మీకయే మహర్షయే సనిదేశాసనం తతః. 26 


ప్ర. అ. అథాఅటు పిమ్మట, భగవాన్‌ =మాహాత్మ్యములు గల 
బ్రహ్మదేవుడు, పరమార్చితే=మిక్కిలి పూజింపబడిన, ఆసనే=ఆసనమునందు, 
ఉపవిశ్య=కూర్చుండి, మహర్షయే=మహర్షియైన, వాల్మీకయే=వాల్మీకికొరకు, ఆస 
నమ్‌-ఆసనమును, సందిదేశ=చూపెను. 
తా. భగవంతు డైన బ్రహ్మదేవుడు పరమపూజిత మగు ఉత్తమాసనముపై 
కూర్చుండి “నీవు కూడ ఆసనము పై కూర్చుండుము అని వాల్మీకితో చెప్పెను. 
మూ. బ్రహ్మణా సమనుజ్ఞాతః సో౭_ప్యుపావిశదాసనే, 
ఉపవిషే తదా తస్మిన్‌ సాకాలోకపితామహే, 
లు (Sn x) 
తదతేనెవ మనసా వాల్మీకిర్టా గనమా స్థితః, 27 
౧ జూ ఇ థ 
ప్ర అ. సో౭ఒపి=ఆ వాల్మీకికూడ, బహ్మణా=బ్రహ్మచేత, సమను 
జ్ఞాతః=అనుజ్ఞ ఇవ్వబడినవాడై, ఆసనే=ఆసనమునందు, ఉపావిశత్‌ =కూర్చుండెను. 
తదా=అప్పుడు, లోకపితామహే=లోకములకు పితామహుడైన, తస్మిన్‌=ఆ 
(బ్రహ్మదేవుడు, సాక్షాత్‌ = ప్రత్యక్షముగా, ఉపవిష్టే =కూర్చున్నవా డగుచుండగా, 
వాల్మీకిః=వాల్మీకి, తదలతేనెవ=ఆ క్రాంచపక్షినే పొందిన, మనసా=మనస్సుతో, 
౧ ౬ యి 
ధ్యానమ్‌ =చింతను, ఆస్థితః౭అవలంబించెను. 


తా. వాల్మీకి బ్రహ్మదేవుని అనుజ్ఞ పొంది ఆసనముపై కూర్చుండెను. 
లోకములకు పితామహు డైన ఆ బ్రహ్మదేవుడు ఎదురుగా కూర్చొనియుండగా, 
వాల్మీకి, మనస్సులో ఆ క్రౌంచపక్తి నిగూర్చి మాత్రమే ఆలోచించుచుండెను. 27 


మూ. పాపాత్మనా కృతం కర్మ వైరగ్రహణబుద్ధినా, 
యస్తాదృశం చారురవం క్రౌఖ్బం హన్యాదకారణాత్‌. 28 


ప్ర అ. యః=ఏ బోయవాడు, తాదృశమ్‌=అట్టి, చారురవమ్‌=మధుర 
మైన ధ్వని గల, క్రై ఖ్యమ్‌ =క్రాంచపక్షిని, అకారణాత్‌ =కారణము లేకుండగా, 
హన్యాత్‌ =చంప్పునో (చంపెనో), వైరగ్రహణబుద్ధినా= వైరముచే ఆ పక్షిని పట్టుకొ 
నవలె నను బుద్ది గల, పాపాత్మనా=ఆ పాపాత్మునిచే, కష్టమ్‌=-భయంకర మగు 
కార్యము, కృతమ్‌=చేయబడినది. 


తా. “అట్టి మధురధ్వని గల (క్రొంచపక్తిని నిష్కారణముగా, ఆ 
బోయవాడు చంపినాడు కదా ! ఆ పాపాత్ముడు వైరముచే దానిని పట్టుకొనవలె 


66 శ్రీమద్రామాయణము 
నను బుద్ధితో ఎంతటి ఘోరకార్యము చేసినాడు !” అని ఆలోచించుచుండెను. 


మూ. శోచన్నేవ ముహుః క్రాఖీముపక్టోకమిమం పునః, 
జగావన్తర్గతమనా భూత్వా శోకపరాయణః, 29 


ప్ర అ. శోకపరాయణః=దుఃఖపరవశుడై, అన్తర్గతమనాః భూత్వా=లోలోప 
లనే ఏదియో ఆలోచించుకొనుచున్న మనస్సు కలవాడై, ముహుః=మాటిమాటికి, 
(క్రౌఇ్ఫీమేవ=ఆడుక్రౌంచపక్షిని గూర్చియే, శోచన్‌=దుఃఖించుచు, పునః=మరల, 
ఇమం శ్లోకమ్‌=ఈ శ్లోకమును, ఉపజగౌ=గానము చేసెను. 


తా. వాల్మీకి దుఃఖపరవశుడై, బాహ్యవిషయములపై ప్రవర్తించని 
మనస్సుతో, ఆ క్రౌంచిని గూర్చియే విచారించుచు, మానిషాదేత్యాది శ్లోకమును 
మరల మరల చదివెను. 29 
మూ. తమువాచ తతో బ్రహ్మా ప్రహసన్ము నిపుజ్లవమ్‌, 

శోక ఏవ త్వయా బదో నాత్ర కార్యా విచారణా. 30 

౧ ఠా 

ప్ర అ. తతః= షిమ్మట, (బహ్మా=బ్రహ్మ, ప్రహసన్‌ =నవ్వుచు, తం 
మునిపుజ్ఞవమ్‌=ఆ ముని శేషుని గూర్చి, ఉవాచాపలికెను. త్వయా=నీచేత, బద్దః= 
కూర్చబడినది, జ్లోక్క ఏవ=శ్లోకమే. అ(త్ర=ఈ విషయమునందు, విచారణా=ఆలో చన, 
న కార్యా=చేయదగినది కాదు. 

తా. బ్రహ్మదేవుడు నవ్వుచు వాల్మీకితో ఇట్లనెను - “నీవు కూర్చినది 
శ్లోకమే. ఈ విషయమున సందేహము లేదు.” 30 
మూ. మచ్చన్హాదేవ తే (బ్రహ్మన్‌ ప్రవృత్తేయం సరస్వతీ, 

రామస్య చరితం సర్వం కురు త్వమృషిసత్తమ. 31 

ప్ర అ (బహ్మన్‌=ఓ బ్రహ్మర్షీ |, తే=నీయొక్క, ఇయమ్‌=ఈ, 
సరస్వతీ=వాక్కు, మచ్చన్టాదేవానాయొక్క ఇచ్చ ప్రకారమే, ప్రవృత్త్సా=పుట్టినది. 
బుషిసత్తమ=ఓ బుషీశేష్టుడా ! రామస్య=రామునియొక్క, సర్వమ్‌=సమస్త మైన, 
చరితమ్‌=చరితమును, త్వమ్‌=నీవు, కురు=రచించుము. 

తా. ఓ (బహ్మర్దీ 1 నా ఇచ్చనే అనుసరించి ఈ వాక్కు నీయందు 
ఆవిర్భవించినది. ఓ బు ష్నిశేషుడా ! నీవు రాముని చరితము నంతను 
కావ్యరూపమున రచింపుము. 


వి. “బ్రహ్మన్‌” అని సంబోధించుటచే “నీవును బ్రహ్మ యగు నా 
అంశమున పుట్రినవాడ వగుటచే నీ ముఖమునుండి నా ఇచ్చ ప్రకారము 


బాలకొండము స.2 67 


సరస్వతి వెడలినది” అని సూచిత మగుచున్నది. “బుషిసత్తమ” అనుటచే 
“నాన్ఫృషిః కురుతే కావ్యమ్‌” (బుషి కానివాడు కావ్యము వ్రాయజాలడు) అను 
న్యాయము ననుసరించి “నీవు కావ్యము చేయ శక్తి కలవారిలో (శ్రేష్టుడవు 
అ » 

కాబట్టి నీవు రచించిన కావ్యము అన్నింటి కన్నను శ్రేష్ట మగును” అని 
తెలుపబడుచున్నది. (గోవిందరాజులు). 31 
మూ. ధర్మాత్మనో గుణవతో లోకే రామస్య ధీమతః; 

వృత్తం కథయ ధీరస్య యథా తే నారదాచ్రుతమ్‌. 32 

ప్ర. అ. ధర్మాత్మనః=ధర్మస్వభావుడును, లోకే=లోకమందు, గుణవతః= 
ప్రశస్తగుణములు కలవాడును, ధీమతఃాబుద్ధిమంతుడును, ధీరస్య=ధైర్యశాలియు 
అగు, రామస్య=రామునియొక్క, వృత్తమ్‌=చర్మిత్రమును, తే=నీచేత, నారదాత్‌= 
నారదునివలన, యథా=ఏ విధముగా, [శ్రుతమ్‌=వినబడెనో, (ఆ విధముగా) 
కథయ=చెప్పుము. 

తా. రాముడు ధర్మస్వభావుడు. లోకములో ప్రశస్తము లైన గుణములు 
కలవాడు. పండితుడు. అట్టి రాముని చరిత్రమును నారదునినుండి నీవు 


వినినది వినినట్లుగ చెప్పుము. 32 
మూ. రహస్యం చ ప్రకాశం చ యద్వృత్తం తస్య ధీమతః, 
రామస్య సహసౌమిత్రే రాక్షసానాం చ సర్వశః, 33 
వైదేహ్యాశ్చా పి యద్వ ఎత్తం ప్రకాశం యది వా రహః, 
తచ్చాప్యవిదితం సర్వం విదితం తే భవిష్యతి. 34 


ప్ర. అ. ధీమతః=బుద్ధిమంతుడైన, సహసౌమిత్రేః-లక్ష్మణునితో కూడిన, 
తస్య రామస్య=ఆ రామునియొక్కయు, రాక్షసానాం చ=రాక్షసులయొక్కయు, 
రహస్యం చ=రహస్యమైనదియు, (ప్రకాశం చ=అందరికిని తెలిసినదియు, 
సర్వశః=సర్వప్రకారము నైన, యత్‌=ఏ, వృత్తమ్‌=చరిత్రము కలదో, వైదేహ్యాశ్చాపి= 
సీతాదేవియొక్కయు (అపి శబ్దముచే భరతాదులయొక్కయు అని గ్రహింపవలెను) 
ప్రకాశం యది వా=అందరకును తెలిసినది గాని , రహో వా=రహస్యము 
గాని, యత్‌ వృత్తమ్‌=ఏ చరిత్ర కలదో, తచ్చ=అదియు, అవిదితమపి=తెలియని 
దైనను, తే=నీకు, విదితమ్‌=తెలిసినదిగా, భవిష్యతి=కాగలదు. 

తా. లక్ష్మణాసహితు డైన రాముడు, సీత, భరతాదులు, రాక్షసులు 
- వీరందరి చరిత్రము, రహస్య మైన దైనను, ప్రకాశమైన దైనను, నీకింత 
వరకును తెలియనిది కూడ ఇపుడు స్పష్టముగా తెలియగలదు. 33, 34 


68 శ్రీమద్రామాయణము 


మూ. నతే వాగనృతా కావ్యే కాచిదత్ర భవిష్యతి, 

కురు రామకథాం పుణ్యాం శ్లోకబద్దాం మనోరమామ్‌. 35 

ప్ర. అ. అత్ర=ఈ, కాచ్యే=కావ్యమునందు, తే=నీయొక్క, వాక్‌=వాక్కు, 
కాచిత్‌=ఒక్కటియు, అనృతా=అసత్య మైనది, న భవిష్యతి=కానేరదు, పుణ్యామ్‌= 
పుణ్యమైనదియు, మనోరమామ్‌=మనోహరమైనదియు అగు, రామకథామ్‌=రాముని 
కథను, శ్లోకబద్దామ్‌=శ్లోకబద్ద మైనదానినిగా, కురు=చేయుము. 

తా. ఈ కావ్యములో నీవు చెప్పిన 'ఒక్క మాట యైనను అసత్యము 
కానేరదు. పుణ్యము, మనోహరము అయిన రామకథను శ్లోకబద్దము చేయుము. 
మూ. యావత్‌ ప్లాస్యన్తి గిరయః సరితశ్చ మహీతలే, 

తావద్రామాయణకథా లోకేషు ప్రచరిష్యతి. 36 

ప్ర, అ. గిరయః=పర్వతములును, సరితః చానదులును, మహీతలే=భూత 


లమునందు, యావత్‌ =ఎంతవరకును, స్తాస్యన్తి=ఉండగలవో, తావత్‌ =అంతవరకును, 


రామాయణకథా=రామాయణ కథ, లో కేషు= లోకములయందు, ప్రచరిష్యతి=ప్రవర్తిం 
పగలదు. 


తా. పర్వతములును, నదులును భూతలమునం దున్నంతవరకును 


రామాయణకథ లోకములలో వ్యాపించి ఉండును, 36 
మూ. యావద్రామాయణకథా త్వత్క లౌ (పచరిష్యతి, 
తావదూర్హ్వమధశ్చ త్వం మల్లో కేషు నివత్స్యసి. 37 


ప్ర. ఆ త్వత్క తా=నీచేత రచింపబడిన, రామాయణకథా=రామాయణకథ, 
యావత్‌ =ఎంతవరకు, ప్రచరిష్యతి= ప్రచారణలో నుండునో, తావత్‌ =అంతవరకును, 
త్వమ్‌=నీవు, ఊర్ల ర్హ్వమ్‌= పైన, అధశ్చ=క్రిందను, మల్లో కేషు=నా లోకములలో, 
నివత్స్యసి= నివసిరచ్‌గలవు. 

తా. నీవు రచించిన రామాయణకథ ప్రచారములో నున్నంత కాలము, 

నీవు నేను సృజించిన ఊర గలోకములలోను, అధోలోకములలోను స్వేచ్చగ 
పంచరించుచు ఉండగలవు. 
మూ. ఇత్యుక్త్వా భగవాన్‌ బ్రహ్మా తతైవాన్తరధీయత, 

తతః సశిష్యో భగవాన్మునిర్విసషయమాయయాౌ, 38 


ప్ర. అ. భగవాన్‌ =మాహాత్మ్యము గల, (బహ్మా=బహ్మ దేవుడు, ఇతి=ఈ 
విధముగా, ఉక్తా=పలికి, తత్రైవ=అచటనే, అన్తరధీయత=అంతర్జానము పొందెను. 
తతః=అటు పిమ్మట, సకిష్యఃాగిష్యులతో కూడిన, భగవాన్‌=మాహాత్మ్యము గల, 
ముని=వాల్మీకి మహాముని, విస్మయమ్‌=ఆశ్చర్యమును, ఆయయౌ=పొందెను. 


బాలకాండము స.2 69 


తా. భగవంతు డైన (బ్రహ్మదేవుడు ఈ విధముగ పలికి అచటనే 
అంతర్జానము పొందెను. వాల్మీకి మహామునియు, శిష్యులును చాల ఆశ్చర్యము 
చెందిరి. 38 
మూ. తస్య శిష్యాస్తతః సర్వే జగుః క్లోకమిమం పునః, 

ముహుర్మహుః పీయమాణాః ప్రాహుశ్చ భృశవి స్మితా: 39 

ప్ర, అ. తతః=పిమ్మట, తస్య=అతని, శిష్యాః=శిష్యులు, సర్వే=అందరును, 
ముహుర్ము హుః=మాటిమాటికిని, పీయమాణాః=సంతో షించుచున్నవారై, పునః=మ 
రల, ఇమం శ్లోకమ్‌=ఈ శ్లోకమును, జగుః=గానము చేసిరి. భృశవిస్మితాః=మిక్కిలి 
ఆశ్చర్యపడినవారై, ప్రాహుశ్చ=పరస్పరము చెప్పుకొనిరి. 

తా. పిమ్మట వాల్మీకిశిష్యు లందరును మాటి మాటికి సంతోషించుచు 


మరల ఈ శ్లోకమును పఠించి ఒకరి కొకరు చెప్పుకొనిరి. 39 
మూ. సమాక్షరైశ్చతుర్భిర్యః పాదైర్గీతో మహర్షిణా, 
పోనువ్యాహరణాద్భూయ: శ్రోకః శ్లోకత్వమాగతః, 40 
౧ ౧ 


ప్ర అ. యః=ఏది, సమాక్షరైః౭సమానమైన సంఖ్య గల అక్షరము 
లతో కూడిన, చతుర్భి= నాలుగు, పాదైః= పాదములతో, మహర్షిణా= =మహర్షిచే, 
గీతః=చెప్పబడినదో, స=ఆ, శ్లోకః= శ్లోకము, అనువ్యాహరణాల్‌= =మాటిమాటికి 
పరించుటవలన, భూయః= మరల, అనగా ఇంకను, శ్లోకత్వమ్‌= శ్లోకత్వమును, 
ఆగతః=పొందినది. 

తా. సమసంఖ్యాకము లగు అక్షరములతో, నాలుగు పాదములతో, 
కూడినదై, మహర్షి గానము చేసిన ఈ శ్లోకము, మాటి మాటికిని గానము 
చేయుటచే ఇంకను శ్లోకత్యమును పొందినది. 


వి. జ్ఞోక్ర శబ్దమునకు యశస్సు అని కూడ అర్థము. వాల్మీకి ముఖము 
నుండి వెలువడిన ఈ శ్లోకము, శిష్యు లందరును అత్యానందముతో మరల 


మరల పఠించుటచే అతనికి కీర్తిపతాక మైన దని భావము. 40 
మూ. తస్య బుద్దిరియం జాతా మహర్షేర్భావితాత్మనః, 
ఠా ఎ 
కృత్స ఎం రామాయణం కావ్యమీదృ.: కరవాణ్యహమ్‌. 41 


ప్ర అ. అహమ్‌=నేను, కృత్స్నమ్‌=సమస్త మైన, రామాయణమ్‌=రామా 
యణ మనెడు, కావ్యమ్‌=కావ్యమును, ఈదృశ=ఇట్టి శ్లోకములతో, కరవాణి=చే సెదను 
అని, ఇయమ్‌=ఈ, బుద్ధి=బుద్ధి, భావితాత్మ నః=ధ్యానింపబడిన పరమాత్మగల, 
తస్య=ఆ, మహర్షేః= =వాల్మ్‌కిమహర్షికి, జాతా=కలిగెను. 


లౌ, కంట య నంతను ఈ శ్లోకవృత్తములో రచించెదను” అని 


70 శ్రీమద్రామాయణము 


పరమాత్మధ్యానపరాయణు డగు _ వాల్మీకి నిశ్చయించుకొనెను. 41 
మూ. ఉదారవృత్తార్థపదైర్మనోరమై 

స్తదాస్య రామస్య చకార కీర్తిమాన్‌, 

సమాక్షరైః శ్లోకశతైర్యశస్వినో 

యశస్కరం కావ్యముదారధీర్ము నిః. 42 

ప్ర. అ. కీర్తిమాన్‌=కీర్తి కలవాడును, ఉదారధీః=గొప్ప బుద్ది కలవాడును, 
మునిః=మననశీలుడును అగు వాల్మీకి, తదా=అప్పుడు, యశస్వినః=కర్తి మంతుడైన, 
అస్య రామస్య=ఈ రామునియొక్క, యశస్కరమ్‌=కీర్తిని కలిగించు, కావ్యమ్‌=కావ్య 
మును, ఉదారవృత్తార్థపదై==ఉత్తమ మైన పద్యములును, అర్ధములును, శబ్దములును 
గల, మనోరమైః= “మనో హరములైన, సమాక్ష రైః= సమములైన అక్షరములు గల, 
శ్లోకశలతైః= =వందలకొలది శ్లోకములచేత, చకార=రచించెను. 

తా. కీర్తిమంతుడును, మహాబుద్ధిమంతుడును అగు వాల్మీకి యశశ్శాలి 
యగు ఆ రాముని మాహాత్మ్యమును తెలుపునట్టి కావ్యమును, మనోహరము లైన 
వియు, ఉత్తమము లైన వృత్తములతోడను, శబ్దార్థములతోడను ప్రకొశించునవియు, 


సమాక్షరములు కలిగినవియు అగు క్లోకశతమురితో నిర్మించెను. 42 
మూ తదుపగత సమాస పసన్టియోగం 

సమమధురోపనతార్హవాక్యబద్దమ్‌, 

రఘువరచరితం మునిప్రణీతం 

దశశిరసశ్చ వధం నిశామయధ్వమ్‌. 43 


ఇత్యార్షే, శ్రీమద్రామాయణే, ఆదికావ్యే, బాలకాణ్డే, ద్వితీయ; పర్గః 


ప్ర. అ. ఉపగతసమానసన్త్రియోగం= =సమానసంధివ్యుత్సత్తులతో కూడి 
నదియు, సమమధురోపనతార్ధవాక్య పద్ధమ్‌=సమానములును, మధురములును, 
అరవంతములును అగు వాక్యములతో్‌ కూర్చబడినదియు, మునిప్రణీతమ్‌= =వా 
ల్మీకిచే రచింపబడినదియు అగు, తత్‌=ఆ, రఘువరచరితమ్‌=రామచరితమును, 
దశశిరసః=రావణుని, వధం చావధను, నిశామయధ్వమ్‌=చూడండి (వినండి). 

తా. వాల్మీకిముని రచించిన ఈ “రామచరితము”లో, “రావణవధ”లో 
సమాసములు నాతిదీరములు. సంధులు (శావ్యములు. శబ్దవ్యుత్సత్తి శాస్త్రసంమత 
మైనది. ఇందరి వాక్యములు సమములై, మధురములై, ఆర్థభిరితములై ఉన్నవి. 
అట్టి ఈ కావ్యమును వినండి. 43 

“బాలానందిని” యను ఢ్రీముదామాయణాంధవ్యాఖ్యానమునందు, 

బాలకొండలో ద్వితీయసర్థ నమాప్తము. 


[రామాయణమునందలి విషయముల నంక్షిప్తవ్షర్ధనము.] 

మూ. (శ్రుత్వా వస్తు సమగ్రం తద్దర్మాత్మా ధర్మసం హితమ్‌, 
వ్యక్తమన్వేషతే భూయో యద్వృత్తం తస్య ధీమతః, 1 
ప్ర. అ. ధర్మాత్మా=ధర్మస్వభావుడైన వాల్మీకి, ధర్మసం హితమ్‌=ధర్మముతో 
కూడిన, సమ(గ్రమ్‌=సమస్త మైన, తత్‌=ఆ, వస్తు=రామకథను, (శుత్వా=విని, ధీమతః= 
బుద్ధిమంతుడైన, తస్య=ఆ రామునియొక్క, వృత్తమ్‌=చరిత్రము, యత్‌ =ఏది 
కలదో, దానిని, వ్యక్తమ్‌=స్పష్టమగునట్టు, భూయః=ఇంకను, అన్వేషతే=వెదకెను. 


తా. ధర్మస్వభావు డైన వాల్మీకి, తనకు నారదుడు చెప్పిన ధర్మసహిత 
మగు ఆ రామకథకంట అధికముగ ఇంకను ఏమైన రామచరిత మున్నదా 
అని పరిశీలించెను. 1 


మూ. ఉపస్ప ఎశ్యోదకం సమ్యజ్మునిః స్థిత్వా కృతాఇ్ఞరిః, 
ప్రాచీనా(గ్లేషు దర్భేషు ధర్మేణాన్వేషతే గతిమ్‌. 2 
ప్ర అ. మునిః=వాల్మీకి, ఉదకమ్‌=ఉదకమును, ఉపస్పృశ్య-ఆచమనము 
చేసి, (ప్రాచీనాగ్రేషు=తూర్పు వైపునకు కొనలు గల, దర్భేషు=దర్భల పై, స్థిత్వాా 
కూర్చుండి, కృతాజ్ఞరిః=కట్టబడిన దోసిలి కలవాడై, ధర్మేణ=తపోబలముచేత, 
గతిమ్‌=-రామచరిత్రముయొక్క రీతిని, సమ్యక్‌=బాగుగా, అన్వేషతే=అన్వేషించెను. 


తా. వాల్మీకి ఆచమనము చేసి తూర్పుగా అగ్రభాగము లుండునట్లు 
పరచిన దర్భలపై కూర్చుండి, దోసిలి కటి, దివ్యదృష్టితో రామచరితమును గూర్చి 
ద... యు లు 


చక్కగా ఆలోచించెను. 2 
మూ. రామలక్ష ఇణ సీతాభీ రాజ్ఞా దశరథేన చ, 
సభార్యేణ సరాగేణ యత్రౌప్తం తత్ర తత్త వతి 3 
హసితం భాషితం చైవ గతిర్యా యచ్చ చేష్టితమ్‌, 
తత్సర్వం ధర్మవీర్యేణ యథావత్సంప్రపశ్యతి. 4 


ప్ర. అ. రామలక్ష శ౯ సీతాభిః=రామలక్ష శణ సీతలచేతను, రాజ్ఞా=రాజైన, 


72 శ్రీమద్రామాయణము 


దశరథేన చ=దశరథునిచేతను, సభార్యేణ=భార్యతో కూడిన రామునిచేతో", సరా 
'ఫ్రేణ=రాష్ట్రముతో కూడిన రామునిచేతను, యత్‌ =ఏది, ప్రాప్తమ్‌=పొందబడినదో, 
తత్రాఆ విషయమునందును, యా=ఏ, గతి=గమనము కలదో దానిని, యత్‌=ఏ, 
చేష్టితమ్‌=చేష్టకలదో దానిని, హసితమ్‌=వారి నవ్వును, భాషితం చైవావారి 
సంభాషణను, తత్సర్వమ్‌=దాని నంతను, తత్త్వతః౭యథార్థముగ, యథావత్‌ = 
నడిచినట్లుగ, ధర్మ వీర్యేణ=-తపోబలము చేత, లేదా (బహ్మానుగ్రహప్రభావముచేత, 
సంప్రపశ్యతి=చూచెను. 

తా. వాల్మీకి తపఃప్రభావముచే, రామలక్ష శణాసీతలును, దశరథమహా 
రాజును ఏమి చేసిరో, రాముడు భార్యాసహితుడై ఉన్నప్పుడును, రాజ్యముతో 
ఉన్నప్పుడును ఏమేమి పొందెనో ఆ విషయముల నన్నింటినీ యథార్థముగా 
తెలిసికొనెను. మరియు వారందరును ఎట్లు నవ్విరో, ఎట్లు మాటలాడిరో, ఎట్లు 
నడచిరో, ఇంకను ఏ యే పనులు చేసిరో ఆ విషయముల నన్నింటిని కూడ 
తెలుసుకొనెను. 3, 4 


మూ. స్త్రీతృతీయేన చ తదా యత్సాప్తం చరతా వనే, 
సత్యసన్హేన రామేణ తత్సర్వం చాన్వవేక్తితమ్‌. ర్‌ 
ప్ర. అ. స్త్రీతృతీయేన=భార్య మూడవదిగా గల, వనే చరతా=వనము 
నందు సంచరించుచున్న, సత్యసన్తేన=సత్య మైన ప్రతిజ్ఞ గల, రామేణ=రామునిచేత, 
ఠా rant ఇ 
తదా=అప్పుడు, యత్‌=ఏది, (పొప్తమ్‌=పాందబడెనో, తత్సర్వమ్‌=అది యంతయు, 
అన్వవేక్తితమ్‌=చూడబడెను. 


తా. సత్యసంధుడైన రాముడు సీతాలక్ష్మణులతో కలిసి అరణ్యములో 
సంచరించు నపుడు ఏమేమి జరిగెనో అవి యన్నియు తెలుసుకొనెను. 5 


మూ. తతః పశ్యతి ధర్మాత్మా తత్సర్వం యోగమా స్థితః, 
పురా యత్తత్ర నిరృత్తం పాణావామలకం యథా. 6 


ప్ర అ. తతః=అటు పిమ్మట, ధర్మాత్మా=ధర్మాత్ము డైన వాల్మీకి, యోగమ్‌= 
యోగమును, ఆస్టితః=పొందినవాడై, పురా=పూర్వము, తత్ర=అచట, యత్‌ =ఏది, 
నిర్వ ఎత్తమ్‌=జరిగినదో, తత్‌ _ సర్వమ్‌=దానినంతను, పాణా=అరచేతియందు, 
ఆమలకం యథా=ఉసిరికాయను వలె, పశ్యతి=చూచెను. 


తా. ధర్మాత్ము డైన వాల్మీకి, రామాదులకు సంబంధించిన వృత్తాంతము 
నంతను, యోగదృష్టిచే, అరచేతిలోని ఉసిరికాయను వలె స్పష్టముగా కనుగొనెను. 


బాలకాండము స.3 73 


మూ. తత్సర్వం తత్త సతో దృష్ట్వా ధర్మేణ స మహాద్యుతిః, 


అభిరామస్య రామస్య చరితం కర్తు ముద్యతః. 7 
కామార్హగుణసంయుక్తం ధర్మార్ధగుణవిస్త రమ్‌, 
సముద్రమివ రత్నాఢ్యం సర్వశ్రుతిమనోహరమ్‌. 8 


ప్ర. అ. మహాద్యుతిః=గొప్పకాంతి గల, సఃావాల్మీకి, తత్‌ సర్వమ్‌=ఆ 
చర్మిత్రమునంతను, తత్త్యతః=ఉన్నదున్నట్లుగా, ధర్మేణ=తపోబలముచేత, దృష్టా= 
చూచి, కామార్హగుణసంయుక్తమ్‌=కామము అర్థము అనెడు గుణములతో 
కూడినదియు, ధర్మార్ధగుణవిస్తరమ్‌=ధర్మ మే ప్రయోజనముగా గల గుణములతో 
విసృత మైనదియును, రత్నాఢ్యమ్‌=రత్నములతో నిండిన, సముద్రమివాసముద్రము 
వలె ఉన్నదియును, సర్వశుతిమనోహరమ్‌=అందరి చెవులను హృదయములను 
ఆకర్షించునదియు, లేదా సకలవేదముల హృదయమును సంగ్రహించునదియు అగు, 
అభిరామస్య=లోకాభిరాము డైన, రామస్య=రామునియొక్క, చరితమ్‌=చరిత్రను, 
కర్తుమ్‌=రచించుటకు, ఉద్యతః=ఉద్యుక్తు డయ్యెను. 


తా. మహాతేజఃశాలి యైన వాల్మీకి తపఃప్రభావముచే విషయముల 
నన్నింటిని తెలిసికొని, కామౌర్థము లనెడు పురుషార్థములతో సంబంధించి, 
ధర్మప్రధానమైన గుణములు అధికముగా కలదియు, రత్నములతో సమృద్ధ మైన 
సముద్రము వలె నున్నదియు, అందరి చెవులను మనస్సులను ఆకర్షించునదియు, 
సకల వేదసారసంగ్రహరూపమును అగు, లోకాభిరాముడైన రాముని చర్మిత్రమును 
రచించుటకు ఉపక్రమించెను. 7, 8 


మూ. స యథా కథితం పూర్వం నారదేన మహర్షిణా, 
రఘువంశస్య చరితం చకార భగవానృషిః. 9 
ప్ర. అ. భగవాన్‌ =మాహాత్మ ్యముగల, సః బుషిః=ఆ వాల్మీకిమహర్షి, 
నారదేన మహర్షిణా=నారదమహర్షిచేత, పూర్వమ్‌=పూర్వము, యథా=ఏ విధముగా, 
కథితమ్‌=చెప్పబడినదో, ఆ విధముగ, రఘువంశస్య=రఘువంశమునందు పుట్టిన 
రామునియొక్క, చరితమ్‌= చరిత్రను, చకారానిర్మించెను. 


తా. భగవంతు డైన వాల్మీకి పూర్వము నారదమహర్షి తనకు చెప్పిన 
విధముగ రాముని చరిత్రమును రచించెను. 9 


మూ. జన్మ రామస్య సుమహద్వీర్యం సర్యానుకూలతామ్‌, 
లోకస్య (పియతాం క్షాన్తిం సౌమ్యతాం సత్యశీలతామ్‌. 10 


ట్ర అ. రామస్య=రామునియొక్క, జన్మ=అవతారమును, సుమ 


74 శ్రీమద్రామాయణము 


హల్‌ =మిక్కిలి గొప్పదైన, వీర్యమ్‌ =పరాక్రమమును, సర్వానుకూలతామ్‌=అందరికిని 
అనుకూలముగా ఉండుటను, లోకస్య= ప్రపంచమునకు, (ప్రియతామ్‌=(పేమపాత్రుడై 
ఉండుటను, క్షాన్నిమ్‌=ఓర్పును, సౌమ్యతామ్‌ =సౌందర్యమును, సత్యశీలతామ్‌=సత్య 
శీలమును (వర్ణించెను). 


తా. రాముని అవతారమును, అతని మహాపరాక్రమమును, అందరికిని 
అనుకూలుడుగాను. ఇష్టుడుగాను ఉండుటను, ఓర్పును, సౌందర్యమును, 
సత్యశీలమును వర్ణించెను. 10 


మూ. నానాచిత్రకథాశ్చాన్యా విశ్వామిత్రసమాగమే, 
జానక్యాశ్చ వివాహం చ ధనుషశ్చ విభేదనమ్‌. i 
ప్ర అ, విశ్వామిత్రసమాగమే=విశ్వామిత్రునితో చేరినపుడు, అన్యాః= 
ఇతరము లైన, నానాచిత్రకథాః=అ నేకవిధము లైన విచ్శితము లైన కథలను, 
జానక్యాః=బానకియొక్క, వివాహం చావివాహమును, ధనుషః=ధనస్సుయొక్క, 
విభేదనం చాభేదనమును (వర్ణించెను). 


తా. విశ్వామిత్రుని కలిసి నప్పుడు జరిగిన విచిత్రము లైన అనేక 
కథలను, శివధనుర్భంగమును, జానకీపరిణయమును వర్ణించెను. i 


మూ. రామరామవివాదం చ గుణాన్హాశరథేస్తథా, 
తథాభి షేకం రామస్య కైకేయ్యా దుష్టభావతామ్‌. 12 


ప్ర అ. రామరామవివాదం చాపరశురామ దశరథరాముల వివాదమును, 
తథా=మరియు, దాశరథేః=రామునియొక్క, గుణాన్‌ =గుణములను, తథా=మరియు, 
రామస్య=రామునియొక్క, అభి షేకమ్‌=అభి షేకమును, కైకేయ్యాః=కై కేయియొక్క, 
దుష్ట్రభావతామ్‌=దుష్టభావమును (వర్ణించెను). 

తా. పరశురామునితో దశరథరాముని వివాదమును, రాముని సద్దు 
ణములను, రాముని యౌవరాజ్యపట్టాభి షేకమునకై ప్రయత్నమును, కైకేయి 
యొక్క దుష్టచింతనమును వర్ణించెను. 12 
మూ. విఘాతం చాభిషేకస్య రాఘవస్య వివాసనమ్‌, 

రాజ్ఞః శోకవిలాపం చ పరలోకస్య చాశ్రయమ్‌. 13 

ప్ర అ. అభిషేకస్య=రామాభిషేకమునకు, విఘాతం చావిఘ్నమును, 
రామస్య=రామునియొక్క (ని), వివాసనమ్‌=అరణ్యమునకు పంపుటను, రాజ్ఞః 
దశరథునియొక్క, శోకవిలాపం చ=దుఃఖముతో విలపించుటను, పరలోకప్య=స్వర్గ 


బాలకాండము స.3 75 
లోకముయొక్క, ఆశ్రయం చాఆశయించుటను (వర్ణించెను). 


తా. రాముని యౌవరాజ్యపట్టాభిషేకమునకు విఘ్నము కలుగుట, 
రాముని అరణ్యవాసమునకు పంపుట, దశరథుడు దుఃఖార్తుడై విల పించుట, 
అతడు స్వర్గస్తుడగుట = ఈ విషయములను వర్ణించెను. 13 


మూ. ప్రకృతీనాం విషాదం చ ప్రకృతీనాం విసర్హనమ్‌, 
నిషాదాధిపసంవాదం సూతోపావర్తనం తథా. 14 


ప్ర. అ. (ప్రకృతీనామ్‌= ప్రజల, విషాదమ్‌=దుఃఖమును, ప్రకృతీనామ్‌=ప్ర 
జల(ను), విసర్దనమ్‌=విడచుటను, నిషాదాధిపసంవాదమ్‌=గుహునితో సంభాషణ 
మును, తథా=మరియు, సూతోపావర్తనమ్‌=సారథి తిరిగి వచ్చుటను (వర్ణించెను). 


తా. ప్రజలు దుఃఖించుటను, రాముడు వారిని విడచిపెట్టుటను, గుహు 
నితో సంభాషణమును, సారథి యైన సుమంత్రుడు రాముని అరణ్యప్రాంతములో 
విడచి తిరిగి వచ్చుటను వర్ణించెను, 14 
9 ఆ (I 
మూ. గజ్లాయాశ్సాపీ సంతారం భరద్యాజస్య రా 
భరద్వాజాభ్యనుజ్ఞానాచ్చిత్రకూటస్య దర్శన ఫ్ర 15 
ప్ర. అ. గజ్ఞాయాః=గంగానదియొక్క (నదిని), సన్హారం చాపి=దాటుటను, 
భరద్వాజస్యాభరద్వాజుని, దర్శనమ్‌=దర్శనమును, భరద్వాజాభ్యనుజ్ఞానాత్‌ =భరద్వా 
జుని ఆజ్ఞవలన, చితకూటస్య=చిత్రకూటపర్వతముయొక్క, దర్శనమ్‌=చూచుటను 
(వర్ణించెను). 


తా. సీతారామలక్ష ఇ్యణులు గంగానదిని దాటుటను, భరద్వాజుని 

చూచుటను, భరద్వాజుని ఆజ (ప్రకారము వారు చితకూటమునకు వెళుటను 
జా గా 

వర్ణించెను. 15 


మూ. వాస్తుకర్మ నివేశం చ భరతాగమనం తథా, 
ప్రపాదనం చ రామస్య పితుశ్చ సలిల క్రియామ్‌. 16 


ప్ర. అ. వాస్తుకర్మ=గృహనిర్మాణమును, నివేశం చ=ఆ గృహములో నివ 
సించుటను, భరతాగమనమ్‌=భరతుని ఆగమనమును, రామస్య=రామునియొక్క, 
ప్రసాదనం చ=అనుగ్రహింపచేసుకొనుటను, తథా=మరియు, _ పితుః౭తండ్రికి, 
సలిలక్రియామ్‌=తర్పణము లిచ్చుటను (వర్ణించెను). 


తా. రామాదులు చిత్రకూటమున గృహము నిర్మించుకొని దానిలో 
నివసించుటను, భరతుడు వచ్చి రాముని బతిమాలుటను, రాముడు తండ్రికి 


76 శ్రీమద్రామాయణము 
జార నదే హిక క్రియలు చేయుటను వరించెను. 16 
> రా 


మూ. పాదుకాగ్యాభి షేకం చ నన్తిగ్రామనివాసనమ్‌, 
దణ్జకారణ్యగమనం విరాధస్య వధం తథా. 17 


ప్ర. అ. పాదుకాగ్రాభి షేకం చాశ్రేష్ణము లైన పాదుకలకు రాజ్యాభిషేక 
మును, నన్దిగ్రామనివాసనమ్‌= నందిగ్రామములో నివాసమును, దణ్జకారణ్యగమనమ్‌= 
దండకారణ్యములోనికి వెళ్లుటను, తథా=మరియు, విరాధస్య=విరాధునియొక్క, 
వధమ్‌=వధను (వర్ణించెను). 


తా. భరతుడు రామపాదుకలకు పట్టాభిషేకము చేసి నందిగామములో 
నివసించుటను, రాముడు దండకారణ్యములోనికి ప్రవేశించుటను, అచట 
విరాధుని చంపుటను వర్ణించెను. 17 


మూ. దర్శనం శరభజ్ఞస్య సుతీక్తేన సమాగమమ్‌, 
అనసూయాసహాస్యామప్యజరాగస్య చార్పణమ్‌. 18 
ప్ర. అ. శరభబ్గస్య్థైశరభంగమహర్షియొక్క, దర్శనమ్‌=దర్శనమును, 
సుతీక్షేనాసుతీక్షమహర్షితో, సమాగమమ్‌=సమాగమమును, అనసూయాసహాస్యామ్‌ 
అపి=అనసూయతో కలిసి కూర్చుండుటను, అజరాగస్యైఅంగరాగముయొక్క, 
అర్పణం చాఇచ్చుటను (వర్ణించెను). 


తా. రాముడు శరభంగసుతీక్షమహర్షుల దర్శనము. చేయుటను, సీత 
అనసూయ దగ్గర కూర్చుండి, సంభాషణాదికము చేయుటను, అనసూయ సీతకు 


శరీరమునకు పూసికొనెడు అంగరాగమును ఇచ్చుటను వర్ణించెను. 18 
మూ. అగస్త్యదర్శనం చైవ జటాయోరభిసజ్ఞమమ్‌, 
పషావట్యాశ్చ గమనం శూర్పణభ్యాశ్చ దర్శనమ్‌. 19 


ప్ర అ. అగస్త్యదర్శనం వైవాఅగస్త్యమహామునిని చూచుటను, జటాయోః= 
జటాయువుయొక్క, అభిసంగమమ్‌=సమాగమమును, పఇవట్యాః గమనమ్‌=పం 
చవటికి వెళ్లుటను, శూర్పణభఖ్యాః=శూర్పుణఖయొక్క, దర్శనం చాదర్శనమును 
(వర్ణించెను). 


తా. రాముడు అగస్త్యుని దర్శనము చేయుటను, జటాయువును 
కరియుటను, పంచవటికి వెళ్లుటను, అచట శూర్పణఖను చూచుటను వర్ణించెను. 


మూ. శూర్పణఖభ్యాశ్చ సంవాదం విరూపకరణం తథా, 
వధం ఖరత్రిశిరసోరుత్తానం రావణస్య చ. 20 


బాలకాండము స.3 77 


ప్ర. అ. శూర్సణఖభ్యాః=శూర్పణఖయొక్క, సంవాదమ్‌=సంభాషణను, 
తథా=మరియు, విరూపకరణమ్‌=-ఆమెను విరూపముకలదానినిగా చేయుటను, 
ఖర(త్రిశి రసోః=ఖరత్రిశిరస్కుల, వధమ్‌=వధను, రావణస్య=రావణునియొక్క, ఉత్భానం 
చాప్రయత్నప్రారంభమును (వర్ణించెను). 


తా. శూర్పణఖతో జరిగిన సంభాషణమును, ఆమెకు రూపవికారము 
కలిగించుటను, ఖరుడు, (త్రిశిరస్కుడు అను రాక్షసులను రాముడు సంహరింపగా 
రావణుడు రామునకు అపకారము చేయుటకై ప్రయత్నము ప్రారంభించుటను 
వర్ణించెను. 20 


మూ. మారీచస్య వధం చైవ వైదేహ్యా హరణం తథా, 
రాఘవస్య విలాపం చ గృధ్రరాజనిబర్లణమ్‌. 21 


ప్ర. అ. మారీచస్య=మారీచునియొక్క, వధం చైవ=వధను, తథా=మ 
రియు, వైదేహ్యః= సీతయొక్క, హరణమ్‌=హరణమును, రాఘవస్య=రామునియొక్క, 
విలాపం చైవిలాపమును, గృధ్రరాజనిబర్లణమ్‌=జటాయువును చంపుటను (వర్ణిం 
చెను). 

తా. రాముడు మారీచుని చంపుటను, రావణుడు సీతను హరించుటను, 
జటాయువును చంపుటను, రాముడు సీతకై విలపించుటను వర్ణించెను... 21 

ఆ 9 

మూ. _కబన్హ్లదర్శనం చైవ పమ్పాయాశ్చాపి దర్శనమ్‌, 

శబర్యా దర్శనం చైవ హనూమద్దర్శనం తథా. 22 

_ యి 

ప్ర. అం కబన్లదర్శనం చైవైకబంధుని దర్శనమును, పమ్సాయాశ్చాపి= 
పంపానదియొక్క కూడ, దర్శనమ్‌=దర్శనమును, శబర్యాః=శబరియొక్క, దర్శనం 
చైవైదర్శనమును, తథా=మరియు, హనూమద్ర్దర్శనమ్‌=హనుమంతునియొక్క 
దర్శనమును (వర్ణించెను). 

తా. రాముడు కబంధుని, పంపాసరస్సును, శబరిని, హనుమంతుని 
చూచుటను వర్ణించెను. 22 
మూ. బుశ్యమూకస్య గమనం సుగ్రీవేణ సమాగమమ్‌, 

ప్రత్యయోత్సాదనం సఖ్యం వాలిసుగ్రీవవిగ్రహమ్‌. 23 

ప్ర. అ. బుశ్యమూకస్య=బుశ్యమూకపర్వతమునకు, గమనమ్‌= వెళ్లుటను, 
సుగ్రీవేణ=సుగ్రీవునితో, సమాగమమ్‌=సమాగమమును, ప్రత్యయోత్సాదనమ్‌=నమ్మ 
కమును పుట్టించుటను, సఖ్యమ్‌= స్నేహమును, వాలిసుగ్రీవవిగ్రహమ్‌ =వాలిసుగ్రీవుల 


78 శ్రీమద్రామాయణము 
యుద్దమును (వరించెను). 
ఠా లా 


తా. రాముడు బుశ్యమూకపర్వతమునకు వెల్లి, సుగ్రీవుని కలిసికొని 
అతనితో స్నేహము చేసికొనుటను, అతనికి నమ్మకము కలిగించుటను, వాలి 
సుగ్రీవుల యుద్ధమును వర్ణించెను. 23 


మూ. వాలిప్రమథనం చైవ సుగ్రీవప్రతిపాదనమ్‌, 
తారావిలాపం సమయం వర్షరాత్రనివాసనమ్‌. 24 


ప్ర. అ. వాలిప్రమథనం చైవావాలిని సంహరించుటను, సుగ్రీవ 
ప్రతిపాదనమ్‌=పుగ్రీవునకు రాజ్యము నిచ్చుటను, తారావిలాపమ్‌=-తారయొక్క 
విలాపమును, సమయమ్‌=రామసుగ్రీవులు ఏర్పరచుకొనిన ఒడంబడికను, వర్షరాత్ర 
నివాసనం=వర్షర్తుర్మాతులందు నివసించుటను (వర్ణించెను). 


తా. రాముడు వాలిని సంహరించుటను, తార విల పించుటను, రాముడు 

సుగీవునకు రాజము నిచుటను, రామసుగీవుల మధ్య సీతానేషణమును 
ల జ్య ఫ్ర ( శ 

గూర్చి జరిగిన ఒప్పందమును, రాముడు వర్షర్తురాత్రులందు, యుద్ధమున కై 
తగు కాలము వచ్చువరకును వేచి యుండుటను వర్ణించెను, 24 
మూ. కోపం రాఘవ సింహస్య బలానాముపసజ్ఞుహమ్‌, 

దిశః ప్రస్థాపనం చైవ పృథివ్యాశ్చ నివేదనమ్‌. 25 

ప్ర. అ. రాఘవ సింహస్య=రఘువంశమునందు జనించినవారిలో (శ్రేష్ట 
డైన రామునియొక్క, కోపమ్‌=కోపమును, బలానామ్‌=వానర సైన్యములయొక్క, 
ఉపసజ్ఞిహమ్‌=చేర్చుటను, దిశః=దిక్కులనుగూర్చి, ప్రస్థాపనం చెవ=పంపుటను, 
పృథివ్యాః=భూమియొక్క, నివేదనమ్‌=వర్ణించి చెప్పుటను (వర్ణించెను). 

తా. సుగ్రీవుడు ఆలస్యము చేయుటచే రామునకు కోపము కలుగుటను, 
సుగ్రీవుడు వానరసేనలను పిలిపించుటను, వారిని నాల్గు దిక్కులకు పంపుటను, 
సుగ్రీవుడు వారికి పృథివిపై సున్న వివిధప్రదేశములను గూర్చి వర్ణించి చెప్పుటను 
(వర్ణించెను). 25 
మూ. అజ్లులీయకదానం చ బుక్షస్య బిలదర్శనమ్‌, 

ప్రాయోపవేశనం చాపి సమ్పాతేశ్చా పి దర్శనమ్‌. 26 

ప్ర. అ, అజ్ఞులీయకదానం చ=హనుమంతునకు రాముడు తన ఉంగరమును 


ఇచ్చుటను, బుక్షస్య బిలదర్శనమ్‌=వానరులు బుక్టుని బిలమును చూచుటను, 
(ప్రాయోపవేశనం చాపి=ప్రాయోపవేశనమును, సమ్సాతేః=సంపాతియొక్క, దర్శనం 


బాలకాండము స.3 79 
చాపి=దర్శనమును (వర్ణించెను). 


తా. రాముడు హనుమంతుని చేతికి తన ఉంగరమును ఇచ్చుటను, 
వానరులు బక్షబిలములో ప్రవేశించుటను, వారు సీతను కానక నిరాశులై 
ప్రాయోపవేశము చేయుటను, వారు సంపాతిని చూచుటను (వర్ణించెను). 26 
మూ. పర్వతారోహణం చాపి పాగరస్య చ లజ్ఞనమ్‌, 

సముద్రవచనాచ్చెవ మైనాకస్య చ దర్శనమ్‌. 27 

ప్ర. అ. పర్వతారోహణం చాపి=హనుమంతుడు మ హేంద్రపర్వతమును 
ఎక్కుటను, సాగరస్య=సముద్రముయొక్క, లజ్ఞనమ్‌=దాటుటను, సముద్రవచనాత్‌ = 
సముద్రునిమాటవలన, మైనాకస్య= మైనాకపర్వతముయొక్క, దర్శనమ్‌=దర్శనమును 
(వర్ణించెను). 


తా. హనుమంతుడు మ హేంద్రపర్వతము నెక్కి దానినుండి ఎగిరి 
సముద్రమును దాటుటను, సముద్రుడు (పేరే పింపగా వచ్చిన మైనాకపర్వతము 
యొక్క దర్శనమును వర్ణించెను. 27 
మూ. సింహికాయాశ్చ 'నిధనం లజ్కామలయదర్శనమ్‌, 

రాత్రౌ లజ్కాప్రవేశం చ ఏకస్యాథ విచిన్తనమ్‌. 28 


ప్ర. అ. సింహికాయాః= సిం హికయొక్క, నిధనమ్‌=మరణమును, లజ్కా 
మలయదర్శనమ్‌=లంకలో నున్న పర్వతముయొక్క ఒక భాగమును చూచుటను, 
రొత్రౌ=రాత్రియందు, లజ్కాప్రవేశం చైలంకలో ప్రవేశించుటను, అథ=అటు 
పిమ్మట, ఏకస్య=ఒకడైన హనుమంతునియొక్క, విచిన్సనమ్‌=ఆలోచించుటను 
వర్ణించెను. (“మలయః పర్వతాన్తరే, పర్వతాజ్కే [పియోద్యానే” అని రత్నమాల). 

తా. సింహికయొక్క మరణమును, హనుమంతుడు లంకలో ఉన్న 
పర్వతముయొక్క ఒక భాగమును చూచుటను (చేరుటను), రాత్రియందు 
లంకలో ప్రవేశించుటను, ఒంటరిగా ఉన్న అతడు ఆలోచన చేయుటను వర్ణించెను, 
మూ. దర్శనం రావణస్యాపి పుష్పకస్య చ దర్శనమ్‌, 

ఆపానభూమిగమనమవరోధస్య దర్శనమ్‌. 29 

ప్ర. అ. రావణస్యారావణునియొక్క, దర్శనమ పి=దర్శనమును, పుష్ప 
కస్య=పుష్పకముయొక్క, దర్శనమ్‌=దర్శనమును, ఆపానభూమిగమనమ్‌=మద్య 
పానము చేయు (ప్రదేశమునకు వెళ్లుటను, అవరోధస్య=అంతఃపురముయొక్క, 
దర్శనమ=దర్శనమును (వర్ణించెను). 


80 శ్రీమద్రామాయణము 


తా. హనుమంతుడు రావణుని, అతని పుష్పకమును చూచుటను, 
మద్యపానభూమికి వెళ్లి అచట రావణాంతఃపురస్త్రీలను చూచుటను వర్ణించెను. 


మూ. అశోకవనికాయానం సీతాయాశ్చాపి దర్శనమ్‌, 
అభిజ్ఞానప్రదానం చ రావణస్య చ దర్శనమ్‌. 30 


ప్ర, అ. అశోకవనికాయానమ్‌=అశోకవనములోనికి వెళ్లుటను, సీతాయాః= 
సీతయొక్క, దర్శనం చాపిదర్శనమును, _అభిజ్ఞానప్రదానం చ=సీతకు 
ఆనవాలును ఇచ్చుటను, రావణస్యారావణునియొక్క, దర్శనం చైదర్శనమును 
(వర్ణించెను). 


తా. హనుమంతుడు అశోకవనములో ప్రవేశించి అచట సీతను 
చూచుటను, ఆమెకు రాముని ఉంగరమును ఆనవాలుగా ఇచ్చుటను, పిమ్మట 
రావణుని చూచుటను (వర్ణించెను). 30 


మూ. రాక్షసీతర్ణనం చైవ త్రిజటాస్వపష్నదర్శనమ్‌, 

మణీప్రదానం సీతాయా వృక్షభజ్ఞం తథైవ చ. 31 

ప్ర. అ. రాక్షసీతర్ణనం వైవారాక్షసస్త్రీలయొక్క తర్హనమును, త్రిజటా 
స్వష్నదర్శనమ్‌=త్రిజటయొక్క _స్వప్షదర్శనమును, సీతాయాః సీతయొక్క, మణి 
ప్రదానమ్‌=మణిని ఇచ్చుటను, తథైవ చామరియు, వృక్ష భబ్గ్బమ్‌= వృక్షములను 
విరచుటను (వర్ణించెను). 

తా. రాక్షస స్త్రీలు సీతను భయ పెట్టుటను, త్రిజటాస్వప్నమును, సీత 
హనుమంతునకు చూడామణి ఇచ్చుటను;, హనుమంతుడు అశోకవనములోని 
వృక్షములను విరచుటను వర్ణించెను. 31 


మూ. రాక్ష సీవిద్రవం చైవ కింకరాణాం నిబర్లణమ్‌, 

గ్రహణం వాయుసూనోశ్ళ లజ్కాదాహాభిగర్హనమ్‌. 32 

ప్ర. అ. రాక్షసీవిద్రవం చైవైరాక్షస్నస్త్రీలు పారిపోవుటను, కిజ్కరా 
అామ్‌=రావణుని భటులయొక్క, నిబర్గణమ్‌=వధను, వాయుసూనోః=హనుమంతుని 
యొక్క, గ్రహణమ్‌=[గ్రహణమును, లజ్కాదాహాభిగర్హనమ్‌ =లంకయొక్క దహనమును 
గర్హనమును (వర్ణించెను). 

తా. రాక్షస స్త్రీలు పారిపోవుటను, హనుమంతుడు రావణుని భటులను 


చంపుటను, వాయునందనుడు ఇంద్రజిత్తు చేత పట్టువడుటను, అతడు లంకను 
దహించుచు గర్డించుటను వర్ణించెను. 32 


బాలకాండము స.3 81 


మూ. ప్రతిప్షవవమేవాథ మధూనాం హరణం తథా, 
రాఘవాశ్యాసనం చాపీ మణీనిర్యాతనం తథా. 33 


ప్ర. అ. అథ=అటు పిమ్మట, (ప్రతిప్లవనమ్‌=మరల సముద్రమును దాటు 
టను, తథా=మరియు,; మధూనామ్‌=లేనెలయొక్క, హరణమ్‌=హరించుటను, 
రాఘవాశ్వాసనం చాపి=రాముని ఓదార్చుటను, తథా=మరియు, మణినిర్యాత 
నమ్‌=మాణిక్యమును ఇచ్చుటను (వర్ణించెను). 


తా. హనుమంతుడు మరల సముద్రము దాటి వెనుకకు వచ్చుటను, 
వానరులు మధువనములో మధువును త్రాగుటను, హనుమంతుడు పీత వార్త 
తెలిపి, రాముని ఓదార్చి, అతనికి సీత ఇచ్చిన చూడామణిని సమర్పించుటను 
వర్ణించెను. 33 


మూ. సంగమం చ సముద్రేణ నలసేతోశ్చ బన్హనమ్‌, 
ప్రతారం చ సముద్రస్య రాత్రౌ లజ్కావరోధనమ్‌. 34 
ప్ర. అ. సముద్రేణ=సముద్రముతో, సంగమమ్‌=కలియుటను, నలపేతోః 
బన్హనం చ=నలునిచే సేతువుయొక్క బంధనమును, సముద్రస్య=సముద్రుని 
యొక్క, (ప్రతారం చ=దాటుటను, రాత్రౌ=రాత్రియందు, లజ్కావరోధనమ్‌= 
లంకను ముట్టడించుటను (వర్ణించెను). 


తా. రాముడు సైన్యముతో సముద్రము చేరుటను, నలుడు సేతువు 


బంధించుటను, రాత్రి లంకను ముట్టడించుటను వర్ణించెను. 34 
మూ. విభీషణేన సంసర్గం వధోపాయనివేదనమ్‌, 
కుమృకర్ణస్య విధనం మేఘనాదనిబరణమ్‌. 35 
ac) బా 


ప్ర అ. విభీషణేన=విభీషణునితో, సంసర్గమ్‌=సంబంధమును, వధోపా 
యనివేదనమ్‌=అతడు _రావణవధోపాయమును చెప్పుటను, కుమృకర్ణస్య=కుంభక 
ర్లునియొక్క, నిధనమ్‌=వధను, మేఘనాదనిబర్లణమ్‌= మేఘనాదుని సంహారమును 
(వర్ణించెను). 


తా. విభీషణునితో సంబంధమును, అతడు రామునకు రావణవ 
ధోపాయమును చెప్పుటను, కుమక్షర్ణ మేఘనాదుల సంహారమును వర్ణించెను. 
-35 
మూ. రావణస్య వినాశం చ సీతావాప్తిమరేః పురే, 

విభీషణాభిషేకం చ పుష్పకస్య చ దర్శనమ్‌. 36 


82 శ్రీమ మదామాయణము 


ప్ర అ. రావణస్య=రావణునియొక్క, వినాశం చావినాశమును, 
సీతావాప్తిమ్‌= సీతాప్రాప్తిని, అరేః ప రూశ తున ముక పుర మైన లంకలో, 
విభిషణాభి షేకం చావిభీషణుని అభిషేకమును, పుష్పకస్య=పుష్పకముయొక్క, 
దర్శనం చాదర్శనమును (వర్ణించెను). 


తా. రావణవధను, సీతా ప్రాప్తిని, లంకలో విభీషణరాజ్యాభి షేకమును, 
పుష్పకదర్శనమును వర్ణించెను. 36 


J 


అయోధ్యాయాశ్చ గమనం భరతేన సమాగమమ్‌, 

రామాభి షేకాభ్యుదయం సర్వ సైన్యవిసర్హనమ్‌, 

స్వరాష్ట్ర్రరష్టానం చైవ వైదేహ్యాశ్చ విసర్హనమ్‌. 37 
ప్ర. అ. అయోధ్యాయాః గమనమ్‌=అయోధ్యాపట్టణమునకు వెళ్లుటను, 
భరలేన=భరతునితో, సమాగమమ్‌=సమాగమమును, రాతూధి-షకాభ్యు దయను రా 
మరాజ్యాభి షేకోత్సవమును, సర్వ సైన్యవిసర్హనమ్‌=సకల సైన్యమును వెనుకకు పంపి 
వేయుటను, స్వరాష్ట్రరణ్యనం చైవ=తన రాష్ట్రమును ఆనందింప చేయుటను, 
వైదేహ్యాః విసర్హనం చ=సీతను విడచుటను (వర్ణించెను). 


తా. రాముడు అయోధ్య చేరి భరతుని కలియుటను, రాముని పట్టాభి 
షేకోత్సవమును, రాముడు వానరసైన్యము నంతను వెనుకను పంపివేయుటను, 
దేశములోని ప్రజలందరును సంతోషించువిధమున రాముడు _రాజ్యపాలనము 
చేయుటను, సీతను త్యజించుటను వర్ణించెను. 37 


మూ. అనాగతం చ యత్కించిద్రామస్య వసుధాతలే, 
తచ్చకారోత్తరే కావ్యే వాల్మీకిర్భగవానషి:. 38 
ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాళ్డే 
తృతీయ: సర్గః, 
ప్ర, అ. భగవాన్‌ = =మాహాత్మ్యము కల, వాల్మీకిః బుషీః= వాల్మీకిమహర్షి, 
రామస్య=రామునకు సంబంధించిన, యత్కిఇ్బీత్‌ =ఏ ఏ విషయము, వసుధాతలే= ఈ 
భూతలమునందు, అనాగతం చామున్నుందు జరుగవలసి ఉన్నదో, తత్‌ =దానిని, 
ఉత్త రే=ఉత్తరకథాప్రతిపాదక మగు, కాకీ =కావ్యమునందు, చకార=రచించెను. 
తా. భగవంతు డైన వాల్మీకి మున్ముందు జరుగ నున్న రాముని 
చరిత్రము నంతను ఉత్తరకాండలో రచించెను. 38 
' “బాలానందిని' యను శ్రీమదామాయణాంధవ్వాఖ్యానమునందు 
బాలకాండలో త్తతీయసర్గ సమాప్తము. 


అధ చతుర్థః సర్గః 


[వాల్మీకి ఇరువదినాలుగువేల శ్లోకముల రామాయణము రచించి దానిని 
కుశలవులకు నేర్హుట, వారు రామాయణాగానము చేయుచుండగా విని మునులు 
వారిని, రామాయణమును వ్రశంనీంచుట. శ్రీరాముడు కుశలవులను తన 
కొలువునకు రావించి, ఆదరించి, వారు గానము చేయగా రామాయణమును 
వినుట. 
మూ. ప్రాప్తరాజ్యస్య రామస్య వాల్మీకిర్భగవాన్ఫ షి: 

చకార చరితం కృత్స్నం విచిత్రపదమాత్మవాన్‌. 1 

ప్ర అ. భగవాన్‌ =మాహాత్మ్యము కలవాడును, ఆత్మవాన్‌ =బుద్దిశాలియు, 
బుషిః=కావ్యము చేయ సమర్హుడును అగు, వాల్మీ కిః=వార్మీకి, (పొప్తరాజ్యస్య= 
పొందబడిన రాజ్యము గల, రామస్య=రామునియొక్క, విచిత్రపదమ్‌ =ఆశ్చర్య 
జనకము లగు శబ్దములు గల, కృత్స్నమ్‌=సమస్త మైన, చరితమ్‌=చరిత్రమును, 
చకార=రచించెను. 


తా. భగవంతుడు, బుషి యగుటచే కావ్యము చేయ సమర్థుడును 
అగు వాల్మీకి, రాముడు రాజ్యమును పాలించుచుండగా, అతని చరిత్రము 
నంతను విచిత్రములైన శబ్దములతో రచించెను. 


వి. “ప్రాష్తరాజ్యస్య రామస్య చరితం భగవాన్‌ బుషిః చకార” అనుటచే 
రాముడు రాజ్యము చేయుచున్న _ కాలమునందే వాల్మీకి రామాయణమును 
రచించె నని సూచిత మగుచున్నది. (గోవిందరాజులు). “తే వయం 
భవతా _ రక్ష్యా భవద్విషయవాసినః” (నీ రాజ్యములో ఉన్న మమ్ములను నీవే 
రక్షించవలెను) అని బుషులు చెప్పుటచే, వాల్మీకి రామరాజ్యమునందే నివసించి 
అతని పవిత్రచరిత్రమును రచించెను (మ హేశ్వరతీర్జులు). 1 


మూ, _ చతుర్వింశత్సహస్రాణి శ్లోకానాముక్తవాన్‌ బుషికి 
తథా సర్గశతాన్‌ పజ్బు షట్కాణ్జాని తథోత్తరమ్‌. 2 


ప్ర అ. బుషః=వాల్మీకిమహర్తి, శ్లోకానాం చతుర్వింశత్సహస్రాణి=ఇరువది 
నాలుగువేల శోకములను, తథా=మరియు, పఇ=ఐదు, సరశతాన్‌ =వందలసర్లలను, 
౧ ల ౧ గ 


84 శ్రీమద్రామాయణము 


షట్కాణ్జాని=ఆరుకాండలను, తథా=మరియు, ఉత్తరమ్‌=ఉత్తరకాండను, ఉక్తవాన్‌ = 
చెప్పెను, 


తా. వాల్మీకిమహర్షి రామాయణమును ఏడు కాండములలో, ఆరు 


వందల సర్గలలో, ఇరువదినాలుగు చేల శ్లోకములలో రచించెను. - 2 
మూ. కృత్వాపి తన్మహా ప్రాజ్ఞః సభవిష్యం సహోత్తరమ్‌, 
చిన్రయామాస కోన్వేతత్తుయుజ్ఞీయాదితి ప్రభుః 3 


ప్రై అ మహా ప్రాజ్ఞఃామహాబుద్దిశాలియు, ప్రభు=సమర్హుడును అగు 
వాల్మీకి, సహోత్తరమ్‌=రామపట్టాభి షేకము తరువాత జరిగిన కథతో కూడిన 
దియు, సభవిష్యమ్‌=అశ్వ మేధము తరువాత జరిగిన కథతో కూడినదియు 
అగు, తల్‌ =రామాయణమును, కృత్వా=రచించి, ఏతత్‌ =దీనిని, కః ను=ఎవడు, 
ప్రయుజ్లోయాత్‌=ప్రయోగించును, ఇతి=అని, చినయామాస=ఆలోచించెను. 


తా. మహోబుద్ధిశాలియు, సమర్హుడును అగు వాల్మీకి రామపట్టాభి 
శేకానంతరము జరిగిన కథతోడను, అశ్వ మేధానంతరము జరిగిన కథతోడను 
రామాయణమును రచించి “దీనిని యుక్తరీతిలో పరింపగలవారు ఎవ రున్నారా?” 
ఆని ఆలోచించెను. 3 


మూ. తస్య చిన్తయమానస్య మహర్షేర్భావితాత్మనః, 
అగృ హ్లీతాం తతః పాదౌ మునివేషౌ కుగీలవౌ. 4 
ప్ర. అ. తతః=అటు పిమ్మట, మునివేషా=మునుల వేషములను ధరించిన, 
కుశీలవౌ=గాయకులైన కుశలవులు, చిన్తయానస్య=ఆలోచించుచున్న, భావితాత్మనః= 
పరిశుద్ద మైన హృదయముగల, తస్య మహరేః=ఆ వాల్మీకిమహర్షియొక్క, 
ఠా సుజా! ఎన అష 
పాదౌ=పాదములను, అగ్భహ్హీతామ్‌=గ్రహించిరి. 
తా. పవిత్రహృదయు డగు వాల్మీకిమహర్షి ఈ విధముగా ఆలోచించు 
చుండగా మునివేషధారులైన గాయకులగు కుశలవులు ఆయనకు పాదప్రణామము 
చేసిరి. 4 
మూ. కుగీలవౌ తు ధర్మజా రాజపుత్రా యశస్వినౌ, 
(భ్రాతరౌ స్వరసమృన్నా దదర్శాశమవా సినౌ. 5 
ప్ర. అ. ధర్మజ్హాధర్మముతెలిపినవారును, రాజపుత్రౌ=రాజకుమారులును, 
యశస్వినౌ =కీర్తికలవారును, (భ్రాతరౌ=సోదరులును, _ స్వరసంపన్నౌ=మధురస్వర 
కలవారును, ఆశ్రమవా సినౌ=ఆశమములో నివసించువారును అగు, 


బాలకాండము స,4 85 
కుశీలవౌ=గాయకులు అగు (కుశలవులను) దదర్శ=చూచెను. 


తా. వాల్మీకిమహర్షి ధర్మజ్ఞాలు, కీర్తిమంతులు, మధురస్వరవంతులు, 


ఆశ్రమనివాసులు, సోదరులు, గాయకులు అగు కుశలవులను చూచెను. ర్‌ 
మూ. సతు మేధావినౌ దృష్ట్వా వేదేషు పరినిష్టితౌ, 
వేదోపబ్బంహణార్థాయ తావగ్రాహయత ప్రభుః. 6 


ప్ర. అ. ప్రభుస్వతంత్రుడైన, . సః=ఆ వాల్మీకి, మేధావినౌ=మేధావంతు 
లును, వేదేషు= వేదములలో, పరిని ష్మితౌ=దృఢ మైన జ్ఞానము కలవారును అగు వారిని, 
దృష్టా=చూచి, వేదోపబ్బంహణార్థాయ= చేదములను పరిపుష్టము చేయుటకై 
రచింపబడిన రామాయణమును, తౌ=దారిని, అగ్రాహయత=గ్రహింపచే సెను. 

తా. స్వతంత్రుడైన వాల్మీకి, సాంగచేదాధ్యయనము చేసిన, మేధావంతులైన 
ఆ ఇరువురిని చూచి, వేదార్థమునకు పరిపుష్టి కూర్చుటకై తాను రచించిన 
రామాయణమును వారికి ఉపదేశించెను. 6 
మూ. కావ్యం రామాయణం కృత్స్నం సీతాయాశ్చరితం మహత్‌, 

పౌలస్త్యవధమిత్యేవ చకార చరితవ్రతః. 7 

ప. అ. చరితవతః=ఆచరింపబడిన ఉత్తమవవతములు గల వాల్మీకి, 

ఆ (రై కణ శ్ర 
కృత్స ఎమ్‌ైసమస్త మైన, కావ్యమ్‌=ఆ కావ్యమును, రామాయణను=రామాయణ 
మనియు, సీతాయాః మహత్‌ చరితమ్‌= సీతయొక్క గొప్పు చరిత్ర అనియు, 
పౌలస్త్యవధమ్‌ ఇత్యేవాపౌలస్త్యవధ మనియు పేర్లతో, చకార=రచించెను. 

తా. సకల్వవతములను ఆచరించిన వాల్మీకి ఆ కావ్యమును “రామాయ 
ణము” “సీతాచరితము” “పొలస్త్యవధము” అను పేర్లతో రచించి ఉండెను. 7 


మూ. పాఠ్వే గేయే చ మధురం ప్రమాచైస్త్రి భిరన్వితమ్‌, 


జాతిభిః సప్తభిర్చద్దం తన్తీ్రీలయసమన్వితమ్‌. 8 
రసైః శృజ్ఞారకారుణ్యహాస్యవీరభయానకైః, 

రౌద్రాదిభిశ్చ సంయుక్తం కావ్యమేతదగాయతామ్‌. 9g 
తౌ తు గాన్హర్వతత్త్వజ్చొ మూర్భనాస్థానకోవిదౌ, 

భ్రాతరౌ స్వరసమృన్న్నో గన్హర్వావివ రూపిణౌ. 10 


రూపలక్షణసంపన్నౌ మధురస్వరభా షిణౌ, 
బిమ్బాదివోద్ద్ఫతౌ బిమౌ రామదేహాత్తథాపరౌ, 1 


86 శ్రీమద్రామాయణము 


ప్ర. అ. గాన్లర్వతత్త్వజ్ఞా-సంగీతశాస్త్రముయొక్క  యధథార్థస్వగగాపము 
తెరి సినవారును, మూర్చనాస్థానకోవిదౌ=స్వరమూర్చనల స్థానములు తెలిసినవా 
రును, (భాతరౌ=సోదరులును, స్వరసమృన్నా=మంచికంఠస్వరము కలవారును, 
రూపిణౌ=మనుష్యరూపము దాల్చిన, గన్హర్వావివ=గంధర్వుల వలె ఉన్నవారును, 
రూపలక్షణసంపన్నా=మంచి రూపముతో మంచి లక్షణములతో కూడినవారును, 
మధురస్వరభాషిణా=మధుర మైన స్వరముతో మాటలాడువారును, బిమ్బాల్‌ = 
మూలబింబ మైన, రామదేహాత్‌ =రాముని దేహమునుండి, ఉద్ద ఎతౌ= తీయబడిన, 
అపరౌ బిమ్బౌ ఇవ=వేరైన ప్రతిబింబముల వలె ఉన్నవారును అగు, తౌ తు=ఆ 
కుశలవులు, పార్యే=పరింపదగిన అంశమునందును, గేయే చాగానముచేయదగిన 
అంశమునందును, మధురమ్‌=మధుర మైనదియు, త్రిభిః ప్రమాణైః౭ద్రుతామధ్య- 
విలంబితము లనడు మూడు (ప్రమాణములతో, అన్వితమ్‌=కూడినదియు, సప్తభిః 
జాతిధిః=షడ్డామధ్యమ-గాంధార-నిషాద-బుషభ-ధైవత-పంచమము లనెడు జాతు 
లతో, బద్దమ్‌=కూర్చబడినదియు, తన్తీలయసమన్నితమ్‌=వీణాతం త్రుల లయలో 
కూడినదియు, శృజ్ఞారకారుణ్యాహాస్యవీరభయాన కః=శ్చంగార-కరుణ-హాస్య-వీర-భ 
యానకరసములతోడను, రౌదాదిభిశ్చ=రౌద్రము మొదలైన, ర సైః=రసములతోడను, 
సంయుక్తమ్‌=కూడిన, ఏతత్‌ =ఈ, కావ్యమ్‌=కావ్యమును, అగాయతామ్‌=గానము 
చేసిరి. 


తా. కుశలవులు ఆ కావ్యము చక్కగా గానము చేసిరి. ఆ కావ్యము లోని 
చదువదగిన అంశము (సాహిత్యము), గానము చేయు అంశము (సంగీతము) 
కూడ మధురముగా ఉన్నవి. అనగా ఈ కావ్యములోని భాషార్ణాది విషయములు 
మధురముగా నుందుటయే గాక, ఇది గానమునకు కూడ అనువుగా ఉండుటచే 
దీని గానము కూడ మధురముగనే ఉన్నది. ద్రుతామధ్య-విలంబితము లను 
మూడు (ప్రమాణములను, షడ్డాదిసప్తస్వరములను కూడ ఇందు చక్కగా 
నిర్వ హించుటకు వీలున్నది. ఇది వీణాతంత్రుల పై లయ కలిపి పొడుటకు అనువుగ 
ఉన్నది. ఆ యా స్థానములలో (పసంగానుగుణముగా శృంగార-హాస్య-కరుణ- 
రౌద్ర-వీర-భయానక-బీభత్స-అద్భుత-శాంతరసములు నిర్వహింపబడినవి. దీనిని 
పాడిన కుశలవు లను సోదరులు కూడ సంగీతశాస్త్రరహస్యములు తెలిసినవారు. 
మనుష్యరూపము ధరించిన గంధర్వుల వలె ఉన్నారు. అపూర్వసౌందర్యములో, 
ఉత్తమలక్షణములతో అలరారుచున్న దారు మాటలాడు నపుడు కూడ వారి 
కంఠస్వరము ఎంతగానో ముచ్చట గొల్పుచు ఉండును. వారు రాముని శరీర 
మనెడు మూలబింబమునుండి చెలికి తీసిన రెండు (ప్రతిబింబములా అన్నట్లు 
ఉండిరి. 8-11 


బాలకాండము స.4 87 


మూ. తౌ రాజపుతౌ కార్తేష్న్యన ధర్మ కమాఖ్యానముత్తమమ్‌, 
వాచోవిధేయం తత్సర్వం కృత్వా కావ్యమనిన్లితౌ. 12 


బుషీణాం చ ద్విజాతీనాం సాధూనాం చ సమాగమే, 
యథోపదేశం తత్త్వుజ్లౌ జగతుః సుసమాహితౌ. 13 


అ 


ప్ర. అ. తౌ=ఆ, రాజపుత్రారాజపుత్రులు, ధర్మ్యమ్‌=ధర్మప్రతిపొదక 
మును, we మైనదియు అగు, తల్‌ సర్వమ్‌ ఆఖ్యానమ్‌=ఆ 
ఆభ్యానమునంతను, కార్త్న్యేన=పూర్తిగా, వాచోవిధేయమ్‌= కంఠస్థ మైన దాని 
నిగా, కృత్వా= =చేసి, అనిన్దితౌ=ఏ విధముగను తప్పు పట్టుటకు వీలులేనివారై, 
తత తజ ఆ ఆఖ్యానమునకు సంబంధించిన తత్త త్తగిమును బాగుగా తెలిసికొని 
నవారై, సుసమాహిత్రౌ=బాగుగా సావధానచిత్తులై, యథోప దేశమ్‌= =చాల్మీకిమహర్షి 
తమకు ఎట్టు ఉపదేశించెనో అదే విధమున, బు షీణామ్‌=బుషులయొక్కయు, 
ద్విజాతీనామ్‌ =ద్విజులయొక్కయు, సాధూనాం చెసత్పురుషులయొక్కయు, సమా 
గదు=సమావేశములయందు, జగతుః=గానముచే సిరి. 

తా. ఆ రాజకుమారులు ధర్మప్రతిపాదక మైన ఆ ఉత్తమకావ్యమును 
పూర్తిగా కంఠస్థము చేసికొని, దాని నెట్లు గానము చేయవలెనో ఆ రహస్యమును 
బాగుగా తెలిసికొని, సావధానచిత్తులై, ముషులు, ద్విజులు, సత్పురుషులు మొదలైన 
వారి సమాచేశములలో, ఎవ్వరును తప్పు పట్టుటకు వీలు కాని విధమున గానము 
చేసిరి. 12, 13 


మూ, మహాత్మానౌ మహాభాగౌ సర్వలక్షణలక్తి తౌ, 
తౌ కదాచిత్సమేతానామృ షీణాం భావితాత్మనామ్‌, 
ఆసీనానాం సమీపస్టావిదం కావ్యమగాయతామ్‌. 14 


ప. అ. మహాత్మానౌ- గొపు బుద్ధి కలవారును, మహాభాగా= =గొప్పు 
భాగ్యము కలవారును, సర్వలక్షణలక్షిలౌ= సమస్తే మైన ఉత్త మలక్షణములతో కూడిన 
వారును అగు, తౌ=దారు, కదాచిత్‌ =ఒకనాడు, పతురానాదు= ఒక చోట కలిసి 
ఉన్న, భావితాత్మనామ్‌=పవిత్ర మైన హృదయము గల, ఆసీనానామ్‌=కూర్చున్న, 
బు షీణామ్‌=బుషులయొక్క, సమీపస్తా=సమీపమునందున్నవారై, ఇదమ్‌= ఈ, 
కావ్యమ్‌=కావ్యమును, అగాయతామ్‌=గానముచే సిరి. 

తా, మహాబుద్ధిశాలులును, మహాభాగ్యవంతులును, సర్వలక్షణసంపన్ను 
లును అగు ఆ కుశలవులు, ఒకనాడు, పవిత్రహృదయు అగు కొందరు 
ముషీశ్వరులు కలిసి ఒక చోట కూర్చుని యుండగా, దారి ఎదుట ఈ 
కావ్యమును గానము చేసిరి. 14 


ళీ 


88 శ్రీమద్రామాయణము 
మూ. తచ్చుత్వా మునయః సర్వే బాష్పపర్యాకులేక్షణాః, 
సాధు సార్సితి తావూచుః పరం విస్మయమాగతాః. 15 


ప్ర. అ. సర్వే=సమస్త మైన, మునయః=మునులు, తల్‌=ఆ కావ్యమును, 
(శుత్వా=విని, పరమ్‌=గొపు, విస్మయమ్‌=ఆశ్చర్యమును, ఆగతాః=పొందినవారై, 
బాష్పపర్యాకులేక్షణాః=కన్నీటిచే వ్యాకుల మైన చూపు కలవారై, సాధు సాధు 
ఇలి=-బాగు బాగు అని, తౌ=కుశలవులను గూర్చి, ఊచుః=పలికిరి. 


తా. వారి కావ్యగానమును విన్న మును లందరును మిక్కిరి ఆశ్చర్యము 
చెంది, ఆనందబాష్పము కార్చుచు, “బాగు ! బాగు !' అని వారిని 
మెచ్చుకొనిరి. 15 


మూ. తే (పీతమనసః సర్వే మునయో ధర్మవత్సలాః, 
ప్రశశంసుః ప్రశస్తవ్యౌ గాయమానౌ కుశీలవౌ. 16 


ప్ర. అ. ధర్మవత్సలాఃధర్మమునందు ఆసక్తి గల, తే=ఆ, సర్వే=సమస్త 
మైన, మునయః=మునులు, (ప్రీతమనసః=సంతసించిన మనస్సులు కలవారై, ప్రశ 
స్తవ్యా=ప్రశంసార్హులైన, గాయమానౌ=గానము చేయుచున్న, కుశీలవౌ=గాయకులను 
(కుశలవులను), (ప్రశశంసుఃాప్రశం సించిరి, 


తా. ధర్మమునందు ఆసక్తి గల ఆ మును లందరును సంతోషించిన 
హృదయము కలవారై (ప్రశంసార్హులైన, గానము చేయుచున్న ఆ కుశలవులను 
(ప్రశంసించిరి. 16 


మూ. అహో గీతస్య మాధుర్యం శోకానాం చ విశేషతః, 
చిరనిర్వ త్త మేత త్రత్యక్షమివ దర్శితమ్‌. 17 


ప్ర అ. గీతస్య=గానముయొక్క, మాధుర్యమ్‌ =మాధుర్యము, అహో=ఎంత 
ఆశ్చర్యకరముగా ఉన్నది ! విశేషతఃప్రధానముగా, శ్లోకానాం తు=శ్టోకముల 
(మాధుర్యము, ఎంత ఆశ్చర్యకరముగా ఉన్నది !) ఏతత్‌-ఈ చరిత్రము, 
చిరనిర్వ త్తమ పి=చాలకాలము (క్రితము జరిగిన దైనను, ప్రత్యక్షమివాప్రత్యక్షముగ 
జరుగుచున్నట్లు, దర్శితమ్‌=చూపబడినది. 


తా. గీతము చాల మధురముగా ఉన్నది. శ్లోకములు ఇంకను 
మధురములుగా ఉన్నవి. పూర్వ చునాడో జరిగిన కథ ఇపుదు కండ్లకు కట్రి 
నట్టు వర్ణింపబడినది. 17 


బాలకొండము స.4 89 


మూ. ప్రవిశ్య తావుభౌ సుష్టు భావం సమ్యగగాయతామ్‌, 

సహితౌ మధురం రక్తం సంపన్నం స్వరసమ్పదా. 18 

ప్ర అ. తౌ ఉభౌ=వారిరువురును, సహితౌ=కలిసినవారై, అనగా 
లయ తప్పనివారై గొంతుకలు కలిపి, భావమ్‌=అభ్మిపాయమును, సుష్టబా 
గుగా, ప్రవిశ్య=ప్రవేశించి, మధురమ్‌ =మధురముగాను, రక్తమ్‌=మనోహరముగాను, 
స్వరసమృదా =షడ్డాదిస్వరసంపదతో, సంషన్నమ్‌=కూడునట్టుగాను, సమ్యక్‌=బాగుగా, 
అగాయతామ్‌=గానముచే సిరి. 

తా. వారిద్దరును కంఠములు చక్కగా కలిపి, భావావేశముతో, 
మధురముగాను, మనోహరముగాను, షడ్డాది స్వరములు చెడకుండగను, పాడిరి. 
మూ. ఏవం ప్రశస్యమానౌ తౌ తపఃశ్హా ఘ్యెర్మ హాత్మ భిః, 

సంరక్తతరమత్యర్థం మధురం తావిగౌయతామ్‌, 19 

ప. అ. తపశాఘ్యః=తపసుచే కొనియాడదగిన, మహాత్న భిః==మహాతు 

ప్ర క ఘ్యెః౭తపస్సు | 
లచేత, ఏవమ్‌=ఈ విధముగా, ప్రశస్యమానౌ=ప్రశంసించబడుచున్న, తౌ=వారు, 
సంరక్తతరమ్‌=మిక్కిరి మనోహరముగా ఉండునట్లును, అత్మ ర్రమ్‌=మిక్కిలి, మధు 
రమ్‌=మధురముగా, అగాయతామ్‌=గానముచే సిరి. 

తా. మహాతపఃశాలు లగు ఆ మహాత్ము ఠీ విధముగా కొనియాడగా 
కుశలవులు అతిమధురముగాను, మనోహరముగాను గానము చేసిరి, 19 
మూ. (ప్రీతః కశ్చిన్మునిస్తాభ్యాం సంస్థితః కలశం దదౌ, 

ప్రసన్నో వల్కలం కశ్చిద్దదౌ తాభ్యాం మహాయనశాః. 20 

ప. అ. కగిిత్‌=ఒకనొక, మునిః=ముని, |పీతః=సంతసించినవాడె, 

లే ల 9 క 
సంస్థితః=రేచినవాడైై, తాభ్యామ్‌=ఆ _ కుశలవులకు, కలశమ్‌=కలశమును, దదౌ= 
ఇచ్చెను. మహాయశాః=గొప్పకీర్తి గల, కగ్సిత్‌=ఒకానొక ముని, ప్రసన్నః= 
సంతసించినవాడై, వల్కలమ్‌ =నారచీరను, దదౌ=ఇచ్చెను. 

తా. ఒకనొక మహర్షి సంతోషించినవాడై లేచి వారికి ఒక కలశమును 
బహూకరించెను. మరి యొక మహర్షి సంతసించి నారచీరను బహూకరించెను. 
మూ. _ ఆశ్చర్యమిద మాఖ్యానం మునినా సంప్రకీర్తితమ్‌, 

పరం కవీనా మాధారం సమాప్తం చ యథాక్రమమ్‌. 2] 

ప. అ. మునినా=వాల్సీకిమునిచేత, సంపకీరితమ్‌= చెప్పబడిన, ఇదమ్‌=ఈ, 

ఆ CN అ 2) 
ఆభ్యానమ్‌=ఆభ్యానము, ఆశ్చర్యమ్‌=ఆశ్చర్యకర మైనది. కవీనామ్‌=కవులకు, పరమ్‌= 


90 శ్రుమదామాయణము 


అత్యంతము, ఆధారమ్‌=ఆధార మైనది. యథాక్రమమ్‌= క్రమము ననుసరించి, 
సమాప్తం చాసమాప్తము చేయబడినది. 


తా. వాల్మీకి రచించిన ఈ రామాయణము చాల ఆశ్చర్యకర మైనది. 
రాబోవు కవు అందరికిని ఆధార మైనది. క్రమము ప్రకారము పూర్తి చేయబడినది. 


మూ. అభిగీతమిదం గీతం సర్వగీతేషు కోవిదౌ, 
ఆయుష్యం పుష్టిజనకం సర్వశుతిమనోహరమ్‌. 22 
ప్రశస్యమానౌ సర్వత్ర కదాచిత్తత్ర గాయకౌ, 
రథ్యాసు రాజమార్లేషు దదర్శ భరతాగ్రజః. 23 


ప్ర. అ. ఆయుష్యమ=ఆయుస్సును పెంచునదియు, పుష్టిజనకమ్‌ =పుష్టిని 
కలిగించునదియు, సర్వశుతిమనోహరమ్‌=అందరి చెవులకును ఇంపుగా నుండున 
దెయు, అభిగీతమ్‌=చక్కగా పాడబడినదియు అగు, ఇదమ్‌=ఈ, గీతమ్‌=గీతమును 
గూర్చి, ప్రశస్యమానౌ=ప్రశం సించబడుచున్నవారును, రథ్యాసు=వీథులందును, రాజ 
మార్గేషు=రాజమార్గములందును, సర్వతాఅంతటను, గాయకౌ=గానముచేయుచు 
న్నవారును, సర్వగీలేషు= సమస్తవిధములగు గానములందును, కోవిదౌ=సమర్హులును 
అగు ఆ కుశలవులను, కదాచిత్‌ =ఒకానొకప్పుడు, భరతాగ్రజః=రాముడు, తత్ర=అచట, 
దదర్శాచూచెను. 


తా. ఆయుస్సును వృద్ధిపాందించునదియు, పుష్టిని కలిగించునదియు, 
అందరి చెవులకును ఇంపుగా నుండునదియు అగు ఆ గీతమును చక్కగా 
పాడుటచే అందరును ఆ కుశలవులను ప్రశంసించుచుండిరి. వారు వీథులందును, 
రాజమార్గములందును, ఇతరప్రదేశములందును గానము చేయుచుండగా ఒకనాడు 
రాముడు వారిని చూచుట సంభవించెను. 22, 23 


మూ. స్వవేశ్మ చానీయ తతో భ్రాతరౌ స కుశీలవౌ, 
పూజయామాస పూజారా రామః శృత్రునిబర్లణః, 24 
ప్ర అ. తతః=లటు పిమ్మట, శృతునిబర్లణఃాశత్రువులను సంహరించు, 
సః=ఆ, రామఃరాముడు, పూజార్హౌ=గౌరవమునకు తగిన, (భాతరౌ=సోదరులైన, 
కుణీలవౌ=గాయకులను (కుశలవులను), స్వచేశ్శ్మ=తన గృహమును గూర్చి, 
ఆనీయ=తీసుకొనివచ్చి, పూజయామాస=గౌరవించెను. 


తా. శృత్రునాశకు డగు రాముడు గౌరవార్డులైన ఆ కుశలవులను తన 
ఇంటికి రప్పించి గౌరవించెను. 24 


బాలకాండము స,4 91 


మూ. ఆసీనః కాషానే దివ్యే స చ సింహాసనే ప్రభుః 
ఉపోపదిష్టః సచి వైర్రాతృభిశ్చ పరన్తప:, 25 
ప్ర. అ. పరన్తపః=శత్రువులను పీడించు, సః ప్రభుఃఆ రాముదు, 
సచివై:=మంత్రులచేతను, (భాతృభిశ్చ=సోదరులచేతను, ఉపోపవిష్టః౭చుట్టబడినడాడై, 
దివ్యే=దివ్యమైన, కాఇ్బనే=బంగారువికారమైన, _ సింహాసనే=సింహాసనమునందు, 
ఆ సీనః=కూర్చుండెను. 


తా. (శతుభయంకరు డగు ఆ ) రాముడు మంత్రులును, సోదరులును 
సమీపమున కూర్చొని యుండగా, దివ్య మైన కనకసింహాసనమును అలంకరించి 


ఉండను, 25 
మూ. దృష్ట్వా తు రూపసమ్బ్పన్నౌ తావుభౌ నియతస్తదా, 
ఉవాచ లక్ష్మణం రామః శత్రుఘ్నం భరతం తథా. 26 


ప్ర అ. నియతః=నియమవంతు డైన, రామః=రాముడు, తదాాల 
ప్పుడు, రూపసమ్సన్నౌ=మం చిరూపము తో కూడిన, తౌ=ఆ, ఉభౌ=ఇద్దరిని, 
దృష్టా స్రైచూచి, లక్ష శ్రణామైలక్ష శ్రణుని, శత్రుఘ్నమ్‌=శత్రుఘ్నుని, తథా=మరియు, 
భరతమ్‌=భరతునిగూర్చి, ఉవాచ=పలికను. 


తా. అప్పుడా రాముదు, మంచి రూపముతో ప్రకాశించుచున్న వారిరువురిని 


చూచి భరత లక్ష్మణ శతుఘ్నులతో ఇట్టనెను. 26 
మూ. శ్రూయతామిద మాఖ్యానమనయో ర్రేవవర్చసోః, 
విచిత్రార్థపదం సమ్యగ్గాయకౌ తావచోదయత్‌. 27 


ప్ర. అ. దేవవర్చసోః=దేవతలవంటి కాంతి గల, అనయోః=వీరిద్దరియొక్క, 
విచిత్రార్రపదమ్‌ =విచిత్ర మైన అర్ధములును పదములును గల, ఇదమ్‌=ఈ, 
ఆఖ్యానమ్‌=ఆఖ్యానము, _ సమ్యక్‌=బాగుగా, (శూయతామ్‌=వినబడుగాక, (ఇట్లు 
పలికి) తౌ గాయకౌ=ఆ గాయకులను, ఆచోదయత్‌ =(పేరేపించెను. 

లా. “దేవతల వంటి తేజస్సు గల వీరిద్దరు పాడ నున్న, విచిత్ర మైన 
పదములును, అర్హములును గల ఈ  ఆభ్యానమును (శ్రద్దగా వినుడు” అని 
వారితో పలికి, కుశలవులను పాడు డని నియోగించెను. 27 
మూ. తౌ చాపి మధురం రక్తం స్వంచితాయతనిస్వనమ్‌, 

తన్తీీలయవదత్యర్థం విశ్రుతార్హమగాయతామ్‌. 28 


ప్ర. అ. తౌ చాచారిరువురు, మధురమ్‌మధురముగాను, రక్తమ్‌= 


92 శ్రీమద్రామాయణము 


రాగయుక్తము గాను, స్వంచితాయతనిస్వనమ్‌=బాగుగా ఒప్పుచున్న దీర మైన 
ధ్వని కలుగునట్లుగాను, తన్త్రీలయవత్‌ =వీణాతంత్రుల లయకు సరిపడు నట్లు 
గాను, అత్యర్థమ్‌=మిక్కిలి, విశుతార్ధమ్‌=స్పష్ట మైన అర్థము కలుగు నట్టుగాను, 
అగాయతామ్‌= గొనము చేసిరి. 


తా. ఆ కుశలవులు మధురముగాను, రాగయుక్తముగాను గానము చేసిరి. 
వారి కంఠధ్వని చాల చక్కగ దీర్హముగ ఉండెను. వారి పాట వీణాతంత్రుల 
లయమునకు సరిపడి ఉండెను. అర్ధము స్పష్టముగ తెలియు చుండెను. 28 


మూ, హ్లాదయత్సర్వగాత్రాణి మనాంసి హృదయాని చ 
శ్రోత్రాశ్రయసుఖం గేయం తద్భభౌ జనసంసది. 29 


ప్ర. అ. శ్రోత్రాశయసుఖమ్‌=శవణే౧ద్రియమునకు సుఖకరముగా ఉన్న, 
తత్‌=ఆ, గేయమ్‌=పాట, జనసంసది=జనసమూహమునందు, సర్వగాత్రాణి=అన్ని 
అవయవములను, మనాం సిమనస్సులను, హృదయాని చామనస్సులకు స్థానములైన 
హృదయములను, హాదయత్‌=సంతో షింపచేయుచున్నదై, బభౌ=ప్రకాశించెను. 


తా. జనసమూహములో ఆ కుశలవుల గానము వీనులకు విందుగా నుండి, 
వినువారి సర్వేంద్రియములను, మనస్సులను, హృదయములను ఆనందింపచేసెను. 


మూ. ఇమౌ మునీ పార్టివలక్షణాన్వితౌ 
కుశీలవౌ చైవ మహాతప స్వినౌ, 
మమాపి తద్భూతికరం ప్రవక్ష గతే 
మహానుభావం చరితం నిబోధత. 30 


ప్ర. అ. ఇమౌ=ఈ, మునీ=మునులు, పార్ధివలక్షణాన్వితౌ=రాజలక్షణము 
లతో కూడి యున్నారు. కుశీలవౌ వచైవాగాయకు లైనను, మహాతపస్వినౌ=గొప్ప 
తపఃశాలులు. మమాపీ=నాకు కూడ, భూతికరమ్‌=శేయస్కరమగు, మహానుభా 
వమ్‌=గొప్ప శక్తి గల, తత్‌ చరితమ్‌=ఆ సీతాచరిత్రము, ప్రవక్ష్యతే=చెప్పబడును. 
నిబోధత=సావధానచిత్తులై వినండి. 


తా. ఓ జనులారా ! వీరిరువురు మునులే అయినను రాజలక్షణములతో 
(ప్రకాశించుచున్నారు. గాయకులే అయినను గొప్ప తపస్సు కలవారు. వీరు 
గానము చేయనున్న పీతాచరితము నాకు కూడ ఊరట కలిగించున దగుటచే 
(శ్రేయస్కరము. సావధానచిత్తులై వినుడు (ఆని శ్రీరాముడు అక్కడ నున్న 
వారితో పలికెను). 30 


బాలకాండము స.4 93 


మూ. 


తతస్తు తౌ రామవచఃప్రచోదితా 
వగాయతాం మార్గవిధానసమ్సదా, 
స చాపి రామః పరిషద్గతః శవై 
ర్చుభూషయా సక్తమనా బభూవ హ. 31 
ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే 
బాలకొణ్తే చతుర్తః పర్గః 
G థా 0 


ప్ర_ అ. తతః=అటు పిమ్మట, తౌ=ఆ కుశలవులు, రామవచ్మప్రచోదితౌ= 


రాముని వాక్కుచే (పేరేపింపబడిన వారై, మార్గవిధానసమ్బ్పదా=మార్గ మనెడి 
గానవిధానసంపదతో, అగాయతామ్‌=గానము చేసిరి. పరిషద్గతః=పరిషత్తులో ఉన్న, 
సః=ఆ, రామః అపి=రాముడు కూడ, శనైర్చుభూషయా=శాంతచిత్తుడు కావలె 


నను 


ఇచ్చతో, సక్తమనాః=ఆ గానమునందు ఆసక్త మైన మనస్సు కలవాడు, 


బభూవ=అయ్యెను. 


తా. రాముడు (పేరేపించగా, ఆ కుశలవులు, మార్గదేశీపద్దతు లనెడు 


రెండు గానపద్దతులలో మార్గపద్ధతినే చక్కగా అవలంబించి గానము చేసిరి. 
పరిషత్తులో నున్న రాముడు కూడ మనఃశాంతి పొంద వలె ననెడు అభిలాషచే 
ఆ గానమునందు ఆసక్తచిత్తు డయ్యెను. 31 


“కాలానందిని' యను ఢశ్రీమద్రామాయణాం ధవ్యాఖ్యానమునందు 
బాలకాండలో చత్సుర్తనర్గ సమాప్తము, 


[దశరథుడు పాలించుచున్న అయోధ్య గొప్పతనము. 
మూ. సర్వా పూర్వమియం యేషామా సీత్క ఎత్నాఎ వసుంధరా, 
ప్రజాపతిముపాదాయ నృపాణాం జయశాలినామ్‌. 1 
ప్ర. అ. సర్వా=సకలద్వీపాత్మ క మైన, కృత్స్నా=సమస్త మైన, ఇయం 
వసుంధరా=ఈ భూమి, ప్రజాపతిమ్‌ ఉపాదాయ=మనుప్రజాపతి మొదలు 
కొని, జయశాలినామ్‌=విజయవంతు లైన, యేషామ్‌=ఏ, నృపాణామ్‌=రాజులకు 
సంబంధించినదిగా, పూర్వమ్‌=పూర్వము, ఆసీత్‌ =ఉండెనో. 


లా. అష్టాదశద్వీప పరిమిత యైన ఈ భూమి యంతయు, పూర్వము, 
మనుచక్రవర్తి మొదలుకొని, విజయవంతు లైన ఏ రాజుల వశములో ఉండెడిదో. 

ఈ క్లోకమునకు మూడవ శ్లోకముతో అన్వయము. 

“సర్వా 'కృత్స్నా' శబ్దములకు అర్థములో భేదము లేదు. -రెండు 
పదములను (పయోగించుటచే 'సర్వా' అనుదానికి “అన్ని ద్వీపభేదములు కలది” 
అనియు, 'కృత్స్నా' అనుదానికి “సమస్త మైనది" అనియు అర్ధము చెప్పబడినది. 

రామాయణ భారత పురాణాది ప్రాచీన (గంథాలలో ఇలాంటి పునరుక్తులు, 
పాదపూరణానికి మాత్రమే ఉపయోగించే “చ, వా, తు, హ, వై మొదలైన 
పదాలు అత్యధికముగా ఉండును. వాటిని ఆ విధముగానే గ్రహించుట మంచిది. 
ఏదో అపూర్వార్థము కల్పించుట హృదయంగమముగా ఉండదు. ప్రకరణాదులను 
పట్టి భాషకు స్వభావసిద్ధముగా ఉన్న అర్ధమును మాత్రమే గ్రహించుట యుక్తము. 


మూ. యేషాం స సగరో నామ సాగరో యేన ఖానితః 
షష్టిః పుత్రసహప్రాణి యం యానం పర్యవారయన్‌. 2 
ప్ర. అ. యేన=ఎవనిచేత, సాగరః= సముద్రము, భానితఃత్రవ్వించబడినదో, 
యాన్తమ్‌=యుద్ధమునకు వెళ్లుచున్న, యమ్‌=ఎవనిని, షష్టిః పుత్రసహస్రాణి= 
అరువది వేలమంది కుమారులు, పర్యవారయన్‌ =చుట్టుకొని ఉండెడివారో, 
సఃాలట్టి, సగరో నామాసగరు డనే రాజు, యేషామ్‌=ఏ రాజులలో ఉండెడివాడో. 


తా. ఏ రాజులలో సగరు డనెడు చక్రవర్తి ఉండెడివాడో - ఆ 
సగర చ్నక్రవర్తి ఈ సాగరమును (త్రవ్వించగా అది వైశాల్యమును పొందినది. 


బాలకాండము స.5 95 


అతడు యుద్ధయాత్రక్రై బయలుదేరి నపుడు అతనితో కూడ అరువదివేలమంది 
కుమారులు. వెళ్లెడివారు. 2 


మూ. ఇక్షాకూణామిదం తేషాం రాజ్ఞాం వంశే మహాత్మనామ్‌, 
మహదుత్సన్నమాభఖ్యానం రామాయణమితి గ్రుతమ్‌. 3 


ప్ర. అ. తేషామ్‌=లఅట్టి, మహాత్మనామ్‌=మహాత్ములైన, ఇక్ష్యాకూణాం 
రాజ్ఞామ్‌ =ఇక్ష్యాకువంశమునందు పుట్టిన రాజులయొక్క, వంశే=-వంశము నందు, 
రామాయణమితి=రామాయణ మని, (శుతమ్‌ ప్రసిద్ది కాంచిన, మహత్‌ =పూజ్య 
మైన, ఇదమ్‌=ఈ, ఆఖ్యానమ్‌=ఆఖ్యానము, ఉత్సన్నమీ=పుట్టినది. 


తా. రామాయణ మని ప్రసిద్ధి చెందిన ఈ పవిత్ర మైన ఆభ్యానము 
అట్టి మహాత్ము లైన ఇక్ష్వాకువంశరాజుల వంశములో పుట్టినది. 3 


మూ. తదిదం వర్తయిష్యామి సర్వం నిఖిలమాదితః, 
_ ధర్మకామార్థస హితం శ్రోతవ్యమనసూయయా. 4 


ప్ర. అ. తత్‌=అట్టి, ఇదమ్‌=ఈ రామాయణమును, సర్వమ్‌=సమస్త 
మైన దానిని వర్తయిష్యామిలోకములో (ప్రవర్తింపచేసెదను. ధర్మకామార్హ 
సహితమ్‌=ధర్మార్థకామము లనెడు పురుషార్థములతో కూడిన, నిఖిలమ్‌=ఈ రామా 
యణ మంతయును, ఆదితః=ప్రారంభము నుండియు, అనసూయయా=అసూయ 


లేకుండగా, (శోతవ్యమ్‌=వినదగినది. 


తా. అట్టి ఈ రామాయణము నంతను లోకములో ప్రవర్తింపచేసెదను. 
ధర్మార్థకామము లనెడు పురుషార్థములను (పతిపాదించు ఈ రామాయణమును 
పూర్తిగ మొదటినుండియు అసూయాభావము లేనివారై వినుడు. 4 


మూ. కోసలో వామ ముదితస్ప్సీ ఎలో జనపదో మహాన్‌, 
నివిష్టః సరయూతీరే ప్రభూతధనధాన్యవాన్‌ ఎ ర్‌ 


ప్ర అ. (ప్రభూతధనధాన్యవాన్‌ =అధిక మైన ధనధాన్యములు కల 
దియు, ముదితః=సంతోషముతో కూడినదియు, స్పీతః=విశాల మైనదియు అగు, 
కోసలో నామ=కోసల మనెడు, మహాన్‌ =గొప్పదైన, జనపదః=దేశము, సరయూ 
తీరే=సరయూనదీతీరమునందు, నివిష్టః=నెలకొని యున్నది. 


తా. ధనధాన్యములతో తులతూగుచు నిత్యసంతుష్ట్రులైన (ప్రజలు గల, 


విశాల మైన కోసలమనెడు ఒక గొప్ప దేశము సరయూతీరమున నెలకొని 
యున్నది, 5 


96 శ్రీమద్రామాయణము 


మూ. అయోధ్యా నామ నగరీ తత్రా సీల్గోకవిశ్రుతా, 
మనునా మానచేస్తేణ యా పురీ నిర్మితా స్వయమ్‌. 6 


ప్ర అ. తత్ర=ఆ కోసలదేశమునందు, యా పురీ=ఏ పట్టణము, 
మానవేస్తేణ=మానవులకు ప్రభు వైన, మనునా=మనుచకక్రవర్తి చేత, స్వయమ్‌=స్వ 
యముగా, నిర్మితా=నిర్మింపబడినదో అట్టి, అయోధ్యా నామ=అయోధ్య యను 
పేరు గల, విశుతా=ప్రసిద్ధ మైన, నగరీ=నగరి, ఆసీత్‌ =ఉండెను. 

తా. ఆ కోసలదేశములో అయోధ్య యను ఒక ప్రసిద్ద మైన పట్టణము 
ఉండెను; సకలమానవులకును ప్రభు వైన మనుచక్రవర్తి స్వయముగ దానిని 
సంకల్పబలముచే నిర్మించెను. 6 
మూ. ఆయతా దశ చ ద్వే చ యోజనాని మహాపురీ, 

గ్రీమతీ తీణి విస్తీరా సువిభక్తమహాపథా. 7 

వు డస 3 

ప్ర. అ. శ్రీమతీ=-శోభాయుత మైనదియు, సువిభక్తమహాపథా=చక్కగా 
ఏర్పరుపబడిన విశాల మైన మార్గములు గల, మహాపురీ=మహానగర మైన 
ఆ అయోధ్య, దశ చ ద్వే చ=పండైండు, యోజనానియోజనములను, 
ఆయతా౭దీర్ణమైనది. త్రీణి=మూడు యోజనములను, విస్తీర్ణా=వెడర్సెనది. 

తా. చక్కగా ఏర్పరుపబడిన విశాలము లైన మార్గములతో శోభాయుత 
ముగా ఉన్న ఆ అయోధ్యానగరము పండెండు యోజనముల పాడవు, మూడు 
యోజనముల వెడల్పు కలదై ఉండెను. 7 
మూ. రాజమార్లేణ మహతా సువిభక్తేన శోభితా, 

ముక్తపుష్పావకీశ్తేన జలసిక్తేన నిత్యశః. 8 

oc) 

ప్ర. అ. సువిభక్తేన=చక్కగా ఏర్పరుపబడినదియు, ముక్తపుష్పావకీర్ణేన-చ 
ల్లబడిన పుష్పములతో వ్యాప్త మైనదియు, నిత్యశః=ఎల్లప్పుడును, జల సిక్తేన=నీటితో 
తడపబడిన, మహతా=విశాల మైన, రాజమార్లేణ=రాజమార్గముచే, శోధిత్రా=ప్రకా 
గింపచేయబడినది. 


తా. అయోధ్యానగరము, చక్కగా ఏర్పరచిన, విశాల మైన రాజమార్గముతో 
ఒప్పారుచుండెను. దానియందంతటను పుష్పములు చల్లుచుండెడివారు. నిత్యము 
నీరు చల్లి తడుపుచుండెడివారు. 8 
మూ. తాంతు రాజా దశరథో మహారాష్ట్ర వివర్ధనః, 

పురీమావాసయామాస దివం దేవపతిర్యథా. 9 


బాలకాండము స5 97 


ప్ర. అ. మహారాష్ట్ర వివర్రనః=గొప్ప రాజ్యమును వృద్ధి పొందించు, దశరథః= 
దశరథు డనెడు, రాజా=రాజు, దేవపతిః=దేవేంద్రుడు, దివం యథా=స్వర్గమును 
వలె, తాం పురీమ్‌=ఆ అయోధ్యాపట్టణమును, ఆవాసయామాసనివాసముగా 
చేసికొనెను. 

తా. విశాల మైన రాజ్యమును పరిపాలించిన సమర్జు డైన దశరథు డను 
రాజు, దేవేంద్రుడు స్వర్గములో నివసించి నట్లు, ఆ పట్టణములో నివసించెను.9 


మూ. కవాటతోరణవతీం సువిభక్తానరాపణామ్‌, 
సర్వయన్హాయుధవతీముపెతాం సర్వశిల్సిభిః 10 


ప్ర. అ. కవాటతోరణవతీమ్‌=ప్రశస్తము లైన నగరము వెలుపలి తలుపు 
లును దారుబంధములును కలదియు, సువిభక్తానరాపణామ్‌=చక్కగా తీర్చి దిద్దిన 
మధ్య ప్రదేశములు గల అంగళ్లు కలదియు, సర్వయన్తాయుధవతీమ్‌=సమస్త 
మైన యంత్రములు ఆయుధములు కలదియు, సర్వశిల్పిభిః=౭సమస్తశిల్పులతో, 
ఉపేలామ్‌=కూడినదియు అగు, “పురీం దశరథః ఆవాసయామాసి అను 22వ 
శ్లోకములో ఉన్న వాక్యములో ఈ శ్లోకము మొదలు అన్ని శ్లోకములకును 
అన్వయము. 

తా. ఆ అయోధ్యానగరమునకు వెలుపల నున్న తలుపులును, దారుబం 
ధములును, చాల ధృఢ మైనవి. అంగడి వీథులన్నియు మధ్యలో చక్కగా 
తీర్చి దిద్దబడి యున్నవి. అచ్చటచ్చట అనేక విధములైన యంత్రములును, 
ఆయుధములును నెలకొల్పబడి ఉన్నవి. ఎందరో శిల్పులు ఈ నగరములో 


నివసించు చుండిరి. 10 
మూ. సూతమాగధసంబాధాం శ్రీమతీమతులప్రభామ్‌, 
5 జో 
ఉచ్చాట్టాలధ్వజవతీం శతఘ్నశతసజ్కులామ్‌. 1. 


ప్ర. అ. సూతమాగధసంబాధామ్‌=స్తోత్రములు చేయు సూతులచేతను, 
కుంవంశములను పొగడు మాగధులచేతను ఇరుకుగా ఉన్నదియు, శ్రీమతీమ్‌= 
సమృద్ధి కలదియు, అతులప్రభామ్‌=సాటి లేని కాంతి కలదియు, ఉచ్చాట్టాల 
ధ్వజవతీమ్‌=ఉన్నతము రైన కోటబురుజులును ధ్వజములును కలదియు, శతఘ్నీ 
శతసజ్కులామ్‌=వందలకొలది శతఘ్ను లనెదు ఆయుధములతో (నూరుగురిని 
ఒక్కమారుగా చంపు ఆయుధము) నిండినదియును... 


తా. ఆ నగరమందు - ఎందరో సూతులును, మాగధులును నివసించు 
చుండిరి. అది అత్య కసమృద్ధితో, సాటిలేని శోభతో, [పకాశించుచుండెను. ఇందలి 
కోట బురుజులును, ధ్వజములును చాల ఉన్నతముగ ఉండెను. వందలాది 
శతఘ్నులు అచ్చటచ్చట అమర్చబడి ఉండెను. 11 


98 శ్రీమద్రామాయణము 
మూ. వధూనాటకసం ఘ్రైశ్స్చ సంయుక్తాం సర్వతఃపురీమ్‌, 
ఉద్యానామవణో పేతాం మహతీం సాలమేఖలామ్‌. 12 


ప్ర అ. వధూనాటకసం ఘైశ్చా స్త్రీల (నాట్యకల్తెల) యొక్కయు 
నటులయొక్కయు సంఘములతో, సంయుక్షామ్‌=కూడినదియు, సర్వతఃపురీమ్‌= 
నలువైపుల శాభానగరములు గలదియు, ఉద్యానామవణో పేతామ్‌=ఉద్యానవనము 
లతోడను, మామిడి తోపులతోడను కూడినదియు, మహతీమ్‌=విశాలమైనదియు, 
సాలమేఖలామ్‌= ప్రాకారమే వడ్డాణముగా కలదియు..... 


తా. ఈ నగరములో ఎన్నియో నటీనటసంఘము లుండెడివి. నలు చైపుల 
శాఖానగరములు ఉండెను. అచ్చటచ్చట ఉద్యానవనములును, మామిడితోపులును 
ఉండెను. అతివిశాల మైన ఈ నగరము చుట్టును ఉన్న _ ఉన్నత మైన 
ప్రాకారము దీనికి వడ్డాణము వలె ఉండెను, 12 


మూ. దుర్గగమ్బీరపరిభాం దుర్గామన్వెర్టురాసదామ్‌, 
వాజివారణసంపూర్ణాం గోభిరుష్‌టైః ఖరస్తథా. 13 
ప్ర. అ. .దుర్గగమ్భీరపరిఖామ్‌ =ప్రవేశింప శక్యము కాని అగాధ మైన 
అగడ్త కలదియును, దుర్గామ్‌= ప్రవేశింప శక్యము కానిదియు, అన్యెః=శత్రువులచేత, 
దురాసదామ్‌=ఆక్రమింప శక్యము కానిదియు, వాజివారణసంపూర్ణామ్‌ =గుజ్జముల 
తోడను ఏనుగులతోడను నిండినదియు, తథా=మరియు, గోభిః=గోవులతోడను, 
ఉష్ష్‌టైః=ఒం టెంతోడను, ఖరై=గాడిదలతోడను (నిండినదియు)....... 


తా. ఆ నగరము చుట్టును (ప్రచేశింప శక్యము కాని, అగాధ మైన 
అగడ్త ఉండెను. ఎవ్వరును ఆ నగరములో ప్రచేశించి దానిని ఆక్రమింపజాలరు. 
అది గుజ్జములు, ఏనుగులు, గోవులు, ఒంటెలు, గాడిదలు మొదలైన వాటితో 
నిండియుండెను. 13 
మూ. సామన్తరాజసం హైశ్చ బలికర్మభిరావృతామ్‌, 

నానాదేశనివా'సైశ్చ వణీగ్భిరుపశోభితామ్‌. 14 

ప. అ. బలికర్నభి=కపుము కటునటి, సామనరాజసంఘైెశు=సా 

8 శ్ర బ్ర జట ఇ అ 
మంతరాజుల సమూహములచే, ఆవృతామ్‌=నిండి యున్నదియు, నానాదేశ 
నివాసైః=అనేక దేశములందు నివసించువా రైన, వణిగ్భిః చ=వర్తకులచే గూడ, 
ఉపగోభితామ్‌= ప్రకాశింపచేయబడినదియు.... 


తా. ఆ నగరము కప్పము కట్టుటకై వచ్చిన సామంతరాజులచేతను, 
నానాదేశములనుండి వచ్చిన _వర్తకులచేతను వ్యాప్తమై యుండెడిది. 14 


బాలకాండము సర 99 
మూ. ప్రాపాదై రత్నవికృతైః పర్వతైరుపశోభితామ్‌, 
అ 35 
కూటాగా రైశ్చ సంపూర్ణామిన్ల్ర స్యేవామరావతీమ్‌. 15 
ప్ర. అ. రత్నవికృతైఃరత్నములతో విశేషరూపమున అలంకరింపబడిన, 
ప్రాసాదై౯మేడలతోడను,  పర్వతైః క్రీడాపర్వతములతోడను, ఉపశోభితామ్‌=ప్రకా 
గింపచేయబడినదియు, కూటాగారైః చ=మేడలపై మేడలతోడను, సంపూర్ణామ్‌= 


నిండినదియును, ఇన్హ్రస్య=ఇంద్రునియొక్క, అమరావతీమివ=అమరావతీ నగరము 
వలె నున్నదియు,.... 


తా. ఆ నగరము రత్నములతో అలంకరించిన రాజగృహములతోడను, 
క్రీడాపర్వతములతోడను (పకాశించుచుండెను. మేడలపై కట్టిన మేడలతో నిండి 
ఇంద్రుని రాజధాని యగు అమరావతివలి ఉండెను, 15 


మూ. _చిత్రామష్టాపదాకారాం వరనారీగణైర్యుతామ్‌, 
సర్వరత్నసమాకీర్ణాం విమానగృహశోభితామ్‌. 16 


ప్ర. అ. చిత్రామ్‌=ఆశ్చర్యకర మైనదియు, లేదా, వివిధవర్ణములు 
కలదియు, అష్టాపదాకారామ్‌=జూద మాడెడి మా. ఆకారమువంటి 


ఆకారము కలదియు, వరనారీగణైః=సుందరు లైన స్త్రీల గణములతో, యుతామ్‌= 
కూడినదియు, సర్వరత్నసమాకీర్ణామ్‌= =సమస్త మైన రత్నములతో వ్యాప్త మైనదియు, 
విమానగృహశోభితామ్‌=ఏడం తస్తుల భవనములతో (ప్రకాశించునదియు..... 


తా. జూదమాడు పీటవంటి ఆకారము గల ఆ నగరము చాల 
ఆశ్చర్యజనకమై సుందరు లగు స్త్రీలతో నిండి యుండెను. అన్ని 


విధము లైన రత్నములును ఇచట ఉండెను. ఏడంతస్తుల విశాలభవనములతో 
(ప్రకాశించుచుండెను. 16 


మూ. _గృహగాఢామవిచ్చిద్రాం సమభూమౌ నివేశితామ్‌, 
శారితణులసంపూరామికు కాణారసోదకామ్‌. 17 
GG ణా స యి 


ప్ర. అ. గృహగాఢామ్‌=ఇండ్లతో దట్ట మైనదియు, అవిచ్చిదామ్‌=ఏదో ఒక 
విధముగ ఉపయోగింపక విడచిన చోటు లేనిదియు, సమభూమౌ=మిట్టపల్లములు 
లేని భూమిపై, నివేశితామ్‌=నిర్మింపబడినదియు, శాలితణ్దులసంపూర్ణామ్‌=వరిబి 
య్యముతో నిండినదియు, ఇక్టు కాణ్చరసోదకామ్‌=చెటికుకణజ్ణరసము వంటి ఉదకము 


తా. ఆ నగరములో దట్టముగ ఇండ్లు కట్టబడెను. అనుపయుక్త మైన 
స్ధల మేదియు లేకుండెను. అది "మిట్ట పల్లములు తేని భూమిపై నిర్మింపబడెను. 


100 శ్రీమద్రామాయణము 


వరిబియ్యము సమృద్ధిగ లభించుచుండెడివి. ఉదకము చెణకురసము వలె 


మధురముగ నుండెను. 17 
మూ. దున్లుభీభిర్మ దక్లొశ్చ వీణాభి: పణవైస్తథా, 
నాదితాం భృశమ్‌త్యర్థం పృథివ్యాం తామనుత్తమామ్‌. 18 


ప్ర. అ. దున్దుభీభిః=దుందుభులచేతను, మృదళ్లెశ్చ=మృదంగములచేతను, 
వీణాభిః=వీణలచేతను, తథా=మరియు, పణవైః౭తమ్మటములచేతను, భృశమ్‌= 
మిక్కిలి, నాదితామ్‌=ధ్వనింప చేయబడినదియు, పృథివ్యామ్‌=భూమియందు, 

మ జ! ళ్ళ జంట కి 
అత్యర్థమ్‌=మిక్కిలి, అనుత్తమామ్‌= శ్రేష్ట మైనదియు, తామ్‌=ప్రసిద్ధ మైనదియు.... 

తా. ఆ నగరమునందు దుందుభి మృదంగ వీణా పణవాది మంగళ 


వాద్యముల ధ్వనులు ఎల్లప్పుడును మిన్ను ముట్టుచుండెడివి. భూమిలో దీనికంట 
ఉత్తమమైన పట్టణము మరొకటి లేదు. 18 


మూ. విమానమిన సిద్దానాం తపసాధిగతం దివి, 
సునివేశిత వేశ్మాస్తాం నరోత్తమసమావృతామ్‌. 10 
ప్ర. అ. దివి=స్వర్గమునందు, తపసా=తపస్సుచేత, అధిగతమ్‌=పొంద 
బడిన, సిద్దానామ్‌= సిద్దులయొక్క, విమానమివైవిమానము వలె నున్నదియు, 


ధ 
సునివేశిత వెళ్ళాన్నామ్‌* చక్కగా ఏర్పరుపబడిన గృహప్రదేశములు కలదియు, 
నరోత్తమసమావృతామ్‌=ఉత్తము లగు మనుష్యులతో నిండినదియు.... 


తా. సిద్దులు తపఃశక్తిచే స్వర్గమునందు నిర్మించుకొనిన విమానము వలె 
ఉన్న ఆ అయోధ్యలో గృహములు బారులు దీర్చి చక్కగ నిర్మింపబడినవి. 


ఉత్తము లైన మనుష్యులు అచట నివసించెడివారు. 19 
మూ. యే చ బాణైర్న విధ్యన్తి వివిక్రమపరాపరమ్‌, 
శబ్దవేధ్యం చ వితతం లఘుహస్తా విశారదాః. 20 
సింహవ్యాసఘ్రవరాహాణాం మత్తానాం నర్హతాం వనే, 
హన్తారో నికితైః శస్‌తైర్బలాద్సాహుబలైర పి, 21 
తాదృశానాం సహ(సైస్తామభిపూర్ణాం మహారధథైః, 
పురీమావాసయామాస రాజా దశరథస్తదా. 22 


ప్ర. అ. లఘుహస్తాః=చేతిచురుకు గల, విశారదాః= నేర్పరులైన, యే=ఎవరు, 
వివిక్తమ్‌=ఒంటరిగా ఉన్నవానిని, అపరాపరమ్‌=ముందు వెనుక లేనివానిని, అనగా 
తండ్రి గాని కుమారుడుగాని లేనివానిని, శబ్ద చేధ్యమ్‌ =శబ్దమును పట్టి కొట్టుటకు 
అనువుగా ఉన్నవానిని, వితతం చ=పారిపోవుచున్న వానిని, బాణైః౭బాణములచే, 


బాలకాండము స.5 101 


న విధ్యన్తి=కొట్టరో, వనే=వనమునందు, _ నర్హతామ్‌=గర్జించుచున్న, మళ్తా 
నొమ్‌=మదించిన, సింహవ్యా ఘ్రవరాహాణామ్‌ = సింహవ్యాఘవరా హములకు (ను, 
నిశిలైః౭వాడియైన, శస్‌తై==ఆయుధములచే, బలాత్‌ =ఆయుధబలమువలనను, 
బాహుబలైర పిబాహుబలములచేతను, హన్హారః=చంపువారో, తాదృశానామ్‌=అట్టి 
వారియొక్క, మహారథైః౭మహారథులైన, సహ్య సైః౭సహస్రములతో, అభిపూర్జామ్‌ = 
నిండిన, తామ్‌=ఆ, _పురీమ్‌=అయోధ్యానగరమును, తదా=అప్పుడు, రాజా 
దశరథః=దశరథమహారాజు, ఆవాసయామాస=నివాసముగా చేసికొనెను. 


తా. ఈ నగరములో చేలకొలది మహారథు లైన వీరు లుండిరి. వారు 
బాణప్రయోగమునందు హస్తలాఘవము గలవారు. ఒంటరిగా ఉన్న వానిని, తండ్రి 
గాని కుమారుడు గాని (వెనుక ముందు) లేనివానిని, శబ్దమును పట్టి కొట్టుటకు 
వీలుగా ఉన్నవానిని, పారిపోవుచున్న వానిని ఎన్నడును బాణములచే కొడి 
వారు కారు. మదించి వనములలో గర్జించు చున్న సింహవ్యాఘ్రవరాహాది 
(కూరమృగములను తీక్షములైన ఆయుధములచేత గాని, ఆయుధములు లేకుండ 
కేవ బాహుబలముచేత గొని చంపెడివారు. అట్టి అయోధ్యానగరమును దశరథ 
మహారాజు నివాసముగా చేసికొని రాజ్యము పాలించెను. 20-22 
మూ. తామగ్నిమద్భిగ్గుణవద్భిరావృతాం 

ద్విజోత్త మై ర్వేదషడజ్ఞపార గై 

సహస్రదైః సత్యరతైర్మహాత్మభి 

ర్మహర్షికల్పెర్భ షిభిశ్చ శకేవలైః. 23 

ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాంకాళ్లే 
పక్చామః సర్గః. 


ప్ర అ. అగ్నిమద్భిః-ఆ హీతాగ్నులును, గుణవద్భిః౭గుణవంతులును, 
వేదషడజ్ఞపార గ్రః=బుగ్యజుస్పామాథర్వ చేదములందును శిక్షావ్యాకరణచ్చందోనిరుక్త 
జ్యోతిషకల్పము లనెడు ఆరు వేదాంగములందును పూర్ణ మైన పాండిత్యము 
కలవారును, సహ హస్ర దైః=చేలకొలది దానము చేయువారును, సత్యరలైః=సత్య 
నిరతులును, మహాత్మ భిః= గొప్పు బుద్ధి కలవారును, మహర్షికల్సెః= “మహర్షులతో 
సమానులును, కేవలైః బుషిభిః చ= రం, అగు, ద్విజోత్తమైః= ఉత్తము 
లైన బ్రాహ్మణక్షత్రియ వైశ్యులచేత, ఆవృతామ్‌= =నిండి యున్న, తామ్‌= =ఆ అయోధ్యను, 
(దశరథుడు వాసముగ చేసికొనెను). 


102 శ్రీమద్రామాయణము 


తా. ఈ అయోధ్యానగరములోని ద్విజు లందరును, అనగా బాహ్మణ-క్ష 
(త్రియ-వైశ్యులు ఆహితాగ్నులు, సద్గుణవంతులు, వేదవేదాంగనిష్టాతులు, అనంత 
దానము చేయువారు, సత్యనిరతులు, మహాబుద్ధిశాలులు. వీరిలో కొందరు 
మహర్షులవంటి వారై ఉండగా మరి కొందరు సాక్షాత్తు బుషురే. 23 


“బాలానన్రిని" అను ఢ్రీముదామాయణాంధ వ్యాఖ్యానమునందు 
బాలకాండలో వంచమనర్గ నమాప్తము. 


[దశరథుడు రాజ్యపాలనము చేయు కాలమున పౌరుల న్తుళ్ర్చుర్యాదుల 
వ్షర్ధనము.] 


మూ. తస్యాం పుర్యామయోధ్యాయాం చేదవిత్సర్వసజ్ఞుహః, 


దీర్ణదర్శీ మహాతేజాః పౌరజానపద|పీయః. 1 
ఇక్షా కూణామతిరథో యజ్యా ధర్మరతో వశీ, 
మహర్షికల్పో రాజర్షి స్త్రిప స్ర్రెషు లోకేషు విశుతః, 2 
బలవొన్నిహాతామిక్రో : మిత్రవాన్నిజితేన్దియః, 
ధనైశ్చ సంగ్రహైశ్చాన్యెః శక్రవైశవణోపమః. 3 
యథా మనుర్మహాతేజా లోకస్య పరిరక్షితా, 
తథా దశరథో రాజా వసన్‌ జగదపాలయత్‌. 4 


ప్ర అ. "వేదవిత్‌=వేదములు తెలిసినవాడును, సర్వసంగ్రహః=శూరులు 
పండితులు మొదలైన సర్వజనులను _దానాదులచే వశములో నుంచుకొనెడు 
వాడును, దీర్ణదర్శీ= చాలాకాలము తరువాత జరుగబోవు విషయములను ఇప్పుడే 
తెలుసుకొనెడు శక్తి కలవాడును, మహాతేజాః=గొప్ప పరాక్రమము కలవాడును, 
పౌరజానపద। పియః=పట్టణాలలో నివసించు వారికిని గ్రామాలలో నివసించు వారికిని 
ఇమ్టుడును, ఇక్షాకూ ణామ్‌ =ఇక్రాకురాజులలో, అతిరథ।=చాలమంది మహారథులతో 
ఒంటరిగా యుద్ధము చేయగల రథికశేష్ణడును, యజ్వా=యజ్ఞములు చేసినవా 
డును, ధర్మరతః=ధర్మమునందు ఆసక్తి కలవాడును, వశీ=జనులను అదుపులో 
ఉంచగలిగినవాడును, మహర్షికల్పః= మహర్షితో సమానుడును, రాజర్షిః=రాజును 
బుషియు ఐనవాడును, త్రిషు లో కేషు= =భూలో కభువర్గోకసు వర్గోకములయందు, 
విశుతః= ప్రసిద్దుడును, బలవాన్‌ =అధికమైన సైన్యము కలవాడును" నిహతామి[త్రఃా 
చంపబడిన శత్రువులు కలవాడును, మిత్రవాన్‌ = =మంచి మిత్రులు కలవాడును, 
విజితేస్తి యః=జయింపబడిన ఇంద్రియములు కలవాడును, ధనైశ్స=ధనములచే 
తను, అన్యె=ఇతరము లైన, సజ్జు హైశ్చ=కూడబెట్టబడిన వస్తువులచేతను, 
శ క్రచై శవణిపమః=దేచేం దునితోడను' కుబేరునితోడను సమానుడును అగు, రాజా 
దశరథః=దశరథమహారాజు, తస్యామ్‌=ఆ, అయోధ్యాయాం పుర్యామ్‌=అయోధ్యా 
పురియందు, వసన్‌ =నివసించుచు, లోకస్య=లోకమునకు, పరిరక్షితా=రక్షకుడును, 


104 శ్రీమద్రామాయణము 


మహాతేజాః=గొప్పపరాక్రమశాలియు అగు, మనుః=మనువు, యథా= =ఎట్లో, తథా= 
అట్లు, జగత్‌ =జగత్తును, అపాలయత్‌ =పొలించెను. 


తా. దశరథమహారాజు ఆ అయోధ్యాపురిలో నివసించుచు, సర్వలోక 
రక్షకుడును, మహాతేజఃణశాలియు అగు మను వెట్లు పరిపాలించెనో, అట్లు 
జగత్తు నంతను పరిపాలించెను. ఆ దశరథుడు వేదచేత్త, శూరపండితాదులను 
దానాదులచే వశము చేసికొనెను. ఎప్పుడో జరుగ బోవు విషయములను 
(గ్రహింపగలవాడు. గొప్ప పరాక్రమము కలవాడు. పొరులకును జానపదులకును 
ఇష్టుడు. ఇక్టామువంశరాజులలో అతిరథుడు. ఎన్నో యాగములు చేసినవాడు. 
ధర్మమునం దాసక్తి కలవాడు. సర్వజనులను వశమునం దుంచుకొనువాడు. మహర్షితో 
సమానుడు; రాజుగా ఉండియు బుషి యైనవాడు. మూడు లోకములందును 
ప్రసిద్దుడు. గొప్ప సైన్యము కలవాడు. శత్రువుల నందరిని నింపచేసినవాదు. 
మంచి మిత్రసంపద గలవాడు. ఇంద్రియములను జయించినవాడు. ధనములచేతను, 
ఇతరవస్తుసంగహముచేతను ఇంద్రకుబేరతుల్యుడు. 1-4 
మూ. తేన సత్యాభిసంధేన త్రివర్గమనుతిష్టతా, 

పారితా సా పురీ (శేష్టా ఇన్త్రేణేవామరావతీ. ర్‌ 

ప్ర అ. సత్యాభిసంధేన=సత్యమునందు పట్టుదల కలవాడును, త్రివర్గమ్‌=ధ 
ర్మార్ధకొమము లనెడు మూడు పురుషార్థములను, అనుతిష్టతా=అనుసరించువాడును 
అగు, తేన=ఆ దశరధునిచేత, (శేషా శేష మైన, సా పురీ=ఆ అయోధ్య, 
ఇస్త్రేణ=ఇంద్రునిచేత, అమరావతీవ=అమరావతి వలె, పాఠితా=పాలింపబడెను. 

తా. సత్యమునందు పట్టుదల కలిగి ధర్మార్థకామము లనెడు మూదు 


పురుషార్థములకును సమ ప్రాధాన్య మిచ్చి వాటి ననుసరించుచున్న ఆ దశరథుడు, 
ఇంద్రుడు అమరావతిని వలె, అయోధ్యను పాలించెను. ర్‌ 


మూ. తస్మిన్‌ పురవరే హృష్టా ధర్మాత్మానో బహుశ్రుతాః, 
నరాస్తుషా ధనైః "స్వః "బ్వరలుబ్లుః సత్యవాదినః, 6 
తు "= బీ = 


ప్ర. అ. తస్మీన్‌=ఆ, పురవరే=అయోధ్యాపురమునందు (నివసించు), 
నరాః=మనుష్యులు, హృష్టాః=సంతోషము కలవారు, ధర్మాత్మానః=ధర్మ స్వభావులు, 
బహుశ్రుతాః=అధికముగ శా స్రాధ్యయనము చేసినవారు, ఘః సెః=తమ తము, 
ధనైః==ధనములతో, తుష్టాఃసంతృప్పి చెందినవారు, అలుబ్బాః=దురాశ లేనివారు, 
సత్యవాదినః=సత్యమునే మాటలాడువారు. 


తా. అయోధ్యాపురములో నివసించు నరు లందరును సంతోషవంతులు, 
ధర్మాత్ములు, చక్కగ _ శాస్త్రాభ్యాసము చేసినవారు, తమ కున్నదానితో తృప్తి 


బాలకాండము స.6 105 


చెందినవారు. ఆశ లేనివారు. సత్యమునే పలుకువారు. 6 


మూ. నాల్పసన్నిచయః కళ్చిదా సీత్త స్మిన్‌ పురోత్తమే, 
ఆ 9 

కుటుమ్బీ యో హ్య సిద్దార్థో_ గవాశ్వధనధాన్యవాన్‌. 7 

ప్ర. అ. తస్మీన్‌=ఆ, పురోత్త మే=(శ్రేష్టనగర మైన అయోధ్యయందు, 
యః=ఎవడు, అల్పసన్నిచయః=అల్ప మైన కూడబెట్టిన ధనము కలవాడో, 
అ సిద్దార్థణధర్మార్థకామము లనెడు మూడు పురుషార్థములు సిద్ధించనివాడో, 
అగవాశ్వధనధాన్యవాన్‌ =గోవులు, అశ్వములు, ధనధాన్యములు లేనివాడో, అట్టి, 
కుటుమ్బీ=కుటుంబవంతుడు, కశ్చిత్‌ =ఒక్కడును, నాసీత్‌ =లేకుండెను. 

తా. ఆ నగరములో తక్కువ ధనమును మాత్రమే సంపాదించినవాడు 
గాని, ధర్మార్థకామము లనెడు పురుషార్థములను సాధించనివాడు గాని, గవాశ్వ 
ధనధాన్యములు లేనివాడు గాని అయిన కుటుంబి ఒక్కడును లేకుండెను. 

వి. కుటుంబి అనగా - తల్లిదండ్రులు, ఇద్దరు కుమారులు, ఇద్దరు 
కోడళ్లు, కుమార్తె, భార్య, అతిథి, తాను కలిసి మొత్తము పదిమంది పోష్యవర్గము 
కలవాడు. 7 
మూ. కామీ వాన కదర్యో వా నృశంసః పురుషః క్వచిత్‌, 

ద్రష్టుం శక్యమయోధ్యాయాం వావిద్యాన్న చ నాస్తికః. 8 

ప్ర. అ. కామీ వా=కాముకుడు గాని, కదర్యో వా=లోభముచేత 
ధర్మకార్యాలను, కొడుకులను, భార్యను, తల్లిదండ్రులను, తోడబుట్టువులను 
పీడించువాడు గాని, నృశంసణాక్రూరుడు కొని అయిన, పురుషః=పురుషుడు, 
అయోధ్యాయామ్‌=అయోధ్యలో, క్వచిత్‌=ఎక్కడను, ద్రష్టుమ్‌=చూచుటకు, న 
శక్యమ్‌=శక్యముకాదు. ఆవిద్వాన్‌=విద్వాంసుడు కానివాడు, నాచూచుటకు 
శక్యముకాదు. నాస్తికఃానాస్తికుడును, న=చూచుటకు శక్యముకాదు. 

తా. కాముకుడు గాని, లోభి కాని, క్రూరుడు కాని, విద్యావిహీనుడు 
కాని, నాస్తికుడు కాని, ఆ అయోధ్యలో వెదకినను కానరాడు. 8 


మూ. సర్వే నరాశ్చ నార్యశ్చ ధర్మశీలాః సుసంయతాః, 
ఉదితాః శీలవృత్తాభ్యాం మహర్షయ ఇవామలాః, 9 
ప్ర. ఆ. పర్వే=పమస్తమైన, నరాశ్చ=నరులును, నార్యశ్చ= స్త్రీలును, 
ధర్మశీలాః=ధర్మ స్వభావము కలవారు. సుసంయతాః=మంచి ఇంద్రియనిగ్రహము 


కలవారు. శీలవృత్తాభ్యామ్‌=మంచి స్వభావముతోడను, మంచి నడవడికతోడను, 
ఉదితాః= అభివృద్ధి పొందువారు. మహర్షయః ఇవ =మహర్షులు వలె, అమలాః=నిర్మల 


106 శ్రీమద్రామాయణము 


మైనవారు. 


తా ఆ నగరములోని స్త్రీలు, పురుషులు కూడ, ధర్మశీలులు. 
మంచి ఇందియన్నిగహము కలవారు. మంచి స్వభావముతో, మంచి నడవడికలో 
ఒప్పుచున్నవారు. మహర్షుల వలె పరిశుద్ధ మైనవారు, 9 
మూ. నాకుణ్ణలీ నామకుటీ నాస్రగ్వీ నాల్పభోగవాన్‌, 

నామృష్ట్రో నానులిప్తాజ్లో నాసుగన్షశ్చ విద్యతే. 10 

ప్ర. అ. అకుణ్ణలాకర్ణభూషణములు లేనివాడు, న విద్యతే=లేడు, 
అమకుటీ=గిరోభూషణము లేనివాడు, న= లేడు, అస్రగ్వీ=పుష్పమాలలు ధరించ 
నివాడు, నాలేడు, అల్పభోగవాన్‌ =అల్ప మైన భోగములు కలవాడు, న=లేడు, 
అమృష్టః=అభ్యంగస్నానము చేయనివాడు, న=లేడు, నానులిప్తాబ్లః= పైపూత లేని 
శరీరము కలవాడు (నాలేడు), అసుగన్లశ్చ-సుగంధము లేనివాడును, న=లేడు. 


తా. ఆ నగరములో క్షర్ణభూషణములు లేనివాడు గాని, శిరోభూషణము 
లేనివాడు గాని, పుష్పమాలలు ధరించనివాడు గాని, భోగములలో కొరత ఉన్న 
వాడు గాని, అభ్యంగస్నానము చేయనివాడు గాని, శరీరమునకు అంగరాగమును 
పూసికొననివాడు గాని, మంచి సుగంధద్రవ్యములను సేవించనివాడు గాని లేడు. 


మూ, నామృష్టభోజీ నాదాతా నాప్యనజ్లదనిష్కధ్ఫక్‌, 
నాహప్తాభరణో వాపి దృశ్యతే నాప్యనాత్మవాన్‌, 1 
ప్ర. అ. అమృష్టభోజీ=కడుపునిండ భోజనము చేయనివాడు, న దృశ్య 
తే=కనబడడు. అదాతా=దానగుణము లేనివాడు, న=కనబడడు, ఆనజ్ఞద 
నిష్కధృక్‌ అపి=బాహుపురులను కంఠాభరణములను ధరించనివాడు కూడ, న= 
కనబడడు, అహస్తాభరణో వాపి=కడియములు లేనివాడును, న=కనబడడు, 
అనాత్మవాన పి=జితేంద్రియుడు కానివాడు కాని, న=కనబడడు. 


తా. ఆ నగరములో, కడుపునిండ తిండి లేనివాడు గాని, దానము 
చేయని వాడు గాని, బాహుపురులను, కంఠాభరణములను ధరింపనివాడు గాని, 
ముంజేతికి అలంకారము లేనివాడు గాని, ఇందియన్నిగ్రహము లేనివాడు గాని 
ఒక్కడును కనబడడు. 11 


మూ. నానాహితాగ్నిర్నాయజ్యా న క్సుదో వాన తస్కరః, 
కళ్చిదా సీదయోధ్యాయాం న చ నిర్వ్హృత్తసంకరః, 12 


ప్ర. అ. అయోధ్యాయామ్‌ =అయోధ్యాపట్టణమునందు, అనాహితాన్నిః= 
ఆహితాగ్ని కానివాడు, న ఆసీత్‌ =లేకుండెను, అయజ్యా=యాగము చేయనివాడు, 


బాలకొండము ప.6 107 


న=లేకుండెను, క్షుద్రః=నీచుడు, న=లేకుండెను, తస్కరః=దొంగ, న=లేకుండెను, 
నిర్వ త్ససంకరః=వర్ణసం కరము చేసినవాడు, కశ్చిత్‌ =ఒక్కడును, న=లేకుండెను. 


తా. అయోధ్యలో ఆహితాగ్ని కానివాడు కాని, యాగము చేయనివాడు 
కాని, నీచుడు కాని, దొంగ గాని, వర్షసంకరము చేసినవాడు గాని ఒక్కడును 
లేకుండెను. 12 
మూ. _స్వకర్మనిరతా నిత్యం బ్రాహ్మణా విజితేన్తియాః, 

దానాధ్యయనశీలాశ్చ సంయతాశ్చ పర్మిగ్రహే, 13 

ప్ర. అ. బ్రాహ్మణాణాబ్రాహ్మణులు, నిత్యమ్‌ =ఎల్లప్పుడును, స్వకర్మని 
రతాః=తమ కర్మలయందు ఆసక్తి కలవారై, విజితేన్దియాః=జయింపబడిన 
ఇంద్రియములు కలవారై, దానాధ్యయనశీలాః చాదానముచేయుట అధ్య 
యనము చేయుట స్వభావముగా కలవారై, పరిగ్ర పే =దానముపట్టుటయందు, 
సంయతాశ్చ=సంకోచము కలవారై, (గోవిందరాజులు) పరిగ్ర హే=భార్యయందు, 
సంయతాశ్చ=నియమములు కలవారై (మ హేశ్వరతీర్జులు) (ఉండిరి). 

తా, (బ్రాహ్మణు లెల్లప్పుడును తన కర్మలయం దాసక్తులై, ఇంద్రియ 
నిగ్రహవంతులై, దానము చేయుట, వేదాధ్యయనము చేయుట అను స్వాభావిక 
గుణములతో ఒప్పుచు, తప్పనిసరియైనపుడు మాత్రమే దానము పట్టుచు, 
స్వభార్యామా(త్రగాములై, పరభార్యావిముఖులై ఉండెడినారు. 13 
మూ. న నాస్తికో నానృతకో న కళ్చిదబహుశ్రుతః 

నాసూయకో న చాశక్తో నావిద్వాన్‌ విద్యతే తదా. 14 


ప్ర. అ. తదా=దశరథుడు రాజ్యముచేయు కాలమున, కశ్చిత్‌ =ఒక్క 
డును, నాస్తిక=నాస్తికుడు, న=లేడు, అన్ఫతకః=అసత్య మాడువాడు, న=లేడు, 
అబహుశ్రుతః=ఎక్కువ శాస్ర్రాభ్యాసము చేయనివాడు, న=లేడు, అసూయకః= 
గుణములందు దోషములను ఆరోపించువాడు, నాలేడు, అశక్తః=అసమర్జుడు, 
న=లేడు, అవిద్వాన్‌ =జ్ఞానము లేనివాడు, న=లేడు. 

తా. దశరథుడు రాజ్యము పాలించు కాలమున రాజధాని యైన 
అయోధ్యలోనే కాక, రాజ్యమునం _దెచ్చటను (గోవిందరాజులు), నాస్తికుడు 
గాని, అసత్యవాది కాని, శాస్త్రాభ్యాసము చేయనివాడు గాని, అసూయ కలవాడు 
గాని, అసమర్థుడు కాని, వివిధ విషయజ్ఞానము లేనివాడు గాని లేకుండెను. 
మూ. నాషడజ్ఞవిదత్రా సీన్నావతో నాసహస్రదః, 

న దీనః క్షిప్తచిత్తో వా వ్యథితో నాపి కశ్చన. 15 


108 శ్రీమద్రామాయణము 


ప్ర. అ. అత్రఈ అయోధ్యయందు, అషడజ్లవిత్‌ =శిక్షా-వ్యాకరణ 
చృందో-నిరుక్త-జ్యోతిష-కల్పము లనెడు ఆరు వేదాంగములు తెలియనివాడు, 
నాసీత్‌=లేకుండెను, అవ్రతః=చాంద్రాయణాదివతముల నాచరించనివాడు, న= 
లేకుండెను, అసహస్రదః= వేలకొలది దానము చేయనివాడు, న=లేకుండెను, 
దీనః=దీనుడు, న=లేకుండెను, న్రీప్రచిత్తో వా =కలతచెందిన చిత్తముకలవాడు, 
న=లేకుండెను, వ్యథితః=బాధలకు గురి యైనవాడును, కశ్చన=ఒక్కడును, న= 
లేకుండెను. 

తా. అయోధ్యలో ఏ ఒక్కడును, షడంగవేత్త కానివాడు కాని, 
వతానుష్టానము లేనివాడు కాని, వేలకొలది ద్రవ్యము దానము చేయనివాడు 
కాని, దీనుడు కాని, కలతచెందిన మనస్సు కలవాడు కాని, బాధలకు గురి 
యైనవాడు గాని లేకుండెను. 15 


మూ. కశ్చిన్నరో వా నారీ వా నాశ్రీమాన్‌ నాష్యరూపవాన్‌, 
ద్రష్టుం శక్యమయోధ్యాయాం నాసీ రాజన్యభక్తి మాన్‌. 16 


ప్ర. అ. అయోధ్యాయామ్‌=అయోధ్యలో, నరో వా=పురుషుడు గాని, 
నారీ వాాస్త్రీ కాని, కళ్చిత్‌ =ఒక్కరును, అశ్ర్రీమాన్‌ =ఐశ్వర్యము లేనివాడు, 
(ద్రష్టుమ్‌=చూచుటకు, న శక్యమ్‌=శక్యము కాదు. అరూపవాన్‌ అపీ=సౌందర్యము 
లేనివాడు, న=చూడ శక్యము కాదు. రాజని=రాజునందు, అభక్తిమాన్‌= భక్తి 
లేనివాడును, నాచూడ శక్యము కాదు. 


తా. అయోధ్యానగరిలో ఐశ్వర్యము, సౌందర్యము, రాజభక్తి లేని 
పురుషుడు కాని స్త్రీ కాని మచ్చున కైనను కానరారు. 16 


I: 


వర్ణేష్యగ్యచతుర్రేషు దేవతాతిధిపూజకాః, 
కృతజాశ్స వదాన్యాశ్ళ శూరా వికమసంయుతా:. 17 


దీర్జాయుషో నరాస్సర్వే ధర్మం సత్యం చ సం్థ్రితాః, 

సహితాః పుత్రపొథైశ్చ నిత్యం త్రీభిః పురోత్తమే, 18 

ప్ర అ, పురోత్తమే=ఆ అయోధ్యలో, అగ్ర్యచతు ర్థేషు= =మొదటి దైన 
(బాహ్మణవర్గము నాల్లవదిగా గల, వర్ణేషు= =క్ష త్రియ-వైశ్య-శూద్రవర్ణముల యందు, 
సర్వే=సమస్త మైన, నరాః=పురుషులు, దేవతాతిథిపూజకాః= దేవతలను అతి 
థులను పూజించువారు. కృతజ్ఞాః చ=చేసిన మేలును మరువని వారు, 
వదాన్యాశ్చ=దాతృత్వము కలవారు, శూరాః=శూరులు, _ విక్రమసంయుతాః= 
పరా క్రమముతో కూడినవారు, దీర్దాయుషఃాదీర్దాయుర్దాయము కలవారు, 
నిత్యమ్‌=ఎల్లప్పుడును, పుత్రపొ తై:=పు త్రపొ త్రులలోడను, స్ర్రీభిశ్చ= ్త్రీలతోడను, 


బాలకాండము స,6 / 109 


సహితాః=కూడి యుండువారు. ధర్మమ్‌=ధర్మమును, సత్యం చ=సత్యమును, 
సంశ్రితాః౭ఆశ్రయించినవారు. 

తా. అయోధ్యానగరములో నాలుగువర్ణములకును చెందిన పురుషు 
లందరును దేవతాతిథిపూజ చేయువారు, కృతజ్ఞులు, ఉదారులు, శూరులు, 
పరాక్రమవంతులు. దీర్దాయుర్దాయవంతులై, సత్యధర్మపరులై, ఎల్లప్పుతును దారప్పుత్ర 
పౌత్రాదులతో కలసి ఆనందించెడివారు. 17, 18 
మూ. క్షత్రం బ్రహ్మముఖం చాసీద్వెశ్యాః క్షత్రమమవ్రతాః, 

శూద్రాః స్వధర్మవిరతాస్త్రీన్‌ 4 వర్షానుపచారిణః. 19 

ప్ర. అ. క్షతమ్‌=క్ష త్రియజాతి, (బహ్మముఖమ్‌= బ్రాహ్మణులను అనుసరిం 
చునదై, ఆసీత్‌=ఉండెను, వైశ్యాః=వైశ్యులు, క్షత్రమ్‌=క్షత్రియజాతిని, అనువ్రతాః=అ 
నుసరించి యుండెడివారు, శూద్రాః=శూద్రులు, త్రీన్‌ వర్ణాన్‌ =మూడు వర్ణములను, 
ఉపచారిణః=ఉపచారము చేయువారై, స్వధర్మనిరతాః=తమ ధర్మమునందు ఆసక్తులై 
యుండిరి. 

తా. క్షత్రియులు బ్రాహ్మణులను, వైశ్యులు క్షతియులను అనుసరించి 
ఉండెడివారు. శూద్రులు మూడు  వర్ణములవారికిని ఉపచారము చేయుచు 
స్వధర్మనిరతులై యుండెడి వారు. 19 


మూ. సా తేనేక్షాకునాథేన పురీ సుపరిరక్షితా, 

యథా పురస్తాన్మనునా మానవేస్త్రేణ ధీమతా. 20 

ప్ర ఆ సా పురీ=ఆ అయోధ్య, పురస్తాత్‌ =పూర్వమునందు, 
మానవేస్త్రేణ=మానవులందరికి (ప్రభువును, ధీమతా=బుద్ధిమంతుడును అగు, 
మనునా=మనుచ(క్రవర్తిచే, యథా=ఎట్లు పాలింపబడెనో అట్లే, తేన=ఆ, 
ఇక్షాకునాథేన=దశరథునిచేత, సుపరిరక్తితా=బాగుగా రక్షింపబడినది. 

తా. మానవేంద్రుడును, బుద్ధిశాలియు అగు మనుచక్రవర్తి పూర్వ మెట్లు 
పాలించెనో ఆపే ఆ దశరథుడు ఆ అయోధ్యను చక్కగ పరిరక్షించెను. 20 


మూ. యోధానామగ్నికల్పానాం సేశలానామముర్షిణామ్‌, 
సంపూర్ణా కృతవిద్యానాం గుహా 'కేసరిణామివ. 21 


ప్ర అ. అగ్నికల్పానామ్‌=అగ్నితో సమానులును, పేశలానామ్‌=నేర్పు 
కలవారును, అమర్షిణామ్‌=పొరుషము కలవారును, కృతవిద్యానామ్‌=లభ్య సింపబ 


110 శ్రీమద్రామాయణము 


డిన విద్యలు కలవారును ఆగు, యోధానామ్‌=యోధుల  సమూహములతో, 
కేసరిణామ్‌= సింహముల సమూహములో, గుహా ఇవాగుహ వలె, సంపూర్ణా=నిండి 
యున్నది. 


తా. ఆ అయోధ్య, అగ్నితుల్యులు, నేర్పుకలవారు, పౌరుషవంతులు, 
శస్త్రవిద్యానిపుణులు అగు యోధులతో పర్వతగుహ వలె నిండి యుండెను. 
మూ. కామ్ఫోజవిషయే జాతైర్చాహ్లికైళ్చ హయోత్తమైః, 

వనాయుజైర్నదీజైశ్చ పూర్ణా హరిహయోత్త మైః, 22 

ప. అ. కా జవిషయ=కాంభీ"జదశమునందు, జాతః=పుట్లనవియు, 

ప్ర విషయే=కాంభోజదే దు, జాతైః=పుట్టినవి 
బాహ్లికై=బా హ్లికదేశమునందు పుట్టినవియు, వనాయుజైః=వనాయు దేశమునందు 
పుట్టినవియు, నదీజైశ్చ= సింధుదేశమునందు పుట్టినవియు, హరిహయోత్త మైః=ఇం 
ద్రుని అశ్వ మైన ఉచ్చెళశవము వలె ఉత్తమ మైనవియు ఆగు, హయోత్త మైాఉత్త మము 
లైన అశ్వములతో, పూర్ణా=నిండినది. 


తా. కాంభోజ-బా హ్లీక- వనాయు- సింధు దేశములలో పుట్టిన, ఉచ్చెశ్ర 
వస్తుల్యము లగు ఉత్తమాశ్వములతో ఆ అయోధ్య నిండి యుండేను. 
“22 


మూ. విన వ్యపర్వతలైర్శతైః పూర్ణా హైమవతైరపి, 


ముదాన్పితైరతిబ్రర్మా తకః పర్వతోపమైః. 23 
ఐరావతకురీ నైశ్చ మహాపద్మకులై స్తథా, 
అక్టనాదపీ నిష్పనై ర్యామనాదపి చ ద్వి పై 24 


ప్ర. అ. మత్తెః=మదించిన, విన్య్యపర్వతజైః=వింధ్యపర్వతమునందు 
పుట్టిన, మాతల్ల=ఏనుగులవేతను, మదాన్వితై==మదముతో కూడిన, అతిబలైః= 
గొప్పు బలము గల, పర్వతోపమైః=పర్వతముతో సమాన మైన, “హైమవతైర ప= 
హిమవత్సర్వతమునందు పుట్టిన ఏనుగులచేతను, ఐరావతకులీనైశ్చ= ఇంద్రుని ఏను 
గైన ఐరావతముయొక్క కులమునందు పుట్టిన, ద్వి పైశ్చాఏనుగులచేతను, తథా= 
మరియు, మహాపద్మకులైః=పుండరీక మనెడు దిగ్గజము యొక్క కులమునందు 
పుట్టిన ఏనుగులచేతను, అఘ్టనాల్‌ = =వరుణ దిగ్గజ మైన అంజన మను ఏనుగునుండి 
(వంశమందు), నిష్పన్నైః=పుట్టిన ఏనుగులచేతను, వామనాదపి=యమదిగ్గజమైన 
వామనమువలన బుట్టిన ఏనుగులచేతను, పూర్ణా=నిండినది. 


బాలకాండము స.6 nl 


తా. వింధ్యపర్వతమునందు పుట్టిన మత్తగజములతోను, గొప్ప బలము 
గలవియు, పర్వతముతో సమాన మైనవియు, మదముతో కూడినవియు 
అగు హిమవత్సర్వతజన్యము లైన ఏనుగులతోను, ఐరావతకులమునందుదు, 
మహాపద్మకులమునందు, అంజనకులమునందు, వామనకులమునందు పుట్టిన 
ఏనుగులతోను అయోధ్య _ నిండియుండెను. 23, 24 


మూ. భధైర్మందైర్మ గ ఫైన భర్రమంగ్రమ్భు గ్రస్తథా, 

భద్రమం దైర్భద్రమ్భ గైర్మ ఎగమంధద్రైశ్చ పా పురీ, 

నక్వాపాత సారా పూర్ణా నాగ్రిరచలసన్నిభైః, 25 

ప్ర. అ, సా పురీ=ఆ అయోధ్యాపట్టణము, భ(దైః౭భద్రజాతీయములును, 
మం (దైః౭మంద్రజాతీయములును, మృ గ్రైశ్చెవ=మృగజాతీయములును, భృదమంద్ర 
మృ గై౯భద్రమంద్రమృగము లనెడు మూడు జాతుల సంకీర్ణ లక్షణములు 
కలవియు, భద్రమం(దైః=భద్రమంద్రము లనెడు రెండు జాతుల సంక్తీర్ణలక్షణములు 
కలవియు, భద్రమృగైః=భద్రమృగము లనెడు రెండు జాతుల సంకీర్ణ లక్షణములు 
కలవియు, మృగమం(దైశ్చామృగమంద్రము లనెడు రెండు జాతుల సంక్తీర్ణలక్షణములు 
కలవియు, నిత్యమత్తెః=నిత్యము మదించియున్న, అచలసన్నిభైః౭పర్వతములతో 
సమానము లైన, నోగైః=ఏనుగులతో, సదా=ఎల్లప్పుడును, పూర్ణా=నిండియుండెను. 


తా. భదజాతీయములు, మంద్రజాతీయములు, మృగజాతీయములు, 
భద్రమంద్రమృగజాతయములు, భద్రమంద్రజాతీయములు, భద్రమృగజాతీయములు, 
మృగమంద్రజాతీయములు, ఎల్లప్పుడును మదించి యున్నవియు, పర్వతములతో 
సమానములును అగు ఏనుగులతో ఆ నగరము ఎల్లప్పుడును నిండియుండెను. 


మూ. సాయోజనే చ ద్వే భూయః సత్యనామా ప్రకాశతే, 
యస్యాం దశరథో రాజా వసన్‌ రాజ్యమపాలయత్‌. 26 


ప్ర. అ. దశరథః రాజా=దశరథమహారాజు, యస్యామ్‌=ఏ అయోధ్యయందు, 
వసన్‌ =నివసించుచు, జగత్‌ =జగత్తును;, అపాలయత్‌ =పాలించెనో, సా=ఆ అయోధ్య, 
భూయః=ఇంకను, బైటకూడ, ద్వే యోజనే=రెండు యోజనముల దూరమున 
గూడ, సత్యనామా౭యధథార్థమైన పేరు కలదై, ప్రకాశతే=ప్రకాశించుచున్నది. 


తా. ప్రపంచము నంతను పాలించుచున్న దశరథమహారాజునకు నివాసస్టాన 
మైన అయోధ్య బైట కూడ రెండు యోజనముల వరకును శత్రువులచే 
ఎదిరింప శక్యము కానిదై, అయోధ్య యను తన నామధేయమును సార్థకము 
చేసికొని ప్రకాశించుచుండెను. 26 


112 శ్రీమద్రామాయణము 


మూ. తాం పురీం స మహాతేజా రాజా దశరథో మహాన్‌, 

శశాస శమితామిత్రో నక్షత్రాణీవ చన్హుమాః. 27 

ప్ర. అ. మహాతేజాః=గొప్పపరాక్రమము గలవాడును, మహాన్‌ =పూజింపద 
గినవాడును అగు, దశరథః=దశరథమహారాజు, శమితామిత్రక=శాంతింపచేయబడిన 
శత్రువులు కలవాడై, తామ్‌=ఆ, పురీమ=అయోధ్యా పట్టణమును, చన్హ్రామాః= 
చంద్రుడు, నక్షత్రాణీవ=నక్షత్రములను వలె, శశాస=పరిపాలించెను, 

తా. మహాలేజఃశాలియు, పూజ్యుడును అయిన దశరథమహారాజు శత్రువుల 
నందరిని అణచి, అయోధ్యానగరమును, చందుడు ఛక్షతములను పాలించినట్లు 
పాలించెను. 27 
మూ. తాం సత్యనామాం దృఢతోరణార్గలాం 

గృ హైర్విచితైరుపశోభితాం శివామ్‌, 

పురీమయోధ్యాం నం మల. 

శశాస చై శక్రసమో మహీపతిః, 28 

ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే 
బాలకొడ్డే షష్ట్రః పర్గః. 

ప్ర. అ. దృఢతోరణార్గలామ్‌=దృఢమైన తోరణములును (ముఖద్వారము 
లును) గడియలును కలదియు, విచితైణావిచ్మిత్రము లైన, గృహైఃగృహములచేత, 
ఉపశో భితామ్‌=ప్రకాశింపచేయబడినదియు, శివామ్‌=మంగళకరమైనదియు, నృసహ 
టా =వేలకొలది మనుష్యులతో నిండినదియు, సత్యనామామ్‌= =యథార్థ మైన 
పేరుగలదియు అగు, తయూర్యాం పురీమ్‌=అయోధ్యానగరమును, శక్రసమః= ప దేవేం 
ద్రునితో సమాను డైన, మహీపతిః=దశరథమహారాజు, శశాస వై=పరిపారించెను, 


తా. ఇంద్రునితో సమాను డైన ఆ దశరథుడు దృఢ మైన తోరణము 
లును, గడియలును కలదియు, విచిత్రము లైన గృహములతో ప్రకాకించునదియు। 
మంగళకర మైనదియు, వేలకొలది జనులతో నిండినదియు, యథార్థ మైన పీరు 
గలదియు, అగు ఆ అయోధ్యను పరిపాలించెను. 28 


“బాలానందిని"” అను ఢ్రీమద్రామాయణాంధవ్యాఖ్యానమునందు 
బాలకాండలో షష్టసర్థ నమాస్తము. 


[రాజామాత్యుల గుణనీత్యాదుల వర్ణనము.] 
మూ. తప్యామాత్యా గుణైరాసన్నిక్షాకోస్తు మహాత్మనః, 
మన్తజ్ఞాశ్చేజ్లీతజ్ఞాశ్చ నిత్యం (పీయహితే రతాః. 1 
ప్ర. అ. మహాత్మనః=గొప్పబుద్ధి గల, తస్య=ఆ, ఇకా కోః=ఇక్షాకు వంశము 
నందు పుట్టిన దశరథునకు, గుణై:=మంత్రుల కుండవల సిన ప్రజ్ఞాది గుణములచేత, 
మన్తృజ్ఞాశ్చ-ఆలో చన తెలిసినవారును, ఇజ్లితజ్ఞాశ్చ=ఇతరుల అభ్మిప్రాయములను 
వారి ముఖాదులనుపట్టి తెలుసుకొనువారును, నిత్యమ్‌=ఎల్లప్పుడును, (ప్రియ హితే= 
రాజునకు ఇష్టము లాభకరము అయిన కార్యము నందు, రతాః=ఆసక్తికలవారును 
అగు, అమాత్యాః=౭మంధత్రులు, ఆసన్‌ =ఉండిరి. 


తా. మహాత్ము డైన దశరథునకు, (ప్రజ్ఞాదిగుణములచే మంత్రణమునందు 
సమర్జులును, ఇతరుల ఆకారాదులను పట్టి వారి మనస్సులోని అభిప్రాయమును 
తెలిసికొనగలవారును, ఎల్లప్పుడును తమ ప్రభువునకు ఇష్టము, హితము అగు 
కార్యమును చేయుటయందు ఆసక్తి కలవారును అగు మంత్రులు ఉండిరి. 1 


మూ. అష్టా బభూవుర్వీరస్య తస్యామాత్యా యశస్వినః 
శుచయశ్చానురక్తాశ్చ రాజకృత్వేషు నిత్యశః, 2 
ప్ర. అ. వీరస్య=వీరుడును, యశస్వినఃాకీర్తిమంతుడును అగు, తస్య=ఆ 

దశరథునకు, శుచయః=వ్యవహారములందు పరిశుద్దులును, నిత్యమ్‌=ఎల్లప్పుడును, 


రాజకృత్యేషు=రాజకార్యములయందు, _ అనురక్తాశ్చాఆసక్తి కలవారును అగు, 
అష్టా=ఎనమండుగురు, అమాత్యాః=మంత్రులు, బభూవుః=ఉండిరి. 


తా. మహావీరుడును, యశశ్శాలియు అగు ఆ దశరథునకు లంచములు 
తీసికొనుట మొదలగు దోషములు లేక వ్యవహారశుద్ధి కలవారును, ఎల్లప్పుడు 
రాజకార్యవ్యాపృతులును ఆగు ఎనమండుగురు మంత్రులు ఉండిరి. 2 
9 స్ట్‌ 9 జో, స్ట 
మూ. _ ధృష్టిరయన్తో విజయః సీద్దార్గో హ్యర్థపాధకః, 
అశోకో మన్త్రపాలశ్చ సుమన్త్రిశ్చాష్టమో౭_ భవత్‌. 3 


114 శ్రీమద్రామాయణము 


ప్ర ఆ. ధృష్టి=ధృష్టి జయన్తః=జయంతుడు, విజయః=విజయుడు, 
సిద్తార=సిదారుడు, అర్హసాధకః=అర్లసాధకుడు, అశోకః=అశోకుడు, మన్తిపా 
య “ఇ థ్‌ థి = 
లశ్చ=మంత్రపాలుడు, అను మంత్రు లుండిరి. సుమన్త్శః=సుమంత్రుడను, 
అష్టమఃఎనిమిదవ మంత్రి, అభవత్‌ =ఉండెను. 


తా. ధృష్టి; జయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు, అర్థసాధకుడు, 
అశోకుడు, మంత్రపాలుడు, సుమంతుడు అని ఈ ఎనమండుగురు మంత్రుల 
పేర్లు, 3 
మూ. బుత్విజౌ ద్యావభిమతౌ తస్యాస్తామృషిపత్తమౌ, 

వసిష్టో వామదేవశ్చ మన్త్రిణశ్చ తథాపరే. 4 


ప్ర. అ. తస్య=ఆ దశరథునకు, వ సిష్టః=వ సిష్టుడును, వామదేవశ్చ=వామదే 
వుడును అను, ద్యౌ=ఇదరు, బుషిసతమౌ=బు షి శేషులు, అభిమతౌ=ఎకు) వగా 
ఎవి ర్త మై గ్ర 
ఇష్టులెన, _బుుత్విజౌ=బుత్విక్కులుగా, ఆస్తామ్‌=ఉండిరి. తథా=మరియు, 
అపరీ=మరికొందరు, మన్తిిణశ్చ=మం(త్రులును, ఉండిరి. 


తా. వసిష్టుడు, వామదేవుడు అను ఇద్దరు బుషిసత్తములు దశరథునకు 
(ప్రధాను లైన బుత్విక్కులుగా ఉండిరి. మరి కొందరు మంత్రులు కూడ 
ఉండిరి. 4 


మూ. విద్యావినీతా (హీమన్తః కుశలా నియతేన్త్రియాః, 

శ్రీమవ్తశ్చ మహాత్మానః శాస్త్రజ్ఞా దృఢవిక్రమాః. ర్‌ 

క్రీర్తిమన్తః ప్రణీ హితా యధథావచనకారిణః, 

తేజఃక్షమాయశః ప్రాప్తా: స్మి తపూర్వాభిభా షిణ:. 6 

ప్రై అ. (వారు), విద్యావినీతాణ=అన్ని విద్యలందును శిక్షితులు, 
(హీమంతః=అకార్యము చేయుటకు సిగ్గుపడువారు, కుశలాః=నేర్పరులు, నియతే 
స్త్రాయాఃాన్నిగహించుకొనబడిన ఇంద్రియములు కలవారు. (గ్రీమన్తశ్చ=ైఐశ్యర్యవం 
తులు, మహాత్మానః=గొప్ప బుద్ధిమంతులు, శాస్త్రజ్ఞాఃాశాస్త్రములు తెలిసినవారు. 
దృఢవిక్రమాః=దృఢమైన పరాక్రమము కలవారు, కీర్తిమన్తఃాకీర్తి కలవారు, ప్రణి 
హితాఃాసావధాన మైన చిత్తము కలవారు. యథావచనకారిణః=చెప్పిన విధముగా 
చేయువారు, తేజఃక్షమాయశఃప్రాప్తాః=తేజస్సును, ఓర్పును, కీర్తిని పొందినవారు, 
స్మి తపూర్వాభిభా షిణః=చిరునవ్వు నవ్వుచు మాటలాడువారు. 


తా. ఆ మంత్రులు సమస్తవిద్యలు నేర్చినవారు, అకార్యములను చేయుటకు 


బాలకాండము స.7 115 


సిగ్గుచెందువారు. నేర్పు కలవారు, ఇంద్రియని[గ్రహవంతులు, ఐశ్వర్యవంతులు, 
మహాబుద్ధిశాలులు, శాస్త్రజ్ఞానము కలవారు. దృఢమైన పరాక్రమము కలవారు, 
క్రీర్తిమంతులు. కార్యములు చేయునపుడు ఏక్నాగచిత్తము కలవారు, చెప్పిన 
విధముగ చేయువారు, తేజస్సు, ఓర్పు, కీర్తి కలవారు, చిరునవ్వు నవ్వుచూ 
మాటలాడువారు. 5, 6 


మూ. క్రోధాత్కామార్హ హేతోర్వా న బ్రూయురన్ఫతం వచః; 
తేషామవిదితం కించిత్సే విషు నాస్తి పరేషు వా, 
క్రియమాణం కృతం వాపి చారేణాపి చికీర్షితమ్‌. 7 


ప్ర అ. (కోధాల్‌ = =కోపమువలన గాని, కామార్ధహే హేతోర్వా= =కామమువలన 
గాని, ధనముకొరకు గాని, ఆనృతమ్‌=అసత్య మైన, వచఃవాక్కును, న 
బ్రూయుః=పలకరు. ప్వేషు=తమవారిలో గాని, పరేషు వా=శత్రువులలో గాని, 
క్రియమాణమ్‌= చేయబడుచున్నది గాని, కృతం వాపి=చేయబడినది గాని, చికీర్షి 
తమ్‌-చేయ తలపెట్టినది గాని, తేషామ్‌=వారికి, చారేణ=గూఢచారుల ద్వారా, 
అవిదితమ్‌=తెలియనిది, కించిత్‌=-ఏమియు, నాస్తి=లేదు. 


తా. కోపమువలన గాని, కామముచేత గాని, ధనముకొరకు గాని వా 
రెన్నడు అసత్య మాడెడివారు కాదు. స్వపరరాష్ట్ర ములలో చేయబడినది కాని, 
చేయబడుచున్నది కాని, చేయబడ నున్నది గాని, వారికి గూఢచారుల ద్వారా 
తెలియనిది ఏదియు లేకుండెను. 7 


మూ. కుశలా వ్యవహారేషు సౌహృదేషు పరీక్షితాః, 

ప్రాప్తకాలం తుతే దణ్ణం ధారయేయు; సుతేష్యపి, 8 

ప్ర అ. తే=ఆ మంత్రులు, వ్యవహా రేషు=వ్యవహారములయందు, 
కుశలాః=సమరులు, సౌహుదేషు=-ఘేహములవిషయమున, పరీకి తాః=పరీకి ంపబడి 

[వ ల ప లి లి 

నవారు. సుతేష్వపి=కుమారుల విషయమునందు కూడ, ప్రాప్తకాలమ్‌సరి యైన, 
దణ్ణమ్‌=దండమును, ధారయేయుః=విధించెడివారు. 

తా. ఆ మంత్రులు వ్యవహారదక్టులు. వీరికి ఎట్టి స్నేహితు లున్నారో 
(రాజుచేత) పరీక్రించబడినవారు. కుమారులకు కూడ, ఆవశ్యక మైనపుడు సరి 
యైన దండమును విధించెడివారు. 8 
మూ. కోశసజ్ఞుహచణే యుక్తా బలస్య చ పరిగ్రహే 

అహితం చాపి పురుషం న విహింస్యురదూషకమ్‌. 9 


116 శ్రీమద్రామాయణము 


ప్ర అ. కోశసంగహణే=ధనాగారమును నింపుటయందును, బలస్య= పై 

aa పర్మిగహే చాసమకూర్చుటయందును, యుక్తాఃామిక్కిలి శ్రద్ధ 

"పెడివారు. అదూషకమ్‌=-అపరాధముచేయని, అహితం పురుషమపీ= శత్రువును 
నీ న విహింస్యుః= =బాధించరు. 


తౌ ఆ మంత్రులు రాజ్యధనాగారమును నింపుట, సైన్యమును 
సమకూర్చుట మొదలైన రాజ్యకార్యములయందు సర్వదా ఆసక్తి చూపెడివారు. 
అపరాధము చేయనిచో శత్రువు నైనను హింసించరు. 9 
అ జ 9 స్ట్‌ 
మూ. వీరాశ్ళ నియతోత్సాహా రాజశాస్త్రమను ష్టితాః, 
శుచీవాం రక్షితారశ్చ నిత్యం విషయవా సినామ్‌. 10 
ప్ర. ఆ. వీరాశ్చావీరులు, నియతోత్సాహాఃాస్థిర మైన ఉత్సాహము 
కలవారు, రాజశాస్త్రమ్‌=రాజశాస్త్రమును, అనుష్టితొః౭అనుసరించి ప్రవర్తించు 
వారు, విషయవాసినామ్‌=దేశములో నివసించు, శుచీనామ్‌=సత్పురుషులకు, 
నిత్యమ్‌=ఎల్లప్పుడును, రక్షితారశ్చ=రక్షకులు. 
తా. ఆ మంత్రులు వీరులు, చలించని ఉత్సాహము కలవారు, రాజశాష్త్ర 
ప్రకారము కార్యములను _అనుష్టించుదారు, దేశములో నున్న సత్సురుషులకు 


ఎట్టి ఉపషద్రవములు కలుగకుండ ఎల్లప్పుడును కాపొడుచుండెడివారు. 10 
క x UU అబ్బి ఆప్‌ ఆ జ్యూ 
మూ. బ్రహ్మ క్షతమహింసన్త స్తే కోశం సమపూరయన్‌, 
సుతీక్షదణ్డా: సంప్రేక్ర్య పురుషస్య బలాబలమ్‌. 1 
ప్ర (బహ్మ=బాహ్మణజాతిని, క్షతమ్‌=క్షతియజాతిని, అహిం 
ప మం తే=వారు, కోశమ్‌=ధనాగారమును, సమపూరయన్‌=నిం 
పరి. పురుషస్య=అపరాధి యైన పురుషునియొక్క, బలాబలమ్‌=బలాబలములను, 


సం(పేక్ష్య-చూచి, సుతీక్షదణ్డాః౭చాలతీక్ష మైన దండము ఇచ్చెడివారు. 


లా ఆ మంత్రులు (బ్రాహ్మ ణక్షతియులకు బాధ కలుగకుండ చూచుచు 
కోశమును నింపెడివారు. అపరాధియొక్క  బలాబలములను పరీక్షించి, తగు 
విధముగ తీక్ష మైన దండమును విధించెడివారు. (బలవంతుడైనచో అధిక 
దండము దుర్చలుడైనచో అల్పదండము ఇచ్చెడివారు. లేదా అపరాధముయొక్క 
బలాబలములను పరీక్షించి శిక్షించెడివారు,. 1 


మూ. శుచీనా మేకబుద్దీనాం సర్వేషాం సంప్రజానతామ్‌, 
వాపీత్సురే వా రాష్ట్రే వా మృషావాదీ నరః క్వచిత్‌. 12 


బాలకాండము స.7 117 


ప్ర అ. శుచీనామ్‌= పరిశుద్ధ మైన నడవడిక గలవారును, ఏకబు 
ద్దీనామ=ఐకమత్యముతో ప్రవర్తించువారును అగు, సర్వేషామ్‌= ఆ అందరు 
మేంత్రులును, సంప్రజానతామ్‌=రాజ్యతంత్రమును విచారించుచుండగా, పురేవా= 
పట్టణమునందు గాని, రాజ్యే వా=రాజ్యమునందు గాని, క్వచిత్‌ =ఎక్కడను, 
మృషావాదీ=ఆసత్యమును పలికెడి, నరః=మనుష్యుడు, నాసీత్‌ =లేకుండెను. 


తా. పరిశుద్ధమైన నడవడిక గల ఆ మంత్రు లందరును ఐకమత్యముతో 
రాజకార్యములను “వక్కబెట్టుచుండగా, నగరములో గాని, రాజ్యములో గాని, 
ఎచ్చటను, అసత్యమాడువాడు ఒక్కడును ఉండెడివాడు కాదు. 12 


మూ. క్ళిన్న దుష్టస్తత్రా సీత్సరదారరతో నరః, 
ప్రశావ్తం పర్వమేవా సీద్రాష్ట్రం పురవరం చ తత్‌. 13 
ప్ర అ. తతాఆ రాజ్యమునందు, దుష్టః=దుష్ట్రుడు కాని, పరదార 
రతః=పరభార్యలయందు ఆసక్తి కలవాడు గాని అయిన, నరః=మనుష్యుడు, 
కశ్చిత్‌ =ఒక్కడును, నాసీత్‌=లేకుండెను, సర్వమ్‌=సమస్త మైన, రాష్ట్రమ్‌=రాష్ట్రము, 
తత్‌=ఆ, పురవరం చైపట్టణశేష్ణ మైన అయోధ్యయు, ప్రశాన్తమ్‌=శాంతిపూర్ణ 
మై, ఆసీత్‌=ఉండెను. 


తా. ఆ రాజ్యములో దుష్టుడు గాని, పరభార్యాసక్తుడు కాని లేకుండెను. 
ఆ రాష్ట్రము నందంతటను, అయోధ్యయందును శాంతి నెలకొని ఉండెను. 13 
మూ. సువాససస్సువేషాశ్చ తేచ సర్వే సుశీఠరినః 

9 ఆ 

హితార్థం చ నరేన్హుస్య జాగ్రతో నయచక్టుషా, 14 

ప్ర. అ. తే సర్వే=ఆ మంత్రులందరును, సువాసనః=మంచి వస్త్రములను 
ధరించెడివారు. సువేషాశ్చ=మంచి వేషము కలవారు, సుశీలినః=ామంచి శీలము 


కలవారు, నరేన్హస్య=-రాజుయొక్క, హితార్థమ్‌= హితముకొరకు, నయచక్షుషా=నీతి 
యనెడు నేత్రముతో, జాగతః=మేల్కొని యుండెడివారు. 


తా. ఆ మంత్రు లందరును మంచి వస్త్రములు, వేషములు 
ధరించెడివారు. మంచి శీలము కలవారు. నీతినేత్రములతో సర్వదా మేల్కొని 
యుండి రాజుయొక్క హితముకొరకు పాటుపడెడి వారు. 14 
మూ. గురౌ గుణగ్భ హీతాశ్చ ప్రభఖ్యాతాశ్ళ పరాక్రమే, 

విదేశేష్య పి విఖ్యాతాస్పర్వతో బుద్దినిశ్చయాత్‌. 15 


118 శ్రీమద్రామాయణము 


ప. అం =మాతాఎ,తా గురుజనమునం అగ బాతౌః= 
ప్ర గురౌ షిత్రాది గురుజన నందు, గుణగ్ఫకీ గు 
ణముల బాంచువారు, పరా =పరా ష్‌ ' 
ములను మాత్రమే (గ్రహించువారు, ప (క్రమే=ప (క్రమము విషయమున 
పఖ్వాతాః=ప బది ందినవారు, సర్శతఃలఅ షయములందును, బు 
ప్రఖ్యాతాాప్రసిద్ధి పా స విషయములందును, బుద్ది 
నిశ్చయాత్‌ =బుద్ధియొక్క _ విశ్చయమువలన, విదేశేష్వ పివిదేశములలో కూడ, 
విజ్ఞాతాః=ప్ర సిద్దులు. 

a ఠా 

తా ఆ మంత్రులు మాతాపిత్రాదు లగు పెద్దలలో ఉన్న గుణములను 

మాత్రమే (గహించెడివారు. పరాక్రమముచే ప్రసిద్ధులు, అన్ని విషయములను 
గహింప గలిగిన బుదిబలమును బటి విదేశములలో కూడ (1పఖ్యాతి గడించినవారు. 
స ధ్‌ జ (లఖ్యా 


మూ. సన్తివిగ్రహతత్ర ఎజాః ప్రకృత్యా సమ్పదాన్నితాః, 16 
మన్త్రిసంవరణే శకాః శక్తాః సూక్ష్మొసు బుద్దిషు, 
నీతిశాస్త్రవిశేషజ్ఞాః సతతం (పియవాదినః. 17 


ప్ర. అ. సన్ధివిగ్రహతత్త ్యజ్ఞా=సంధివిగ్రహముల తత్త్వము నెరిగినవారు. 
(ప్రకృత్యా=స్వభావముచేత, సమృ్బదా=సంపదతో, అన్వితాః౭కూడినవారు, మన్త్రిసంవ 
రణే=మంత్రమును దాచుటయందు, శక్తాః=సమర్జులు, సూక్షాసు=సూక్ష్మము లైన, 

కి చా యి లు ఇ 
బుదిషు=బుదులయందు, శకాః=సమరులు, నీతిశాస్త విశేషజ్లాః=నీతిశాస్త్రములోని 
డా థి = థి ఇ 

విశేషములు తెలిసినవారు, సతతమ్‌=ఎల్లప్పుడును, (పీయవాదినఃపియ మైన 
మాటలు పలుకువారు. 


తా. ఆ మంత్రులందరును శత్రువులతో ఎప్పుడు ఎట్లు సంధిచేసికొన 
వలెనో, ఎప్పుడు వారితో యుద్దము చేయవలెనో బాగుగ తెలిసినవారు. 
సహజముగ ఐశ్వర్యవంతులు. ఆలోచనలను రహస్యముగ _ఉంచుటయందును, 
సూక్ష్మ విషయములను (గ్రహించి నిర్ణయములు చేయుటయందును సమర్థులు. 
నీతిశాస్త్రములోని విశేషము లన్నియు తెలిసినవారు. ఇతరుల మనస్సును 
నొప్పింపని విధమున మాటలాడువారు, 16, 17 


మూ. ఈదృశైస్తెరమాత్యెస్తు రాజా దశరథో౭_ నఘః, 
ఉపపన్నో" గుణో పేతైరన్వశాసద్వసున్లరామ్‌. 18 
రా 
ప్ర. అ. అనఘః=ఎట్టిదోషములును లేని, దశరథః రాజా=దశరథ మహా 
రాజు, గుణో పేతైః=సద్గుణములు గల, ఈదృ2ః=ఇట్రి, అమాత్యెః=మంత్రులతో, 
ఉ పేతః=కూడినవాడైై, వసున్లరామ్‌=భూమిని, అన్వశాసత్‌ =పరిపొల్‌ంచెను. 


తా. ఎట్టిదోషములును లేని దశరథమహారాజు, ఇట్టి సద్గుణో పేతు లైన 
మంత్రుల సాహాయ్యముతో భూమిని పరిపాలించెను. 18 


బాలకాండము ప. 110 


మూ. అవేక్షమాణశ్సారేణ ప్రజా ధర్మేణ రష్టయన్‌, 


వ్రజానాం పాలనం కుర్వన్‌ అధర్మాన్‌ పరివర్ణయన్‌. 19 
విశ్రుత స్త్రిషు లోకేషు వదాన్యః సత్యసజ్ఞరః, 
స తత్ర పురుషవ్యాఘ్ర: శశాస పృథివీమిమామ్‌. 20 


పే. అ. పురుషవ్యాఘః=పురుషులలో (శ్రేష్ట డైన, నః=ఆ దశరథ మహారాజు, 
చారేణ=గూఢచారిచేత, అవేక్షమాణః=చూచుచు, ప్రజాఃప్రజలను, రఖ్బయన్‌ =సం 
తోష పెట్టుచు, ప్రజానామ్‌=ప్రజలయొక్క, పాలనమ్‌=రక్షణను, కుర్వన్‌ =చేయుచు, 
అధర్మాన్‌=అధర్మ ములను, పరివర్తయన్‌ =విసర్తించుచు, వదాన్యః=ఉదారు డనియు, 
సత్యసబ్గరః=సత్య మైన ప్రతిజ్ఞ కలవాడనియు, త్రిషు లోకేషు=మూడు లోకము 
లలో, విశుతఃప్ర సిద్దుడై, ఇమామ్‌=ఈ, పృథివీమ్‌=భూమిని, ధర్మేణ=ధర్మముచేత, 
శశాస=పరిపాలించెను. 


తా. బొదార్యవంతు డనియు, ప్రజ్ఞను నిలుపుకొనువా డనియు మూడు 
లోకములలో ప్రసిద్ధి గాంచిన, పురుష (శ్రేష్టుడైన ఆ దశరథుడు, రాజ్యములోని 
విషయముల నన్నింటిని గూఢచారుల ద్వారా తెలిసికొనుచు, ప్రజలను ఆనందింప 
చేసి, వారిని రక్తించుచు, అధర్మములను తొలగించుచు, ఈ భూమి నంతను 
ధర్మముతో పరిపాలించెను. 19, 20 


మూ, నాధ్యగచ్చద్విశిష్టం వా తుల్యం వా శత్రుమాత్మనః, 
మిత్రవాన్నతపామన్తః ప్రతాపహతకణ్ణకః, 21 
లు 
స శశాస జగద్రాజా దివం దేవపతిర్యథా. 


ప్ర. అ. మిత్రవాన్‌=స్నేహితులు కలవాడును, నతసామన్తః=లొంగి 
ఉన్న సామంతులు కలవాడును, ప్రతాపహతకల్ణాకః= ప్రతాపము చేత చంపబడిన 
శృత్రువులుగలవాడును అగు, ఆ దశరథుడు, ఆత్మనఃతనకం టె, విశిష్టం 
వా=గొప్పవా డైన, లేదా, తుల్యం వా=సమాను డైన, శత్రుమ్‌=శత్రువును, 
నాధ్యగచ్చత్‌ =పొందలేదు. సః రాజా=ఆ రాజు, దేవపతిః=దేవేంద్రుడు, దివం 
యథా=స్వర్గమును వలె, జగత్‌ =జగత్తును, శశాస=పరిపాలించెను. 


తా ఆ దశరథునకు ఎందరో మిత్రు లుండిరి. సామంతరాజు 
లందరును లొంగి ఉండిరి. అతడు తనకు బాధ కలిగించువారి నందరిని 
ప్రతాపముచేత సంహరించెను. అందుచే అతనిని మించినవాడుగాని, అతనితో 
సమానుడుగాని అయిన శత్రు వొక్కడును లేకుండెను. అతడు, దేవేంద్రుడు 
స్వర్గమును పాలించి నట్లు ఈ జగత్తు నంతను పాలించెను. 21 


120 శ్రీమద్రామాయణము 


మూ. తైర్మన్తిభిర్మన్తహితే నివిష్నైః 
వృతో2_నురక్తేః కుశలైః సమర్జెః, 
స పారివో దీప్తమవాప యుక్త 
'ప్తేజోమ్‌యై రోభిరివోదితో౭ర్క:. 22 


ఇత్యార్తే, శ్రీమద్రామాయణే, ఆదికావ్యే, 
బాలకొత్డే సప్తమ: సర్గః, 

ప్ర. అ. మన్త్ర హితే=ఆలోచనయందును తన హీతమునందును, నివిషెః= 
ఆసక్తి కలవారును, అనురక్తెః=అనురాగము కలవారును, కుశలైః= నేర్పరులును, 
సమర్ధఃాసమర్జ్భులును అయిన్‌, తైః మన్తిధి=ఆ మంత్రులతో, వృతః=కూడిన, 
సః పార్టివణాఆ రాజు, తేజోమయైః=తేజోరూపము లైన, గోభిః=కిరణము 
లతో, యుక్తః=కూడిన, ఉదితః=ఉదయించిన, అర్కః ఇవ=సూర్యుడు వలె, 
దీప్పీమ్‌-కాంతిని, అవాప=పొందెను. 


తా. ఆలోచనలయందును, తనకు మేలు చేయుటయందును ఆసక్తి గల 
వారును, అనురక్తులును, సమర్జులును, నేర్పు కలవారును అగు ఆ మంత్రులతో, 
దశరథమహారాజు, తేజోరూపము లైన కిరణములతో కూడిన ఉదయించుచున్న 
సూర్యుడు వలె ప్రకాశించెను. 


వి. “మన్తహితే నియుక్తెణ అని గోవిందరాజసంమతపాఠము. 
“మంత్ర హితములందు నియమింపబడిన్‌. వారు” అని అర్థము. 22 


“బాలానందిని" యను శ్రీముద్రామాయశాం ధవ్యాఖ్యానమునందు, 
బాలకాండలో సప్తమసర్గ సమాప్తము, 


[సంతానోత్తత్తి నిమిత్తమై దశరథుడు అశ్చమేధయాగము చేయ నంక 
ల్రించుట. మంత్రులును, (బాహ్మణులును దానిని ఆమోదించుట.] 
మూ. తస్య త్వేవంప్రభావస్య ధర్మజ్ఞస్య మహాత్మనః, 

సుతార్హం తప్యమానస్య నా సీద్వంశకరః సుతః. || 

C3 

ప్ర ఆ. ఏవం ప్రభావస్య=ఇట్టి (ప్రభావము కలవాడును, ధర్మజ్ఞస్య=ధర్మము 
తెలిసినవాడును, మహాత్మనఃగొప్ప బుద్ధి కలవాడును, సుతార్థమ్‌=కుమారులకొ 
రకు, తప్యమానస్యాపరితపించుచున్నవాడును అగు, తస్య=ఆ దశరథునకు, 
వంశకరః=వంశమును నిలుపునట్టి, సుతః=కుమారుడు, నాసీత్‌=కలుగలేదు. 

తా. ఇట్టి ప్రభావము గల, ధర్మజ్ఞ డైన, మహానుభావు డైన ఆ 
దశరథునకు చాల కాలము వరకును, వంశమును నిలబెట్టు కుమారుడు కలుగలేదు. 
మూ. చిన్తయానస్య తస్యెవం బుద్ధిరా సీన్మహాత్మనః, 

సుతార్థం హయమేదేన కిమర్థం న యజామ్యహమ్‌. 2 

ప్ర అం చిన్నయానస్య=పుత్రులకొర క్రై చింతించుచున్న, తస్య=ఆ, 
మహాత్మనః=మహాత్మునకు, ఏవమ్‌=ఈ విధముగ, బుద్దిణాబుద్ది, ఆసీత్‌ =కలిగెను. 
“ఆహమ్‌=నేను, సుతార్థమ్‌=కుమారులకొర కై, హయమేఢేన=లశ్వ మేధయాగముచేత, 
కిమర్ధమ్‌=ఎందువలన, న యజామి=దేవతల నారాధింపకూడదు ?” 

తా. పుత్రులు జనించలే దని చింతించుచున్న ఆ మహాత్ముని మనస్సులో 


“నేను సుతులను పొందుటకై అశ్వమేధయాగము చేయవచ్చును కదా ?” 
అను అభిప్రాయము కలిగెను. 2 


మూ. స నిశ్చితాం మతిం కృత్వా యష్టవ్యమితి బుద్ధిమాన్‌, 
మన్తిిధిః సహ ధర్మాత్మా సర్వెరేవ కృతాత్మభిః 3 
తతో౭బ్రవీదిదం రాజా సుమన్త్రం మన్తిసత్తమమ్‌, 
శీఘ్రమానయ మే సర్వాన్‌ గురూంస్తాన్‌ సపురోహితాన్‌. 4 


ప్ర. అ. బుద్ధిమాన్‌ =బుద్ధిమంతు డైన, ధర్మాత్మా=ధర్మాత్ము డైన, పః 


122 శ్రీమద్రామాయణము 


రాజా=ఆ రాజు, కృతాత్మభిఃపరిశుద్ధమైన బుద్ధి గల, సర్వెరేవాసమస్త మైన, 
మన్తిిభి=మంత్రులతో కూడ కలసి, యష్టవ్యమితి=జయాగము చేయవలెను 
అని, నిశ్చితామ్‌ =నిశ్చిత మైన, మతిం కృత్వా=ఆలో చన చేసి, తతః=అటు 
పిమ్మట, మన్తిసత్తమమ్‌=మంత్రిశేష్టు డైన, సుమన్ర్రమ్‌=-సుమంత్రుని గూర్చి, 
ఇదమ్‌=-ఈ వాక్యమును, అబవీత్‌ =పలి కెను. సపురో హితాన్‌=పురో హితులతో 
గూడిన, తాన్‌=ఆ, సర్వాన్‌=సమస్త మైన, మే గురూన్‌=నా గురువులను, 
ఆనయ=తీసికొని రమ్ము. 


తా. బుద్ధిమంతుడును, ధర్మాత్ముడును అయిన ఆ రాజు, పరిశుద్ధ 
మైన బుద్ధి గల మంత్రు అందరితో సంప్రదించి, యాగము చేయవలె నని 
గట్టిగా నిశ్చయించి - “పురోహితులతో కూడ, నా గురువుల నందరిని తీసికొని 


రమ్ము ” అని మంత్రిసత్తము డైన సుమంత్రుని ఆదేశించెను. 3, 4 
మూ. తతః సుమన్తిస్త వరితం గత్వా త్వరితవిక్రమః, 
సమావయత్స తాన్‌ సర్వాన్‌ సమప్తావ్వేదపారగాన్‌. ర్‌ 


సుయజ్ఞం వామదేవం చ జాబాలిమథ కాశ్యపమ్‌, 

పురోహితం వసిష్టం చయే చాన్యే ద్విజసత్తమా:. 6 

ప్ర. అ. తతః=పిమ్మట, త్వరితవిక్రమఃశ్రేష్ణమైన గమనము గల, పః 
సుమన్త్వః-ఆ సుమంత్రుడు, త్వరితమ్‌= శీఘ్రముగా, గత్వా=చెళ్లి, సుయజ్ఞమ్‌= 
సుయజ్ఞాని, వామదేవం చావామదేవుని, అథెామరియు, జాబాలిమ్‌=జాబాలిని, 
కాశ్యపమ్‌=కాశ్యపుని, పురోహితమ్‌=పురోహితు డైన, వసిష్టం చావసిష్టుని, 
ఆన్యే-ఇతరు లైన, యే ద్విజసత్తమాః=ఏ (బాహ్మణోత్తములు కలరో, వేదపా 
రగాన్‌=వేదముల అంతమును చూచిన, సమస్తాన్‌=ఒకచోట చేర్చబడిన, తాన్‌ 
సర్వాన్‌ =వారి నందరిని, సమానయత్‌ =తీ సికొనివచ్చెను. 

తా. సుమంత్రుడు శీఘ్రముగా, వెళ్లి, సుయజ్ఞని, వామదేవుని, జాబా 
లిని, కాశ్యపుని, పురోహితు డైన వసిషుని, తదితరులైన బ్రాహ్మణోత్తములను, 
సర్వవేదములు తెలిసిన వీరందరిని ఒక్కసారిగ తీసికొని వచ్చెను. 5, 6 
మూ. తాన్‌ పూజయిత్వా ధర్మాత్మా రాజా దశరథస్తదా, 

ఆళి (oa 

ఇదం ధర్మార్థస హితం శ్లక్‌ష్షం వచనమబ్రవీత్‌. 7 

ప్ర. అ ధర్మాత్మా=ధర్మాత్ము డన, దశరథః రాజా=దశరథమహారాజు, 
తదా=అప్పుడు, తాన్‌ =వారిని, పూజయిత్వా=పూజించి, ధర్మార్థస హితమ్‌-ధర్మార్థ 
ములతో కూడిన, శ్లక్‌ష్ణమ్‌=మృదు వైన, ఇదం వచనమ్‌=ఈ వాక్యమును, 


బాలకాండము స,8 123 
అబ్రవీత్‌ =పలిక౩ెను. 


తా. ధర్మాత్ము డైన ఆ దశరథమహారాజు వారిని ఆదరించి, 
ధర్మార్థములతో కూడిన, మధుర మైన వచనమును పలికెను. 7 


మూ. మమ లాలప్యమానస్య పుత్రార్థం నాస్తి వై సుఖమ్‌, 
తదహం హయమేధేన యక్ష్యామీతి మతిర్మమ. 8 


ప్ర అ పుత్రార్ధమ్‌=ప్పుతులకొరకు, లాలప్యమానస్య=బాధపడుచున్న, 
మమ=నాకు, సుఖమ్‌=సుఖము, నాస్తి వై=లేదు. తత్‌=ఆ కారణమువలన, 
అహమ్‌=నేను, హయమేధేన యక్ష్యామి=అశ్వ మేధయాగము చేయుదును, ఇతి=అని, 
మమా=నాకు, మతిః=అభ్మిపాయము. 


తా. పుత్రులు లేరని బాధపడుచున్న నాకు సుఖ మనునది లేదు. 
అందుచే అశ్వమేధయాగము చేయ వలె నని నాకు అభిలాష కలిగినది. 8 


ఊగ జ్యా ఆ ఇన్‌ 
మూ. తదహం యష్టుమిచ్చామి శాస్త్రదృ షన కర్మణా, 
కథం ప్రాప్సా్యమ్యహం కామం బుద్దిరత్ర విచార్యతామ్‌. 9 


ప్ర. అ. తత్‌=ఆ కారణమువలన, అహమ్‌=నేను, శాస్త్రదృ ప్టేన= 
శాస్త్రోక్త మైన, కర్మణా=కర్మచేత, యష్టుమ్‌=అశ్వమేధయాగము చేయుటకు, 
ఇచ్చామి=కోరుచున్నాను. కామమ్‌=కోరికను, కథమ్‌=ఎట్ట్లు, అహమ్‌=నేను, 
'ప్రాప్ప్యామి=పొందగలనో, అత్ర=ఈ విషయమున, బుద్ధిణఉపాయము, విచార్య 
తామ్‌ =ఆలోచింపబడుగాక. 


తా. అందుచే నేను యథాశాస్త్రముగ యజ్ఞము చేయదలచుచున్నాను. 
నా కోరిక ఎట్టు తీరునో ఉపాయము ఆలోచింపుడు. 9 


మూ. తతః పసార్వితి తద్వాక్యం బ్రాహ్మణాః ప్రత్యపూజయన్‌, 
వసిష్టప్రముఖాస్సర్వే పార్థివస్య ముఖాచ్చు గచమ్‌. 10 
ప్ర. అ. తతఃఅటు పిమ్మట, వసిష్టప్రముభాః= వ పిష్టుడు, మొదలైన, 
(బ్రాహ్మణాః= బ్రాహ్మణులు, సర్వే=అందరును, పార్టివస్య=రాజుయొక్క, ముఖాత్‌= 
ముఖమునుండి, చ్యుతమ్‌=వెలువడిన, తత్‌ వాక్యమ్‌=ఆ వాక్యమును, సాధు 
ఇతి=చాల బాగున్న దని, (ప్రత్యపూజయన్‌ =అభినందించిరి. 


తా. వసిష్టుడు మొదలైన ఆ బ్రాహ్మణు అందరును దశరథుని 
నిర్ణయము చాల బాగున్న దని అభినందించిరి. 10 


124 శ్రీమద్రామాయణము 


మూ. ఊచుశ్ళ పరమపీతాః సర్వే దశరథం వచః, 
సమ్ఫారాః సమ్భిియన్నాం తే తురగశ్చ విముచ్యతామ్‌. 11 
ప్ర. అ. సర్వే=వారందరును, పరమ ప్రీతాః=మిక్కిలి పంతసించిన 
వారై, దశరథమ్‌=దశరథుని గూర్చి, వచఃవాక్కును, ఊచుశ్చాపలికిరి కూడ, 
సంభారాః=ఉపకరణములు, సంభియన్నామ్‌ =కూర్చబడుగాక, తే=నీయొక్క, తుర 
గశ్స=గుజ్జిముకూడ, విముచ్యతామ్‌ =విదువబడుగాక. 


తా. వారందరును చాల సంతసించి దశరథునితో “కావలసిన 


వస్తుసామగ్రిని సమకూర్చి అశ్వమును విడువుము,” అని పలికిరి, n 
మూ. సర్వథా (పాప్ప M9 పుత్రానభిపేతాంశ్చ పార్థివ, 
యస్య తే ధార్మికీ బుద్రిరియం పుత్రార్థమాగతా. 12 
ప్ర అఆ. పార్ధివాఓ రాజా | యస్య=ఏ, తే=నీకు, పుత్రా 


ర్రమ్‌=పుత్రులకొరకై, ఇయమ్‌=ఈ, ధార్మికీధర్మసంమత మైన, బుద్ధిఃబుద్ధి, 
ఆగతా=కలిగినదో, అట్టి నీవు, అభి పేతాన్‌ =ఇష్టులైన, పుత్రాన్‌ =పుత్రులను, 
సర్వథా=తప్పక, ప్రాప్య సే=పొందగలవు. 

తా. “ఓ రాజా ! పుత్రులు కావలె నని నీకు కలిగిన ఈ బుద్ధి చాల 
ధర్మసంమత మైనది. నీకు తప్పక, ఇష్టు లైన పుత్రులు కలుగుదురు. 12 
మూ. తతః (పీతో౭_భవద్రాజా శ్రుత్వా తద్ది (జభాషితమ్‌, 

అమాత్యాంశ్చాబ్రవీద్రాజా హర్షపర్యాకులేక్షణః. 13 

అమె ద్‌ 

ప్ర. అ. తతణాలటుపిమ్మట, రాజా=రాజుతత్‌ ద్విజభా షితమ్‌=ఆ 
బ్రాహ్మణుల వాక్యమును, శ్రుత్వా=విని, ప్రీతఈ=సంతసించినవాడు, అభవత్‌ =ఆ 
యెను. రాజా=రాజు, హర్షపర్యాకులేక్షణః=ఆనందముతో వ్యాకుల మైన చూపులు 
కలవాడై, అమాత్యాన్‌=మంత్రులను గూర్చి, అబ్రవీత్‌ చాపలికను. 

తా. రాజు బ్రాహ్మణుల మాటలకు సంతసించి, ఆనందము 
తొణికిసలాడుచున్న చూపులతో, మంత్రులతో ఇట్లు పలికెను. 13 


మూ. సంభారాః సంభ్రియన్లాం మే గురూణాం వచనాదిహ, 

ఆ తి 

సమర్ధాధి ప్టీతశ్చాశ్వప్పోపాధ్యాయో విముచ్యతామ్‌. 14 

ప్ర అ. ఇహ=ఇచట, మే గురూణామ్‌=నా గురువుల, వచనాత్‌= 
మాటప్రకారము, సంభారాః౭యజ్జ్ఞమునకు కావలసిన వస్తుసామగ్రి, సంభ్రియ 
న్హామా-సమకూర్చబడుగాక, పమర్థాధి ష్టీత;=సమర్హు లైన వీరులచే రక్షింపబడిన, 


బాలకొండము సి 125 


సోపాధ్యాయః= ఉపాధ్యాయులతో కూడిన, అశ్వః=అశ్వము, విముచ్యతామ్‌=విడువ 
బడుగాక. 


తా. నా గురువులు చెప్పిన విధముగ యజ్ఞసంభారములను సమకూర్చి, 
సమర్హు లైన వీరులచే రక్షింపబడుచున్న ఆశ్వమును విడిచి, దాని వెంట 


ఉపాధ్యాయులను కూడ పంపుడు. 14 
మూ. సరయ్యాకశ్సోత్తరే తీరే యజ్ఞభూమిర్విధీయతామ్‌, 
శావయశ్చాభివర్హనాం యథాకల్పం యథావిధి. 15 


ప్ర. అ. సరయ్యాః పరయూనదియొక్క, ఉత్తరే తీరే=ఉత్తరతీరమునందు, 
యజ్ఞభూమిః=యజ్జ్ఞశాల, ' విధియతామ్‌=విర్మి ంచబడు గాక, యథాకల్పమ్‌ =పద్ధతి 
(ప్రకారముగా, యధథావిధి-శాస్త్రప్రకారముగా, శాన్తయశ్చ= శాంతులు కూడ, 
అభివర్ణన్హామ్‌=వృద్ధిపాందుగాక. 


తా. సరయూనది ఉత్తరతీరమున యజ్ఞభూమిని ఏర్పాటు చేయుడు. 
శాస్త్రోక్త ప్రకారముగ, నియమబద్దముగ శాంతికొార్యములను జరిపించుడు. 15 


మూ. శక్యః ప్రాప్తమయం యజ్ఞః సర్వేణాపి మహీకితా, 
ణా (SS 
Ca 9 ఆ 
నాపరాధో భవేత్కష్టో యద్యస్మిన్‌ క్రతుసత్త మే. 16 
ప్ర అ. అస్మిన్‌-ఈ, క్రతుసత్త మే= శ్రేష్ట మైన యజ్ఞమునందు, 
కష్ట=కష్టమైన, అపరాధః=పారబాటు, న భవేత్‌ యది=జరుగకపోయిన పక్ష 
మున, అయం యజ్ఞ= ఈ యజ్ఞము, సర్వేణాపీ మ హీక్షితా=ప్రతిరాజుచేతను, 
(9 Cy a 
'ప్రాస్పమ్‌=పొందుటకు, శక్యః=శక్య మైనది. 
తా. ఈ అశ్వమేధయాగములో అపాయకర మైన అపచార మేమియు 
కలుగని పక్షాన అందరు రాజులును దీనిని చేయ గరిగియుండెడివారు. 16 
మూ. ఛిద్రం హి మృగయన్తే2_త్ర విద్వాంపో బ్రహ్మరాక్షపాః 
నిహతస్య చ యజ్ఞస్య సద్యః కర్తా వినశ్యతి. 17 
Ci 
ప్ర. అ. ఆత్ర=ఈ అశ్వ మేధయాగమునందు, విద్యాంసః=పండితు లైన, 
(బ్రహ్మరక్షసాః=బ్రహ్మరాక్షసులు, ఛిద్రమ్‌=అపచారమును, మృగయన్తే హి=వెదకు 
చుందురు కదా. నిహతస్య=కొట్టవడిన, యజ్ఞస్య=యాగముయొక్క, కర్మా చ=కర్త, 
సద్యః=వెంటనే, వినశ్యతి=నశించును. 


తా. అశ్వమేధయాగములో ఏమైన (ప్రమాదము కలుగునా యని 
పండితులైన బ్రహ్మరాక్షసులు చూచుచు వేచియుందురు. యజ్ఞమునకు భంగము 


126 శ్రీమద్రామాయణము 
వాటిల్లినచో యజమానుడు వెంటనే నశించును. 

వి. యాగములు చేయు నప్పుడు ఏదైన అపచారము చేసిన (బ్రాహ్మణులు 
మరణానంతరము (బహ్మరాక్షసు లగుదు రని సంప్రదాయజ్ఞలు చెప్పుదురు. 
మూ. తద్యథా విధిపూర్వం మే క్రతురేష సమాప్యతే, 

తథా విధావం క్రియతాం సమర్గాః కరణేప్విహ. 18 

ప్ర. అ. తత్‌=ఆ కారణమువలన, మే=నాయొక్క, ఏషః క్రతుః=ఈ 
యజ్ఞము, విధిపూర్వమ్‌=యథాశాస్త్రముగ, యధథా=ఎట్లు, సమాష్యతే=సమాప్తి 
పొందింపబడునో, తథా=అట్టు, విధానమ్‌=ఏర్పాటు, క్రియతామ్‌=చేయబడుగాక. 
(మీరు), ఇహ=ఇచట, కరణేషు=కార్యములయందు, సమర్థాః౭సమర్హులు. 

తా. అందుచే, ఈ క్రతువు శాస్త్రప్రకారము పూర్తి యగునట్లు చూడుడు. 
మీరందరును కార్యములయందు ఆరితేరినవారే కదా. 18 
మూ. తథేతి చాబ్రువన్‌ సర్వే మన్తిిణః ప్రత్యపూజయన్‌, 

పార్టివేన్తుస్య తద్వాక్యం యథాజ్జ్ఞప్తం నిశమ్య తే, 19 

ప్ర అ తే మన్తిిణః౭ఆ మంత్రులు, సర్వే=అందరును, పార్టి 
వేన్తాస్య=దశరథునియొక్క, తత్‌ వాక్యమ్‌=ఆ వాక్యమును, నిశమ్యావిని, 


ప్రత్యపూజయన్‌ =అభినందించిరి. యధథా=ఎట్లు, ఆజ్ఞప్తమ్‌=ఆబ్బాపీంపబడినదో, 
తథా ఇతి=ఆఅటులనే చేసెదము అని, అబ్రువన్‌ చాపలికిరి కూడ. 


తా ఆ మంత్రు లందరును దశరథుని మాటలు విని ఆయనను 
అభినందించి, “తాము ఆజ్ఞాపించిన విధముననే చేసెదము” అని పలికిరి. 


ఎప్ర్‌ 

మూ. తథా ద్విజాస్తే ధర్మజ్ఞా వర్హయన్తో నృపోత్తమ, 
అనుజ్ఞాతాస్తతస్సర్వే పునర్హగ్ముర్యథాగతమ్‌. 20 
ప్ర. అ. ధర్మజ్ఞా౯ధర్మములు తెలిసిన, తే ద్విజాః=ఆ బ్రాహ్మణులు, 

తథా=ఆ విధముగా, నృపోత్తమమ్‌=దశరథుని, వర్హయన్తః=వృద్దిపాందించుచు, 


అనుజ్ఞాతాః=అనుజ్ఞ పొందినవారై, తతః=అటు పిమ్మట, సర్వే=అందరును, యథా 
గతమ్‌=వచ్చినట్లు, పునః=తిరిగి, జగ్ముః=వచెళ్లిరి. 


తా ఆ (బ్రాహ్మణు లందరును ఈ విధముగ దశరధుని ఉత్సాహమును 
వృద్దిపాందించి, అనుజ్ఞ తీసికొని, తిరిగి వెళ్లిరి, 20 


బాలకాండము ప.8 127 


మూ. విసర్ణయిత్వా తాన్‌ విప్రాన్‌ సచివానిదమట్రవీత్‌, 
బుత్విగ్భిరుపదిష్టోఒయం యధథావత్ర్రతురాప్యతామ్‌. 21 
ప్ర. అ. (దశరథుడు), తాన్‌ విప్రాన్‌=ఆ బ్రాహ్మణులను, విసర్హయిత్వా=పం 
పివేసి సచివాన్‌=మంత్రులనుగూర్చి, ఇదమ్‌= ఈ వాక్యమును, అబ్రవీత్‌ =పలికెను. 
బుత్విగ్భిఃాబుత్విక్కులవేత, ఉపదిష్టః=ఉపదేశించబడిన, అయమ్‌=ఈ, క్రతుః= 
యాగము, యథావత్‌ =యథాశాప్త్రముగ, ఆప్యతామ్‌=పొందబడుగాక. 


తా. దశరథుడు ఆ బ్రాహ్మణులు వెడలిపోయిన తరువాత, మంత్రులతో, 
“బుత్విక్కులు చెప్పిన ఈ యాగము యథాశాస్త్రముగ జరుగునట్లు చూడుడు” 
అని పలికెను. 21 
మూ. ఇత్యుక్త్వా వృపశార్జూలః సచివాన్‌ సముపస్టితావ్‌, 

యాన్‌ య ఠా 

విసర్ణయిత్యా స్వం వేశ్మ ప్రవివేశ మహాద్యుతిః. 22 

ప్ర. అ. మహాద్యుతిః=గొప్ప కాంతి గల, నృపశార్జూలః=ఆ రాజ్రేష్టుడు, 
సముపస్థితాన్‌ =దగ్గర ఉన్న, సచివాన్‌ =మంత్రులను గూర్చి, ఇతి=ఈ విధముగా, 
ఉక్స్యా=పలికి, విసర్హయిత్వా=వారినందరిని పంపివేసి, స్వమ్‌=తన సంబంధ మైన, 
వేశ్మ=గృహమును, ' ప్రవివేశ= ప్రవేశించెను. 

తా. గొప్ప కొంతి గల ఆ రాజ శేషుడు సమీపమున నున్న సచివులను 
ఈ విధముగ ఆజ్ఞాపించి, వారిని పంపివేసి, ఇంటిలోనికి (ప్రవేశించెను. 22 
మూ. తతః స గత్వా తాః పత్నీర్నరేన్హో హృదయప్రియాః,; 

ఉవాచ దీక్షాం విశత యక్షే గ౭-హం సుతకారణాత్‌. 23 

ప్ర. అ. తతణాఅటుపిమ్మట్క సః నరేన్హుః=ఆ నరేంద్రుడు, హృద 
య్మపియాః=తన హృదయమునకు (ప్రియ లైన, తాః పర్నీః౭ఆ భార్యలను, 
గత్వా=సమీ పించి, అహమ్‌=నేను, సుతకారణాల్‌ =పుత్రులకొరకై, యక్ష బైాయాగము 
చేయగలను. దీక్షామ్‌=దీక్షను, విశత=ప్రవేశించండి, అని, ఉవాచాపలికెను. 

తా. దశరథుడు తన మనస్సునకు చాల ఇమ్టులైన పత్నుల దగ్గరకు 
వెళ్లి, “నేను యాగము చేయనున్నాన్లు; అందుచే మీరు కూడ దీక్ష వహింపుడు” 
అని పలికెను. 

వి. భర్తతో కలిసి యజ్ఞయాగాదులు చేయు అర్లత గల భార్య “పత్ని”. 
మూ. తాసాం తేనాతికాన్తేన వచనేన సువర్చసామీ, 

ముఖపద్మాన్యశోభన్త పద్మానీవ హిమాత్యయే. 24 


128 శ్రీమద్రామాయణము 


ఇత్యార్లే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాడ్డే 
అష్టమ: సర్గః, 

ప్ర అ. అతికాన్తేనామిక్కిలి మనోహర మైన, తేన వచనేనాఆ 
వాక్కుచేత, సువర్చసామ్‌=మంచి కాంతి గల, తాసామ్‌=ఆ దశరథపత్నుల 
యొక్క, ముఖపద్మాని=ముఖపద్మ ములు, హిమాత్యయే= హేమంతబుతువుయొక్క 
అంతమునందు, పద్మానీవాపద్మ ములు వలె, అశోభన్త =ప్రకాశించినవి. 

తా. అతిమనోహర మైన ఆ మాట వినగానే మంచి తేజస్సు 
గల ఆ దశరథపత్నుల ముఖపద్మములు, మంచు తొలగినపుడు పద్మములు 
(పకాశించినట్లు (ప్రకాగించినవి, 24 


'బాలనందిని' యను శ్రీమదామాయణాంధవ్వాఖ్యానమునందు 
బాలకాండలో అష్ట్రమనర్గ నమాస్తము. 


అథ నవమః సర్గః 


[సుమంత్రుడు దశరథునకు బుశ్యశ్ళంగునిగూర్చి నంక్షిప్తముగ చెప్పుట.] 

మూ. ఏతచ్చుత్యా రహః సూతో రాజానమిదమబవీత్‌, 

బుత్విగ్భిరుపదిష్టోఒయం పురా వృత్తో మయా శ్రుతః, | 

ప్ర. అ. ఏతత్‌ =ఈ విషయమును, (శుత్వాావిని, సూతః=సారథి యైన 
సుమంత్రుడు, రాజానమ్‌=రాజును గూర్చి, రహః=రహస్యమునందు, ఇదమ్‌=-ఈ 
వాక్యమును, ఆబవీత్‌=పరి కెను. బుత్విగ్భిః-బుత్విక్కులచేత, ఉపదిష్టః=ఉపదేశిం 
పబడిన, అయమ్‌=-ఈ ఉపాయము, పురా=పూర్వము, వృత్తఃాజరిగినది, అనగా 
చర్చింపబడినది. మయా=నాచేత, (శుతః=వినబడినది. 


తా. ఈ విషయమును విన్న సుమంత్రుడు రహస్యముగ దశరథునితో 
ఇట్లు పలికెను. బుత్విక్కులు చెప్పిన ఈ ఉపాయము పూర్వము చర్చింపబడగా 


నేను వింటిని. 1 

మూ. సనత్కుమారో భగవాన్‌ పూర్వం కథితవాన్‌ కథామ్‌, 
బుషీణాం సన్నిధౌ రాజన్‌ తవ పుత్రాగమం ప్రతి. 2 
ప్ర అ. రాజన్‌=రాజా ! భగవాన్‌ =మాహాత్మ్యము గల, సన 


త్కుమారః=పనత్కుమారుడు, తవానీ యొక్క, పుత్రాగమం ప్రతి=పుత్రప్రాప్తీని 
గూర్చి, కథామ్‌=కథను, బుషీణామ్‌=బుషులయొక్క, సన్నిధౌ=సమీపమునందు, 
పూర్వమ్‌ =పూర్వమున, కథితవాన్‌ =చెప్పినాడు. 


తా. ఓ రాజా! నీ పుత్రప్రాప్తిని గూర్చిన కథను, పూర్వ మొకప్పుడు, 
సనత్కుమారుడు బుషులతో చెప్పినాడు. 2 
మూ. కాశ్యపస్యతు పుత్రో౭ స్తీ విభణ్ణక ఇతి (శ్రుతః 

బుష్యశృజ్ల ఇతి ఖ్యాతస్తస్య పుత్రో భవిష్యతి. 3 

ప్ర. అ. కాశ్యపస్య=కాశ్యపునకు, విభణ్ణకః ఇథి=విభండకు డని, (శుతః= 
(ప్రసిద్దు డైన, పుత్రః=కుమారుడు, అస్తి=ఉన్నాడు. తస్య=అతనికి, బుష్యశ్చజ్లః 
ఇతి=బుష్యశృంగు డని, ఖ్యాతః=ప్ర సిద్దుడైన, పుత్రః=పుత్రుడు, భవిష్యతి=పుట్టగలడు. 
9 


130 శ్రీమద్రామాయణము 


తా. “కాశ్యపునకు విభండకు డను కుమారుడు కలడు. ఆతనికి 


బుష్యశృంగు డను పుత్రుడు కలుగును, 3 
మూ. సవనే నిత్యసంవృద్దో మునిర్వనచరః సదా, 
నాన్యం జానాతి విడన్లో నిత్యం పిత్రనువర్తనాత్‌. 4 


ప్ర. అ. వనే=వనమునందు, నిత్యసంవృద్ధఃానిత్యము పెరిగిన వాడై, 
సదా=ఎల్లప్పుడును, వనచరః=వనమునందే సంచరించు, విపేన్హుః= బ్రాహ్మణశ్రేష్టు 
డైన సః ముని=ఆ బుష్యశృంగముని, నిత్యమ్‌ఎల్లప్పుడును, పిత్రనువర్త 
నాల్‌ =తండ్రినే అనుసరించి ఉండుట వలన, అన్యమ్‌=ఇతరుల నెవ్వరిని, 
జూనాతి=ఎరుగడు. 


తా. వనములోనే పెరిగి, నిత్యము వనములోనే సంచరించుచు, సర్వదా 
తండ్రితోడనే ఉండు ఆ బుష్యశృంగుడు తండ్రిని తప్ప వేరే ఎవ్వరిని ఎరుగడు. 
మూ. Fao (బహ్మచర్యస్య భవిష్యతి మహాత్మనః, 
షు ప్రథితం రాజన్‌ వి(పైశ్ళ కథితం సదా. ర్‌ 
ప్ర అ. రాజన్‌=ఓ రాజా ! మహాత్మనః=మహాత్ము డైన ఆ 
బుశ్యశ్చంగునకు, లో కేషు=లోకములయందు, ప్రథితమ్‌=ప్ర సిద్ధ మైనదియు, 
పదా=ఎల్లప్పుడును, విపై=బ్రాహ్మణులచేత, కథితమ్‌=కొనియాడబడి నదియు 
అగు, (బ్రహ్మ చర్యస్య= బ్రహ్మ చర్యముయొక్క, ద్వెవిధ్యమ్‌=ద్వివిధత్వము, అనగా 
'రెండువిధము లైన బ్రహ్మచర్యము, భవిష్యతి=కాగలదు, లేదా, బ్రహ్మచర్యమునకు, 
ద్వెవిధ్యమ్‌=విఘాతము, రాగలదు. 
తా. రాజా! ఆ బుష్యశృంగుడు, లోకములలో ప్రసిద్ధ మైనదియు, 
బ్రాహ్మణులచే సర్వదా కొనియాడబడునదియు అగు వ్రతిత్వము, |ప్రాజాపత్యము 
అని రెండు విధములైన బ్రహ్మచర్యమును అవలంబింపగలడు. లేదా ఆతని 
(బహ్మచర్యమునకు విఘాతము రాగలదు. 5 


మూ తొ సూ వర్తమానస్య కాలః సమభివర్తత, 
అగ్గిం శుశూషమాణస్య పితరం చ యశస్వీనమ్‌. 6 
ప్ర అ. అగ్నిమ్‌ అగ్నిని, యశ స్వినమ్‌=యశఃశాలి యగు, పితరం 
చాతండ్రిని, శుశూషమాణస్య= సేవించుచున్న, ఏవమ్‌=ఈ విధముగ, వర్తమా 
నస్య=ఉంటూన్న, తస్య=ఆతనికి, కాలః=కాలము, సమభివర్తత=గడవగలదు. 


తా. అగ్నిని యశఃశాలి యైన తన తండ్రిని సేవించుచు ఆతడు 


బాలకాండము ప.9 131 


(వ్రతిత్వ మను (బహ్మ చర్యమును కొంత కాలము గడుపగలడు. 6 


మూ. ఏతస్మిన్నేవ కాలే తు రోమపాదః ప్రతాపవాన్‌, 

అజ్లేషు ప్రథితో రాజా భవిష్యతి మహాబలః. 7 

ప్ర. ఆ. ఏతస్మిన్నేవ కాలే=ఈ కాలమునందే, ఆజ్లేషు=ఆంగదేశమునందు, 
ప్రతాపవాన్‌ =ప్రతాపము కలవాడును, మహాబలః=గొప్పబలము కలవాడును 
అగు, ప్రథితఃప్రసిద్దు డైన, రోమపాదః రాజా=రోముపాదు డనెడు రాజు, 
భవిష్యతి=ఉండగలడు. 

తా. ఈ కాలమునందే, అంగదేశములో, ప్రతాపశాలియు, ప్రసిద్దుడును, 
మహాబలుడును అగు రోమపాదు డను రాజు ఉండగలడు. 7 


మూ. తస్య వ్యతిక్రమాద్రాజ్ఞో భవిష్యతి సుదారుణా, 

అనావృష్టి: సుఘోరా వై సర్వభూతభయావహా. 8 

లు Ca 

ప్ర. అ. తస్య=ఆ, రాజ్ఞారాజుయొక్క, వ్యతిక్రమాత్‌ =-ధర్మాతి క్రమము 
వలన, సుదారుణా=చాలా దారుణ మైనదియు, పుఘోరా=చాల ఘోర 
మైనదియు, సర్వభూతభయావహా=పమస్త (ప్రాణులకును భయమును కలిగించు 
నదియు అగు, అనావృష్టిః= అనావృష్టి భవిష్యతి=కాగలదు. 

తా. ఆ రాజు ధర్మాతిక్రమము చేయుటచే అతని రాజ్యములో సర్వ 
'ప్రాణులకును భయంకర మైన తీవ మైన అనావృష్టి కలుగును. 8 
మూ. అనావృష్ట్యాం తు వృత్తాయాం రాజా దుఃఖసమన్సితః, 

బ్రాహ్మణాన్‌ శ్రుతవృద్దాంశ్చ సమానీయ ప్రవక్త తి. 9 

ప్ర. అ. అనావృష్ట్యామ్‌=అనావృష్టి, వృత్తాయామ్‌ =ఏర్పడిన దగుచుండగా, 
రాజా=రాజు, దుఃఖసమన్వితః=దుఃఖముతో కూడినవాడై, శ్రుతవృద్దాన్‌ =శా స్రాభ్యా 
పము చేత వృద్దు లైన, (బాహ్మణాన్‌= బ్రాహ్మణులను, సమానీయ= పిలి పించి, 
(ప్రవక్ష ఫతాఇట్లు పలుకును. 

తా. అనావృష్టి కలిగినందులకు మిక్కిలి దుఃఖించుచు, ఆ రాజు, విద్యా 
వృద్ద లైన బ్రాహ్మణులను పిలిపించి ఇట్లు చెప్పును. 9 
మూ. భవన్తః శుతధర్మాణో లోకచారిత్రవేదినః, 

పమాదిశన్తు నియమం ప్రాయశ్చిత్తం యథా భవేత్‌. 10 


132 శ్రీమద్రామాయణము 


ప్ర. అ. భవన్తఃణమీరందరును, శ్రుతధర్మాణఃావినబడిన ధర్మములు 
కలవారు, లోకచారిత్రవేదినః=లో కము యొక్క చరిత్రను ఎరిగినవారు, యథా=ఏ 
విధముగ, ప్రాయశ్చిత్తమ్‌=ప్రాయశ్చిత్తము, భవేత్‌ =అగునో, (ఆ విధముగ), 
నియమమ్‌=నియమమును, సమాదిశత=ఉపదేశించండి. 
తా. “మీరు సమస్తధర్మములు, లోకాచారములు తెలిసినవారు. ఈ 
అనావృష్టికి కారణ మైన పాపము _ తొలగిపావుటకై ఏదైన నియమమును 
ఉపదేశింపుడు.” 10 
క్స్‌ జ ల 
మూ. వక్ష్యన్తి తే మహీపాలం బ్రాహ్మణా వేదపారగాః, 
విభణ్ణకసుతం రాజన్‌ సర్యోపాయైరిహానయ. 1 


ప్ర. అ. వేదపారగాణసకల వేదముల అధ్యయనము చేసిన, తే 
(బాహ్మణాః=ఆ బ్రాహ్మణులు, మ హీపాలమ్‌=రాజును గూర్చి, వక్ష్యన్తి=ఇట్లు 
చెప్పగలరు, రాజన్‌=-ఓ రాజా ! విభణ్ణకసుతమ్‌=విభండకుని కుమారు 
డైన బుశ్యశృంగుని, సర్యోపాయైః=అన్ని ఉపాయములచేతను, ఇహ=ఇచటికి, 
ఆనయ=తీసికొని రమ్ము. 

తా. చేదములలో ప్రవీణు లైన ఆ బ్రాహ్మణులు ఆ రాజుతో ఇట్లు 
చెప్పగలరు - “రాజా ! అన్ని ఉపాయములను ప్రయోగించి, బుశ్యశ్చంగుని 
ఇచటకు రప్పింపుము”. n 
మూ. ఆనాయ్య చ మహీపాల బుశ్యశ్చజ్ణం సుసత్క తమ్‌, 

ప్రయచ్చ కన్యాం శాన్తాం వై విధినా సుసమా హితః. 12 

ప్ర. అ. మహీపాలాఓ రాజా! సుపత్కృతమ్‌ =బాగుగా సత్కరింపబడిన, 
_బుశ్యశృజ్ఞమ్‌=బుష్యశృంగుని, ఆనాయ్య=రప్పించి, సమా హితః=బాగుగా (శ్రద్ధకల 
వాడ వై, కన్యామ్‌=నీ కన్య యైన, శాన్నామ్‌=-శాంతను, విధినా-యయథాశాస్త్రముగా, 
ప్రయచ్చ=ఇమ్ము. 

తా ఓ రాజా! బుశ్యశ్చంగుని రప్పించి, అతనిని బాగుగా సత్కరించి, 
శ్రద్ధాయుక్తుడ వై శాంతను అతని కిచ్చి యథాశాస్త్రముగ వివాహము చేయుము. 


మూ. తేషాం తు వచనం శ్రుత్వా రాజా చివ్హాం ప్రవత్స్యతే, 
కేనోపాయేన వై శక్య ఇహానేతుం స వీర్యవాన్‌. 13 


ప్ర. అ. తేషామ్‌=వారియొక్క, వచనమ్‌=వాక్యమును, (శుత్వా=విని, 
రాజా=రాజు, వీర్యవాన్‌ =ఇంద్రియని[గ్రహము గల, పః=ఆతడు, ఇహ=ఇచటకు, 


బాలకాండము ప.9 133 


ఆనేతుమ్‌=తీసికొని వచ్చుటకు, కేన ఉపాయేన=ఏ ఉపాయముచే, శక్యః=శక్య 
మెనవాడు, అని, చిన్నామ్‌=చింతను, (ప్రవత్స్యతే=పొందగలడు. 


తా. వారి మాటలను విని, రాజు, “జితేంద్రియు డైన ఆ బుశ్యశ్చంగుని 
తీసికొని వచ్చుటకు ఉపాయమేమి ?” అని ఆలోచింపగలడు. 13 


మూ. తతో రాజా వినిశ్చత్య సహ మన్లింభిరాత్మవాన్‌, 

పురో హితమమాత్యాంశ్చ తతః (పేష్యతి సత్క్భతాన్‌. 14 

ప్ర అ. తతః=అటు పిమ్మట, ఆత్మవాన్‌ =బుద్ధిశాలి యగు, రాజా= 
రాజు, మన్తి)భిః సహ=మంత్రులతో కూడ కలిసి, వినిశ్చిత్య=నిశ్చయించి, 
తతః=అటు పిమ్మట, సత్క ఎలౌన్‌ =సత్కరింపబడిన, పురో హితమ్‌=పురో హితుని, 
అమాత్యాంశృ=మం(త్రులను, ((పేష్యతి=పేరే పింపగలడు. 

తా అంత ధీమంతు డగు ఆ రాజు మంత్రులతో ఆలోచించి, 
నిశ్చయము చేసి, బుశ్యశ్చంగుని తీసికొని వచ్చుటకై పురోహితుని, అమాత్యులను 
(పేరేపించగలడు. 14 


మూ. తే తు రాజో వచః శ్రుత్వా వ్యథితా వినతాననాః, 
న గచ్చేమ బుషేర్భీతా అమనేష్యన్ని తం నృపమ్‌. 15 


ప్ర అ. తే=వారు, రాజ్ఞః=రాజుయొక్క, వచః=మాటను, శ్రుత్వాచవిని, 
బుషేః=విభాండక బుషి నుండి, భీతాః౭భయపడినవారై, వ్యథితాః=బాధపడుచు 
న్నవారై, వినతాననాః=వంచబడిన ముఖములు కలవారై, న గచ్చేమ=వెళ్లము, 
అని, తమ్‌=ఆ, నృపమ్‌=రాజును, అనునేష్యన్ని=బతిమాలుకొనగలరు. 


తా. వారు రాజు మాటలు విని, విభండకమునికి భయపడి, బాధతో 
తలలు వంచి, “మేము అచటికి వెళ్లజాలము” అని ఆ రాజును (బతిమాలెదరు. 


మూ. వక్ష్యన్తి చిన్తయిత్వా తే తప్యోపాయాంశ్చ తత్‌క్షమాన్‌, 
ఆనేష్యామో వయం విప్రం వ చ దోషో భవిష్యతి. 16 


ఆలా 


ప్ర అ. తే=వారు, చిన్తయిత్వా=ఆలో చించి, తత్‌క్షమాన్‌=అతనిని 
తీసికొని వచ్చుటకు ఉపయోగించు, ఉపాయాన్‌=ఉపాయములను, తస్య=ఆ 
రాజునకు, వక్ష్యన్తి=చెప్పగలరు. వయమ్‌=మేము, విపమ్‌=ఆ బశ్యశృంగుని, 
ఆనేష్యామః=తీసికొని వచ్చెదము, దోషః=దోషమేమియు, న భవిష్యతి చాఉండదు 
కూడ. 


తా. పిమ్మట వారు ఆలోచించి, అందుకు తగిన ఉపాయములను 


134 శ్రీమద్రామాయణము 


కనుగొని “మేము దోష మేమియు  కలుగకుండ ఆ బుషిని తీసికొని 
వచ్చెదము” అని ఆ రాజుతో చెప్పెదరు. 16 


మూ. ఏవమజ్యాధి పేనైవ గణికాభిః బుషేః సుతః, 
ఆనీతో2_వర్షయద్దేవశ్శాన్నా చాస్మె ప్రదీయతే. 17 
aa యణ & 


ప్ర. అ. ఏవమ్‌=ఈ విధముగ, ఆజ్ఞాధి పేన-అంగదేశరాజైన రోమపాదుని 
చేత, గణికాభి=వేశ్యల సాహాయ్యముతో, బుషేః సుతః=బుషి కుమారుడు, 
ఆనీతఃతీసికొని రాబడును. దేవః=దేవుడు, అవర్షయత్‌ =వర్షింపగలడు, ఆస్మె= 
బుశ్యశ్చంగునకు, శాన్తా=శాంత, ప్రదీయతే చ=ఇవ్వబడును. లం 


తా. రోమపాదుడు గణికల సాహాయ్యముతో బుశ్యశ్చంగుని తీసికొని 
రాగలడు. వర్షములు కురియును. శాంతను అతని కిత్తురు. 17 
మూ. బుశ్యశృజ్ఞస్తు జామాతా పుత్రాంస్తవ విధాస్యతి, 

సనత్కుమారకథితమేతావద్వా హృతం మయా, 18 

ప. అ. జామాతా=లఅలు డెన, బుశ్వశుజసు=-బుశ్వశుంగుడు, తవ=నీకు, 

(౬ ౧ కా శ్య బగ్‌ అటి శ్య ల 
పుత్రాన్‌=పుత్రులను, విధాస్యతి=కలుగు నట్లు చేయును. _ఏతావత్‌=ఇంత 
వరకును, సనత్కుమారకథితమ్‌ =సనత్కుమారునిచే చెప్పబడినది, మయా=నాచేత, 
వ్యాహృతమ్‌=నీకు చెప్పబడినది. 

తా. జామాత యైన బుష్యశ్చంగుడు నీకు పుత్రులు కలుగు విధానము 
చేయగలడు. ఈ విషయమును సనత్కుమారుడు చెప్పగా విని నేను నీకు 
చెప్పుచున్నాను. 18 
మూ. అథ హృష్టా దశరథ: సుమన్త్రం ప్రత్యభాషత, 

యథర్శ్యశృజ్ఞస్తా వనీతో విస్తరేణ త్వయోచ్యతామ్‌. 19 

ఇత్యార్డే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకొడ్డే 
నవమః సర్గః, 


ప్ర. అ. అథ=అటు పిమ్మట, హృష్టణాసంత సించిన, దశరథః=దశరథుడు, 
సుమన్త్రం ప్రతా-సుమంధ్రుని గూర్చి, అభాషత=పలి3ను. బుశ్యశృజ్ఞః౭ంబుశ్యశ్చం 
గుడు, యథా=ఏ విధముగా, ఆనీతః=తీసికొని రాబడెనో, ఆ విషయమంతయు, 
త్వయా=నీచేత, విస్తరేణ=సవిస్తరముగ, ఉచ్యతామ్‌=చెప్పబడుగాక. 


బాలకాండము స.9 136 


తా. దశరథుడు సంతోషించి, ఆ బుశ్యశృంగుని ఎట్లు తీసికొని వచ్చిరో 
సవిస్తరముగ చెప్పు మని సుమంతత్రునితో పలికెను. 19 

(ఇచట సర్గసమాప్తి యుక్తముగ లేదు. ఇది లేఖకుల దోషమై ఉండును 
అని గోవిందరాజుల అభిప్రాయము). 


“బాలానన్తిని" అను ఢ్రీమద్రామాయణాంధ వ్యాఖ్యానమునందు 
బాలకాండలో నవమనర్గ నమాప్తము. 


అథ దశమః సర్గః 


[బువ్యుశ్ళంగుడు అంగదేశమునకు వచ్చుట. అతడు శాంతను వివాహ 
మాడుట.] 


మూ. సుమన్ర్రశ్సోదితో రాజ్ఞా ప్రోవాచేదం వచస్తదా, 

యథర్శ్యశ్చజ్ఞస్తా నీతః శృణు మే మన్తిభిః సహ, 1 

ప్ర. అ, రాజ్ఞా-రాజుచేత, చోదితః పేరితు డైన, పుమన్తః=సుమం 
తుడు, తదా=అప్పుడు, ఇదమ్‌=ఈ వాక్యమును, ప్రోవాచాపలికెను. నఃఆ, 
బుశ్యశృజ్లః=బుశ్యశృంగుడు, మన్లింభిః=మం(త్రులచేత, యథా=ఏ విధముగా, 
ఆనీతః=తీసికొని రాబడెనో, మే=నానుండి, శృణు=వినుము,('హ' కు అర్థము 
లేదు). 

తా. ఈ విధముగ దశరథుడు ప్రశ్నింపగా సుమంత్రుడు ఇట్లు పలికెను. 
మంత్రులు బుశ్యశ్చంగుని ఎట్లు తీసికొని వచ్చిరో చెప్పెదను; వినుము. 1 
మూ. రోమపాదమువాచేదం సహామాత్యః పురోహితః, 

ఉపాయో నిరపాయో౭_యమస్మాభిరభిచిన్తి తః. 2 

ప్ర. అ. సహామాత్యః=అమాత్యులతో కూడిన, పురోహితః=పురో హితుడు, 
రోమపాదమ్‌=రోమపాదునిగూర్చి, ఇదమ్‌=-ఈ వాక్యమును, ఉవాచాపలికెను. 
అస్మాభిః=మాచేత, నిరపాయః=అపాయము లేని, అయమ్‌=-ఈ, ఉపాయః=ఉపా 
యము, అభిచిన్తితః౭ ఆలో చించబడినది. 


తా. అమాత్యులును పురోహితుడును, రోమపాదునితో ఇట్లు పలికిరి 
- మేము అపాయము లేని ఒక ఉపాయము ఆలోచించినాము. 2 
మూ. బుశ్యశ్చజ్లో వనచర స్తపఃస్వాధ్యాయసంయుతః, 

అనభిజ్ఞః స నారీణాం విషయాణాం సుఖస్య చం 3 

ప్ర. అ. బుశ్యశ్చజ్ఞః=బుశ్యశృంగుడు, వనచరః=వనమునందే తిరుగుచున్న 
వాడై, తపః స్వాధ్యాయ సంయుతః=తపస్సుతోడను స్వాధ్యాయాధ్యయనముతోడను 
కూడినవాడు. సః=అతడు, నారీణామ్‌= స్త్రీలకును (ను), విషయాణామ్‌=భోగము 
లకును, సుఖస్య చాసుఖమునకును, అనభిజ్జ=ఎరుగనివాడు. 


బాలకాండము ప.10 137 


తా. బుశ్యశృంగుడు అడవులలోనే సంచరించుచు, తపః స్వాధ్యాయ 
నిరతుడై ఉన్నాడు. అతడు స్తీసుఖమును గాని, ఇతర విషయసుఖములను 
గాని అనుభవించి ఎరుగడు. 3 


మూ. _ ఇప్పియార్టైరభిమతైర్నరచిత్త ప్రమాథిభిః, 
పురమావోయయిష్యామః క్షీపం చాధ్యవ పీయతామ్‌. 4 


ప్ర. ఆ. నరచిత్త (ప్రమాథిభి==మానవుల చిత్తములను క్షోభపెట్టు, 
అభిమతైః=ఇష్ట మైన, ఇస్తియార్దెః=ఇంద్రియములచే అనుభవించ దగు భోగ 
ములచేత, పురమ్‌=పట్టణమును గూర్చి, ఆవాయయిష్యామః=ర ప్పించెదము, 
క్లిపమ్‌= శీఘ్రముగా, అధ్యవసీయతామ్‌=న్నిర్యయము చేయబడుగాక, 


తా. మానవులకు అభిమతములును, వారి మనస్సులను క్షోభ పెట్టునవియు 
అగు ఇంద్రియార్థములచే అతనిని లోభ పెట్టి పట్టణమునకు తీపికొని వచ్చెదము. 
శ్రీఘ్రముగ నిశ్చయింపుము. 4 
మూ. గణీకాస్తత్ర గచ్చమ్త రూపవత్యః స్వలజ్కృతా:, 

ప్రలోభ్య వివిధోపాయైరానేష్యన్తీహ సత్క్భతాః, 5 

ప్ర అఆ. రూపవత్యః=సౌందర్యము కలవారును, స్వలజ్కృతాః=బాగుగా 
అలంకరింపబడినవారును అయిన, గణికాః= వేశ్యలు, సత్క ఎతొఃానీచే సత్కరింపబ 
డినవారై, త్యత్ర=అచటకు, గచ్చన్తువవెళ్లైదరుగాక. వివిధోపాయైః=అనేక విధములైన 
ఉపాయములచేత, ప్రలోభ్య=లోభ పెట్టి, ఇహ=ఇచటికి, అనేష్యన్తి=తీ సికొనిరాగలరు. 

తా. సౌందర్యవతు లైన, చక్కగా అలంకరించుకొనిన గణీకలను 


సత్కరించి అచటికి పంపుము. వారు అనేక విధము లైన ఉపాయములచే 
అతనిని లోభపెట్టి తీసికొనిరాగలరు. 5 


మూ. శ్రుత్వా తథేతి రాజా చ ప్రత్యువాచ పురో హితమ్‌, 
పురోహితో మన్త్రిణశ్చ తథా చక్రుశ్చ తే తదా. 6 
ప్ర అ. రాజా చెరాజు, (శుత్వా=విని, తథా=అటులనే చేయుడు, ఇతి= 
అని, పురోహితమ్‌=పురోహితుని గూర్చి, (ప్రత్యువాచ=పలికెను. తదా=అప్పుడు, 
పురోహితః=పురో హితుడును, తే=ఆ, మన్తిణశ్చైమంత్రులును, తథా=అట్లు, 
చక్రుఃచేసిరి. 


తొ. రాజు ఆ మాటలు విని “అటులనే చేయుడు” అని అనుమతించగా 
పురోహితుడును, మంత్రులును ఆ విధముగ చేసిరి. 6 


138 శ్రీమద్రామాయణము 


మూ. వారముఖ్యాశ్చ తచ్చుత్వా వనం ప్రవివిశుర్మహత్‌, 

ఆశ్రమప్యావిదూరే౭_ స్మిన్‌ యత్నం కుర్వన్తి దర్శవే, 7 

బుషిపుత్రస్య ధీరస్య నిత్యమాశమవా సీనః, 

ప్ర అ. తత్‌=ఆ వాక్యమును, (శుత్వా=విని, వారముఖ్యాః=సౌందర్యవ 
తులైన వేశ్యలు, మహత్‌ =గొప్పదైన, వనమ్‌=వనమును, (ప్రవివిశుః=ప్రవేశించిరి. 
ఆశ్రమస్య=ఆశ్రమముయొక్క, అస్మిన్‌ =ఈ, అవిదూరే=సమీప ప్రదేశమునందు, 
ధీరస్య=ఇంద్రియని[గ్రహముకలవాడును, నిత్యమ్‌ =ఎల్లప్పుడును, ఆశ్రమవా సినః=ఆ 
(శ్రమమునందే నివపించువాడును అగు, బుషిపుత్రస్య=బు షికుమారునియొక్క, 
దర్శనే=దర్శనమునందు, యత్నమ్‌=ప్రయత్నమును, కుర్వన్తి=చేయు చుండిరి. 


తా. ఆ వాక్యమును విని, ఉత్తమ సౌందర్యవతు లైన వేశ్యాస్త్రీలు 
ఆ అరణ్యమును ప్రవేశించి, ఆశ్రమమునకు సమీపమున నివాస మేర్పరచు 
కొని, ఎల్లప్పుడును ఆశ్రమమునందే నివసించు, ఇంద్రియని[గ్రహవంతు డైన ఆ 


బుశ్యశ్చంగుని దర్శనమునకై ప్రయత్నము చేయుచుండిరి. 7 
మూ. పితుః స నిత్యసన్తుష్ణో సాతిచక్రామ చాశ్రమాత్‌, 8 
న తేన జన్మ(ప్రభృతి దృష్టపూర్వం తపస్వినా, 
ప్రీ వా పుమావ్వా యచ్చాన్యత్సర్వం నగరరాష్ట్ర జమ్‌. 9 


ప్ర అ నిత్యసంతుష్టానిత్యము సంతుష్ట్ణు డైన, సఃఆ బుశ్యశ్చం 
గుడు, పితుః=తండ్రియొక్క, ఆశ్రమాత్‌ = ఆశ్రమమునుండి, నాతిచక్రామైబైటకు 
వెళ్లలేదు. తపస్వినా=తపశ్ళాలి యైన, తేన=అతనిచేత, జన్మ ప్రభృతి=పుట్టినది 
మొదలు, స్త్రీ వాాప్తీకాని, పుమాన్యా=పురుషుడు కాని, నగరరాష్ట్ర జమ్‌=నగరము 
లందును, ఇతరరా ష్ట్ర ప్రదేశములందును పుట్టిన, సర్వమ్‌=సమస్త మైన, యత్‌=ఏ, 
అన్యత్‌ =ఇతరవస్తువు గలదో అది గాని, న దృష్టపూర్వమ్‌=పూర్వ మెన్నడును 
చూడబడలేదు. 

తా. ఏ కోరికలును లేక నిత్యసంతుష్టుడుగా ఉన్న ఆ బుశ్యశ్చంగుడు 
తన తండ్రి ఆశ్రమము దాటి ఎన్నడును బైటకు వెళ్లలేదు. పుట్టినది మొదలు 
అతడు, పురుషుని గాని, స్త్రీని గాని, నగరగ్రామాదులలోని ఏ ఇతర వస్తువును 
గాని చూచి ఉండలేదు. 8,9 


మూ. తతః కదాచిత్తం దేశమాజగామ యదృచ్చయా, 
విభణ్ణికసుతస్త త్ర తాశ్సాపశ్యద్వరాజ్ఞనా: 10 


ప్ర అ. తతః=అటు పిమ్మట, కదాచిత్‌ =ఒక రోజున, విభణ్ణకసుతః 


బాలకాండము ప.10 139 


బుశ్యశ్చంగుడు, యదృచ్చయా=దైవవశముచేత, తం దేశమ్‌=ఆ ప్రదేశమును 
గూర్చి, ఆజగామావచ్చెను, తత్రాఅచట, తాః=ఆ, వరాజ్ఞనాఃాఉత్తమవేశ్యా స్త్రీలను, 
అపశ్యత్‌ చాచూచెను. 


తా. ఒకనాడు బుశ్యశ్చంగుడు దైవవశమున ఆ ప్రదేశమునకు వెళ్లి 
ఆ ప్ర్రీలను చూచెను. 10 


మూ. తాశ్చిత్రవేషాః ప్రమదా గాయనో 5 మధురస్వరాః, 
బుషిపుత్రముపాగమ్య సర్వా వచనమబువన్‌. 1 


ప్ర. అ. చ్మిత్రవేషాః=చ్మిత్ర మైన వేషము కలవారును, మధురస్వరాః=మధుర 
మైన కంఠస్వరము కలవారును, గాయన్త్యః=గానము చేయుచున్నవారును అగు, 
తాః=ఆ, 'ప్రమదాః= స్త్రీలు, సర్వాః=అందరును, బు షిపుత్రమ్‌=బు షికుమారుని, 
ఉపాగమ్య=సమీ పించి, అబ్రువన్‌ =పలికిరి. 


తా. చిత్రవేషములు ధరించి మదముతో కూడిన ఆ స్త్రీలు మధుర 
స్వరముతో గానము చేయుచుండిరి. బుశ్యశ్చంగుని చూడగనే వారందరును 
అతనిని సమీపించి ఇట్లు పలికిరి. 1 


అక్షి 5 అ ఆనీ 
మూ. కస్త్వం కిం వర్తసే బ్రహ్మన్‌ జ్ఞాతుమిచ్చామహే వయమ్‌, 

ఏకస్త్వం విజనే ఘోరే వనే చరసి శంస నః 12 

ప్ర. అ. (బ్రహ్మన్‌=ఓ (బ్రాహ్మణుడా ! త్వమ్‌=నీవు, కః=ఎవ్వడవు? 
కిం వర్త్షేఏ విధముగ (ప్రవర్తించుచున్నావు? త్వమ్‌=నీవు, ఏకః=ఒక్కడవే, 
విజనే-జనశూన్య మైన, ఘోరేభయంకర మైన, వనే=వనము నందు, (కిం) చరసి= 
ఎందుకు సంచరించుచున్నావు. వయమ్‌=మేము, జ్ఞాతుమ్‌=తెలుసుకొనుటకు, 
ఇచ్చామ హే=కోరుచున్నాము. నః=మాకు, శంస=చెప్పుము. 

తా. ఓ బ్రాహ్మణుడా ! నీ వెవ్వడవు ! నీ జీవన విధాన మేమి? 
జనశూన్య మైన ఈ ఘోరవనములో ఏల సంచరించుచున్నావు? తెలిసికొనవలె 
నని కోరుచున్నాము, చెప్పుము. 12 
మూ. అదృష్టరూపాస్తాస్తేన కామ్యరూపా వనే స్త్రియః, 

హార్దాత్తస్య మతిర్దాతా వ్యాఖ్యాతుం పితరం స్వకమ్‌. 13 

ప్ర. అ. కామ్యరూపాః=కోరదగిన రూపములు గల, తాః స్తియాఆ ప్రీలు, 


తేన=అతనిచేత, వనే=వనమునందు, అదృష్టరూపాః=పూర్వ మెన్నడును చూడబడని 
రూపములు కలవారు. హార్దాత్‌=ఆ కారణముచే కలిగిన స్నేహమువలన, 


140 శ్రీమద్రామాయణము 


తస్య=అతనికి, స్వకం పితరమ్‌=తన తండ్రిని గూర్చి, వ్యాఖ్యాతుమ్‌=చెప్పుటకు, 
మతిః=అభిప్రాయము, జాతా=కలిగినది. 


తా.ఆ స్త్రీల సౌందర్యము చాల మనోహరముగ నుండెను. అత డట్టి 
న పూర్వ మెన్నడును ఆ వనములో చూడలేదు. అందుచే 
రిపై బ్నహము కలిగి అతడు తన తండ్రిని గూర్చి చెప్పవలెనని నిశ్చయించు 
కొనెను. 13 


మూ. పితా విభణ్ణకోప్మాకం తప్యాహం సుత బొరసః, 
బుశ్యశ్చజ ఇతి ఖ్యాతం నామ కర్మ చ మే భువి. 14 


ప్ర. ఆ. విభణ్ణకణావిభండకుడు, ఆస్మా కమ్‌=మాయొక్క, పీతా=తండ్రి. 
అహం=నేను, తస్య=అతనియొక్క, బౌరసః సుతః=బౌరసు డైన కుమారుడను. 
మే=నాయొక్క, బుశ్యశ్చజ్ణ ఇతి=బుశ్యశ్చంగు డను, నామాపేరు, కర్మ చ= 
పనియు, భువి=భూమియందు, ఖ్యాతమ్‌=ప్ర ప్రసిద్ధమైనది. 


తా. నేను విభండకుని బారసపుత్రుడను. బుష్యశ్చంగు డని నా పేరు, 
కర్మయు లోకమున ప్రసిద్ధములు, 


వి “నా కర్మ కూడ పదరా అనగా - బుశ్యశ్చంగునకు ఆ 
పేరు తలపై ఒక కొమ్ము ఉండుటచే వచ్చినది గాన 'కర్మ' అనునది “అట్టి 
విశేషము” అను నర్ధమున ప్రయోగింపబడినది. 14 


మూ. se సమీపే శుభదర్శనాః, 
రిష్యే వో౭_త్ర పూజాం వై సర్వేషాం విధిపూర్వకమ్‌. 15 


ప్ర. అ. శుభదర్శనాః౭మంగళప్రదమైన దర్శనము కలవారలారా ! ఆస్మా 
కమ్‌=మాయొక్క, ఆశ్రమపదః=ఆశ్రమము, ఇహ=ఇచట, సమీ పే=సమీపముననే 
ఉన్నది. అఆ(త్ర-ఇచట, వః సర్వేషామ్‌=మీ అందరియొక్క, పూజామ్‌=పూజను, 
విధిపూర్వకమ్‌=యథాశాస్త్రముగా, కరి ష్యేచేయగలను. 


తా. ఓ శుభదర్శనులారా ! మా ఆశ్రమము, ఇచట సమీపముననే 
ఉన్నది. మీ అందరికిని మా ఆశ్రమములో, యథాశాస్త్రముగ ఆతిథిసత్కారము 
చేసెదను 


వి. స్త్రీలతో మాటలాడు నప్పుడు “సర్వేషామ్‌” అని పుంలింగప్రయోగమును 
చేయుటచే బుుశ్యశృంగునకు స్త్రీపుంభేదము తెలియ దని సూచిత మగు 
చున్నది. 15 


బాలకాండము స.10 141 


మూ. బుషిపుత్రవచః శ్రుత్వా సర్వాపాం మతిరాస వై 
తదాశ్రమపదం ద్రష్టుం జగ్ముస్పర్వాశ్చ తేన తాః, 16 
ప్ర అ. బుషిపుత్రవచః=బు షికుమారుని వాక్యమును, శుత్వా=విని, 
పర్వాసామ్‌=ఆ వేశ్యాస్త్రీల కందరికిని, తత్‌ ఆశ్రమపదమ్‌=ఆ ఆశ్రమమును, 
దష్టుమ్‌=చూచుటకు, మతిః=కోరిక, ఆస వైకలిగినది. సర్వాః=వారందరును, 
లేన=వానితో కూడ, జగ్ముః చావెళ్లిరి కూడ. 


తా. బుశ్యశ్చంగుని మాట విన్న పిదప ఆ వేశ్యలకు ఆ ఆశ్రమమును 
చూడ వలె నను కోరిక కలిగినది. వారందరును ఆతనితో కలిసి వెళ్ళిరి. 16 


మూ. ఆగతానాం తతః పూజామృషిపుత్రశ్చకార హ, 
ఇదమర్హ గమిదం పాద్యమిదం మూలం ఫలం చ నః, 17 


ప్ర. అ. తతః=అటుపిమ్మట, బుషిపుత్రఃణ=బు షికుమారుడు, ఇదమ్‌= 
ఇది, న=మాయొక్క (మేము సమర్పించు), అర్హ్యమ్‌=అర్హ్యము, ఇదమ్‌=ఇది, 
పాద్యమ్‌=పాద్యము, ఇదమ్‌=ఇది, మూలమ్‌-మూలము, ఫలం చ=ఫలము, అని 
చెప్పుచు, ఆగతానామ్‌=ఆశమమునకు వచ్చిన ఆ స్త్రీల యొక్క, పూజామ్‌=పూజను, 
చకొర హ=చేసెను, 


తా. పిదప ఆ బుశ్యశ్చంగుడు “ఇది మేము సమర్పించు అర్హ్యము, ఇది 
పాద్యము, ఇవి కందమూలఫలములు” అని పలుకుచు వారి పూజ చేసెను.17 
మూ. ప్రతిగృహ్య చ తాం పూజాం సర్వా ఏవ సముత్సుకొః, 

బుషేర్భీతాశ్చ శీఘ్రం తా గమనాయ మతిం దధుః. 18 

ప్ర అ. తాః సర్వా౯ఆ వేశ్యలందరును, సముత్సుకాః=ఉత్సాహము 
కలవారై, తాం పూజామ్‌=ఆ పూజను, ప్రతిగృహ్య= స్వీకరించి, బు షేః=విభం 
డకమ హర్షివలన, భీతాః==భయపడినవారై, శీ ఘమ్‌=శీఘముగా, గమనాయ=తిరిగి 
వెళ్లుటకు, మతిమ్‌ =బుద్ధిని, దధుః=ధరించిరి (నిశ్చయించిరి). 

తా. ఆ వేశ్యలు ఉత్సాహముతో ఆ పూజ నందికొని విభండక మహర్షి 
ఎక్కడ వచ్చునో అని భయపడుచు, శీఘ్రముగ మరలి పోవలె నని నిశ్చయించిరి. 
మూ. అస్మాకమ పి ముఖ్యాని ఫలానీమాని వై ద్విజ, 

గృహాణ ప్రతి భద్రం తే భక్షయస్వ చ మా చిరమ్‌. 19 

ప్ర. అ. ద్విజూఓ బ్రాహ్మణుడా | అస్మా కమ్‌=మాయొక్క, ముఖ్యాని=ప్ర 
ధానమైన, ఇమాని ఫలాన్యపి=ఈ ఫలములను కూడ, ప్రతి గృహాణ=తీసికొనుము, 


142 శ్రీమద్రామాయణము 


తే=నీకు, భద్రమ్‌-క్లేమ మగుగాక, భక్షయస్వ=భక్తించుము, చిరమ్‌=ఆలస్యము, 
మా=చేయవద్దు. 


తా. ఓ బ్రాహ్మణా ! ఇవి మేము భుజించు ఫలములలో శ్రేష్ట మైనవి. 
తీసికొనుము. నీకు క్షేమ మగును. శీఘ్రముగ భక్రించుము. 19 


మూ. తతస్తాస్తం సమాలిజ్య సర్వా హర్షసమవ్వితాః, 
మోదకొన్‌ ప్రదదుస్తన్నీ భక్ష్యాంశ్చ వివిధాన్‌ బహూన్‌. 20 


ప్ర అం తతః=పిమ్మట, తాః సర్వ్యాః౭వారందరును, తమ్‌=వానిని, 
సమాలిబ్యాకౌగలించుకొని, హర్షసమన్వితాః= =ఆనందముతో కూడినవారై, తస్మె= 
తనికి, బహూన్‌ =అనేక మైన, మోదకాన్‌=మధుర పదార్థములను, వివిధాన్‌ =అనేక 
విధము లైన, భక్ష్యాంశ్చాఇతర భక్ష్యములను, ప్రదదుః=ఇచ్చిరి. 

తా. అంతట ఆ వేశ్యలందరును బుశ్యశృంగుని ఆనందముతో 
కౌగలించుకొని, ఆతనికి అనేక మైన మధురపదార్ధములను, ఇతరము లైన 
వివిధ భక్ష్యములను ఇచ్చిరి. 20. 
మూ. తాని చాప్వాద్య తేజస్వీ ఫలానీతి స్మ మన్యతే, 

అనాప్వాదితపూర్వాణీ వనే నిత్యనివాసినామ్‌. 21 

ప్ర అ. తేజ స్వీ=బహ్మ తేజము గల ఆ బుశ్యశ్చంగుడు, వనే=వనము 
నందు, నిత్యనివా సినామ్‌=నిత్యము నివసించువారికి (చే), అనాస్వాదిత 
పూర్వాణి=పూర్వ మెన్నడును రుచిచూడబడని, తాని=వాటిని, ఆస్వాద్య=తిని, 
ఫలాని ఇతి=ఫలములే అని, మన్యతే స్మ=తలచెను. 

తా. (బహ్మతేజముతో ఒప్పు ఆ బుశ్యశ్చంగుడు, సర్వదా వనమునందే 
నివసించువారు పూర్వ మెన్నడును రుచి చూచి ఎరుగని వాటిని తిని, అవి 
ఫలములే అని అనుకొనెను. 21 
మూ. ఆప్పచ్చ్య చ తదా విప్రం వ్రతచర్యాం నివేద్య చ, 

గచ్చన్తి ప్మాపదేశాత్తా భీతాస్తస్య పితు స్ప్రియః. 22 

ప్ర. అ. తదా=అప్పడు, తాః స్ర్రియః=ఆ స్రీలు, విప్రమ్‌=బుుశ్యశృంగుని, 
ఆపృచ్చ్య=అడిగి, (వతచర్యామ్‌ =నిత్యకర్మానుష్టానమును, నివేద్య=తెలిపి, తస్య= 
అతని, పితుః=తండ్రివలన, భీతాః౭భయపడిన వారై, అపదేశాత్‌ =కర్మానుష్టాన 
మనే వంకతో, గచ్చన్తి స్మ=వెళ్లిపోయిరి. 


తా. ఆతని తండ్రి వచ్చి ఏమి శపించునో అని భయపడిన ఆ స్త్రీలు 


బాలకాండము స.10 143 


అతనివద్ద సెలవు గైకొని, కర్మానుష్టానము చేసికొనవలె నను నెపముతో వెళ్లి 
పోయిరి. 22 
మూ. గతాపు తాసు సర్వాసు కాశ్యపప్యాత్మజో ద్విజః, 
అస్వప్టహృదయశ్చా సీద్దుఃఖాత్‌ స్మ పరివర్తతే. 23 
ప్ర. అ. తాసు సర్వాసు=ఆ వేశ్య లందరును, గతాసు సతీషు=వెళ్లి పోయిన 
వారగుచుండగా, కాశ్యపస్య-కాశ్యపకుమారుడైన విభండకుని, ఆత్మజః=కుమారు 
డైన, ద్విజః౭ఆ (బ్రాహ్మణుడు, ఆస్వస్థహృదయః=అస్వస్థమైన మనస్సు కలవాడు, 
ఆసీత్‌=ఆయెను. దుఃభాత్‌=దుఃఖమువలన, పరివర్తతే స్మ=తిరుగాడుచుండెను. 
తా. వేశ్యలు వెళ్లిపోయిన పిదప, బుశ్యశృంగుడు మనస్సునందు 
స్వాస్థ్యము చెడి, దుఃఖముతో తిరుగాడుచుండెను. 23 
మూ, తతో౭_పరేద్యుస్తం దేశమాజగామ స వీర్యవాన్‌, 
మనోజ్ఞా యత్ర తా దృష్టా రూపవత్యప్ప్వలజ్కృతా:. 24 
ప్ర అ. తతణాపీమ్మట, వీర్యవాన్‌ =తపఃశక్తి గల, సఃఆతడు, 
అపరేద్యుః=మరునాడు, మనోజ్ఞాః=మనస్సుకు ఇం పైనవారును, రూపవత్యః=సౌం 
దర్యవతులును, స్వలజ్క ఎతాకచక్కగా అలంకరించుకొన్నవారును అగు, తాః=ఆ 
వేశ్యలు, య్మత్ర=ఎచట, దృష్టా=చూడబడిరో, తం దేశమ్‌=ఆ ప్రదేశమును 
గూర్చి, ఆజగామ=వచ్చెను. 


తా. తపశ్శాలి యగు ఆ బుశ్యశృంగుడు మరునాడు బయలుదేర్కిమ 
నోహర రూపవతులును, సర్వాలంకారభూ షితలును ఆగు ఆ వేశ్యలను తాను 
పూర్వము చూచిన ప్రదేశమునకు వచ్చెను. 24 ' 


మూ. దృష్ట్వైవ తాస్తదా విప్రమాయాన్తం హృష్టమానపాః, 
ఉపసృత్య తతః సర్వాస్తాస్తమూచురిదం వచః. 25 
ప్ర ఆ. తదా=లప్పుడు, తాణఆ ప్రీలు, ఆయాన్తమ్‌=వచ్చుచున్న, 
తమ్‌=ఆ, విప్రమ్‌-బ్రాహ్మణుని, దృష్ట్వా ఏవాచూడగనే, హృష్టమానసాః=సం 
తోషించిన మనస్సు కలవారైరి. తాః సర్వాఃవారందరును, తతః=పీమ్మట, 
ఉపసృత్య=సమీ పించి, తమ్‌=ఆతనిని గూర్చి, ఇదం వచఃఈ వాక్కును, 
ఊచుః=పలికిరి. 


తా. అతడు తమ వద్దకు వచ్చుచున్నట్లు చూడగనే సంతపించి, ఆ 
వేశ్య లందరును అతని దగ్గరకు వెళ్లి ఇట్లు పలికిరి. 25 


144 శ్రీమద్రామాయణము 
మూ. ఏహ్యాశ్రమపదం సౌమ్య హ్యస్మాకమితి చాబ్రువన్‌, 

తత్రాహ్యేష విధిః శ్రీమాన్‌ విశేషేణ భవిష్యతి. 26 

ప్ర అ. హే సౌమ్య=ఓ సౌమ్యుడా ! అస్మాకమ్‌=మాయొక్క, 
ఆశమపదమ్‌=-ఆశమమును గూర్చి, ఏహి=రమ్ము. తత్ర=అచట, శ్రీమాన్‌ =శో 
భాయుక్త మైన, ఏషః విధిః=ఈ అళిథిసత్కారము, విశేషేణ=విశేష రూపమున, 
భవిష్యతి=జరుగగలదు, ఇతి చైఅనియు, అబ్రువన్‌ =పలికిరి. 

తా. “ఓ సౌమ్యుడా ! మౌ ఆశ్రమమునకు రమ్ము, అచట నీకు 
విశేష రూపమున చక్కని అతిథిసత్కారము చేయగలము” అని పలికిరి. 26 
మూ. శ్రుత్వా తు వచనం తాసాం సర్వాపాం హృదయజ్ఞమమ్‌, 

గమవాయ మతిం చక్రే తం చ నిమ్యస్తదా స్త్రియః 27 

ప్ర. అ. తాసాం సర్వాసామ్‌=వారందరియొక్క, హృదయబ్లమమ్‌=-మనోహ 
రమైన, వచనం=వాక్యమును, (శ్రుత్వా=విని, గమనాయ=వెళ్లుటకు, మతిమ్‌=బుద్ధిని, 
చ(క్రే=చేపెను. తదా=అప్పుడు, స్రియః=ఆ వేశ్యలు, తమ్‌=అతనిని, నిన్యుః=తీ సికొని 
వెళిరి. 


తా. వాళ్లు పలికిన మనోహర మైన మాటలు విని అతడు వారితో 


వెళ్లుటకు ఇచ్చగించెను. వారు అతనిని తీసికొని వెళ్లిరి. 27 
మూ. తత్ర చానీయమానే తు విపే తస్మిన్‌ మహాత్మని, 
వవర్ష సహపా దేవో జగత్ప్రహ్లాదయంస్తదా. 28 


ప్ర. అ. మహాత్మని=మహాత్ము డైన, తస్మిన్‌=ఆ, విపే= బ్రాహ్మణుడు, 
ఆనీయమానే=తీసికొని రాబడుచుండగా, తదా=అప్పుడు, దేవః=వర్దాధిష్టాన 
దేవత యైన పర్హన్యుడు, జగత్‌ =జగత్తును, (ప్రహాదయన్‌=సంతో షింపచేయుచు, 
పహసా=వెంటనే, తత్ర=ఆ అంగదేశమునందు, వవర్ష=వర్షించెను. 

తా. మహాత్ము డైన ఆ బుశ్యశృంగుడు అంగదేశములో ప్రవేశించెనో 
లేదో, వెంటనే, పర్హన్యుడు, జగత్తుకు ఆహ్లాదము కలుగునట్లు వర్షించెను. 28 
మూ. వర్షేళైవాగతం విప్రం విషయం ప్వం నరాధిపః, 

ప్రత్యుర్గమ్య మునిం ప్రహ్యః శిరసా చ మహీం గతః, 29 

ప్ర. అ. నరాధిపః=రాజు, వర్షేళైవ=వర్షముతో కూడ, స్వమ్‌=తన, 
విషయం=దేశమును, ఆగతమ్‌=చేరిన, మునిమ్‌=ముని యైన, విప్రమాబ్రా 
హ్మణుని, (ప్రత్యుగ్గమ్య=ఎదురు చెల్లి, ప్రహ్వ్యఃావంగినవాడై, శిరసా=శిరస్సుతో, 


బాలకాండము స.10 145 
మహీమ్‌=భూమిన, గతః=పొందెను. 


తా. తన వెంట వర్షమును కూడ తీసికొని వచ్చిన ఆ బుశ్యశ్చంగునికి 
ఎదురేగి, నముడై, రోమపాదుడు సాష్టాంగప్రణామ మాచరించెను. 29 


మూ. అర ర్త ్యం చ రర తస క న్యాయతః సుసమా హితః, 
వే ప్రపాదం వి[్రేవ్నోవ్మా విప్రం మన్యురావిశత్‌. 30 


ప్ర. అ. సుసమా హితః=ఏకాగచిత్తుడై, తస్మె-ఆతనికి, అర్యం చ=అ 
ర్యమును, న్యాయతః=శాస్త్రప్రకారము, _ ప్రదదౌ= ఇచ్చెను. విపేన్హొత్‌ =ఆ 
బుశ్యశ్చంగుని వలన, ప్రసాదమ్‌=అనుగ్రహమును, వవే= కోరెను, విప్రమ్‌=ఆ 
బుశ్యశ్చంగుని, మన్యుః=కోపము, మా ఆవిశత్‌ =ప్రవేశించలేదు, లేదా విప్రమ్‌= 
విభండకమహర్షిని, మన్యుః=కోపము, మావిశత్‌ =ప్రవేశించకుండుగాక, అని, 
విపేన్తాోమ్‌=బుశ్యశృంగుని, ప్రసాదమ్‌=అనుగ్రహమును, వ(వే=కోరెను. 

తా. రోమపాదుడు (్రద్దాపూర్వకముగ ఆతనిని అర్హ్యపాద్యాదులతో 
సత్కరించెను. అతని అనుగ్రహమును కోరెను. బుశ్యశ్చంగునకు కోప 


మేమియు కలుగలేదు. లేదా నిన్ను ఇచటికి తీసికొని వచ్చినందులకు నీ తండ్రికి 
కోపము రాకుండు నట్టు అనుగ్రహింపు మని వేడెను. 30 


మూ. అన్తఃపురం ప్రవిశ్యాస్మె కన్యాం దత్వా యధావిధి, 
శాన్హాం శావ్రేన మనసా రాజా హర్షమవాప సః, 31 


ప్ర "అ. సః రాజా=ఆ రాజు, అన్తఃపురమ్‌=అంతఃపురమును, 'ప్రవిశ్య=ప్రవే 
శించి, లేదా పురములోనికి ప్రవేశించి, కన్యామ్‌=కన్య యైన, శాన్నామ్‌=శాంతను, 
అ పష్మై-ఈతనికి, యథావిధాయథాశాస్త్రముగ, దత్సాా=ఇచ్చి, శాన్తేనాశాంత మైన, 
మనసా=మనస్సుతో, హర్షమ్‌=ఆనందమును, అవాప=పొందెను. 


తా. ఆ రాజు బుశ్యశ్చంగునితో పురములో ప్రవేశించి, అతనికి శాంత 
నిచ్చి యథావిధిగ వివాహము చేసి, మనస్సు కుదుటపడి ఆనందించెను. 31 


మూ. ఏవంస న్యవసత్తత్ర సర్వకామైః సుపూజితః. 
ఇత్యార్డే, శ్రీమద్రామాయణే, ఆదికావ్యే బాలకొడ్డే 
దశమ; పర్గః. 


ప్ర. అ. సణాబుశ్యశృంగుడు, ఏవమ్‌=-ఈ విధముగ, సర్వకామైః=సమష్ష 


10 


146 శ్రీమద్రామాయణము 


భోగములచే, సుపూజితః=బాగుగా పూజింపబడిన వాడై, తత్ర=అచటనే, 
న్యవసత్‌ =నివసించెను. 

తా. ఈ విధముగ పమస్తభోగములును సమకూర్చి పూజింపబడిన 
బుశ్యశ్చంగుడు ఆ ఆంగరాజ్యమునందే నివసించెను. 


“బాలానందిని” యను శ్రీముదామాయణాంభ వ్యాఖ్యానమునందు బాలకొండలోని 
దశమ సర్గ సమాప్తము, 


అథ ఏకాదశః సర్గః 


[సుమంత్రుని ఉవదేశము (ప్రకారము దశరథుడు అంగదేశమునకు వెళ్లి 
రోమపాదుని ఒవ్పీంచి శాంతాబుప్యళశ్చంగులను అయోధ్యకు తీనీకొని వచ్చుట. 


మూ భూయ ఏవ హి రాజేన్హు శృణు మే వచనం హితమ్‌, 
యథా స దేవప్రవరః కథాయా మేవమట్రవీత్‌. 1 


ప్ర అ. రాజేన్హు=ఓ మహారాజా ! సణాఆ, దేవప్రవరఃదేవతలలో 
(శ్రేష్ట డైన సనత్కుమారుడు, యథా=ఏ విధముగా, కథాయామ్‌=కథయందు, 
అబ్రవీత్‌ =చె ప్పెనో, ఏవమ్‌=ఈ విధముగ, మే=నాయొక్క, హితమ్‌=హిత మైన, 
వచనమ్‌=వచనమును, భూయః ఏవామరల, శృణు=నినుము. 


తా. మహారాజా ! సనత్కుమారుడు కథలో ఇంక ఏమని చెప్పినాడో 
చెప్పెదను. హితకర మగు ఆ విషయమును వినుము. 1 


మూ. ఇక్షాకూణాం కులే జాతో భవిష్యతి సుధార్శ్మికః, 
నామ్నా దశరథో నామ శ్రీమాన్‌ సత్యప్రతిశ్రవః. 2 


ప్ర. ఆ. శ్ర్రీమాన్‌=కాంతి కలవాడును, సత్యప్రతిశ్రవఃసత్య మైన 
ప్రతిజ్ఞ కలవాడును, నామ్నా=పేరుచేత, దశరథో నామ=దశరథు డను ప్రసిద్ది 
కలవాడును, సుధార్మికః=గొప్ప ధార్మికుడును అయిన రాజు, ఇక్పాకూణామ్‌ 
ఇక్షాకురాజుల, కులే=కులమునందు, జాతః భవిష్యతి=పుట్టగలడు. 


తా. శ్రీమంతుడును, సత్యప్రతిజ్ఞుడును, పరమధార్శ్మికుడును అగు 
దశరథు డను పేరు గల రాజు ఇక్ష్యాకువంశములో పుట్టగలడు. 2 
మూ. అజ్ఞరాజేన సఖ్యం చ తస్య రాజ్ఞో భవిష్యతి, 

కన్యా చాస్య మహాభాగా శాన్తా నామ భవిష్యతి. 3 

ప్ర. అ. తస్య రాజ్ఞణాఆ రాజునకు, అజ్నరాజేన=అంగరాజుతో, సఖ్యం 
చా స్నేహముకూడ, భవిష్యతి=కాగలదు. అస్య=ఈ అంగరాజుయొక్క, మహా 


భాగా=పూజ్య మైన భాగ్యము గల, శాన్హా నామ=శాంత యనెడు, కన్యా=కుమార్తె, 
భవిష్యతి=పుట్టగలదు. 


148 శ్రీమద్రామాయణము 


తా. ఆ దశరథునకు అంగరాజుతో స్నేహ మేర్పడును. ఆ అంగరాజునకు 
శాంత యనెడు మహాభాగ్యవతి యగు కుమార్తె పుట్టగలదు. 3 


మూ. పుత్రస్తు సో౭.జ్ఞరాజస్య రోమపాద ఇతి శ్రుతః 
తం స రాజా దశరథో గమిష్యతి మహాయశాః, 4 
ప్ర. అ. పః=ఆ, అబ్గరాజస్య పుత్రస్తు=అంగరాజు పుత్రు డైతే, రోమపొద 
ఇతి=రోమపాదు డని, (శ్రుతప్రసిద్దుడు (కాగలడు). మహాయకశాః=గొప్ప కీర్తి 
గల, పః=ఆ, దశరథః రాజా=దశరథమహారాజు, తమ్‌=ఆ రోమపాదుని గూర్చి, 
గమిష్యతి= వెళ్లగలడు. 


తొ. ఆ అంగరాజకుమారుని పేరు రోమపాదుడు. గొప్ప కీర్తి గల ఆ 
దశరథమహారాజు అతనివద్దకు వెళ్లగలడు. 


వి పె శ్లోకములో అంగరా జనగా రోమపాదుడు. ఈ శ్లోకములో 


Ld 


అంగరా జనగా రోమపాదుని తండ్రి. 4 
మూ. అనపత్యో౭ స్మి ధర్మాత్మన్‌ శాన్తాభర్తా మమ (క్రతుమ్‌, 
ఆహరేత త్వయాజ్ఞప్తస్సనానార్థం కులస్య చ. 5 
ప్ర అ ధర్మాత్మన్‌=ఓ ధర్మాత్ముడా ! అనపత్యః=సంతానములేని 
వొడనై, అస్మి=ఉన్నాను. శాన్తాభర్తా=-శాంతయొక్క భర్త, . త్వయా=నీచేత, 
ఆజ్జప్తః=ఆజ్ఞాపింపబడినవా డై, మమ=నాయొక్క, కులస్య-కులముయొక్క, సంతా 
నార్థమ్‌=అవిచ్చిన్నత్వమునకై, (కతుమ్‌=యజ్ఞమును, ఆహరేత=నిర్వ హించుగాక, 
తా. “ఓ ధర్మాత్ముడా ! నాకు పుత్రులు కలుగలేదు, అందుచేత 
బుష్యశృంగుని నీవు పంపీ, నాకు పుత్రులు కలుగుట ద్వారా నా వంశము 
అవిచ్చిన్నముగ ఉండుటకై (క్రతువును చేయుటలో సాహాయ్యము చేయుము.”5 
మూ. శ్రుత్వా రాజ్లో2.థ తద్వాక్యం మనపా స విచిన్త్య చ, 
ప్రదాస్యతే పుత్రవన్తం శాన్హాభర్హారమాత్మవాన్‌. 6 
ప్ర. అ. ఆత్మవాన్‌ =బుద్ధిశాలి యగు ఆ రోమపాదుడు, రాజ్ఞః=ఆ రాజు 
యొక్క, తత్‌ వాక్యమ్‌=ఆ వాక్యమును, శుత్వా=విని, అథ=అటు పిమ్మట, 
మనసా=మనస్సుతో, సంవిచిన్య చాఆలోచించి, పుత్రవన్తమ్‌ =పుత్రులు గల, 
శాన్హాభర్తారమ్‌=శాంతయొక్క భర్తను, ప్రదాస్యతే=ఇవ్వగలడు. 
తా. రోమపాదుడు దశరథుని మాటలు విని, బాగుగా ఆలోచించి, 


బాలకాండము ప.11 149 


పుత్రులు గల - అనగా తపోమహిమచే ఇతరులకు పుత్రులను అనుగ్రహింప 
గల, బుష్యశృంగుని పంపగలడు. 6. 


మూ. ప్రతిగృహ్య చతం విప్రం స రాజా విగతజ్వరః; 
మో జో ఉల్‌ హో జట్‌ 

ఆహరిష్యతి తం యజ్ఞం ప్రహృ ష్టనాన్తరాత్మవనా, 7 

ప్ర అ. సః రాజా=ఆ దశరథమహారాజు, తమ్‌=ఆ, విప్రమ్‌=బ్రాహ్మణుని, 
ప్రతిగృహ్య చ=స్వీకరించి (తన వెంటబెట్టుకొని), విగతజ్వరః=తొలగిపోయిన 
మనోవ్యథ కలవాడై, ప్రహృష్టేనాసంతో షించిన, అన్తరాత్మ నా=హృదయముతో, 
తం యజ్ఞమ్‌=ఆ యజ్ఞమును, ఆహరిష్యతి=అను ప్పింపగలడు. 

తా. దశరథుడు బుశ్యశృంగుని తోడ్కొని వచ్చి, మనోవ్యథ శాంతింపగా, 
పంతో షించిన మనస్సుతో యజ్ఞము చేయగలడు. 7 
మూ. తం చ రాజా దశరథో యష్ట్రుకామః కృతాష్టులి:, 

బుశ్యశృజ్లం ద్విజ(్రేష్టం వరయిష్యతి ధర్మవిత్‌. 8 

యజ్ఞార్థం (ప్రసవార్థం చ స్వర్గార్థం చ నరేశ్వరః, 

లభతే చస తం కామం ద్విజముఖ్యాద్విశాంపతి:ః. 9 

ప్ర ఆ. యష్టుకామః=యాగముచేయవలె నను కోరిక కలవాడును, ధర్మ 
విత్‌ =ధర్మముల నెరిగినవాడును, నరేశ్వరః=నరులకు ప్రభువును అయిన, దశరథః 
రాజా=దశరథమహారాజు, కృతాఖ్ణులిః=కట్టబడినదో సిలి కలవాడై, ద్విజ శ్రేష్టమ్‌=ద్వి 
జులలో (శ్రేష్ట డైన, బుుశ్యశృ్చబ్గమ్‌=-బుశ్యశ్చంగుని, యజ్ఞార్ధమ్‌=యజ్ఞముకొరకును, 
ప్రసవార్థం చ =సంతానముకొరకును, స్వర్గార్థం చాస్వర్గముకొరకును, వరయిష్యతి= 
కోరగలడు; సః విశాంపతిః==ఆ రాజు, ద్విజముఖ్యాత్‌ =ఆ బ్రాహ్మణశ్రేష్టునివలన, 
తం కామమ్‌=ఆ కోరికను, లభతే చాపొందునుకూడ. 

తా. ధర్మవేత్త యైన ఆ దశరథుడు, దోసిలి ఒగ్గి *నాకు సంతానము, 
స్వర్గము కూడ కలుగు నట్లు యజ్ఞము చేయించు” మని ఆ, బుశ్యశృంగుని 
ప్రార్థించగలడు. ఆ బ్రాహ్మణోత్తమునివలన ఆ కోరికలను పొందగలడు. 8-9 
మూ. పుత్రాశ్చాస్య భవిష్యన్తి చత్వారో2_మితవిక్రమాః, 

వంశ ప్రతిష్టానకరా స్పర్వలో కేషు విశ్రుతాః. 10 

ప్ర. అ. అస్య=ఈతనికి, అమితవిక్రమాః=అమిత మైన పరాక్రమము 
కలవారును, వంశప్రతిష్టానకరాః= వంశమునకు ప్రతిష్ట కలిగించువారును, సర్వలో 


150 శ్రీమద్రామాయణము 


కేషు=సమస్తలోకములందును, విశ్రుతాః=ప్రసిద్దులును ఆగు, చత్వారః=నలుగురు, 
పుత్రాః=పుత్రులు, భవిష్యన్తి=పుట్టగలరు. 
తా ఆ దశరథునికి అమితపరాక్రమము కలవారును, వంశప్రతిష్టకు 


కొరణ మైనవారును, సర్వలోకములందు ప్రసిద్దులును అగు నలుగురు పుత్రులు 
జనింపగలరు. 10 


మూ. ఏవంస దేవప్రవరః పూర్వం కథితవాన్‌ కథామ్‌, 
సనత్కుమారో భగవాన్‌ పురా దేవయుగే ప్రభుః, n 


ప్ర అ దేవృప్రవరః= దేవతలలో (శేష్ణుడును, భగవాన్‌ =మాహాత్మ కము 
కలవాడును, (ప్రభుః=సమర్జుడును అగు, పః=ఆ, సనత్కుమారః-సనత్కుమా 
రుడు, పురా=పూర్వమునందు, దేవయు గే=కృతయుగమునందు, కథామ్‌=కథను, 
ఏవమ్‌ =ఈ విధముగా, కథితవాన్‌ =చెప్పినాడు. 

తా. పూర్వము కృతయుగములో దేవతా శ్రేష్ట డైన సనత్కుమారుడు 
కథను ఈ విధముగా చెప్పెను. n 
మూ. సత్వం పురుషశార్జూల తమానయ పుసత్క తమ్‌, 

స్వయమేవ మహారాజ గత్వా సబలవాహనః, 12 

ప్ర. అ. పురుషశార్లూల=పురుష శ్రేష్టుడ వైన, మహారాజ=ఓ మహారాజా! 
సః త్వమ్‌=అట్టి నీవు, సబలవాహనః= సైన్యముతోడను వాహనములతోడను 
కూడినవాడ వై, స్వయమేవ=స్వయముగానే, గత్యా= వెళ్లి, సుసత్కతమ్‌=బాగుగా 
సత్కరింపబడిన, తమ్‌ =ఆతనిని, ఆనయ=తీ సికొనిరమ్ము. 

తా. పురుషశ్రేష్ణడ వైన ఓ మహారాజా ! నీవే స్వయముగ 
"పైన్యవాహనాదులతో వెళ్లి ఆదరపూర్వకముగా _ బుశ్యశ్చంగుని తీసికొని రమ్ము. 
మూ. అనుమాన్య వసిష్టం చ సూతవాక్యం నిశమ్య చ, 

పావ్తఃపురః సహామాత్యః ప్రయయౌ యత్ర స ద్విజః, 13 

ప్ర. అ. సూతవాక్యమ్‌=సుమం త్రుని వాక్యమును, నిశమ్యావిని, వసిష్టం 
చావసిష్టుని కూడ, అనుమాన్య=అంగీకరింపచేసి, సాన్తఃపురః=౭అంతఃపురముతో 
కూడినవాడై, సహామాత్యః=అమాత్యులతో కూడినవాడై, సః ద్విజః=ఆ బ్రాహ్మణుడు, 
యత్ర=-ఎచట నున్నాడో అచటికి, ప్రయయౌ=వెళ్లెను. 


తా. దశరథుడు సుమంతత్రుని మాటలు విని, వసిష్టుని అనుమతి కూడ 
కొని, అంతఃపురామాత్యాదులతో కలిసి ఆ బుశ్యశ్చంగుడున్న దేశమునకు. 


బాలకొండము ప.11 161 


వెళ్లెను. 13 
మూ. వవాని పరితశ్చెవ వ్యతిక్రమ్య శవైః శవైః, 
అభిచక్రామ తేం దేశం యత్ర వై వ మునిపుబ్లవః. 14 
ప్ర అ. శనైః శవైః= మెల్లమెల్లగా, వవాని=వనములను, సరిత శ్రైవ=-నదు 
లను, వ్యతిక్రమ్య=దాటి, మునిపుబ్గవః=ముని శ్రేష్టుడు, యత్ర=ఎచట 'నుండెనో, 
తం దేశమ్‌ఆ దేశమును, అభిచక్రామాప్రవేశించెను. 


తా. వనములను, నదులను, మెల్లమెల్లగ దాటుచు, ఆ బుశ్యశ్చృంగుడున్న 


దేశమును చేరెను. 14 
మూ. ఆపాద్య తం ద్విజ(శేష్టం రోమపాదసమీపగమ్‌, 
బుషబ్నీత్రం దదర్శాదౌ దీస్యమానమివావలమ్‌. 15 


ప్ర అ. ఆపాద్య=పమీపించి, రోమపాదపమీపగమ్‌=రోమపాదుని పమీ 
పమునం దున్నవాడును, దీష్యమానమ్‌ ప్రజ్వలించుచున్న, అనలమివ=అగ్ని వలె 
నున్నవాడును, ద్విజ శ్రేష్టమ్‌= బ్రాహ్మణ శ్రేష్టుడును అగు, తం కరక 
బుషికుమారుని, ఆదౌ=ముందుగనే, దదర్శ=చూచెను. 

తా. ఆ నగరము చేరగనే దశరథుడు, రోమపాదుని సమీపమున ఉన్న 
ద్విజ్యశ్రేష్టు డైన బుశ్యశృంగుని చూచెను. అతడు ప్రజ్వలించుచున్న అగ్ని వలె 
ప్రకాశించుచుండెను. 15 


మూ, తతో రాజా యథాన్యాయం పూజాం చక్రే విశేషతః, 

సభిత్వాత్తస్య వై రాజ్ఞః ప్రహృష్టేవాన్తరాత్మనా. 16 

ప్ర. అ. తతః=పిమ్మట, రాజా=రోమపాదుడు, ప్రహృష్టేనాసంతసించిన, 
అన్నరాత్మనా=హృదయముతో, యథాన్యాయమ్‌ =శా స్రానుసారముగ, పఖిత్వాత్‌ = 
స్నేహితు డగుటవలన, విశేషతః=అధికముగను, తస్య=ఆ, రాజ్ఞః=దశరథునియొక్క, 
పూజామ్‌=పూజను, చ(క్రే=చేసెను. 

తా. దశరథుని రాకచే సంతోషించిన రోమపాదుడు, యథాశాష్త్రముగను, 
మిత్రు డగుటచే విశేషముగను, దశరథునికి ఆదరసత్కారములు చేసెను. 16 
మూ. రోమపాదేన చాఖ్యాతమృ షిపుత్రాయ ధీమతే, 

సఖ్యం సంబన్హకం చైవ తదా తం ప్రత్యపూజయత్‌. 17 


ప్ర అ. తేక రోమపాొదునిచేత, సఖ్యమ్‌=శే స్నేహము, సంబన్ధకం 
వైవ=సంబంధము, ధీమలే=బుద్ధిమంతు డైన, బుషిపుత్రాయెబు షికుమారున్‌కు, 


152 శ్రీమద్రామాయణము 


ఆభ్యాతమ్‌=చెప్పబడినది. తదా=అప్పుడు, తమ్‌=ఆ దశరథుని, ప్రత్యపూజయత్‌ = 
పూజించెను. 


తా. రోమపాదుడు తనకు దశరథునితో ఉన్న స్నేహబాంధవ్యములను 
గూర్చి బుశ్యశ్చంగునకు చెప్పగా అతడు దశరథుని పూజించను. 17 
మూ. ఏవం సుసత్క ఎత స్తేన సహో షిత్వా నరర్షభః; 

సప్తాష్ట దివపాన్‌ రాజా రాజానమిదమట్రవీత్‌. 18 

ప్ర అ. ఏవమ్‌ =ఈ విధముగా, సుసత్మతః=సత్కరింపబడిన, నరర్షభః= 
నర[శేష్ణ డైన, రాజా=దశరథుడు, తేన సహాఅతనితో కూడ, సప్తాష్టాఏడెనిమిది, 
దివసాన్‌ =దినములపాటు, ఉ షిత్వా=ఉండి, రాజానమ్‌=రోమపాదుని గూర్చి, 
ఇదమ్‌=ఈ వాక్యమును, అబ్రవీత్‌ =పలికెను. 


తా. ఈ విధముగ నరశ్రేష్ణు డగు దశరథుడు రోమపాదుడు చేసిన 
సత్కారముల నందికొని, ఏడెనిమిది దివసములు అతని ఆతిథిగా ఉండి, 
అతనితో ఇట్లనెను. 18 


మూ. శాన్తా తవ సుతా రాజన్‌ సహ భర్తా విశాంపతే, 
మదీయనగరం యాతు కార్యం హి మహదుద్యతమ్‌. 19 


ప్ర. అ. విశాంపతే=ప్రజలకు ప్రభు వైన, రాజన్‌=రాజా ! తవ సుతా౭నీ 
కుమార్తె యైన, శాన్తాశాంత, సహభర్తాాాభర్తతో కూడ, మదీయనగరమ్‌= 
నా పట్టణమును గూర్చి, యాతు=వెళ్లుగాక. మహత్‌=గొప్ప, కార్యమ్‌=పని, 
ఉద్యతమ్‌=ప్రారంభింప నిశ్చయింపబడినది. 


తా. ఓ రాజా ! నే నొక గొప్ప కార్యము తలపెట్టితిని. నీ కుమార్తె 
యైన శాంతను, భర్తతో కూడ, నా నగరమునకు పంపుము. 19 


మూ. తథేతి రాజా సంశ్రుత్య గమనం తస్య ధీమతః, 
ఉవాచ వచనం విప్రం గచ్చ త్వం సహ భార్యయా. 20 


ప్ర, అ. రాజా=రోమపాదుడు, తథా ఇతి=అటులనే అని, ధీమతః=మిద్ధిశాలి 
యైన, తస్య=ఆ బుష్యశృంగుని యొక్క, గమనమ్‌=గమనమును, సంశ్రుత్య= 
అంగీకరించి, త్వమ్‌=నీవు, భార్యయా సహ=భార్యతో కలిసి, గచ్చావెళ్లుము, అని, 
విప్రమ్‌=బ్రాహ్మణుని గూర్చి, వచనమ్‌=వాక్యమును, ఉవాచ=పరికెను. 


తా. రోమపాదుడు, ధీమంతు డైన బుశ్యశ్చంగుని అయోధ్యాగమనమునకు 
అంగీకరించి “నీవు భార్యతో అయోధ్యకు వెళ్లుము” అని బుశ్యశృంగునితో 


బాలకాండము స.11 153 
పలికెను. 20 
మూ. బుుషిపుత్రః ప్రతిశ్రుత్య తథేత్యాహ నృపం తదా, 

ఆ వాష్‌ అ ట్లో అరి ఆగ 

స నృ బణాభ్యనుజ్ఞాతః ప్రయయౌ సహ భార్యయా. 21 

ప్ర. అ. తదా=అప్పుడు, బుషిపుత్రః=బు షికుమారుడు, (పత్మిశుత్య= 
అంగీకరించి, నృపమ్‌=రాజును గూర్చి, తథా ఇతి=-“అటులనే చేసెదను” అని, 
ఆహ=పరి౩ను. నృపేణ=రాజుచేత, అభ్యనుజ్ఞాతః=ఇవ్వబడిన అనుజ్ఞకలవాడై, 
భార్యయా సహ=భార్యతో కూడ, ప్రయయౌ=వెళైను. 

తా. బుశ్యశ్చంగుడు అందులకు అంగీకరించి, అటులనే చేసెద నని 
పలికి, రోమపాదుని అనుజ్ఞ గైకొని భార్యాసమేతుడై వెళ్లెను. 21 
మూ. తావన్యోన్యాఖ్టులిం కృత్వా స్నేహాత్సంగశ్లిష్య చోరపా, 

నననతురశరథో రోమపాదశ్చ వీర్యవాన్‌. 22 

౧ య స్ట 

ప్ర. అ. తౌ=ఆ, దశరథః=దశరథుడును, వీర్యవాన్‌ =పరాక్రమశాలి యగు, 
రోమపాదశ్చ=రోమపాదుడును, అన్యోన్యాష్టలిమ్‌-పరస్పరము దోసిలిని, కృత్వా 
చేసి, స్నేహాత్‌= స్నేహమువలన, ఉరసా=వక్షస్థలముచే, సంగ్లిష్య= కౌగలించుకొని, 
ననన్హతుః=సంతో షించిరి. 

తా. దశరథరోమపాదు లిద్దరును ఒకరి కొకరు దోసిలి ఒగ్గి నమస్కారము 
చేసికొని, వక్షస్థలములు కలియు నట్టు కౌగిలించుకొని, సంతోషించిరి. 22 

ఇ రబ అ జతి, జ్యా ష్ష్‌ 

మూ. తతః సుహృదమాప్పచ్చ 5S ప్రస్థితో రఘునన్హనః, 

పౌరేభ్యః (ప్రేషయామాస దూతాన్చె శ్రీ ఘుగామినః, 23 

ప్ర. అ. తతణ=పిమ్మట, రఘునన్హనః=దశరథుడు, సుహృదమ్‌=మిత్రుని, 
ఆపృచ్చ్య=వీడ్కొని, ప్రస్థితః=ప్రయాణమైన వాడై, శీ ఘగామినః=శీఘ్రముగా 
వెళ్లగలిగిన, దూతాన్‌=దూతలను, పౌరేభ్యః=పౌరులకు, (పేషయామాస=పం పెను. 

తా. మిత్రునివద్ద సెలవు గైకొని బయలుదేరిన దశరథుడు, శీఘ్రముగా 
వెళ్లగలిగిన దూతలను అయోధ్యాపౌరులకు తమ రాక తెలుపుటకై పంపెను.23 
మూ, (క్రియతాం నగరం సర్వం క్రీప్రమేవ స్వలజ్క తమ్‌, 

ధూపితం సిక్తసంమృష్టం పతాకాభిరలజ్బ తమ్‌. 24 

ప్ర. ఆ. సర్వమ్‌=సమస్త మైన, నగరమ్‌=నగరము, క్రీపమేవ=శీఘ్రముగ, 
ప్వలజ్క ఎతమ్‌ైబాగుగా అలంకరింపబడినదిగాను, ధూపితమ్‌=ధూపము చేయబ 


154 శ్రీమద్రామాయణము 


డినదిగాను, సిక్తసంమృష్టమ్‌=తడిపి తుడవబడినదిగాను, పతాకాభిః=జండాలచేత, 
అలజ్క ఎతమ్‌=ఆలంకరింపబడినదిగాను, క్రియతామ్‌=చేయబడుగాక, 


తా. దశరథుడు అయోధ్యాపొరుల కీ విధముగ కబురు పంపెను. 
“నగరము నంతను వెంటనే చక్కగా అలంకరింపుడు. ధూపసుగంధములను 
వ్యాపింపచేయుడు. మార్గములు తుడిచి నీళ్లు చల్లుడు. పతాకలు ఎగురవేయుడు.” 


మూ. తతః ప్రహృష్టాః పొరాస్తే శ్రుత్వా రాజానమాగతమ్‌, 
లు 

తథా ప్రచక్రుస్తత్సర్వం రాజ్ఞా యత్వేషితం యథా. 25 

ప్ర. అ. తతః=పిమ్మట, తీ పౌరా=ఆ పౌరులు, రాజానమ్‌=రాజును, 
ఆగతమ్‌=వచ్చిన వానినిగా, (శ్రుత్వా=విని, ప్రహృష్టాః =సంతసించినవారై, రాజ్ఞా= 
రాజుచేత, యత్‌ =ఏది, యథా=ఎట్లు, (పేషితమ్‌=పంపబడెనో, తత్‌ =దానిని, 
సర్వమ్‌=-ఆంతను, తథా=అట్టు, ప్రచృక్రు=చే సిరి, 

తా. రాజు వచ్చుచున్నట్లు వినిన పౌరులు చాల సంతసించి, ఆయన 
ఆజ్ఞాపించిన విధమున  నగరాలంకారములు చేసిరి. 25 


మూ. తతః స్వలంకృతం రాజా నగరం ప్రవివేశ హ, 
శజ్ఞదున్దుభినిర్హో'షైః పురస్కృత్య ద్విజర్షభమ్‌. 26 
ప్ర. అ. తతః=పిమ్మట, రాజా=దశరథుడు, ద్విజర్షభమ్‌=ఆ బ్రాహ్మణశ్రే 

షుని, పురస్క ఎత్యఎదుట ఉంచుకొని, స్వలంకృతమ్‌=బాగుగా అలంకరింపబడిన, 

తత్‌=ఆ, నగరమ్‌=నగరమును, శజ్ఞదున్దుభినిర్హో షై=శంభఖదుందుభుల ధ్వనులతో, 
ప్రవివేశ హ=ప్రవేశించెను. 


తా. దశరథుడు ఆ బుష్యశ్చంగుని ఎదుట ఉంచుకొని, చక్కగ 
అలంకరింపబడిన ఆయోధ్యానగరమును శంఖదుందుభిమంగళధ్వనులతో (ప్రవేశించెను. 


మూ. తతః ప్రముదితాః సర్వే డృష్టా తం నాగరా ద్విజమ్‌, 
లు 
ప్రవేశ్య్వమానం సత్కృత్య నరేస్తేణీనుకర్మణా. 27 
ప్ర. అ. తతః=పిమ్మట, సర్వే=సమస్త మైన, నాగరాఃపౌొరులు, 
ఇన్హాకర్మణా=ఇం|ద్రుని వంటి కర్మ గల, నరేస్త్రేణ=రాజుచేత, సత్కృృత్యాస 
త్కరించి, ప్రవేశ్యమానమ్‌= ప్రవేశ పెట్టబడు చున్న, తమ్‌=ఆ, ద్విజమ్‌= బ్రాహ్మణుని, 
దృష్వా=-చూచి, (ప్రముదితాః=సంతో షించిరి, 
తా. దేవేంద్రునితో సమాను డైన ఆ నరేంద్రునిచే సత్కృతుడై 
అయోధ్యలో ప్రవేశించుచున్న బుష్యశ్చంగుని చూచి పొరు లెల్లరు సంతోషించిరి. 


బాలకాండము స.11 155 


మూ. అన్తఃపురం ప్రవేశ్వెనం పూజాం కృత్వా చ శాస్త్రతః, 
కృతకృత్యం తదోత్మానం మేనే తస్యోపవాహనాత్‌. 28 


ప్ర. అ. ఏనమ్‌-బుశ్యశృంగుని, అన్తఃపురం ప్రవేశ్య=అతఃపురములో 
ప్రవేశపెట్టి, శాస్త్రతః=శాస్త్రానుసారముగా, పూజాం చాపూజను, కృత్వా=చేసి, 
తదా=అప్పుడు, తస్య=అతనియొక్క (ని, ఉపవాహనాత్‌ =తీసికొని వచ్చుటవలన, 
ఆత్మానమ్‌=-తనను, కృతకృత్యమ్‌=కృతకృత్యునిగా, మేనే=తలచెను. 

తా. దశరథు డొ బుశ్యశృంగుని అంతఃపురములోనికి తీసికొని వెళ్లి, 
యథాశాస్త్రముగ పూజించెను. ఆతనిని _ తీసికొనివచ్చుటచే, తన కర్తవ్యము 
పూర్తి యైనట్లు సంత సించెను. 28 
మూ. డఅన్తఃపురస్త్రియః సర్వాః శాన్హాం దృష్టా వ తథాగతామ్‌, 

సహ భర్తా? విశాలాక్షీం ప్రీత్యానన్తముపాగమన్‌. 29 

ప్ర. ఆ. అన్నఃపుర స్త్రియః=లంతఃపురములోని స్రీలు, సర్వాః=అందరును, 
తథా=ఆ విధముగా, భర్తా సహ=భర్తతో కూడ, ఆగతామ్‌=వచ్చిన, విశాలాక్షీమ్‌=వి 
శాలమైన నేత్రములు గల, శాన్నామ్‌=శాంతను, దృష్ట్వా=చూచి, (ప్రీత్యా=ప్రేమతో, 
ఆనన్హ్లమ్‌=ఆనందమును, ఉపాగమన్‌ =పొందిరి. 


తా. భర్తతో కలిసి వచ్చిన, విశాలాక్షి యైన శాంతను చూచి, అంతఃపుర 
ప్రీ లందరును (ప్రేమతో ఆనందభరిత లైరి. 29 
మూ. పూజ్యమానా చ తాభిః సా రాజ్ఞా చైవ విశేషతః, 
ఉవాస తత్ర సుభితా కంచిత్కాలం సహర్తి (జా. 30 
ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాడ్డే 
ఏకాదశః సర్గః, 


ప్ర. అ. సా=ఆమె, తాభిః=చారిచేతను, విశేషత=విశేషముగా, రాజ్ఞా 
చైవారాజుచేతను, పూజ్యమానా=పూజింపబడుచున్నదై, సుఖితా=సుఖవంతురాలై, 
బుత్విజా సహాబుత్విక్కుతో కూడ, కంచిత్కాలమ్‌=కొంతకాలము, తృత్ర-అచట, 
ఉవాస=నివ సించెను. 


తా. అంతఃపుర స్త్రీలును, విశేషముగ దశరథుడును, ఆదరింపగా, ఆ 
శాంత, బుష్యశ్చంగునితో, సుఖముగ కొంతకాలము అయోధ్యలో ఉండను.30 


“బాలానందిని/" అను శ్రీమదామాయణాంధవ్వాఖ్యానమునందు బాలకాండలో 
ఏకాదశసర్ధ నమాప్తము. 


అధ ద్యాదశః సర్గః 


[యాగము చేయింవు డని దశరథుడు బుషులను కోరుట. తగు 
సంభారములను సమకూర్తు మని బుషులు ఆతనితో చెప్పుట. దళతథుడు తన 
ఆమాత్యులను అందుల్నక్రె ఆదేకించుట.] 


మూ. తతః కాలే బహుతిథే కస్మింశ్చిత్సుమనోహరే, 
వసన్తే సమనుప్రాస్తే రాజ్ఞో యష్టుం మనో౭_భవత్‌. 1 
ప్రై అ తతః= పిమ్మట, బహుతిథీ కాలే=చాలాకాలము గడచినద 
గుచుండగా, సుమనోహరే=బాగుగా మనోహర మైన, కస్మింశ్చిత్‌ =ఒకానొక, 
వసన్తే=వసంతము, సమను(ప్రా ప్తే=వచ్చినదగుచుండగా, రాజ్ఞః=రాజునకు, యష్టుమ్‌= 
యాగముచేయుటకు, మనః అభవత్‌ =కోరిక కలిగెను. 


తా. ఈ విధముగ చాలకాలము గడచిన పిదప, ఒక మనోహర మగు 
వసంతబుతువు వచ్చెను. అపుడు యజ్ఞము చేయవలె నని దశరథునకు 
అభిలాష కలిగెను. 2 


మూ. తతః ప్రసాద్య శిరపా తం విప్రం దేవవర్షినమ్‌, 
యజ్ఞాయ వరయామాస సన్హానార్ధం కులస్య వై, 2 
ప్ర, అ. తతః=పిమ్మట, దేవవర్ణినమ్‌=దేవతుల్యు డైన, తం విప్రమ్‌=ఆ 
బ్రాహ్మణుని, శిరసా=శిరస్సు వంచి నమస్కరించుటచే, ప్రసాద్య=అనుగ్రహిం 
పచేసికొని, కులస్య=కులముయొక్క, సన్హానార్ధమ్‌ =అవిచ్చిన్నత్వము కొరకు, 
అనగా పుత్రపౌత్రాదిపారంపర్య సిద్ది కొరకు, యజ్ఞాయ=యజ్ఞము చేయించుటకె, 
ఠా ఇ ల ౬. 
వరయామాస=వరించెను. 


తా. అంతట దశరథుడు దేవతుల్యు డైన బుష్యశ్చంగునికి నమస్కరించి, 
అనుగ్ర హింపచేసుకొని, “నా వంశము పుత్రపౌత్రాద్యభివృద్దితో అవిచ్చిన్నముగా 
ఉండునటు యజము చేయింపుము” అని పలికి, అతనిని బుత్విక్కుగా 
x) వ 
వరించెను. 2 


మూ. తథేతి చ స రాజానమువాచ చ సుసత్మ్క్ఫతః, 
సంభారాః సంభ్రియన్తాం తే తురగశ్చ విముచ్యతామ్‌. 3 


బాలకాండము స. 12 157 


ప్ర. అ. సుసత్మతః=బాగుగా సత్కరింపబడిన, సః=బుశ్యశృ్చంగుడు, 
తథేతి=అటులనే చేయించెదను అని, రాజానమ్‌=రాజును గూర్చి, ఉవాచెపలి 
కెను. సంభారాః=సంభారములు, సంభ్రియన్నామ్‌=ఏర్పరుపబడుగాక, తే=నీయొక్క, 
తురగః=అశ్వము, విముచ్యతాం చైవిడువబడుగాక. 

తా. బాగుగా ఆదరింపబడిన బుష్యశ్చంగుడు “అటులనే చేయించెదను; 
యజ్ఞసంభారము లన్నియు ప్రోగు చేయించుము. యజ్ఞాశ్వమును విడువుము” 
అని పలికెను. 3 
మూ. తతో రాజాబ్రవీద్వాక్యం సుమన్త్రం మన్తిసత్తమమ్‌, 

సుమన్హావాహయ క్షిప్రం బుత్విజో (బ్రహ్మవాదినః. 4 

సుయజ్ఞం వామదేవం చ జాబాలిమథ కాశ్యపమ్‌, 

పురోహితం వసిష్టం చ యే చాన్యే ద్విజసత్తమాః. 5 

ప్ర. అ. తతః=అటుపిమ్మట, రాజా=రాజు, మన్తింసత్తమమ్‌ =మంత్రి(శ్రేష్టు. 
డైన, సుమన్త్రమ్‌=సుమంత్రుని గూర్చి, వాక్యమ్‌=వాక్యమును, అబ్రవీత్‌ =పలికెను. 
సుమన్త్ర=ఓ సుమంత్రుడా ! క్రిపమ్‌=శీఘ్రముగా, బ్రహ్మవాదినః=వేదవిదులైన, 
బుత్విజః-బుత్విక్కులను, సుయజ్ఞమ్‌=సుయజ్ఞని, వామదేవం చ= వామదేవుని, 
జాబాలిమ్‌=జాబాలిని, అథ=మరియు, కాశ్యపమ్‌=కాశ్యపుని, పురో హితమ్‌=పురో హితు 
డైన, వసిష్టం చ-వసిష్టుని, యే: ఏ, అన్యే=ఇతరురైన, ద్విజోత్తమాః= బ్రాహ్మణో 
త్రములు గలరో వారిని, ఆవాహయ=రప్పింపుము. 

తా. ఆంత దశరథుడు మంత్రి శేష్ణ డైన సుమంత్రునితో - “సుమంత్రా! 
(బహ్మవాదు లైన బుత్విక్కులను, సుయజ్ఞడు మొదంగువారిని, పురో హితుడైన 
వసిష్టుని, ఇతరు లైన (బాహ్మణోత్తములను శీఘ్రముగా రప్పింపుము” అని 
పలికెను. 4,5 
మూ. తతః 'సుమన్త్రస్త్యరితం గత్వా త్వరితవిక్రమః, 

సమానయత్స తాన్‌ సర్వాన్‌ సమస్తాన్‌ వేదపారగాన్‌. (1 

ప్ర అ. తా. చూ. శ్లో 6. సర్గ 8. (సుమంత్రుడు వారి నందరిని 
తీసికొనివచ్చెను.) 6 
మూ. తాన్‌ పూజయిత్వా ధర్మాత్మా రాజా దశరథస్తదా, 

ధర్మార్టస హితం యుకం శక్‌షం వచనమటవీత్‌. 7 

వాలి రారా 


158 శ్రీమద్రామాయణము 
మమ లాలప్యమానస్య పుత్రార్థం నాస్తి చై సుఖమ్‌, 
తదరం హయమేదేన యక్ష్యామీతి మతిర్మమ. 8 
ఠా లు 
ప్ర అ. తా. చూ. కో, 78 సర్గ 8. (దశరథుడు వారిని పూజించి 
“సంతానముకొర కై అశ్వమేధము చేయగోరుచున్నాను” అని పలికెను) 7, 8 
వ జ అ అ 5 
మూ. తదహం యష్టుమిచ్చామి శాస్త్రదృ షన కర్మణా, 
బుషిపుత్రప్రభావేన కామాన్‌ ప్రాప్స్యామి చాప్యహమ్‌. 9 
ప్ర. అ. తత్‌=ఆ కారణమువలన, శాస్త్రదృష్టేన-శాస్త్రవిహిత మైన, 
కర్మ ణా=విధానముచే, యష్టుమ్‌ ఇచ్చామి=యాగము చేయవలె నని కోరు 


చున్నాను. బు షిపుత్రప్రభా వేన=బు షికుమారుని (ప్రభావముచే, అహమ్‌=నేను, 
కామాన్‌ =కోరికలను, (ప్రాప్సామి చాపాందగలను కూడ. 


తా. అందుచే యథావిధిగ యాగము చేయగోరుచున్నాను. బుశ్యశృంగుని 


(ప్రభావముచే నా కోరికలు తీరును. 9 

మూ. తతః సార్వితి తద్వాక్యం బ్రాహ్మణాః ప్రత్యపూజయన్‌, 
వసిష్టప్రముఖాః సర్వే పార్టివస్య ముఖాచ్చ్యుతమ్‌. 10 
ప్ర అ. తా. చూ. శో 10, సర్గ 8. 10 


మూ. బుష్యశృజ్లపురో గాళ్చ ప్రత్యూచుర్న పతిం తదా, 

సంభారాః సంభ్రియన్లాం తే తురగశ్చ విముచ్యతామ్‌. [1 

ప్ర. అ. బుశ్యశ్చజ్లపురోగాః--బుష్యశ్చంగుడు మొదలైనవారు, తదా= 
అప్పుడు, నృపతిమ్‌=రాజును గూర్చి, ప్రత్యూచుః=పలికిరి, సంభారాః౭యజ్జ 
సంభారములు, పంభ్రియన్తామ్‌ =సమకూర్చబడుగాక. తే=నీయొక్క, తురగః= 
అశ్వము, విముచ్యతాం చావిడువబడుగాక, 

తా. బుశ్యశ్చంగాదులు రాజుతో ఇట్లనిరి - “యజ్ఞసంభారములను 
సమకూర్చుము. అశ్వమును విడువుము.” 1 
మూ. సర్వథా ప్రాప్య సే పుత్రాంశ్చత్యారో౭_మితవిక్రమాన్‌, 

యస్య తే ధార్మికీ బుద్దిరియం పుత్రార్థమాగతా. 12 

ప్ర. ఆ. యస్య తే=ఏ నీకు, పుత్రార్థమ్‌: పుత్రులకొరశకై, ఇయమ్‌ ఈ, 
ధార్మికీ బుద్ధిః=ధర్మసంమత మైన బుద్ది, ఆగతా- కలిగినదో, అట్టి నీవు, 
సర్వథా" తప్పక, ఆమితవమ్మిక్రమాన్‌ -ఆనంతపరాక్రమవంతు లైన, చత్వారః- నలుగురు, 


బాలకాండము స. 12 159 
పుత్రాన్‌=పుత్రులను, ప్రాప్య సే=పొందగలవు. 
తా. నీకు పుత్రులకొరకై ధర్మపంమత మైన బుద్ది జనించినందులకు, 
నీకు తప్పక అనంతపరాక్రమవంతు లగు నలుగురు పుత్రులు జనింపగలరు.12 
ం క, 9 
మూ. తతః (పీతో౭_ భవద్రాజా శ్రుత్వా తద్ద్విజభాషితమ్‌, 
అమాత్యాంశ్చా బ్రవీద్రాజా హర్షేణేదం శుభాక్షరమ్‌. 13 


ప్ర. అ. తా. చూ. నో 13, సర్గ 8. (హర్షేణ=సంతోషముతో, 
శుభాక్షరమ్‌= మంచి అక్షరములు గల, ఇదమ్‌= 'ఈ వాక్యమును, అబ్రవీత్‌), ఈ 


మాటలకు సంతసించిన దశరథుడు అమాత్యులతో ఇట్లు పలికను. 13 
మూ. గురూణాం వచవాచ్చీఘ్రం సంభారాః సంభ్రియమ్హ మే, 
సమర్హాధి ష్టితశ్చాశ్వః సోపాధ్యాయో విముచ్యతామ్‌. 14 
ప్ర అ. తా. చూ. న్దో 14, సర్గ ర 14 
మూ. సరయ్యాశ్చోత్తరే తీరే యజ్ఞభూమిర్విధీయతామ్‌, 
శాన్తయశ్చాభివర్హన్తాం యథాకల్పం యథావిధి. 15 
శక్యః ప్రాస్తమయం యజ్ఞః సర్వేణాపి మహీక్షితా, 
నాపరోధో భవేత్కష్టో యద్యస్మిన్‌ క్రతుసత్తమే. 16 
ఛిద్రం హి మృగయన్తే 2_త్ర విద్యాంపో బ్రహ్మరాక్షపాః, 
నిహతస్య చ యజ్ఞస్య సద్యః కర్తా వినశ్యతి. 17 
తద్యథా విధిపూర్వం మే క్రతురేష సమాప్యతే, 
తథా విధానం క్రియతాం సమర్ధాః కరణేష్విహ. 18 
ప్ర అ. తా. చూ. నో 15, 16, 17, 18. సర్గ రి. 15-18 
తథేతి చ తతః సర్వే మన్తిణః ప్రత్యపూజయన్‌, 
పార్టివేన్హస్య తద్వాక్యం యథాజ్జప్తమకుర్వత. 19 


ప్ర. అ. తతా పిమ్మట, మన్తిణః=మం|త్రులు, సర్వే=అందరును, పార్టి 
వేన్తుస్య= రాజ(శ్రేష్టునియొక్క, తత్‌ వాక్యమ్‌ ఆ వాక్యమును, తథేతి= =అటులకే 
చేయగలము అని, ప్రత్యపూజయన్‌ = =అభినందించిరి. యథాజ్ఞప్తమ్‌= ఆజ్ఞాపించిన 
ప్రకారము, అకుర్వత "చేసిరి. 


శా. మంత్రు లందరును దశరథుని మాటలను అభినందించి, అతడు 


160 శ్రీమద్రామాయణము 


ఆజ్ఞాపించిన విధముగ చేసిరి. 19 
5 అ 
మూ. తతో ద్విజాస్తే ధర్మజ్ఞమస్తువన్‌ పార్టివర్షభమ్‌, 
అనుజ్ల్ఞాతాస్త తస్స ర్వే పునర్ణగ్ము ర్యథాగతమ్‌. 20 


ప్ర. అ. తతః=పిమ్మట, లే ద్విజాః=ఆ (బ్రాహ్మణులు, ధర్మజ్ఞమ్‌=-ధర్మ ము 
నెరిగిన, _ పార్థివర్షభమ్‌=రాజశ్రేష్ణని, _అస్తువన్‌=స్తుతించిరి.  అనుజ్ఞాతాః=అ 
నుజ్జు ఈయబడినవారై, తతః=అచటనుండి, పునః=మరల, యథాగతమ్‌=వచ్చిన 
విధముననే, జగ్ముః= వెళ్లిరి. 


తా. పిమ్మట ఆ బ్రాహ్మణులు ధర్మజ్ఞ డన దశరథుని కొనియాడి, 


ఆతని అనుజ్ఞ గైకొని స్వస్థానములకు తిరిగి వెళ్లిరి. 20 
మూ. గతేష్వథ ద్విజ్యాగ్యేషు మన్తిణప్తాన్నరాధిపః 
విసర్ణయిత్యా వేశ్మ స్వం ప్రవివేశ మహాద్యుతిః. 21 
ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకొత్డే 
ద్వాదశః పర్గః, 


ప్ర. అ. అథ=లఅటు పిమ్మట, ద్విజా గ్యేషు=బ్రాహ్మణశ్రేష్టులు, గలేషు 
పత్సు=వెళల్లినవా రగుచుండగా, మహాద్యుతిః=గొప్పు కాంతి గల, నరాధిపః=రాజా, 
తాన్‌ మన్తిిణః=ఆ మంత్రులను, విసర్ణయిత్వా=పంపివే సి, స్వం వేశ్శ=తన 
గృహమును, ప్రవివేశ= ప్రవేశించెను. 

తా. బ్రాహ్మణులు వెడలిపోయిన పిమ్మట, తేజశ్ళాలి యగు దశరథుడు 
మంత్రులను కూడ పంపివేసి తన గృహమును (ప్రవేశించెను. 21 


“బాలానందినిోయను ఢశ్రీమదామాయణాం ధవ్యాఖ్యానమునందు బాలకాండలో 
వపండెండవనర్గ సమాప్తము. 


[దశరథుడు యాగము (ప్రారంభింపచేయు మని వనీష్టుని కోరుట. అందు 
లకే సేవకులను ఆజ్ఞాపీంచుట. వివిధదేశరాజుల నాహ్యానించుటక్ర వనీష్టుడు 
నుమంతుని ఆజ్ఞావీంచుట, వచ్చిన రాజులకు ఆదర నత్కారములు చేయుట. 
వత్మీనమేతు డైన దశరథుడు యజ్ఞదీక్ష (గ్రపొంచుట.] 

జా ° ఆనీ జా ఈ ఈ 
మూ. పునః ప్రా ప్రే వసవ్తే తు పూర్ణస్సంవత్సరో ౬ భవత్‌, 

ప్రసవార్హం గతో యష్ట్రుం హయమేడేన వీర్యవాన్‌. 1 


ప్ర. అ. పునః=మరల, వపన్తే=వసంతర్తువు, ప్రాప్తే సతి=వచ్చినదగుచుం 
డగా, సంవత్సరః=సంవత్సరము, పూర్ణః అభవత్‌ =నిండెను. వీర్యవాన్‌ =పరాక్రమవంతు 
డైన దశరథుడు, (ప్రసవార్ధమ్‌=సంతానము కొరకు, హయమేధేన=అశ్వ మేధముచే, 
యష్టుమ్‌= దేవతల పూజ చేయుటకు, గతః౭యజ్జశాలలో ప్రవేశించెను. 

తౌ. సంవత్సరము పూర్తియై తిరిగి వసంతబుతువు వచ్చినది. దశరథుడు 
సంతానముకొరకై అశ్వమేధయాగము చేయు సంకల్పముతో యజ్ఞశాలలో 
ప్రవేశించెను. 


వి “మొదటి వసంతబుతువునందు, చిత్రాపూర్ణిమయందు సాంగ్రహ 
ణేష్టి చేసి, (ప్రతిపత్తునందు (బహ్మాదన _ మేధ్యాశ్వబంధన స్నాపన ప్రోక్షణ 
విమోచనాదులు చేయవలెను. అట్లు చేసి నలుగురు బుత్విక్కులు సిద్ధముగా 
ఉండవలెను" అని శ్రాతసూత్రములో చెప్పిన విధముగ “సావిత్రమష్టాకపాలం 
ప్రాతర్నిర్వపతి” అనునియమము _ ననుసరించి ప్రతిదినము సావిత్రాదికర్మములు 
చేయుచుండవలెను. ఈ విధముగ ఒక సంవత్సరము పూర్తి యైన తరువాత 
మరల ప్రధానదీక్ష (ప్రారంభ మగును. ్‌ 


మూ. అభివాద్య వసిష్టం చ న్యాయతః ప్రతిపూజ్య చ, 
అబ్రవీత్‌ ప్రశ్రితం వాక్యం |ప్రసవార్థం ద్విజోత్తమమ్‌. 2 
ప్ర అ ద్విజోత్తమమ్‌= బ్రాహ్మణ శ్రేష్టు డైన, వసిష్మమ్‌=వసిష్టుని, 
ఆభివాద్య=-నమస్కరించి, న్యాయతః=శా స్రానుసారముగా, ప్రతిపూజ్య చ=పూజించి, 
ప్రసవార్థమ్‌=సంతానము కొరకు, (ప్రశ్రితమ్‌=వినయముతో కూడిన, వాక్యమ్‌=వా 


[కే 


162 శ్రీమద్రామాయణము 
క్యమును, అబవీత్‌ =పలికెను. 


తా. దశరథుడు బ్రాహ్మణ శ్రేష్ణ డైన వసిష్ణని నమస్కరించి, 
యథాశాస్త్రముగ పూజించి, పుత్రార్థియై, వినయపూర్వకముగ ఇట్టు పలికెను. 2 
మూ. యజ్ఞో మే క్రియతాం బ్రహ్మన్‌ యథోక్తం మునిపుజ్లవ, 

యథా న విఘ్నః క్రియతే యజ్ఞాళ్లేషు విదీయతామ్‌. 3 

ప్ర. అ. మునిపుజవామునిశ్రేష్టుడ వైన, బ్రహ్మన్‌=ఓ బ్రాహ్మణో 
త్రమా |! మే=నాయొక్క, యజ్ఞః౯యజ్ఞము, యథోక్తమ్‌=శా స్రోక్తరీతిగా, 
క్రియతామ్‌=చేయబడుగాక. యజ్ఞాల్లేష=యజ్ఞముయొక్క అంగములయందు, 
విఘ్నః=విఘ్నము, యథా=ఏ విధముగ, న క్రియతే=చేయబడదో, ఆ విధముగ, 
విధీయతామ్‌=చేయబడుగాక. 

తా. ఓ మునిపత్తమా! నా యజ్ఞము యథాశాస్త్రముగ జరుగు 
నట్లును యజ్ఞాంగములలో ఎట్టి విఘ్నములు కలుగ కుండునట్లును చూడుము. 
మూ. భవాన్‌ స్పిగః సుహృన్మహ్యం గురుశ్చ పరమో మతః 

వోఢవ్యో భవతా చైవ భారో యజ్ఞస్య చోద్యతః. 4 

ప్ర అ. భవాన్‌=నీవ్కు మహ్యమ్‌=నాకు, స్నిగ్గః=స్నేహము గల, 
సుహృత్‌ =మిత్రుడవు. పరమః=గొప్పవాడును, మహాన్‌=పూజ్యడును అగు, 
గురుః=పురో హితుడవు. యజ్ఞస్య-ఈ యజ్ఞముయొక్క, ఉద్యతఃప్రారంభింపబ 
డిన, భారఃణాభారము, భవతైవైనీ చేతనే, వోఢవ్యః=వ హింపదగినది. 

తా. నీవు నా విషయమున స్నేహము గల మిత్రుడవు; పూజ్యుడ 
వైన ఉత్తమ పురోహితుడవు; పప్రారంభింపబడిన ఈ యజ్ఞకార్యభారమును నీవే 
వహింపవలెను. 4 
మూ. తథేతి చ స రాజానమబ్రవీద్దిజసత్తమః; 

త్‌ అల 

కరిష్యే సర్వమేవైతదృవతా యత్సమర్థితమ్‌. ర్‌ 

ప్ర. అ. ద్విజసత్తమః=బ్రాహ్మణోత్తము డైన, స=ఆ వసిష్టుడు, భవతా=నీ 
చేత, యత్‌ =ఏది, సమర్థితమ్‌= ప్రార్థింపబడినచో, లేదా నిర్ణయింపబడినచో, ఏతత్‌ = 
దీనిని, సర్వమ్‌=సమస్తమును, తథా=ఆ విధముగనే, కరిష్యే=చేయగలను, 
ఇతి=అని, రాజానమ్‌=రాజును గూర్చి, అబ్రవీత్‌ =పలి కను. 


తా. అంతయు నీవు కోరి నట్లే చేసెదను అని ఆ బ్రాహ్మణోత్తముడు 
దశరథునితో పలికెను. 


బాలకాండము స.13 163 
మూ. తతో౭.బవీద్ది ప్రజాన్వృద్దాన్యజ్ఞకర్మసు నిష్టితాన్‌, 
ఆ 9 ఆ 
ప్లాపత్యే నిష్టితాంశ్చెవ వృడ్దాన్‌ పరమధార్శ్మి కాన్‌. 6 
కర్మాన్తికాన్‌ గిల్పకరాన్‌ వర్హకీన్‌ ఖనకానపి, 
గణకాన్‌ శిల్పినశ్ళెవ తథైవ నటనర్తకొన్‌. 7 


తథా శుచీన్‌ శాస్త్రవిదః పురుషాన్‌ సుబహుశ్రుతాన్‌, 

యజ్ఞకర్మ సమీహన్హాం భవన్హో రాజశాసవాత్‌. 8 
ఇష్టకా బహుపాహ పీ శీఘ్రమానీయతామితి, 

బాపకార్యాః క్రియన్తాం చ రాజ్ఞాం బహుగుణాన్నితాః. 9 


ప్ర అ, తతః పిమ్మట, యజ్జకర్మసు=యజ్ఞమునకు సంబంధించిన 
పనులందు, నిష్పితాన్‌ =సమర్హు లైన, వృడ్డాన్‌ =వృద్దు లైన, ద్విజాన్‌= బ్రాహ్మ 
ణులను, వృద్దాన్‌ = వృద్దులును, పరమధార్మికాన్‌ =చొలధార్మికు లును అయి, 
స్థాపత్యే=వాస్తుకర్మయండే, నిష్పితాం శ్చెవాసమర్జులను, కర్మాన్తికాన్‌ =కార్యనిర్వాహ 
కులను, శిల్పకరాన్‌ =ఇటికలు మొదలైనవి నిర్మించువారిని, వరకీన్‌ =వడ్రంగులను, 
ఖనకాన పాత్రవ్వువారిని, గణకాన్‌= =లెక్కలు కట్టువారిని, శిల్పినశ్చెవాచిత్రాదులను 
నిర్మించు శిల్పులను, తథైవ=మరియు, నటనర్తకాన్‌=నటులను,. నర్తకులను 
(రపము నభినయించువారు నటులు, భావము లభినయించువారు నర్తకులు), 
తథా=మరియు, శుచీన్‌ =పరిశుద్ధ మైన చరిత్రగల, శాస్త్రవిదః=శా ప్ర వేత్తలను, 
సుబహుశ్రుతాన్‌=చాల విషయములను విని తెలిసికొనిన, పురుషాన్‌=పురుషు 
లను గూర్చి, భవన్తః=మీరు, రాజశాసనాల్‌ =రాజాజ్ఞవలన, యజ్ఞకర్మ =యజ్ఞమునకు 
కర్మను, సమీహన్హామ్‌=చేయుటకు నిర్భయింతురుగాక. బహుసాహ్మసీ=అనేకపహస్ర 
ముల సంఖ్యలో ఉన్న, ఇష్టకా-ఇటుక, సీ ఘమ్‌=శీఘముగా, ఆనీయతామ్‌=తీ సికొని 
రాబడుగాక. రాజ్ఞామ్‌=రాజులకు, బహుగుణాన్వితాః=అ నేకగుణములతో కూడిన, 
బౌపకార్యాః=తాత్కాలికనివాసభవనములు, (క్రీయన్తామ్‌=చేయబడుగాక, అని, అబ 
వీల్‌ =పలికెను. 


తా. పిమ్మట వసిషృడు యజ్ఞకర్మలయందు ఆరితేరిన వృద్దు లైన 
బ్రాహ్మణులను, వాస్తుకర్మయందు (ప్రజ్ఞ గల పరమధార్శ్మికు లైన వృద్ధులను, 
వివిధకర్మ చారులను, ఇటికలు మొదలగువాటిని నిర్మించు శిల్పకారులను, 
వడ్రంగులను, |త్రవ్వువారిని, లెక్కలు కట్టువారిని, చిత్రలేఖనాది నిపుణులైన 
శిల్చులను, నటులను, నర్తకులను, పరిశుద్ద మైన చరిత్ర గల శాస్త్రవేత్తలను 
అనేకవిషయముల అనుభవము గల పురుషులను, పిలిపించి ఇట్లాజ్ఞాపించెను 


164 శ్రీమద్రామాయణము 


“మీరందరును రాజాజ్ఞానుసారముగా యజ్ఞమునకు సంబంధించిన పనులు 
చేయుటకు పూనుకొనుడు. అనేక సహస్రముల ఇటికను తెప్పింపుడు. ఆతిథులుగా 
రాబోవు రాజుల నివాసము నకై వివిధవస్తుసామ(గితో కూడిన తాత్కాలికభవన 
ములను నిర్మింపుడు. 6. = 
9 
మూ. బ్రాహ్మణావసథాశ్చెవ కర్లావ్యాః శతశః శుభాః, 

mn ఇ ఎస్‌ అ ఇ 9 జ్‌ 
భక్ష్యావ్నపా నైర్బహుభిః సముపతాః సునిష్టితాః. 10 
ప్ర. అ. శుభాణమంగళకర మైనవియు, బహుభిః౭అనేక మైన భక్ష్యా 
న్నపానైః=భక్ష్యములతోడను, పానీయములతోడను; సముపేతాఃకూడినవియు, 
సునిష్టితా=చక్కగ నెలకొల్పబడినవియు అగు, బ్రాహ్మణావసథాః చెైవాబ్రాహ్మ 
లుల కొర శైన గృహములు కూడ, శతశః=వందలక్‌ లది, కర్తవ్యాఃచనిర్మింపదగినవి. 
తాం “బాహ్మణుల నివాసముకొరకై వందలకొలది అంద మైన 
గృహములను నిర్మించి, అనేకవిధముల భక్ష్య - అన్న - పానాదులను 
సమకూర్చుడు”. 10 
మూ. తథా పౌరజనస్యాపి కర్తవ్యా బహువిస్తరాః, 
ఆవాసా బహుభక్ష్యా వై సర్వకామైరుప స్థితాః, 1 
[XU యె రకా థ 
ప్ర. ఆ. తథా=లఅ ప్లే, పౌరజనస్యా పిపౌరజనులకొరకై, బహువిస్తరాః=చాల 
వైశాల్యము గలవియు, బహుభక్ష్యాః=అనేకము లైన భక్ష్యములు కలవియు, సర్వ 
కామైః=సమస్తభోగ్యవస్తువులతో, ఉపస్థితాః౭కూడిన, ఆవాసాః=నివాసగృహములు, 
కర్తవ్యాః౭చేయదగినవి. 


తా. “పొరజనులకొరకు గూడ, ఆతివిశాలములును, వివిధభక్ష్యభోగాదులతో 


కూడినవియు ఆగు నివాస గృహములను నిర్మింపుడు.” 11 
మూ. తథా జానపదస్యాపి జనస్య బహుశోభనమ్‌, 
దాతవ్యమన్నం విధివత్సత్కృత్య న తు లీలయా. 12 


ప్ర. అ. తథా=అట్ల, జానపదస్యాగ్రామములకు సంబంధించిన, జన 
స్యాపి=జనులకు కూడ, బహుశోభనమ్‌=చాల మంచి దైన, అన్నమ్‌=అన్నము, 
విధివత్‌=యథోచితముగ, సత్కృత్య=సత్కరించి, దాతవ్యమ్‌=ఇవ్వదగినది. లీలయా 
తు=అనాదరముతో మాత్రము, న=కాదు. 


తా. “అట్ల (గ్రామములనుండి వచ్చిన జనులను యథోచితరీతిని 


బాలకాండము ప.13 165 


సత్కరించి, వారికి మంచి ఆహారమును ఇవ్వవలెను. ఆనాదరముగా 
ఇవ్వకూడదు.” 12 


మూ. సర్వే వర్ణా యథా పూజాం ప్రాప్నవన్తి సుసత్కృృతాః, 
న చావజ్ఞా ప్రయోక్తవ్యా కామక్రోధవశాదపి. 13 


ప్ర అ, సర్వే=అన్ని, వర్ణాః=వర్ణములవారును, సుసత్కృతాః=బాగుగా 
సత్కరింపబడినవారై, యథా=ఏ విధముగా, పూజామ్‌=పూజను, 'ప్రాప్నువన్ని= 
పొందెదరో, అట్లు చేయవలెను. కామక్రోధవశాదపి=కామమువలన గాని 
క్రోధమువలన గాని, ఆవజ్ఞా=అనాదరము, న ప్రయోక్తవ్యా-చేయదగినది కాదు. 


లా. “అన్ని వర్ణములవారును బాగుగా సత్కరింపబడినవారై పూజ 
లందుకొను నట్టు చూడవలెను. వారిలో ఎవరైన కామక్రోధాదులను చూపినను 
వారిని అవమానింపరాదు.” 13 


మూ. యజ్ఞకర్మసు యే వ్య(గ్రాః పురుషాః శిల్పినస్తథా, 

తేషామపీ విశేషేణ పూజా కార్యా యథాక్రమమ్‌, 14 

తేచ స్యుః సంభృతాః సర్వే వసుభిర్భోజనేన చ. 

ప్ర అ. యే పురుషాఃఏ పురుషులును, తథా=మరియు, శిల్పినః= 
శిల్పులును, యజ్ఞకర్మసు=యజ్ఞకర్మలయందు, వ్యగ్రాఃనిమగ్నులై యుందురో, 
తేషామపి=వారికి - కూడ, విశే షేణ=ప్రధానముగ, యథాక్రమమ్‌=క్రమానుసా 
రముగ, అనగా యథోచితముగ, పూజా=పూజ, కార్యాచేయదగినది, తే 
సర్వే=వారందరును, వసుభిః=ధనములచేతను, భోజనేన చాభోజనముచేతను, 
సంభృతాః=నింపబడినవారు, స్యుః=అగుదురుగాక. 


తా. “యజ్ఞమునకు సంబంధించిన పనులు నిర్వ హించుచున్న పురుషులను, 


శిల్పులను విశేషరీతిని, వారి వారి అర్హతల ననుసరించి సత్కరింపవలెను. వారికి 
వలసీ నంత ధనము నిచ్చి భోజనము పెట్టవలెను.” 14 


మూ. యథా సర్వం సువిహితం న కించిత్‌ పరిహీయతే, 15 
J 5 09 
తథా భవన్తః కుర్వన్తు |పీతిస్నీేన చేతపా. 
ప్ర. అ సర్వమ్‌=అంతయు, యధథా=ఎట్లు, సువిహితమ్‌=చక్కగా నిర్వ 
హింపబడినది అఆగునో, కించిత్‌=ఏమియు, న పరిహీయతే=విడువబడదో, తథా=ఆ 


విధముగ, భవన్తః=మీరు, (ప్రీతిస్ని గ్రేన-పీమతో ఆర్ద్ర మైన, చేతసా=చిత్తముతో, 
కుర్వన్తు=చేయుదురుగాక, 


166 శ్రీమద్రామాయణము 


తా. “అన్ని పనులును సరిగా జరుగు నట్లును, ఏమియు లోటు 


రానట్లును, మీరు, (పేమార్హు మైన మనస్సుతో, ఏర్పరుపవలెను.' 15 
మూ. తతః సర్వే సమాగమ్య వసిష్ట మిదమబ్రువన్‌, 16 
యథోక్తం తత్సువిహితం న కించి త్సరిహీయతే, 
యథోక్తం తత్కరిష్యామో న కించిత్‌ పరిహాస్యతే. 17 


ప్ర. అ. తతః=పిమ్మట, సర్వే=అందరును, సమాగమ్య=వచ్చి, వసిష్టమ్‌= 
వపిష్టుని గూర్చి, ఇదమ్‌=ఈ వాక్యమును, అబ్రువన్‌ =పలికిరి, యథా ఏ విధముగా, 
ఉక్తమ్‌=చెప్పబడినదో, తత్‌=అది, ఆ విధముగ, సువిహితమ్‌=బాగుగా ఏర్పరుప 
బడినది. కించిత్‌=ఏదియు, న పరిహీయతే=విడువబడుటలేదు, యథోక్తమ్‌=ఏ 
విధముగా _ చెప్పబడినదో, తత్‌=దానిని, ఆ విధముగ, కరిష్యామః=చేయగలము, 
కించిత్‌=-ఏమియు, న పరిహాస్యతేవిడువబడదు. 


తా. పిమ్మట వారందరును వచ్చి వసిష్ణనితో ఇట్లు చెప్పిరి. “తాము 
చెప్పిన విధమున గృహనిర్మాణాదికము జరుగుచున్నది. ఏ లోటును లేదు. 
తాము చెప్పిన విధమున అన్నదానాదికము కూడ ఏ లోటును లేకుండ, 
చేయగలము.” 16, 17 


మూ. తతః సుమన్ర్రమానీయ వసిష్టో వాక్యమబ్రవీత్‌, 

నిమన్తయస్వ నృపతీన్‌ పృథివ్యాం యే చ ధార్మికాః, 18 

ప్ర. అ. తతఃపిమ్మట, వసిష్టణావసిష్ణుడు, సుమన్త్రమ్‌=సుమంధత్రుని, 
ఆనీయ=పిలిపించి, వాక్యమ్‌ =వాక్యమును, అ(బవీత్‌ =పలి కెను, పృథివ్యామ్‌=భూ 
మియందు, ధార్మి కాః=ధార్మి కు లైన, యే=ఏ రాజు లున్నారో, అట్టి, 
నృపతీన్‌ =రాజులను, నిమన్తయస్వ=ఆహ్యానించుము. 

తా. పిదప వసిష్టుడు సుమంధ్రుని పిలిపించి ఇట్టు చెప్పెను. * ఈ 
భూమండలములో నున్న ధార్మికు లైన రాజుల నందరిని ఆహ్వానింపుము.”18 
మూ. బ్రాహ్మణాన్‌ క్షత్రియాన్‌ వైశ్యాన్‌ శూద్రాంశ్చేవ సహస్రశః; 

సమానయస్వ సత్కృత్య సర్వదేశేషు మానవాన్‌. 19 

ప్ర అ. సర్వదే శేషు=సమస్త దేశములందు ఉన్న, మానవాన్‌ =మానవు 
లను, (బాహ్మణాన్‌ =బ్రాహ్మణులను, క్ష [త్రియాన్‌ =క్షత్రియులను, వైశ్యాన్‌ =వైశ్యులను, 
శూద్రాంశ్చవాశూద్రులను, సహ(స్రశః= వేలకొలది, సత్క ఎశ్యైసత్కరించి, సమాన 
యస్వ=తీస్‌కొనిరమ్ము. 


బారికాండము ప.13 167 


తొ. “మన రాజ్యములోనివారినే కాక, సమస్తదేశములలో ఉన్న వేలకొలది 
బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులను కూడ గౌరవపూర్వకముగా తీసికొవి 


రమ్ము.” 19 
మూ. మిధిలాధిపతిం శూరం జనకం సత్యవిక్రమమ్‌, 
నిష్టితం సర్వశాస్త్రేషు తథా వేదేషు విష్టితమ్‌. 20 


తమానయ మహాభాగం స్వయమేవ సుసత్కృతమ్‌, 

పూర్వసంబన్లినం జ్ఞాత్వా తతః పూర్వం బ్రవీమి తే. 21 

ప్ర. ఆ మిథిలాధిపతిమ్‌=మిథిలకు ప్రభువును, శూరమ్‌=శూరుడును, 
సత్యవిక్రమమ్‌=యథార్ధ మైన పర్మాకమము కలవాడును, సర్వశాస్త్రేషు=సకలశా 
ప్రుములందును, నిష్కితమ్‌=సమర్జుడును, తథా=మరియు, వేదేషు=వేదములందు, 
నిష్టితమ్‌-సమర్థుడును, మహాభాగమ్‌=గొప్ప భాగ్యము కలవాడును అగు, తం 
జనకమ్‌=ఆ జనకమహారాజును, పూర్వసంబన్థినమ్‌=పూర్వసంబంధము కలవానినిగా, 
జ్ఞాత్వా=తెలుసుకొని, సుసత్క ఎతమ్‌=బాగుగా సత్కరింపబడిన వానినిగా చేసి; 
స్వయ మేవ=స్వయముగనే, ఆనయ=తీసుకొని రమ్ము. తతః=ఆ కారణమువలననే, 
పూర్వమ్‌=ముందుగా, తే=నీకు, (బవీమి=చెప్పుచున్నాను. 


తా. “శూరుడును, పత్యపరాక్రమవంతుడును, సర్వవేదశాస్త్రములలో 
నిష్ణాతుడును, మహాభాగ్యవంతుడును అగు, మిథిలాధిపతి యైన జనకుడు, మనకు 
పూర్వసంబంధి యను విషయమును గుర్తు ఉంచుకొని, తగు విధములగు 
సత్కొరములతో, స్వయముగ తీసికొని రమ్ము. మనకు పూర్వసంబంధి యగుటచే 
ఆయన విషయమును నీకు ముందుగా చెప్పుచున్నాను.” 20, 21 


మూ. తథా కాశీపతిం స్నీగ్టం సతతం (పియవాదినమ్‌, 
వయస్యం రాజసింహస్య స్వయమేవానయస్వ హం. 22 
ప్ర. అ. తథా=మరియు, స్నిగ్రమ్‌= స్నేహశీలుడును, సతతమ్‌=ఎల్లప్పుడు, 
('ప్రియవాదినమ్‌= పియముగా మాటలాడువాడును, రాజ సింహస్యారాజ(శేష్టు 
డైన దశరథునియొక్క, వయస్యమ్‌=మిత్రుడును అగు, కాశీపతిమ్‌=కాశీరాజును, 
ప్వయమేవ=ప్వయముగనే, ఆనయస్వ హ= తీసికొనిరమ్ము. 


తా. “స్నేహశీలుడును, ఎల్లప్పుడును (పియముగ పలుకువాడును, మన 
మహారాజుకు మిత్రుడును అగు కాశీరాజును కూడ నీవు స్వయముగ వెల్లి 
పిఠిచి, తీసికొని రమ్ము.” 22 


168 శ్రీమద్రామాయణము 


మూ. తథా కేకయరాజానం వృద్ధం పరమధార్మికమ్‌, 
శ్వశురం రాజసింహస్య సపుత్రం త్వమిహానయ. 23 
ప్ర అ. తథా=మరియు, పరమధార్మి కమ్‌=చాల ధార్మికుడును, 
రాజసింహస్య=దశరథునియొక్క, శ్వశురమ్‌= =మామగారును అగు, వృద్ధమ్‌= వృద్దు 
డైన, కేకయరాజానం=కేకయరాజును, సపుత్రమ్‌= పుత్రసమేతముగా, సమ్‌ ఎనీ 
స్వయముగ, ఇహ=ఇచటకు, ఆనయ= తీసికొని రమ్ము. 


తాం పరమధార్శ్మికుడును, మన మహారాజుగారి మామగారును అగు 
వృద్ధుడైన కేకయదేశరాజును కూడ, పుత్రసమేతముగ తీసికొనిరమ్ము. 23 


మూ. అక్షేశ్వరం మహాభాగం రోమపాదం సుసత్కృృతమ్‌, 
టి 

వయస్యం రాజసింహస్య సమానయ యశస్వినమ్‌. 24 

ప్ర. ఆ. అజ్లేశ్వరమ్‌=-అంగదేశమునకు ప్రభు వైనవాడును, మహాభాగమ్‌= 
మహాభాగ్యవంతుడును, రాజసింహస్య=రాజ శేష డైన దశరథునియొక్క, వయ 
స్యమ్‌=మిత్రుడును, యశ స్వినమ్‌=యశఃశాలియు అగు, రోమపాదమ్‌=రోమపాదుని, 
సుసత్మతమ్‌=బాగుగా సత్కరింపబడినవానినిగా చేసి, సమానయ=తీ సికొనిరమ్ము. 

తా. అంగదేశాధిపతియు, మహాభాగ్యవంతుడును అయిన రోమపాదుడు, 


మన మహారాజునకు మిత్రుడు. ఆ యశఃశాలిని గూడ బాగుగా సత్కరించి 
తీసికొనిరమ్ము. 24 
మూ. ప్రాచీనాన్‌ సినుపౌవీరాన్‌ సౌరాషాయాంశ్చ పార్టివాన్‌, 

దాక్షి ణాత్యాన్న లేన్హాంశ్చ సమస్తానానయస్వ హ 25 

ప్ర. అ. ప్రాచీనాన్‌ = తూర్పుదిక్కున ఉన్న దేశాల రాజులను, సిన్దుసా 
వీరాన్‌= సింధుసౌవీరదేశరాజులను, సౌరా ప్రైయాన్‌ =సురా ప్రదేశమునకు సంబంధిం 
చిన, పార్టివాన్‌ = =రాజులను, దాక్తిణాత్యాన్‌= =దక్షిణదేశమునకు సంబంధించిన, 
నలేన్హాంశ్చే=రాజులను, సమస్తాన్‌ =అందరిని, ఆనయస్వ హాతీసికొనిరమ్ము 
(ఆహ్వానింపుము). 

తా. తూర్పుదేశాల రాజులను, సింధుసౌవీరసౌరాష్ట్ర దేశాల రాజులను, 
దక్తిణ దేశరాజులను, అందరిని తీసికొనిరమ్ము. 25 


మూ. సన్తి స్నిగ్దాశ్చ యే చాన్యే రాజానః పృథివీతలే, 
తానానయ యథాక్షిప్రం సానుగార్‌ సహబాన్హవాన్‌. 26 


ప్ర. అం పృథివీతలే=భూవుండలమునందు, స్నీగ్డా౯మి(త్రు లైన, యే 


బాలకొండము స.13 169 


'చ=ఏ, అన్యే=ఇతరు లైన రాజానః=రాజులు గలరో, తాన్‌ =వారిని, సానుగాన్‌ =అ 
నుచరస హితముగా, సహబాన్హవాన్‌ =బంధుసమేతముగా, యథాక్తిప్రమ్‌=వీలగునంత 
తొందరగా, ఆనయాతీ సికొనిరమ్ము. 

తా. మన రాజ్యముతో స్నేహసంబంధము గల భూతలమునందలి ఇతర 
రాజుల నందరిని గూడ, వారి పరివారబంధువులతో సహ, వీలైనంత త్వరగా 
తీసికొనిరమ్ము (ఆహ్వానింపుము). 26 

UA జో అర్థ Ca 

మూ. వనిష్టవాక్యం తచ్చుత్వా సుమన్తస్త నరితస్తదా, 

వ్యాదిశత్పురుషాంస్తత్ర రాజ్ఞామానయనే శుభాన్‌. 27 

ప్ర. అ. తల్‌ =ఆ, వసిష్టవాక్యమ్‌ =వ సిష్టుని వాక్యమును, శ్రుత్వా=విని, 
సుమన్త్రః=సుమంధ్రుడు, తదా=అప్పుడు, త్వరితః=తొందరపడుచున్నవాడై, తృత్ర= 
అచటికి, రాజ్ఞామ్‌=రాజులయొక్క, ఆనయనే=తీ సికొనివచ్చుటయందు (కొరకు), 
శుభాన్‌=సద్గుణవంతు లైన, పురుషాన్‌=పురుషులను, వ్యాదిశత్‌ =ఆజ్ఞాపీంచెను. 

తా. వసిష్ణని ఆజ్ఞప్రకారము, సుమంత్రుడు రాజులను తీసికొని 
వచ్చుటకై సద్గుణవంతు లగు పురుషులను వెంటనే పంపెను. 27 
మూ. స్వయమేవ హి ధర్మాత్మా ప్రయయౌ మునిశాసనాత్‌, 

జ్యూ జ్యూ అ 5 లి 

సుమన్త్రస్త ్యరితో భూత్యా సమానేతుం మబాక్షితః, 28 

ప్ర అ. ధర్మాత్మా=ధర్మాత్ము డగు, సుమన్త్నిఃసుమంత్రుడు, ముని 
శాసనాత్‌ =మునియొక్క శాసనమువంన, త్వరితః భూత్వా=తొందరకలవాడై, 
మహీక్షి తః=రాజులను, సమానేతుమ్‌ =తీ సికొనివచ్చుటకు, స్వయ మేవ=స్య్వయముగానే, 
(పయయౌ=వెళైను. 

తా. వసిష్ణని ఆజ్ఞ (ప్రకారము, ధర్మాత్ము డైన సుమంత్రుడు జనక 
కేకయ రాజాదులను స్వయముగ  తీసికొనివచ్చుటకై నీఘ్రముగా వెళ్లెను. 28 
మూ. తే చ కర్మాన్తికాస్సర్వే వసిష్టాయ చ ధీమతే, 

సర్వం నివేదయన్తి స్మ యజ్తే యదుపకర్సితమ్‌. 29 

కా 

ప్ర అ. తే::౮ఆ, కర్మాన్తికాః కర్మకారులు, సర్వే "అందరును, యడ్జే= 
యజ్ఞముకొరకై, యత్‌=ఏది, ఉపకల్పితమ్‌. చేయబడినదో, సర్వమ్‌ =దానినంతను, 
ధీమజే=బుద్రిమంతు డైన, వసిష్టాయ-వసిష్టునకు, నివేదయన్తి స్మాతెలిపిరి. 

తా. ఆ యా కార్యములందు వియుక్తు రైన కర్మకారు లందరును తాము 
యజ్ఞము విషయమున చేసిన పనుల నన్నింటిని వసిష్టునకు విన్నవించిరి. 29 


170 శ్రీమద్రామాయణము 
మూ. తతః (ప్రీతో ద్విజ[శ్రేష్టస్తాన్‌ సర్వానిదమట్రవీత్‌, 

అవజ్ఞయా న దాతవ్యం కస్య చిల్లీలయాపీ వా. 

అవజ్ఞయా కృతం హన్యాద్దాతారం నాత్ర సంశయః. 30 

ప్ర. అ. తతఃపిమ్మట, (ప్రీతః=సంతో షించిన, ద్విజ[శేష్టః= బ్రాహ్మణ 
(శ్రేష్టుడు, తాన్‌ సర్వాన్‌=వారి నందరిని గూర్చి, ఇదమ్‌=-ఈ వాక్యమును, 
అబ్రవీత్‌ =పలి కను. కస్య చిత్‌ =ఎవనికిని, అవజ్ఞయా=అనాదరముతో గాని, లీల 
యాపి వా=అశ్రద్ధతో గాని, న దాతవ్యమ్‌=ఇవ్వకూడదు. అవజ్ఞయా=అనాదరముతో, 
కృతమ్‌=చేయబడిన దానము, దాతారమ్‌=దాతను, హన్యాత్‌ =చంపును. ఆత్ర=ఈ 
విషయమున, సంశయః=సంశయము, న=లేదు. 


తా. అది విని సంతోషించిన వసిష్లడు వారితో ఇటనెను.ోఎవారి 
షు స ల్‌ 
వైన ఏదైన ఇచ్చు నపుడు, అనాదరముగ గాని, ఆశ్రద్దగ గాని ఇవ్వకూడదు. 


అనాదరముతో చేసిన దానమునకు ఫరితముగ దాత నశించును” 30 
మూ. తతః శకైక్సిదహోరాతైరుపయాతా మహీక్షితః, 
బహూని రత్నాన్యాదాయ రాజ్ఞో దశరథస్య వై. 31 


ప్ర. 'అ. తతః= పిమ్మట, మహీక్షితఃారాజులు, రాజ్ఞః దశరథస్య=దశరథ 
మహారాజునకు, బహూని=అనేక మైన, రత్నాని=రత్నములను, ఆదాయతీసికొని, 
కెశ్చిత్‌ =కొన్ని, అహోర్మాళైః=దినములలో, ఉపయాతాః=వచ్చిరి. 


తా. అంతట కొన్ని దివసములలో, నానాదేశములకు చెందిన రాజులు 
దశరథమహారాజునకు ఉపాయనముగా అనేకరత్నములను తీసికొని అయోధ్యా 


నగరము చేరిరి. 31 
మూ. తతో వసిష్టః సుప్రీతో రాజానమిదమటవీత్‌. 32 
ఉపయాతా నరవ్యాఘ్ర రాజానస్తవ శాసనాత్‌, 
మయాపి సత్కృతా: సర్వే యథార్లం రాజపత్తమాః. 33 


ప్ర ఆ. తతః= పిమ్మట, స్నుపీతః=మిక్కిలి సంతసించిన, వసిష్టః=వసి 
ష్కుడు, రాజానమ్‌ =దశరథుని గూర్చి, ఇదమ్‌ ఈ వాక్యమును, ఆబ్రవీత్‌ =పలికెను, 
నరవ్యాఘ=ఓ నరశేష్ణడా |! తవ=నీ యొక్క, శాసనాత్‌ "శాసనము వలన, 
రాజానః=రాజులు, ఉపయాతాః--వచ్చినారు. రాజసత్తమాః=రాజ శేష్ణ లైన, సర్వే= 
వారందరును, యథార్లమ్‌=యోగ్యతానుసారముగా, మయా=నాచేత, సత్క్భతాః 
అపి=సత్కరింపబడినవారు కూడ. 


బాలకాండము ప.13 171 


తా. అపుడు వసిష్టుడు సంతోషించి దశరథునితో ఇట్లనెను : “ఓ 
నరశేష్ణుడా !నీ ఆజ్ఞ ప్రకారము రాజు లందరును వచ్చినారు. నేను వారి 
నందరిని తగు రీతిని సత్కరించినాను.” 32, 33 
మూ. యజ్జీయం చ కృతం రాజన్‌ పురుషైః సుసమాహితైః 

నిర్యాతు చ భవాన్యష్ట్ణుం యజ్ఞాయతనమన్తి కొత్‌. 34 

ప్ర. అ. రాజన్‌=ఓ రాజా! సుసమాహితైఃమిక్కిలి సావధానచిత్తులైన, 
పురు షైః=పురుషులచే, యజ్జీయమ్‌=-యజ్ఞమునకై కావలసిన కార్యమంతయు, 
కృతమ్‌=చేయబడినది. భవాన్‌ =నీవు, యష్టుమ్‌=యాగము చేయుటకై, 
అన్నికొత్‌ = పమీపమందున్న, యజ్ఞాయతనమ్‌=యజ్ఞశాలను గూర్చి, నిర్యాతు=బ 
యలువెడలెదవుగాక. 


తా. రాజా ! కర్మచారులు సొవధానచిత్తులై యజ్ఞమునక్రై కావలసిన 
సాధన సామగ్రిని సమకూర్చినారు. ఇంక నీవు యజ్ఞము (ప్రారంభించుటకై 


సమీపముననే ఉన్న యాగశాల కు బయలుదేరుము. 34 
మూ. డసర్వకామైరుపహృతైరు పేతం వై సమన్తతః, 
ద్రష్టుమర్లసి రాజేన మనవ వినిర్మితమ్‌. 35 
ప్ర. అ. రాజేన్ప=ఓ రాజశ్రేష్ణుడా! ఉపహృతైః=చేర్చబడిన, 


సర్వకా మైః౭సమస్తభోగ్యవస్తువులతోడను, సమన్తతః=అంతటను, ఉపేతమ్‌=కూడిన 
దియు, మనసా=మనస్సుచే, వివిర్మితమ్‌ ఇవ=నిర్మించబడినట్లున్న ఈ యాగశాలను, 
(దష్టుమ్‌=చూచుటకు, అర్హ సి=తగియున్నావు. 
తా. ఓ రాజేంద్రా ! సమకూర్చిన సమస్తభోగ్యవస్తువులతో అంతటను 
నిండి, మనస్సుచే నిర్మించబడినదా అన్నట్లు ఆశ్చర్యకర మగు ఈ యాగశాలను 
చూడుము.” 35 
LR ఆ ప 
మూ. తథా వ సష్టవచనాదృశ్యశ్చజ్ఞస్య చోభయోః, 
శుభే దివసనక్షత్రే నిర్యాతో జగతీపతిః. 36 
ప. అ. తథా=అటు, వసిషవదనాత్‌=వసిషుని వాకృమువలనను, 
వ మ్ల బె స క్య 
బుశ్యశృజ్లస్య చాబుశ్యశృంగుని వాక్యములవలనను, ఉభయోః=వారిద్దరియొక్క 
వచనమువలన, జగతీపతిః=భూభర్త, శుభే=శుభ మైన, దివసనక్ష్మత్రే=దివసమునందు, 
నక్షత్రమునందు, నిర్యాతః౭బయలు వెడలెను, 


తా. (బుశ్యశ్చంగుడు కూడ వసిష్పుడు చెప్పినవిధముననే చెప్పెను). 


172 శ్రీమద్రామాయణము 


ఆ వసిష్ట బుశ్యశ్చంగుల వచనము ననుసరించి, దశరథుడు శుభనక్షత్రముతో 
కూడిన శుభదివసమునందు యాగశాలలో ప్రవేశించుటకై బయలుదేరెను. 36 


వి. రామాయణకాలమువారికి వారములు తెలియవు. అందుచే 
శుభవారము చేర్చుట అసంగతము. 


మూ. తతో వసిష్టప్రముఖాస్సర్వ ఏవ ద్విజోత్తమాః, 
© (4 
బుశ్యశ్చజ్లం పురస్కృత్య యజ్ఞకర్మారభంప్తదా. 
యజ్ఞవాటగతా: సర్వే యథాశాస్త్రం యథావిధి. 
ఇత్యార్లే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకొడ్డే 
త్రయోదశః సర్గః, 
ప్ర, అ. తతః= పిమ్మట, వసిష్టప్రముఖాః=వ సిష్ణుడు మొదలైన, పర్వే ఏవ=స 
మస్తమైన బుత్విక్కులును, సర్వే=సమప్త మైన, ద్విజోత్తమాః= బ్రాహ్మణ శ్రేష్ణులును, 
యజ్ఞవాటగతా।=యజ్ఞవాటమును చేరినవారై, యథాశాష్ర్రమ్‌=శాప్రానుసారము 
గాను, యథావిధి=విధిప్రకారముగాను, తదా=అప్పుడు, బుశ్యశృ్చజ్లమ్‌=బుశ్యశృంగుని, 
పురష్క ఎలత్యముందు ఉంచుకొని, యజ్ఞకర్మ-యజ్ఞకర్మను, ఆరభన్‌ =ప్రారంభించిరి. 
తా. పిమ్మట వసిష్ళుడు మొదలైన వారందరును యాగశాలలో ప్రవే 


గించి, బుశ్యశ్చంగుని ముందు ఉంచుకొని, యథాశాస్త్రముగ, కల్పోక్షప్రకారమున 
యాగము చేయ (ప్రారంభించిరి. 37 


“బాలానందిని"యను (శ్రీమదామాయణాంధవ్యాఖ్యానమునందు 
బాలకాండలో వదమూడవనర్గ సమాన్తము, 


అథ చతుర్రశః సర్గః 

[దశరథుడు సాంగోపాంగముగా సరయూతీరమున అశ్చ మేధయాగము చేయుట. 
మూ. అథ సంవత్సరే పూర్తే తస్మిన్‌ ప్రాప్తే తురజ్లమే, 

సరయ్యాక్స్ళోత్తరే తీరే రాజ్ఞో యజ్‌ో౭_ భ్యవర్తత. 1 

ప్ర. అ. అథ=అటు పిమ్మట, సంవత్సరే=సంవత్సరము, పూర్ణే సతి=నిండిన 
దగుచుండగా, తస్మిన్‌=ఆ, తురజ్ఞమే=-అశ్వము, ప్రాప్తే సతి=వచ్చిన దగుచుం 
డగా, సరయ్యాః=పరయూనది యొక్క, ఉత్తరే తీరే=ఉత్తరపు  టొడ్డునందు, 
రాజ్ఞః=రాజుయొక్క, .యజ్ఞశ్చ=యాగము, ఆభ్యవర్తత= ప్రారంభమైనది. 

తౌ. సంవత్సరము పూర్తి యై అశ్వము తిరిగి వచ్చినది. అపుడు 
సరయూనది ఉత్తరతీరమునందు, దశరథుని యజ్ఞము ప్రారంభ మయ్యెను. 1 
మూ. బుశ్యశ్చజ్ఞం పురస్క ఎ జ్యే కర్మ చక్రుర్తి ఎజర్షభాః, 

అశ్వమేధే మహాయజ్జే రాజ్లో౭_స్య సుమహాత్మనః, 2 

ప్ర అ, సుమహాత్మనః=మిక్కిలి పూజింపదగిన బుద్ధి గల, అస్య 
రాజ్ఞః=ఈ రాజుయొక్క, అశ్వమేధే మహాయజ్ఞే=అశ్య్వ మేధ యాగమునందు, 
ద్విజర్షభాః= బ్రాహ్మణ శ్రేష్టలు, బుశ్యశృజ్ల్ఞమ్‌=బుశ్యశృంగుని, పురస్కత్య=ముందు 
ఉంచుకొని, కర్మ=కార్యమును, చక్రుఃచేసిరి. 

తా మహాత్ము డైన ఆ దశరథుని ఆశ్వమేధయాగమునందు, 
బ్రాహ్మణ శేష్ణలు బుశ్యశృంగుని ముందు ఉంచుకొని, కార్యములు చేసిరి. 2 
మూ. కర్మ కుర్వన్తి విధివద్యాజకా వేదపారగాః, 

యథావిధి యథాన్యాయం పరిక్రామన్తి శాస్త్రతః. 8 


ప్ర. అ. వేదపారగాఃావేదముల పారమును చూచిన, యాజకాః= 
బుత్విక్కులు,  విధివత్‌ =యథాశాస్త్రముగ, _కర్మ=కార్యమును, కుర్వన్తి=చే సిరి. 
యధథావిధి=వేదములతో ఉన్న విధివాక్యముల ననుసరించి, యథాన్యాయమ్‌= 
న్యాయమును అనుసరించి, శాస్త్రత=శాస్త్రములో చెప్పిన విధమున, పరిక్రా 
మన్తి=సంచరించిరి. 


తా. వేదములలో మహాపండితు లైన బుత్విక్కులు కర్మ లన్నియు 


174 శ్రీమద్రామాయణము 


యథాశాస్త్రముగ ఆచరించిరి. వారు వేదవిధుల ప్రకారము, న్యాయానుసారము 
సంచరించిరి. 3 


మూ. ప్రవర్గ్యం శాస్త్రతః కృత్వా తథై వోపసదం ద్విజాః, 
చక్రుశ్చ విధివత్సర్వమధికం కర్మ శాస్త్రత:. 4 


ప్ర. అ. ద్విజాః౭బ్రాహ్మణులు, ప్రవర్గ్యంకాప్రవర్గ్యమును, శాస్త్రతః=శా స్తా 
నుసారముగా, కృత్వా=చేసి, తథైవ=మరియు, ఉపసదమ్‌=ఉపసదమును కూడ, 
విధివత్‌ =యథావిధిగా చేసి, అధికమ్‌=ఇంకను ఇతర మైన, సర్వం కర్మ=కర్మ 
నంతను, శాస్త్రతః=శాస్త్ర ప్రకారముగా, చక్రు౯చేసిరి. 


తా. బ్రాహ్మణులు అశ్వ మేధాంగము లగు (ప్రవర్గ్ష్యమును, ఉపసదమును, 
తదితరకర్మలను శాస్త్రానుసారము నిర్వర్తించిరి. 4 


మూ. అభిపూజ్య తతో హృష్టా: సర్వే చక్రుర్యథావిధి, 
ప్రాతఃపవనపూర్వాణి కర్మాణి మునిపుజ్ఞవాః. ర్‌ 


ప్ర అ. తతఃపిమ్మట, మునిపుజ్లవాః=ముని శేష్ణలు, పర్వే=అంద 
రును, హృష్టా=సంతోషముకలవారై, అభిపూజ్య=ఆ యా దేవతలను పూజించి, 
ప్రాతఃసవనపూర్వాణి=ప్రాతఃసవనము మొదలైన, కర్మాణాకర్మలను, యథావిధి= 
యథాశాస్త్రముగా, చక్రుః=చేసిరి. 


తా ఆ ముని శ్రేష్టు లందరును సంతుష్టాంతరంగులై, ఆహూతు లైన 
దేవతలను పూజించి, ప్రాతఃసవనాదికర్మలను యథావిధిగ చేసిరి. 5 


మూ. వఐన్హశ్చ విధివద్దత్తో రాజా చాభిషుతో2.నఘః, 
మాధ్యన్తినం చ సవనం ప్రావర్తత యథాక్రమమ్‌. 6 


ప్ర అ ఐన్హశ్చ=ఇంద్రదేవతను ఉద్దేశించిన హవిస్సు, విధివత్‌=యథా 
శాస్త్రముగా, దత్తః=ఇవ్వబడినది. అనఘః=దోషర హితమైన, రాజా చాసోమలత 
కూడ, అభిషుతః=నలగగొట్టి రసము తీయబడినది. మాధ్యన్దినమ్‌=మాధ్యందిన మైన, 
(మధ్యాహ్నము చేయదగిన) సవనమ్‌=సవనము, యధథా(క్రమమ్‌=క్రమానుసారముగ, 
ప్రావర్తత=జరిగెను, 


తా. ఇంద్రునకు హవిర్భాగములను 'సమర్పించి నిర్దుష్ట మైన సోమలతను 
నలగగొట్టి రసము తీసిరి. ఈ విధముగ మాధ్యందిన సవనము యథాశాస్త్రముగ 
చేయబడెను. 6 


బాలకొండము స.14 175 
మూ. తృతీయసవనం చైవ రాజ్వో2_స్య సుమహాత్మనః, 
చక్రుస్తే శాస్త్రతో దృష్ట్వా తథా బ్రాహ్మణపుజ్లవాః. 7 
ప్ర అ. తథా=అట్ట, తే (బాహ్మణపుజ్లవాణ౯ఆ (బ్రాహ్మణ శేష్ణలు, 
శాస్త్రతః=శాస్త్రమునుండి, దృష్టా ఎైై్చచూచి, సుమహాత్మనః=చాల పూజ్య మైన బుద్ధి 
గల, అస్య రాజ్ఞణాఈ దశరథమహారాజుయొక్క, తృతీయసవనం చైవ=తృతీయ 
సవనమును కూడ, చక్రు=చే సిరి. 


తా ఆ (బాహ్మణ శ్రేష్ణలు, బుద్ధిశాలి యగు ఆ దశరథుని 
తృతీయసవనమును కూడ యథాశాస్త్రముగ పూర్తిచేసిరి. 7 


మూ. న చాహుతమభూత్తత్ర స్థరితం వాపీ కించన, 
దృశ్యతే బ్రహ్మవత్సర్వం క్షేమయుక్తం హి చక్రిరే, 8 
ప్ర. అ. తత్రాఆ యజ్ఞమునందు, అహుతమ్‌=దోషములతో కూడిన 
హోమము, నాభూత్‌=జరుగలేదు. కించన=ఏదియు, స్థలితమ్‌=పారబాటుకూడ, 
నాభూత్‌=జరుగలేదు. సర్వమ్‌=అంతయు, బ్రహ్మవల్‌ =మంత్రయుక్తముగానే, 
దృశ్యతే=కనబడుచున్నది. క్షేమయుక్తమ్‌=క్షేమముతో కూడిన విధముననే, చక్రిరే 
హి=చేపిరి కదా. 


తా, ఆ యజ్ఞములో హోమములను చేయుటలో కాని, మరి ఏ ఇతర 
కర్మలలో గాని, ఒక్క పొరబాటు కూడ జరుగలేదు. అంతయు మంత్రపూర్వకముగ 
జరిగెను. అన్నియు క్షేమకరములుగా ఉండునట్లు చేసిరి. 8 


మూ. న తేష్వహస్సు శ్రాన్తో వా క్షుధితో వాపీ దృశ్యతే, 
నావిద్వాన్‌ బ్రాహ్మణప్తత్ర నాశతాముచర స్తథా. 9 


ప్ర అ. తేషు=ఆ, అహస్సు=దినములలో, (శాన్తణాఅల సినవాడు, న 
దృశ్యతే=కనబడడు. క్షుధితో వాపి=లేదా ఆకలిగొన్నవాడు, న=కనబడడు. తత్ర= 
అచట, అవిద్యాన్‌ =విద్వాంసుడుకాని, (బాహ్మణణాబాహ్మణుడు, నాకనబడడు. 
తథా=అట్ల్ర అశతానుచరః=నూర్లురు అనుచరులు లేనివాడు (అనగా కూడా 
నూర్గురు శిష్యులు లేని (బ్రాహ్మణుడు), నాకనబడదు. 


తా. ఆ దినములలో అలసినవాడు గాని, ఆకలిగొన్నవాడు గాని, 
విద్యావిహీను డైన బ్రాహ్మణుడు గాని, నూరుగురు శిష్యులు కూడ లేని 
బ్రాహ్మణుడు కాని, కనబడలేదు. 9 


176 శ్రీమద్రామాయణము 


మూ. బ్రాహ్మణా భుళష్టుతే నిత్యం నాథవన్తశ్చ భుళ్టుతే, 
తాపసా భుష్టుతే చాపి శ్రమణా భుష్టుతే తథా. 10 


ప్ర అ నిత్యమ్‌ =నిత్యము, బాహ్మణాః౭బ్రాహ్మణులు, భుష్టతే= 
భుజించుచుండిరి. నాథవన్తశ్చ=ప్రభువులు కలవారును, అనగా దాసులును, 
భుఖ్వలే=భుజించుచుండిరి. తాపసాశ్చాపామునులు కూడ, భుఖ్టుతే=భుజించు 
చుండిరి. తథా=మరియు, శ్రమణాః=పంన్యాసులును, భుష్టులే=భుజిర్రచుచుండిరి. 


తా ఆ యాగము జరిగినన్నాళ్ళును (బ్రాహ్మణులు, దాసులు, మునులు, 
Ms అందరును తృప్తిగా భుజించుచుండిరి, 10 


వి. (శమణులనగా - “చతుర్ధమాశ్రమం ప్రాప్తాః శమణా నామ తే 
స్మ ఎలౌః” అనుస స్మ ఎతివాక్యము ననుసరించి సంన్యాసు లని అర్ధము. అందుచే దీనికి- 
బౌద్రసంన్యాసు లని అర్హము చెప్పీ, రామాయణము బౌద్ధమతావిర్భావానంతరము 
థి థ్‌ థి 
వాయబడినది అని చెపట అయుక మని కొందరి అభిపాయము. 
{e ప్ప ట్‌ (& 


మూ. వృద్దాశ్చ చ్వాధితా శన ద స్త్రియో బాలాస్తథైవ చ, 
అనిశం భుఖ్జుమానానాం న తృప్తిరుపలభ్య తే, ll 


ప్ర అ. వృద్దాణము సిలివారును, వ్యాధితా శ్చైవారోగ పీడితులును, 
స్రీయాస్త్రీలును, తథైవ చ=మరియు, బాలాః=బాలులును, (భుఖ్జుతే= =తినుచుం 
డరి). అనిశమ్‌= =ఎల్లప్పుడును, భుజ్ఞ్యమానానామ్‌= తినుచున్న వీరికి, తృప్పిః=తృప్తి, 
న ఉపలభ్యతే=పొందబడుటలేదు. 


తా. వృద్దులును, రోగములతో  బాధపడుచున్నవారును, స్త్రీలును, 
బాలురును తినుచుండిరి. ఈ విధముగ నిరంతరము భుజించుచున్నను వారికి 
తృప్తి కలుగటలేదు. భోజనము అంత మధురముగా ఉన్నదని భావము. లేదా 
- ఇంతమంది ఈ విధముగ నిరంతరము భుజించుచున్నను వడ్డించువారికిని, 
దశరథునకును, తృప్తి కలుగుట లేదు అని భావము. 1 


మూ. దీయతాం దీయతామన్నం వాసాంసి వివిధాని చ, 
ఇతి సంచోదితాస్తత్ర తథా చక్రురనేకశః. 12 


ప్ర అ. ఆన్నమ్‌=అన్నము, దీయతాం దీయతామ్‌=ఇవ్వబడుగాక, 
ఇవ్వబడుగాక, వివిధాని=అనేకవిధము లైన, వాసాంసి చావస్త్రములును, 
ఇవ్వబడుగాక.  ఇతి=ఈ విధముగా, తత్రాఆ యాగభూమియందు, సంచో 
దితాః= పేరే పింపబడినవారై, అనేకశః=అనేకవిధములుగ, తథా=ఆ విధముగ, 


బాలకాండము ప.14 177 
చక్రుకాచేసిరి. 

తా. “అన్నము పెట్టండి "పెట్టండి; అనేకవిధము లైన వస్త్రాలు కూడ 
పంచి పెట్టండి, పంచి పెట్టండి,”అని దశరథమంత్ర్యాదులచే (ప్రేరితులై, అచటివారు 
ఆ విధముగ చేసిరి. 12 
మూ. అన్నకూటాశ్చ బహవో దృశ్యన్తే పర్వతోపమాః, 

దివసే దివసే తత్ర సిద్ధస్య విధివత్తదా. 13 

ప్ర, అ. తత్రాఅచట, తదా=అప్పుడు, విధివల్‌ =తగురీతిని, సిద్దస్య= సిద్ద 
మైన, అన్నకూటా?ాభో జ్యపదార్హముల రాసులు, బహవః=లఅనేకము, పర్వతో 
పమాః=పర్వతముల వలె, దివకే దివ సే=ప్రతిదివసమునందు, దృశ్యన్తే=కనబడు 
చుండెను. 


తొ. అచట ప్రతిదినమునందు, శ్రద్ధగా వండిన భోజ్యపదార్థముల 
రాసులు అనేకములు పర్వతముల వలె కనబడు చుండెను. 13 


మూ. నానాదేశాదనుప్రాప్తాః పురుషాః స్త్రీగణాస్తథా, 
అన్నపానైః సువిహితాస్త స్మిన్యజ్డే మహాత్మనః. 14 
ప్ర అ. మహాత్మనఃఆ మహాత్మునియొక్క, తస్మిన్‌ యడ్జే= 
ఆ యజ్ఞమునందు, నానాదేశాత్‌ =అనేకదేశములనుండి, అనుప్రాప్తాః=వచ్చిన, 
పురుషాః=పురుషులును, తథా=మరియు, స్త్రీగణాః= స్త్రీ సముదాయములును, అన్న 
పానైః౭అన్నపానములచే, సువిహితాః=బాగుగా తృప్తి పొందింపబడిరి. 


తా. దశరథుని యజ్ఞమునందు నానాదేశములనుండి వచ్చిన స్త్రీపురుషులు, 
అన్నపానములచే తృప్తి పొందింపబడిరి. 14 


మూ. అన్నం హి విధివత్సా వదు (ప్రశంసన్తి ద్విజర్షభాః, 

అహో తృప్తాః స్మ భద్రం తే ఇతి శుశ్రావ రాఘవః, 15 

ప్ర. అ. ద్విజర్షభాా బ్రాహ్మణ శేష్ణలు, విధివత్‌ =వండవల సిన పద్దతిలో 
వండిన, స్వాదు=-మధుర మైన, అన్నమ్‌=అన్నమును, (ప్రశంసన్తి=ప్రశం సించిరి. 
రాఘవః=దశరథుడు, - “అహో=ఆహా ! తృప్తాః స్మఃాసంతృప్పుల మైనాము; 
తే=నీకు, భద్రమ్‌=భద మగుగాక,” ఇతి= ఈ విధమగు మాటలను, శుశ్రావావినెను. 

తా. యథావిధిగా వండిన, మధుర మైన అన్నమును భుజించిన 
బ్రాహ్మణ(్రేష్టులు, “ఆహా ! తృప్తి చెందినాము. నీకు మంగళ మగుగాక” 
అని పలుకుచుండగా, దశరథుడు విని ఆనందించెను. 15 


12 


178 శ్రీమద్రామాయణము 


మూ. స్వలజ్కృతాశ్చ పురుషా బ్రాహ్మణాన్‌ పర్యవేషయన్‌, 
ఉపాసతే చ తానన్యే సుమృష్టమణికుణ్ణలాః. 16 
ప్ర. అ. స్వలజ్యతాఃజాబాగుగా అలంకరించుకొనిన, పురుషాః=పురుషులు,. 
(బాహ్మణాన్‌= బ్రాహ్మణులకు, పర్యవేషయన్‌=వడ్డించిరి. _సుమృష్టమణికుణ్ణలాః= 
మంచి కాంతి గల మణులతో కూడిన కుండలములు గల, అన్యే చెమరి 
కొందరు, తాన్‌=వారిని, ఉపాసతే చాసేవించిరి. 


తా. చక్కగా అలంకరించుకొనిన పురుషులు (బ్రాహ్మణులకు వడ్డించుచు 
న్నప్పుడు, మంచి మణికుండలములు ధరించిన మరి కొందరు ఆ వడ్డించువారికి 
సాహాయ్యము చేసిరి. 16 
మూ. కర్మాన్తరే తదా విప్రా హేతువాదాన్‌ బహూనపి, 

ప్రాహుశ్చ వాగ్మినో ధీరాః పరస్పరజిగీషయా. 17 

ప. అ. తదా=-అపుూడు, వాగ్నినః=వాకాతుర్వము కల, ధిరాః=-బుదిశాలు 

ప్ర ప్పుడు, వాగ్మి ్పతుర్య ధీరాః=బుద్ధి 
లైన, విపాః=[బాహ్మణులు, తదా=అప్పుడు, కర్మాన్త రే=కర్మ ల మధ్యయందు, 
పరస్పరజిగీషయా=పరస్పరము జయించవలె నను కోరికతో, బహూన్‌ =అనేక మైన, 
హేతువాదాన్‌=యుక్తివాదములను, (ప్రాహుః చాపలికిరి కూడ. 

తా. కర్మకును కర్మకును మధ్య అవకాశము లభించినప్పుడు, వాక్సాతుర్యము 
కలవారును, బుద్దిశాలులును అగు (బ్రాహ్మణులు , ఒండొరులను జయించవలె 
నను అభిలాషతో, అనేక శాస్త్రములకు సంబంధించిన వాగ్యాదములను చేసిరి.17 
మూ. దివసే దివ తత్ర సంస్తరే కుశలా ద్విజాః, 

సర్వకర్మాణి చక్రుస్తే యథాశాస్త్రం ప్రచోదితాః. 18 

ప్ర. అ. సంస్త రే =యజ్ఞమునందు, కుశలాః=నేర్సరులైన, ద్విజాఃబ్రాహ్మ 
ణులు, దివసే దివ] =ప్రతిదినమునందును, తత్ర=అచట, (ప్రచోదితాః=వ సిషాదులచే 
(ధ్రేరేపింపబడినవారై, స్వకర్మాణి=స్వకర్మ లను, యధథాశాస్త్రమ్‌=శా స్రానుసారముగ, 
చక్రు=చే సిరి. 

తా. అచట, యజ్ఞకర్మ లలో నేర్పు గల బ్రాహ్మణులు, (ప్రతిదినము 
నందును, సర్వకర్మలను, వసిష్టాదుల పర్యవేక్షణములో, యథాశస్త్రముగ 
నిర్వర్తించిరి. 18 
మూ. నాషడజ్ఞవిదత్రా సీన్నా వతో నాబహుశ్రుతః, 

సదస్యాస్తస్య వైరా స్‌ నావాదకుశలా ద్విజాః. 19 


బాలకాండము ప.14 179 


ప్ర. అ. అత్ర-ఈ యాగశాలలో, అషడజ్లవిత్‌ =ఆరు వేదాంగములు 
తెలియని వాడు, నాసీత్‌=లేకుండెను. అవతః=వ్రతానుష్థానము చేయని వాడు, 
నాలేకుండెను. అబహుశుతః=అధికశాస్త్రపరిచయము లేనివాడు, న=లేకుండెను. 
తస్య=ఆ, రాజ్ఞారాజుయొక్క, సదస్యాః౭సదస్యులు, అవాదకుశలాః=శా స్త్రవాద 
ములో కుశలులు కానివారు, న వై=లేకుండిరి. 


తా. అచట షడంగవేత్త కానివాడు కాని, వ్రతానుష్ట్థానము చేయనివాడు 
గాని, బహుశాస్త్రపరిచయము లేనివాడు గాని లేకుండెను. దశరథుని యజ్ఞ 
సదస్సులో శాస్త్రవాదకౌశలము లేని బ్రాహ్మణు లెవ్వరును సదస్యులుగా లేకుండిరి. 


మూ. ప్రాప్తే యూపోచ్చ్రయే తస్మిన్‌ షడ్‌బైల్వాః ఖాదిరాస్తథా, 
తావన్హో బిల్వసహితాః పర్తినశ్చ తథాపరే. 20 


శ్లేమ్మాతకమయ స్త్వేకో దేవదారుమయస్తథా, 
ద్వావేవ విహితౌ తత్ర బాహువ్యస్తపరిగ్రహొ. 21 


ప్ర. అ. తస్మిన్‌=ఆ యజ్ఞమునందు, యూపోచ్చ్ళ)యే=-యూపస్తంభములను 
ఎత్తవలసిన సమయము, ప్రాప్తే సతి=వచ్చిన దగుచుండగా, బైల్వాః=బిల్వదారువుతో 
చేసిన, షట్‌ =ఆరు యూపస్తంభములును, తథా=మరియు, బిల్వస హితాః=బిల్వస్తం 
భములకు దగ్గరగా ఉండు, తౌవన్తః=అంత సంఖ్యయే గల, ఖాదిరాః=చండ్రకజ్జతో 
చేసిన స్తంభములును, తథా=మరియు, పర్షినః చాపలాశదండనిర్మితము లగు, 
అపరే=మరి కొన్ని స్తంభములును, ఏకః=ఒక, శ్లేష్మా తకమయః=శ్లేష్మా తకదారువుతో 
చేసిన స్తంభము, తథా=మరియు, దేవదారుమయః=దేవదారువు కట్జతో చేసిన 
రెండు స్తంభములును (శాస్త్రానుసారము దేవదారు స్తంభములు రెండు గాన 
ఏకవచన _మున్నను ద్వివచనార్థము చెప్పబడినది), నిలుపబడినవి. తృత్ర-అచట, 
ద్యౌ=రెండు స్తంభములు, బాహువ్యస్తపరిగ్రహావేవ=చా పిన రెండు బాహువులచే 
స్పృశింపదగినవిగా, విహితౌ=నిర్మి ంపబడినవి. 


తా. ఆ యజ్ఞములో యూపస్తంభములను నిలుపవలసిన సమయము 
వచ్చినది. ఆరు మారేడుకజ్జతో చేసిన యూపములు, ఆరు చండడ్రకట్డతో చేసిన 
యూపములును, మోదుగ కజ్జతో చేసిన యూపములు ఆరును, శేష్మాతకవృక్షము 
కజ్జతో చేసిన ఒక యూపము, దేవదారుచెట్టు కజ్జతో చేసిన యూపములు 
రెండును నిలుపబడినవి. యూపమునకును యూపమునకును మధ్య బారెడు 
దూరము ఉండు నట్టు నిలుపబడినవి. 20, 21 


180 శ్రీమద్రామాయణము 
మూ. కారితాః సర్వ ఏవైతే శాస్త్ర ప్రజ్జైర్యజ్ఞకోవిదైః 
శోభార్థం తస్య యజ్ఞస్య కాషానాలజ్బ తౌ భవన్‌. 22 


ప్ర. అ. శాస్త్రజ్జైణాశాస్త్రము నెరిగిన, యజ్ఞ విరా యుట్టమును గూర్చి 
బాగుగా తెలిసిన వారిచేక్‌, కారితాః౭చేయించబడిన, తే సర్వే ఏవ=ఆ యూప 
స్తంభము లన్నియు, తస్య యజ్ఞస్య= ఆ యజ్ఞముయొక్క, శోభార్థమ్‌=శోభకొరకు, 
కావ్యునాలజ్క ఎతౌః=బంగారముచే అలంకరింపబడినవి, అభవన్‌ =అయినవి. 


తా. యజ్ఞప్రవీణులు యథాశాస్త్రముగ చేయించిన ఆ యూపస్తంభములను, 


యజ్ఞములో కోభగా ఉండుటకై బంగారముతో అలంకరించిరి. 22 
మూ. ఏకవింశతియూపాస్తే ఏకవింశత్యరత్నయః, 
వాపోభి రేకవింశద్భి రే కైకం సమలబజ్కృతా:. 23 


ప్ర. అ. ఏకవింశత్యరత్నయః=ఇరువదియొక్క అరత్నుల ఎత్తు గల, లే=ఆ, 
ఏకవింశతియూపాః=ఇరువదియొక్క యూపములు, ఏకవింశద్భిః=౭ఇరువదియొక్క, 
వాసోభిః=వస్త్రములచే, ఏకైకమ్‌=ఒక యూపమునకు ఒక వస్త్రము చొప్పున, 
సమలజ్క ఎతాాలలంకరింపబడినవి. 

తా. ఇరువదియొక్క అరత్నుల ఎత్తు ఉన్న ఆ ఇరువదియొక్క 
యూపస్తంభములను ఇరువదియొక్క వస్త్రములు చుట్టి అలంకరించిరి. 


'అరత్ని' అనగా మోచేయినుండి చిటికెన వ్రేలి చివరి వరకును 


ఉన్న స. మూర. 23 
మూ. విన్యప్తా విధివత్సర్వే శిల్పిభిః సుకృతా దృఢాః, 
అ కష ( న! వ్‌ 
అష్టాశ్రయః సర్వ ఎవ శ్లక్షరూపసమన్వితా:. 24 


ప్ర. అ. సర్వే=అవి అన్నియు, శిల్పిభిః=శిల్పులచేత, సుకృతాఃాబాగుగా 
చేయబడినవి. దృఢాః=దృఢముగా నున్నవి, అష్టాశ్రయః=ఎనిమిది అంచులు 
కలవి, శ్లక్‌ష్ణరూపసమన్వితాః=నున్నని రూపము కలవి, సర్వే ఏవ=ఆ స్తంభము 
లన్నియు, విధివత్‌ =యథాశాస్త్రముగా, విన్యస్తాః=నిలుపబడినవి. 

తా. ఆ స్తంభములు నున్నగా, దృఢముగా, ఎనిమిది అంచులు ఉండు 
నట్లుగా శిల్పులచే చక్కగా నిర్మింపబడినవి. వాడి నన్నింటిని యథాశాస్త్రముగా 
నిలిపిరి. 24 


మూ. he ప వాసోభిః పు పు ష్పైర్లనైశ్చ భూషితా: 
ప్తర్షయో దీప్తిమన్లో విరాజనే య్‌థా దివి. 25 


బాలకాండము ప.14 181 


ప్ర. అ. వాసోభిః=వ స్త్ర ములచేత, ఆచ్చాదితాః=ఆచ్చాదింపబడినవియు, 
పు ప్పెఃాపుష్పములచేతను, గన్దెశ్చాగంధములచేతను, భూ షితాః=అలంకరింపబడి 
నవియు అగు, లే=ఆ యుసప్ర్‌ములు, దీప్తిమన్తః=కాంతిగలవై, దివి=ఆకాశము 
నందు, సప్తక్షయః యథా=సప్తర్షుల వలె, విరాబన్తే= =ప్రకాశించుచున్నవి. 


తా. వస్త్రములు కప్పి, పుష్పసుగంధాదులతో అలంకరించిన ఆ యూప 
స్తంభములు, ఆకాశమునందు సప్తర్షుల వలె, దీస్తిమంతములై ప్రకాశించినవి. 


మూ. ఇష్టకొశ్చ యథాన్యాయం కారితాళ్ళ ప్రమాణతః, 
చితో౭_న్నిర్భ్రాహ్మణైప్తత్ర కుశలైః శుల్చకర్మణి. 26 
ప్ర అ. తత్రాఅచట, యథాన్యాయమ్‌=శా స్రానుసారముగా, (ప్రమా 
ణతః=కావలసిన కొలత డ్రా, ఇష్టకాః=ఇటికలు, కారితాః౭చేయించబడినవి. 
తృత్ర-అచట, శుల్బ కర్మ ణి= =ఒంటి పేట (తాడుతో కొలతలు వేయుట అను 
పనియందు, కుశలైః=నేర్పరులైన, బ్రాహ్మణైః౭బ్రాహ్మణులచేత, అగ్నిః=అగ్ని వేదిక, 
చితః=ఇటుకలను పేర్చి కట్టబడినది. 


తా. శాస్త్రములో చెప్పిన కొలత ప్రకారము నిర్మించిన ఇటికలు పేర్చి, 
శుల్బకర్మయందు నిపుణు లైన బ్రాహ్మణులు అగ్ని వేదికలు కట్టిరి. 


వి. ఒంటిపేట త్రాడుకు శుల్చ మేని పేరు. వేరువేరు యజ్ఞములలో 
వేరు వేరు కొలతలతో, వేరు వేరు ఆకారములలో వేదికలు కట్టవలెను. 
అందుచే ఈ శుల్బము సహాయముతో జ్యామితి (జ్యా=భూమి, మితి= కొలత) 
చేసి వేదికలు కట్టడివారు. 26 


మూ. సచిత్యో రాజసింహస్య సంచితః కుశలైర్తి (జైః, 
గరుడో రుక్మపక్షో వై త్రిగుణో౬ష్టాదశాత్మకః. 27 
ట్‌ = లు 


ప్ర, అం కుశలైః=నేర్పరులైన, ద్విజైః౭బ్రాహ్మణులచేత, రుక్కపక్షః=బంగారు 
రెక్కలు కలదియు, త్రిగుణఃణమూడు రెట్లు కలదియు, అష్టాదశాత్మ కః=పదు 
నెనిమిది అను సంఖ్యలో ఉన్నదియు అగు, గరుడః=గరుడాకారమైన వేదిక, 
రాజసింహస్య=రాజశేష్టు డైన దశరథునియొక్క, సచిత్యః=నిత్యాగ్నితో కూడినది, 
సంచితః= పేర్చబడినది. 

తా. దశరథుని చిత్యాగ్నిని ఉంచుటకు వీలుగా, నేర్పు గల బ్రాహ్మణులు 


గరుడాకార మైన వేదికను నిర్మించిరి. దీనిని ఇతరవేదికలకం ఊట మూడు రెట్లు 
ఇటికలు ఎక్కువగా ఉంచి కట్టుటచే మొత్తము పద్దెనిమిది వరుస లైనవి. 


182 శ్రీమద్రామాయణము 


వి. అశ్వమేధములో అగ్నిని ఉంచవలసిన వేదికచుట్టూ ఇటుకలు పేర్చి 
గరుడాకారము నిర్మింతురు. ఆ గరుత్మంతుడు తూర్పుదిశకు అభిముఖముగా 
ఉండి, రెక్కలను, పుచ్చమును విస్తృతము చేసి (క్రిందికి తలవంచి చూచుచున్నట్లు 
ఉండును. ఇటికలను పేర్చుటకు 'చయనము' అనిపేరు. వాజసనేయశాఖ 
(శుక్షయజుర్వేదశాఖ)కు చెందినవారు చేయు ఇతర యజ్ఞములలో ఈ వేదిక 
కట్టు నపుడు ఆరువరసలు (ప్రస్తారములు) వేయుదురు. ఆశ్వమేధములో 
దానికి మూడు రెట్లు (6 ౫ 3=18) వేయుదురు. అందుచే “అష్టాదశాత్మకః” 
అని చెప్పబడినది. కృష్ణయజుశ్ళాఖకు చెందినవారు ఇతర యజ్ఞములలో ఐదు 
ప్రస్తారములను, ఆశ్వమేధములో (5 ౫ 3=15) పదిహేను ప్రస్తారములను 
వేయుదురు. దశరథుడు శుక్షయజుశ్శాఖకు చెందినవా డని దీనిని పట్టి 
తెలియుచున్నది. 'చిత్యళ అనగా ఈ విధముగా చయనము చేసిన వేదికపై 


నెలకొల్పబడిన అగ్ని అని యర్థము. 27 
మూ. నియుక్తా స్తత్ర పశవస్తత్తదుద్దిశ్య్వ దైవతమ్‌, 
ఉరగాః పక్షిణ శ్చైవ యథాశాస్త్రం ప్రచోదితాః, 28 


ప్ర. అ. తత్ర=ఆచట, యధథాశా స్త్రమ్‌=శా స్రానుసారముగా, ప్రచోదితాః=వి 
హితము "లైన, పశవః=పశువులును, ఉరగాః౭సర్పములును, పక్షిణ శ్చెవాపక్టులును, 
తత్తత్‌=ఆ యా, దైవతమ్‌ ఉద్దిశ్య=దేవతను ఉద్దేశించి, నియుక్తాఃకట్టబడినవి. 


తా. శాస్త్రములో చెప్పిన విధానము ననుసరించి, ఆ యా దేవతలకొరకై, 
పశువులును, సర్పములును, పక్షులును కట్టబడినవి. 28 


మూ. శామిత్రే తు హయస్తత్ర తథా జలచరాశ్చ యే, 

బుత్విగ్భిః సర్వమేవైతన్నియుక్తం శాస్త్రతస్తదా. 29 

ప్ర. అ. శామిత్రే తు=పశువిశసనకర్మయందు (పశువులను చంపి చేయు 
కర్మయందు) మాత్రము, తత్ర=అచట, హయః=అశ్వము, తథా=మరియు, యే=ఏ, 
జలచరాః=కూర్మా దిజలచరము లున్నవో అవియు, ఏతత్సర్వమ్‌=ఇదియంతయు 
(ఇవి అన్నియు), బుత్విగిణబుత్విక్కులచేత, శాస్త్రతః=శా స్రానుసారముగా, 
నియుక్తమ్‌=కట్టబడెను., 

తా. ఇంతలో పశువిశసనము చేయు సమయము వచ్చి నపుడు, అశ్వ 


మును, కొన్ని జలచరములను, బుత్విక్కులు శాస్త్రానుసారముగా యూపములకు 
బంధించిరి. 


వి. అశ్వ మేధమున అనేకము లైన అరణ్యమృగములను, (గ్రామ్యమృగము 


బాలకాండము స.14 183 


"లను బలియిచ్చెదరు. వాటిలో అరణ్యమృగాదులను కొన్నింటిని అగ్నికి ప్రదక్షిణము 
చేయించి విడిచివేయుదురు. (గ్రామ్యమృగములను మాత్రమే చంపుదురు. 29 


మూ. పశూనాం త్రిశతం తత్ర యూపేషు నియతం తదా, 
అశ్వరత్నోత్తమం తస్య రాజ్ఞో దశరథస్య చ, 30 
ప్ర అ. తదా౭అప్పుడు, తత్రాఅచట, పశూనామ్‌=పశువులయొక్క, 
(త్రిశతమ్‌=మూడుశతములును, తస్య=ఆ, దశరథస్య రాజ్ఞ=దశరథమహారాజు 
యొక్క, అశ్వరత్నోత్త మమ్‌=రత్నముల వంటి అశ్వములలో (శ్రేష్ట మైన అశ్వము, 
యూ పేషూయూపస్తంభములయందు, నియతమ్‌=కట్టబడెను. 
తా. మూడువందల పశువులను, దశరథుని ఉత్తమాశ్వమును యూప 
స్తంభములకు కట్టిరి. 30 


మూ. కౌసల్యా తం హయం తత్ర పరిచర్య సమన్తతః, 
కృపాణైర్విశశా పైనం త్రిభిః పరమయా ముదా. 31 


ప్ర. అ. తృత్ర-అచట, కౌసల్యా=కౌసల్య, తమ్‌=ఆ, హయమ్‌=అశ్వ 
మును, సమన్తతః=అంతటను, పరిచర్య=ప్రదక్రిణము చేసి, పరమయా=గొప్పదైన, 
ముదా=సంతోషముతో, 'త్రిభిః=మూడు, కృపాణైః=కత్తులచేత, ఏనమ్‌=దీనిని, 
విశశాస=చం పెను. 


తా. కౌసల్య ఆ అశ్వమునకు ప్రదక్షిణము చేసి, దానిని మూడు 
కత్తులతో చంపెను. 


వి. 'యజమానుని భార్యలు బంగారు సూదులతో అశ్వమును గ్రుచ్చ 
వలెను” అని శాస్త్ర ముండుటచే కౌసల్యయే కాక సుమిత్రా కైకేయిలు కూడ 
బంగారు సూదులతో (కృపాణైః) అంతకు పూర్వమే చంపబడిన _ అశ్వమును 
(గుచ్చిరి, అని గోవిందరాజులు. 31 
మూ. పతత్రిణా తదా పార్హం సుస్థితేన చ చేతసా, 

అవసద్రజనీమేకాం కౌసల్యా ధర్మకామ్యయా. 32 

ప్ర. అ. తదా=అప్పుడు, కౌసల్యా=కౌసల్య, సుస్థితేన=స్థిర మైన, చేతసా= 
చిత్తముతో, ధర్మకామ్యయా=ధర్మాచరణ శ్రద్ధతో, పతత్రిణా సార్ధ్హమ్‌=గుజ్జముతో 
కూడ, ఏకామ్‌=ఒక, రజనీమ్‌=రాత్రి, అవసత్‌ =నివ సించెను. 

తా. ధర్మ శ్రద్దావతి యగు కౌసల్య ప్టిర మైన చిత్తముతో, ఒక రాత్రి 
ఆ అశ్వసమీపమున శాస్త్రోక్తరీతిని నివసించెను. 32 


184 శ్రీమద్రామాయణము 
మూ, హోతాధ్వర్యుస్తథోద్దాతా హస్తేన సమయోజయన్‌, 
మహిష్యా పరివృత్త్యా చ వావాతాం చ తథాపరామ్‌. 33 
ప్ర. అ. హోతా=హోతయు, అధ్వర్యుః=అధ్వర్యుడు, తథా=మరియు, 
ఉద్గాతా=ఉద్గాతయు, మ హిష్యా=పట్టమ హిషితోను, పరివృత్త్యా చాపరివృత్తితోను, 
వావాతామ్‌=వావాత అనెడు, అపరామ్‌=మరియొకతెను, హస్తేనాహస్తముతో, 
సమయోజయన్‌ =కూర్చిరి, అనగా (గహించిరి. 


తా. హోత, అధ్వర్యువు, ఉద్గాత అను బుత్విక్కులు, రాజమహిషిని, 
పరివృత్తిని, వావాతను, (గహించిరి. 


వి. రాజుతోపాటు రాజ్యాభిషేకమును పొందిన భార్య మహిషి. ఉపేక్తిత 
భార్య పరివృత్తి. భోగినీ స్త్రీ  (ఉంపుడుకత్తె) వావాత. రాజుకు పాత్ర 
అందించునది పాలాకలి. “కృతాభిషేకా మహిషీ పరివృత్తిరు పేక్షితా, వావాతా 
భోగినీ పాత్రప్రదా పాలాకలీ మతా” (వైజయంతి). అశ్వమేధములో యజమానుడు 
ఈ నలుగురు స్త్రీలను నలుగురు బుత్విక్కులకును దక్షిణగా ఇవ్వవలె నట. 
వారు వాళ్ళను పరిగ్రహించి, వారికి బదులుగా మరొక వస్తువు నేదైన తీసికొని, 
వారిని తిరిగి యజమానునకు ఇచ్చివేయుదురు. ఈ శ్లోకములో బ్రహ్మ అనే 
బుత్విక్కునూ పాలాకలిని చెప్పకపోయినను వారిని గూడ చెప్పినట్టు గ్రహించవలె 
నని గోవిందరాజులు (వ్రాసిరి. 33 


మూ. పతత్తిణస్తస్య వపాముద్దృత్య నియతేన్తియః, 
(=) (=) 

బుత్విక్సరమసంపన్నః శ్రపయామాస శాస్త్రతః, 34 

ప్ర అ. నియతేన్హియః=నిగ్రహింపబడిన ఇంద్రియములు కలవాడును, 
పరమసంపన్నః=మిక్కిలి శాస్త్రజ్ఞానసంపన్నుడును అగు, బుత్విక్‌=బుత్విక్కు, 
తస్య=ఆ, పతత్త్రిిణః=అశ్వముయొక్క, వపామ్‌=వపను, ఉద్ధ ఎత్యైతీపి, శాప్త్రతః= 
శాస్త్రానుసారముగా, (శపయామాస=పక్వముచే సెను. 

తా, ఇంద్రియని[గ్రహవంతుడును, ఉత్తమజ్ఞానసంపన్నుడును అగు 
బుత్విక్కు, ఆ అశ్వముయొక్క వపను తీసి యథాశాస్త్రముగ పక్వము చేసెను. 
మూ. ధూమగన్దం వపాయాస్తు జిఘ్రతి స్మ నరాధిపః 

యథాకాలం యథాన్యాయం నిర్హుదన్‌ పాపమాత్మన:. 35 


ప్ర. అ. నరాధిపఃరాజు, యథాకాలమ్‌ =కాలానుసారముగా, యథా 
న్యాయమ్‌=శా స్రానుసారముగా, ఆత్మనః౭తనయొక్క, పాపమ్‌ =పాపమును, నిర్జు 


బాలకాండము ప.14 185 


దన్‌ =తొలగించుకొనుచు, వపాయాః=వపయొక్క, ధూమగన్రమ్‌=ధూమముయొక్క 
గంధమును, జిఘతి స్మ=వాసన చూచెను. 


తా. దశరథుడు, తగిన సమయమున, శాస్త్రానుసారముగ, తన 
పాపమును తొలగించుకొనుటకై వపాధూమగంధమును వాసన చూచెనూ 35 


మూ. హయస్య యాని చాజ్ఞాని తాని సర్వాణి బ్రాహ్మణాః, 
అగ్నౌ ప్రాస్యంతి విధివత్సమన్నా: షోడశర్తి (జః. 36 
ప్ర అ. హయస్య=అశ్వముయొక్క, యాని=ఏ, అజ్ఞాని=వివిధము 
లైన అవయవములు గలవో, తాని సర్వాణి=వాటిని అన్నింటిని, సమన్తాాః= 
మంత్రములతో కూడిన, బుత్విజఃబుత్విక్కు లైన, షోడశాపదహారుగురు, 
(బాహ్మణాణా బ్రాహ్మణులు, అగ్నౌ=అగ్నియందు, ప్రాస నిహోమము చేసిరి. 


తా. పదహారుగురు బుత్విక్కులు, అశ్వముయొక్క వివిధాంగములను, 
సమంత్రకముగ అగ్నిలో హోమము చేసిరి. 36 
మూ, స్లక్షశాఖాసు యజ్ఞానామ న్యేషాం క్రియతే హవిః, 

అశ్వమేధస్య యజ్ఞస్య వైతపో భాగ ఇష్యతే, 37 

ప్ర. అ. అన్యేషామ్‌=ఇతరములైన, యజ్ఞానామ్‌=యజ్ఞములయొక్క, హవిః= 
హవిస్సు, ప్లక్షశాఖాపు=జువ్వికొమ్మలయందు, (క్రీయతే=ఉంచబడును. అశ్వమేధస్య 
యజ్ఞస్య=అశ్వ మేధ యజ్ఞముయొక్క, _భాగః=హవిర్భాగము, వైతసః=ప్రబ్బలితీగ 
యందు సంస్కరింపబడునదిగ, ఇష్యతే=విధింప బడుచున్నది. 

తా. ఇతరయజ్ఞములలో హవిస్సును జువ్వికొమ్మల పై ఉంచి సంస్కరింప 
వలెను. అశ్వమేధమునందు మాత్రము ప్రబ్బలితీగపై ఉంచి సంస్కరించవలెను. 
మూ, త్య్ర్రహో౭౬_శ్వమేధః సంభ్యాతః కల్పసూత్రేణ బ్రాహ్మణైః 

చతుష్టోమమహస్తస్య ప్రథమం పరికల్పితమ్‌. 38 

ప్ర అ బ్రాహ్మణైః౭బ్రాహ్మణులచేత, కల్పసూత్రేణ=కల్ప సూత్రము 
ప్రకారము, అశ్వ మేధః=అశ్వ మేధము, త్యహః=మూడురోజుల పాటు చేయవల 
సినదిగా, సంఖ్యాతః=చెప్పబడినది. తస్య=దానియొక్క, ప్రథమమ్‌=మొదటిదైన, 
అహః=దివసము, చతుష్ట్రోమః=చతుష్ట్రోమ మని, పరికల్సితమ్‌=ఏర్పరుపబడినది. 


తా. కల్పసూత్రానుసారముగా అశ్వమేధము మూడు దినములలో 
చేయవలసిన యజ్ఞము. మొదటి. దివసమునకు చతుష్ణోమ మని పేరు. 38 


186 శ్రీమద్రామాయణము 


మూ. _ఉక్ట్యం ద్వితీయం సంఖ్యాతమతిరాత్రం తథోత్తరమ్‌, 

కారితాస్తత్ర బహవో విహితాః శాస్త్రదర్శనాత్‌. 39 

ప్ర. అ. ద్వితీయమ్‌= రెండవది, ఉక్ట్యమ్‌=ఉక్ట్యమనియు, తథా=మరియు, 
ఉత్తరమ్‌=తరువాతిది, అతిరాత్రమ్‌=అతిరాత్ర మనియు, సంఖ్యాతమ్‌ =చెప్పబడినది. 
తత్ర=ఆ అశ్వమేధమునందు, శాస్త్రదర్శనాత్‌ =శాస్త్రము యొక్క దర్శనమువలన, 
విహితాః=విధింపబడిన, బహవః=అనేకకతువులు, కారితాః=చేయింపబడినవి. 

తా. రెండవ దివసమునకు ఉక్ట్య మనియు, మూడవదానికి ఆతిరాత్ర 


మనియు పేర్లు. శాస్ర్రానుసారముగా విహితము లగు అనేకము లైన ఇతర 
క్రతువులను కూడ దశరథుడు ఆ సమయమున చేయించెను. 39 


మూ. జ్యోతిష్ణోమాయు షీ చైవమతిరాత్రౌ వినిర్మితౌ, 
అభిజిద్విశ్వజిచ్చెవమప్తోర్యామో మహాక్రతుః. 40 
ప్ర అ. జ్యోతిష్టోమాయు షీ=జ్యోతిష్టోమాయుర్యాగములు, ఏవమ్‌=మ ' 
రియు, అతిరాత్రౌ=అతిరాత్రయాగములును, నిర్మి తౌ=వినిర్మింపబడినవి. అభిజిత్‌ = 
అభిజిద్యాగము, విశ్వజిత్‌ =విశ్వజిద్యాగము, ఏవమ్‌=మరియు, అప్తోర్యామః=అప్పో 
ర్యామమను పేరు గల, మహాక్రతుః=మహో క్రతువు, చేయబడినవి. 


తా. జ్యోతిష్టోమ ఆయుర్యాగములు, రెండు అతిరాత్రములు, అభిజిద్యాగ 


విశ్వజిద్యాగములు, అప్తోర్యామ మను మహాక్రతువు చేయబడినవి. 40 
మూ. ప్రాచీం హోత్రే దదౌ రాజా దిశం స్వకులవర్తనః, 
అధ్వర్యవే ప్రతీచీం తు బ్రహ్మణే దక్షిణాం దిశమ్‌. 41 
ఉద్గాత్రే చ తధోదీచీం దక్షిజైషా వినిర్మితా, 
అశ్వమేధే మహాయజ్ఞే స్వయంభూవి హితే పురా. 42 


ప్ర. అం స్వకులవర్ధనః=తన వంశమును వృద్ధి పొందించు, రాజా=-దశరథ 
మహారాజు, హోత్రేహోతకు, (ప్రాచీం దిశమ్‌=-తూర్పు దిక్కును, దదౌ=ఇచ్చెను. 
అధ్వర్య వే=అధ్వర్యునకు, ప్రతీచీమ్‌=పశ్చిమదిక్కును, (బహ్మణే= బ్రహ్మకు, దక్షిణాం 
దిశమ్‌=దక్షిణదిక్కును, తథా=మరియు, ఉద్దాత్రే=ఉద్దాతకు, ఉదీచీమ్‌=ఉత్తరది 
క్కును, ఇచ్చెను. పురా=పూర్వము, స్వయంభూవిహితే=బ్రహ్మచేత విధింపబడిన, 
అశ్వమేధే మహాయజ్జే=అశ్వ మేధ యజ్ఞమునందు, ఏషా=ఈ, దక్షిణా=దక్షిణ, 
వినిర్మితా=నిర్మింపబడినది. 


తా. తన వంశమునకు అభివృద్ధి చేకూర్చు దశరథమహారాజు తూర్పుదిక్కు. 


బాలకాండము స.14 187 


నందున్న దేశమును హోతకును, పశ్చిమదిక్కునందున్న దేశమును అధ్వర్యునకును, 
దక్షిణదిక్కునందున్న దేశమును బ్రహ్మకును, ఉత్తరదిక్కునందున్న దేశమును 
ఉద్దాతకును ఇచ్చివేసెను. పూర్వము బ్రహ్మ విధించిన అశ్వమేధ యాగములో 
ఈ విధముగ దక్షిణ ఈయవలె నని నిర్ణయింపబడినది. 41, 42 
మూ. క్రతుం సమూల తు తదా న్యాయతః పురుషర్షభః, 

బుత్విగ్ఫ్యో వ 4 హి దదౌ రాజా తాం ధరాం క్రతువర్థనః. 43 


ప్ర అ. పురుషర్షభః=పురుష శ్రేష్ణ డైన, రాజా=రాజు, |క్రతువ 
ర్రనఃాక్రతువును వృద్ధి పొందించుచు, క్రతుమ్‌=క్రతువును, సమాప్య=పూర్తిచే సి, 
తదా=అప్పుడు, న్యాయతః=శాస్తానుసారముగా, తాం ధరామ్‌=ఆ భూమిని, 
బుత్విగ్భ్య్యః౭బుత్విక్కులకు, దదౌ=ఇచ్చెను. 

తా. పురుష్మశేష్టు డైన దశరథుడు ఆ క్రతువును పూర్తిచేసి, దాని 
ఫలము పరిపూర్ణముగ లభించుటక్ర ఈ భూమి నంతను బుత్విక్కులకు 
దొనము చేసెను. 43 
మూ. బుుత్విజస్త (బ్రువన్‌ సర్వే రాజానం గతకల్మషమ్‌, 

$ 

భవానేవ మహీం కృత్స్నా ఎమేకో రక్తి తుమర్ల్గతి. 44 

ప్ర. అ. సర్వేసమస్త మైన, బుత్విజస్తు=బుత్విక్కు లైతే, గతకల్మషమ్‌= 
పాపరహితు డైన, రాజానమ్‌=రాజునుగూర్చి, అ(బ్రువన్‌ =పలికిరి, భవాన్‌ =నీవు, 
ఏకః ఏవ=ఒక్కడవే, కృత్స్నామ్‌=సమస్త మైన, మ హీమ్‌=భూమిని, రక్షితుమ్‌=ర 
క్రించుటకు, అర్లసి-తగియున్నావు. 

తా. కాని, ఆ బుత్విక్కు లందరును, పాపరహితు డైన ఆ దశరథునితో 
ఇట్లనిరి = “ఈ భూమి నంతను రక్తింప గలవాడవు నీవొక్కడవే”. 44 
మూ. న భూమ్యా కార్య్వమస్మాకం న హి శక్తాః స్మ పాలనే, 

రతాః ప్వాధ్యాయకరణే వయం నిత్యం హి భూమిప. 45 

నిష్కయం కించిదేవేహ ప్రయచ్చతు భవానితి. 

ప్ర. అ. భూమిప=ఓ రాజా” !, భూమ్యా=భూమిచేత, అస్మాకమ్‌=మాకు, 
a పని, న=లేదు. పాలనే=పాలించుటయందు, శక్తాః= =సమర్జులము, న 

=కాము. వయమ్‌=మేము, నిత్యమ్‌= ఎల్లప్పుడును, స్వాధ్యాయకరణే= స్వా 


ne రతాః హి=ఆసక్తులము కదా ! భవాన్‌=నీవు, 
ఇహ=ఈ భూమి విషయమున, కించిత్‌ =ఏదైన, నిష్కయమ్‌=మూల్యమును, 


188 శ్రీమద్రామాయణము 
(పయచ్చతు=ఇచ్చెదవుగాక, 

తా. “భూమిని పరిపాలించు ఓ దశరథమహారాజా ! ఎల్లప్పుడు 
స్వాధ్యాయాధ్యయనము చేసికొనుచుండు మాకు భూమితో పని లేదు. ఈ 
భూమికి బదులుగ, స్వల్పముగ, ఏదైన ధనము నిమ్ము.” 

వి. నిష్కియమ్‌=ఏదైన ఒకదానికి, బదులు ఇచ్చు ధనము మొ. 45 


మూ. మణిరత్నం సువర్ణం వా గావో యద్యా సముద్యతమ్‌, 
తత్స్రయచ్చ నర్రేష్ట ధరణ్యా న ప్రయోజనమ్‌. 46 
ప్ర. అ. నరశ్రేష్ణ=నరులలో (శ్రేషుడా ! మణిరత్నమ్‌-శ్రేష్ణమైన 
మాణిక్యము గాని, సువర్ణం వా= బంగారము గాని, గావః=గోవులు గాని, 
యద్వా=ఏది, సముద్యతమ్‌= సిద్ధముగా నున్నదో, తత్‌=లఅది గాని, ప్రయచ్చాఇమ్ము. 
ధరణ్యా=భూమితో, ప్రయోజనమ్‌= ప్రయోజనము, న=లేదు. 
తా. “శేష మైన మాణిక్యము గాని, బంగారము గాని, గోవులు గాని, 
ఏ వస్తువు లభ్యమో అది గాని ఇమ్ము. మాకు భూమితో ప్రయోజనము 


లేదు.” 46 
మూ. ఏవముక్తో నరపతిర్హ్రాహ్మణైర్వేదపారగైః, 47 
గవాం శతసహస్రాణీ దశ తేభ్యో దదౌ నృపః, 
శతకోటి; సువర్గస్య రజతస్య చతుర్గుణమ్‌. 48 


(ప. అ. నరపతిః౭నరులకు ప్రభువైన, సృపఃరాజు, వేదపారగైః= వేద 
ముల పారమును చూచిన, బ్రాహ్మణైఃబ్రాహ్మణులచేత ఏవమ్‌=-ఈ విధముగా, 
ఉక్తః=పలకబడినవాడై, తేభ్యఃావారికి, గవామ్‌=గోవులయొక్క, దశ శతసహ 
(స్రాణి=పది లక్షలను, సువర్ణస్య=బంగారముయొక్క, శతకోటీ=నూరు కోట్లను, 
రజతస్యావెండియొక్క, చతుర్గుణమ్‌=నాలుగు రెట్లను, దదౌ=ఇచ్చెను. 

తా. వేదములలో నిష్టాతు లైన ఆ బ్రాహ్మణులు ఇట్లు చెప్పగా, 
దశరథుడు వారికి పది లక్షల గోవులను, వంద కోట్ల బంగారునాణెములను, 
నాలుగు వందల కోట్ల వెండినాణెములను ఇచ్చెను. 47, 48 


మూ. బుత్విజశ్చ తతః సర్వే ప్రదదుః సహితా వసు, 
బుశ్యశ్చజ్ఞాయ మునయే వసిష్టాయ చ దీమతే. 49 
ప్ర. ఆ. తతః=అటు పిమ్మట, బుత్విజఃాబుత్స్విక్కులు, సర్వే=అందరును, 
సహితాఃకలిసినవారై, వసు=ఆ ధనమును, బుశ్యశృజ్ఞాయ మునయే=బుశ్యశ్చంగ 


బాలకాండము స.14 189 
మునికిని, ధీమతే=బుద్ధిమంతుడైన, వసిష్టాయ చావసిష్టునకును, ప్రదదుః=ఇచ్చిరి. 

తా. ఆ బుత్విక్కు లందరును కలిసి ఆ ధనమును బుశ్యశ్చంగునకును, 
ధీమంతుడైన వసిష్టునకును ఇచ్చిరి. 49 

పడ్‌ 4 న్‌ 4 

మూ. తతస్తే న్యాయతః కృత్వా ప్రవిభాగం ద్విజోత్తమాః, 

సుప్రీతమనసః పర్వే ప్రత్యూచుర్ముదితా భృశమ్‌. 50 

ప్ర. అ. తతఃఅటుపిమ్మట, సు పీతమనసఃాబాగుగా సంతో షించిన 
మనస్సులు గల, తే=ఆ, ద్విజోత్తమాఃబ్రాహ్మణోత్తములు, పర్వే=అందరును, 
న్యాయతః=న్యాయముగా, ప్రవిభాగమ్‌=పంపకమును, కృత్వా=చేపి, భృశమ్‌ =మిక్కిలి, 
ముదితాః=సంతోషీంచినాము అని, ప్రత్యూచుః=తిరిగి పలికిరి. 

తా. అంతట సంతోషించిన మనస్సులు గల ఆ బ్రాహ్మణోత్తము 
లందరును న్యాయానుసారముగ ఆ ధనమును పంచుకొని, “చాల ఆనందించితిమి” 
అని రాజులో పలికిరి. 50 
మూ. తతః వ్రసర్పకేభ్యస్తు హిరణ్యం సుసమా హితః, 

జామ్ఫూనదం కోటిపంఖ్యం బ్రాహ్మణేభ్యో దదౌ తదా. 51 

ప్ర. అ. తతఃఅటు పిమ్మట, తదా=అప్పుడు, సుసమాహితః=చాలా 
(డ్రద్ధకలవాడై, ప్రసర్పకేభ్యః౭యాగము చూచుటకై వచ్చిన, (బ్రాహ్మణేభ్యః బ్రా 
హ్మణులకు, కోటిసంఖ్యమ్‌=కోటి సంఖ్య గల, జామ్పూనదమ్‌= బంగారమును, 
దదౌ=ఇచ్చెను. 


తా. పిమ్మట, దశరథుడు (శదాయుక్తుడ యాగమును చూచుటకై 
శ్రి క్త =) చిం యా 


వచ్చిన బ్రాహ్మణులకు, కోటి బంగారు నాణెము లిచ్చెను. 51 
మూ.  దరిద్రాయ ద్విజాయాథ హస్తాభరణముత్తమమ్‌, 
కస్మె చిద్యాచమానాయ దదౌ రాఘవనన్తనః, 52 


ప్ర. అ. అథ=అటు పిమ్మట, రాఘవనన్షనః=దశరథుడు, యాచ 
మానాయ=యాచించుచున్న, క స్మెచిత్‌ =ఒకానొక, దరిద్రాయ=దరిద్రు డైన, 
బ్రాహ్మణాయ=బ్రాహ్మణునకు, ఉత్తమమ్‌=ఉత్తమమైన, హస్తాభరణమ్‌=హస్తాభర 
ణమును, దదౌ=ఇచ్చివేసెను. 


తా. ఇంతలో ఒక దర్శిదబ్రాహ్మణుడు వచ్చి యాచింపగా, దశరథు 
డాతనికి తన చేత నున్న ఆభరణమును ఇచ్చివేసెను, 52 


190 శ్రీమద్రామాయణము 


మూ. తతః (పీతేషు నృపతిః ద్విజేషు ద్విజవత్సలః, 
ప్రణామమకరోత్తేషాం హర్షపర్యాకులేక్ష ణః, 53 
ప్రై అ తతః= పిమ్మట, ద్విజవత్సలఃాబ్రాహ్మణులయందు (ప్రేమ 
గల, నృపతిః=రాజు, ద్విజేషు= బ్రాహ్మణులు, (పీతేషు సత్సు=సంత సించినవారగు 
చుండగా, హర్షపర్యాకులేక్షణః=ఆనందముతో వ్యాకులమైన చూపులుకలవాడై, 
తేషామ్‌=వారియొక్క (వారికి), ప్రణామమ్‌=నమస్కారమును, అకరోత్‌ =చేసెను. 


తా. (బాహ్మణులయందు అధికపేమ గల దశరథుడు, వారందరును 
సంతృప్తీపాంది నట్లు చూచి, ఆనందముచే వ్యాకులము లైన చూపులతో, వారికి 


నమస్కరించెను. 53 
మూ. తస్యాశిషో౭_థ విధివద్వాహ్మణైః సముదీరితాః, 
ఉదారస్య నృవీరస్య ధరణ్యాం ప్రణతస్య చ. ర్‌4 


ప్ర. ఆ. అథ=అనంతరము, ఉదారస్య=దానశీలుడును, నృవీరస్య=మానవు 
లలో గొప్ప వీరుడును, ధరణ్యామ్‌=భూమి ప్రై, ప్రణతస్య=వంగి నమస్కరించుచున్నవా 
డును అగు, తస్యాఅతనికి, బ్రాహ్మణైః బ్రాహ్మణులచేత, విధివత్‌ =యథాశాస్త్రముగా, 
ఆశిషః౭ఆశీర్వచనములు, సముదీరితాః=పలకబడినవి. 


తా. సాష్ట్రాంగప్రణామము చేయుచున్న, ఆ మహాదాత యైన దశరథుని 
బ్రాహ్మణులు యథాశాస్త్రముగ ఆశీర్వదించిరి. 54 


మూ. తతః (పీతమనా రాజా ప్రాప్య యజ్ఞమనుత్తమమ్‌, 

పాపాపహం స్వర్షయనం దుష్కరం పార్టివర్షభైః, ర్‌5్‌ 

ప్ర. అ. తతఃపిమ్మట, రాజా=రాజు, పాపొపహమ్‌=పొపములను తొల 
గించునదియు, స్వర్షయనమ్‌= స్వర్గమును చేర్చునదియు, పార్ధివర్షభైః= శ్రేష్ట లైన 
రాజులచేత కూడ, దుష్కరమ్‌=చేయ శక్యము కానిదియు, అనుత్తమమ్‌ =అత్యుత్తమ 
మైనదియు అగు, యజ్ఞమ్‌=యజ్ఞమును, ప్రాష్య=పొంది, (ప్రీతమనాః=సంతో షించిన 
మనస్సు కలవాడయ్యెను. 

తా. అశ్వమేధయాగము సర్వపాపములను తొలగించును. స్వర్గమునకు 
తీసికొని వెళ్లును. గొప్ప రాజులు కూడ దీనిని చేయజాలరు. అట్టి అత్యుత్తమమైన 
అశ్వమేధయాగము పూర్తిచేసికొని దశరథుడు చాల సంతసించెను. 5్‌5్‌ 


మూ. తతో౭బ్రవీదృశ్యశ్చజ్ఞం రాజా దశరథస్తదా, 
కులస్య వర్ణనం త్వం తు కర్తుమర్హసి సువ్రత. 56 
యల క్‌. వా 


బాలకాండము స.14 191 


ప్ర. అం తతః పిమ్మట, దశరథః రాజా=దశరథమహారాజు, తదా=అ 
ప్పుడు, బుశ్యశ్చజ్లమ్‌=బుశ్యశ్చంగుని గూర్చి, అబ్రవీత్‌ =పలికెను. సువతామంచి 
వ్రతము కలవాడా ! కులస్య=కులమునకు, వర్రనమ్‌=వృద్ధి కలిగించు కర్మను, 
నం | pen 
కర్తుమ్‌=చేయుటకు, లర్హసి=తగిఉన్నావు. 
తా. పిమ్మట దశరథుడు “ఓ ! మహామునీ ! నా వంశము యొక్క 
శ్‌ »n 
వృద్ధికి హేతువగు కర్మను చేయుము” అని బుశ్యశృంగుని ప్రార్థించెను. 56 
మూ. తథేతి చ స రాజానమువాచ ద్విజసత్తమః, 
భవిష్యన్తి సుతా రాజం శృత్వార స్తే కులోద్వహాః. 57 
ఇత్యార్షే, శ్రీమద్రామాయణే, ఆదికావ్యే బాలకాడ్డే చతుర్తశః పర్గః, 
ప్ర అ. ద్విజసత్తమః=ఆ ' (బ్రాహ్మణ శ్రేష్ణడు, తథేతి=అటులనే చేయిం 
చెదను అని, రాజానమ్‌=రాజును గూర్చి, ఉవాచ=పలికెను. _రాజన్‌=ఓ 
రాజా ! తే=నీకు, కులోద్వహాః=కులము నుద్దరించు, చత్వారఃనలుగురు, 
సుతాః=కుమారులు, భవిష్యన్తి=పుట్టగలరు. 
తా. “ఓ రాజా ! అటులనే చేయించెదను. నీకు వంశోద్దారకులైన 
నలుగురు కుమారులు పుట్టగలరు” అని బుశ్యశ్చంగుడు పలికెను. 57 


“బాలానందిని” యను ఢ్రీమదామాయణాంధవ్యాఖ్యానమునందు, 
బాలకాండలో చత్సుర్హశనర్థ సమాప్తము. 


([బుప్యళ్ళంగుని యాద్దర్భవమున దశరథుడు వుత్రేష్షీ (ప్రారంభించుట. 
దేవతలు (ప్రార్థింవగా (బహ్మ దేవుడు రావణవధోపాయము చెప్పుట. శ్రీమహో 
విష్ణువు దేవతల నోదార్చుట.] 
మూ. మేధావీ తు తతో ధ్యాత్వా స కించిదిదముత్తరమ్‌, 

లబసంజసతసం తు వేదజో నృపమబ్రవీత్‌. 1 

ఠా ఇ = 

ప్ర. అ. తతః=పిమ్మట, మేధావీ=మేధావంతుడును, వేదజ్ఞః= వేదములు . 
ఎరిగినవాడును ఆగు, సఃఅతడు, కించిత్‌=కొంచెము, ధ్యాత్వా=ఆలోచించి, . 
తతః= పిమ్మట, _లబ్దసంజ్ఞఃాపొందబడిన స్మృతికలవాడై, తమ్‌=ఆ, నృపమ్‌= 

ఠా ల ది. 
రాజును గూర్చి, అబ్రవీత్‌ =పలి కెను, 

తా. మేధావంతుడును, సకలవేదనిష్టాతుడును అగు బుశ్యశ్చంగుడు 
కొంచెము ఆలోచించి, ఏ కర్మ చేసిన బాగుండునో గుర్తు చేసికొని దశరథునితో 
ఇట్లనెను. 1 
మూ. ఇష్టిం తేహం కరిష్యామి పుత్రీయాం పుత్రకారణాత్‌, 

అథర్వశిరసి ప్రోక్తెర్మ వ్ర: సిద్దాం విధానతః. 2 

ప్ర. ఆ. అహమ్‌=నేను, తే=నీకు, పుత్రకారణాత్‌ =పుత్రులు కలుగుటకై, 
అథర్వశిర సి=అథర్వశిరస్సు అను వేదభాగమునందు, ప్రోక్తెః=చెప్పబడిన, మన్తః= 
మం|త్రములచేత, సిద్దామ్‌=ఏర్పడునదియు (చేయబడునదీయు), పుత్రీయామీ=పు 
(తులను ఇవ్వగలదియు అగు, ఇష్టిమ్‌=యాగమును, విధానతః=శా స్రానుసారముగ, 
కరిష్యామి=చేయగలను. 


తా. “నీకు పుత్రులు కలుగుటకై, పుత్రీయేష్టిని చేయించెదను. దీనిని 
అథర్వశిరస్సు అనెడు వేదభాగములో నున్న మంత్రములచే చేయించవలెను.” 
మూ. తతః ప్రాక్రమ్య తామిష్టిం పుత్రీయాం పుత్రకారణాత్‌, 
జ, 5 ఆక్‌ 
జుహావ చాగ్నా తేజస్వీ మన్త్రదృష్టేన కర్మణా. 3 
ప్ర. అ. తతఃపిమ్మట, పుత్రకారణాత్‌ =పుత్రులకొర క్రై పుత్రీయామ్‌= 
పుత్రులను కలిగించు, తామ్‌ ఇష్టీమ్‌=ఆ ఇష్టిని, ప్రాకమ్యాప్రారంభించి, 


బాలకొండము స.15 193 


లేజ స్వీ=[బహ్మ తేజస్సు గల ఆ బుశ్యశ్చంగుడు, మం(తదృ ష్టేనామంత్రోక్త మైన, 
కర్మ ణా=కర్మ చేత, అగ్నా=అగ్నియందు, జుహావ చాహోమము చేసెను. 
తా. బ్రహ్మతేజోవంతు డగు బుశ్యశ్చంగుడు, దశరథునకు పుత్రులు 
కలుగుటకై, పుత్రీయేష్టిని ప్రారంభించి, మంత్రోక్తవిధానముతో అగ్నిలో హోమము 
చేసెను. 3 
మూ. తతో దేవాః సగన్హర్యాః సిద్దాశ్ళ పరమర్షయః, 
ఢ ణా అవి 
భాగప్రతిగ్రహార్హం చై సమవేతా యథావిధి. 4 
ప్ర, అ. తతః=పిమ్మట, సగన్హర్వాః౭గంధర్వులతో కూడిన, దేవాః=దేవత 
లును, సిద్దాశ్చ= సిద్దులును, పరమర్షయః=గొప్ప బుషులును, యథావిధాయథా 
శాస్త్రముగా, భాగప్రతి[గ్రహార్థం=యజ్జ్ఞభాగములను స్వీకరించుటకు, సమవేతాః 
వె=కల సిరి. 
తా. అంతట, దేవతలును, గంధర్వులును, సిద్దులును, పరమర్లులును, 
శాస్త్రానుసారముగా తమ తమ యజ్ఞభాగములను స్వీకరించుటకై అచట కలిసిరి. 
మూ. తాః సమేత్య యథాన్యాయం తస్మిన్‌ సదసి దేవతాః, 
అబ్రువన్‌ లోకకర్తారం బ్రహ్మాణం వచనం మహత్‌. ర్‌ 
ప్ర అ. తాః=ఆ;, దేవతాణాదేవతలు, యథాన్యాయమ్‌=న్యాయానుసా 
రముగా, తస్మిన్‌=ఆ, సదసి=సదస్సునందు, సమేత్య=కలిసి, లోకకర్తారమ్‌=లో 
'కములను సృజించు, బ్రహ్మాణమ్‌=బ్రహ్మ దేవుని గూర్చి, మహత్‌ =పూజ్యమైన, 
వచనమ్‌=వచనమును, ఆ(బ్రువన్‌ =పరికిరి, 
తా. ఆ దేవత లందరును శాస్త్రానుసారముగ ఆ సదస్సులో చేరి, సకల 
లోకసష్ట యగు (బ్రహ్మదేవుని సమీపించి, పూజ్య మైన వాక్యములు పరికిరి.5 
మూ. భగవన్‌ త్వత్సుపాదేన రావణో నామ రాక్షసః, 
సర్వాన్నో బాధతే వీర్యా చ్చాసీతుం తం న శక్నుమః. 6 
ప్రై అ. భగవన్‌=ఓ భగవంతుడా ! రావణో నామారావణు 
డనెడు, రాక్షసఃరాక్షసుడు, త్వత్స్రసాదేన=నీ అనుగ్రహముచేత, వీర్యాత్‌ =పరా 
క్రమము వలన, నః=మమ్ములను, సర్వాన్‌ =అందరిని, బాధతే=బాధించుచున్నాడు. 
తమ్‌=వానిని, శాసితుమ్‌=శికించుటకు, న శక్నుమః=సమర్హులము కొజాలకున్నాము. 
యి థ 
తా. ఓ ! భగవంతుడా ! రావణు డనెడు రాక్షసుడు, నీ వరప్రసాదము 
వలన కలిగిన పరాక్రమముతో మమ్ముల నందరిని బాధించుచున్నాడు. అతనిని 
13 


194 శ్రీమద్రామాయణము 
శిక్షింపజాలకున్నాము. 6 
మూ. త్వయా తస్మె వరో దత్తః (పీతేన భగవన్‌ పురా, 
= ప | వ్‌ 
మానయన్తశ్చ తం నిత్యం సర్వం తస్య క్షమామ బా. 7 
ప్ర, అ. భగవన్‌ =భగవంతుడా ! పురా=పూర్వము, (పీతేన=నంతో షించిన, 
వీనేత్ర, త్మె=వానికి, వరఃావరము, దత్తః=ఇవ్వబడినది. తమ్‌=ఆ 
ను... మానయన్తీ=గౌరవించుచు, తస్య=అతనియొక్క, సర్వమ్‌=సమస్తమైన 
౯ మును, నిత్యమ్‌=ఎల్లప్పుడును, క్షమామ హే=క్షమించుచున్నాము. 


తా. భగవంతుడా ! పూర్వ మాతని తపస్సుకు సంతసించిన నీవు 
అతనికి వర మిచ్చితివి. ఆ వరమును గౌరవించుచు మేము అతడు చేయు 
అపకారమును సర్వదా క్షమించుచున్నాము. 7 


మూ. ఉద్వేజయతి లోకాంస్త్రీనుచ్చితాన్‌ ద్వేష్టి దుర్మతిః, 
శక్రం (త్రిదశరాజానం ప్రధర్షయితుమిచ్చతి. 8 


ప్ర. అ. దుర్మతిఃఃఆ దుర్మతి, (గ్రీన్‌=మూడు, లోకాన్‌=లోకము 
లను, ఉద్వేజయతి= పీడించు చున్నాడు. ఉచ్చితాన్‌ =ఉన్నతపదవులలో ఉన్నవారిని, 
ద్వేష్తి=ద్వే షించుచున్నాడు. (తిదశరాజానమ్‌= =దేవరాజైన, శక్రమ్‌= ఇంద్రుని, (ప్రధర్ష 
యితుమ్‌=అవమానించుటకు, ఇచ్చతి=ఇచ్చయించుచున్నాడు. 


తా. దుర్చుద్దియైన ఆ రావణుడు మూడు లోకములను పీడించుచున్నాడు. 
లోకపాలులతో ద్వేషము వహించుచున్నాడు. దేవాధీశు డైన ఇంద్రుని కూడ 
అవమానింప చూచుచున్నాడు. 8 


5 [A ధో జ్యూ 
మూ. బు ఇన్యక్షాన్సగన్రర్వానసురా నస్సాహ్మణాం స్తథా, 
అతిక్రామతి దుర్హర్షో వరదావేన మోహీతః. 9 


ప్ర. ఆ. దుర్హర్త్షణాఎదిరింప శక్యము కాని అతడు, వరదానేన=వర 
దానముచేత, మోహిత =గర్వితుడై, బు షీన్‌=బుషులను, యక్షాన్‌ =యక్షు లను, 
సగన్ధర్వాన్‌ =గంధర్వులతో కూడిన, అసురాన్‌ =అసురులను, “థా=మరియు, 
(బాహ్మణాన్‌ = బ్రాహ్మణులను, ఆతిక్రామతి=అవమానించుచున్నాడు. 


తా. వరముచే కన్ను గానక, ఆ రావణుడు, బుషులను, గంధర్వులను, 
అసురులను, (బ్రాహ్మణులను అవమానించుచున్నాడు. వాని నెవ్వరును, జయింప 
జాలకున్నారు. 9 


బాలకాండము స.15 195 


మూ. వైనం సూర్యః ప్రతపతి పార్శ్వే వాతి న మారుతః, 
ఆ 9 

చలోర్మిమాలీ తం దృష్టా 5S సముద్రో౭_ పీ న కమతే. 10 

ప్ర అ ఏనమ్‌=వీనిని, సూర్యఃసూర్యుడు, న ప్రతపతాతపింప 
చేయుటలేదు, మారుతఃగాలి, పార్శ్వే=దగ్గర, న వాతి=వీచుటలేదు, చలోర్మి 
మాలీ=చంచలము లైన తరంగపంక్తులు గల, సముదో౭_ పిసముద్రుడు కూడ, 
తమ్‌=అతనిని, దృష్టా=చూచి, న కమృతే=కదలుటలేదు. 

తా. సూర్యుడు ఈతనికి వేడి కలిగించడు. వాయువు ఇతని ప్రక్క 
మసలుటకు భయపడును. ఎల్లప్పుడును చలించు తరంగపంక్తులు గల సముద్రుడు 


కూడ ఈతనిని చూడగనే స్త్పంభించిపోవును. 10 
మూ. తన్మహన్నో భయం తస్మా ద్రాక్షసాద్లోరదర్శనాత్‌, 
వధార్థం తస్య భగవన్నుపాయం కర్తు మర్ల సి. 1 


ప్ర. అ. తత్‌=ఆ కారణమువలన, ఘోరదర్శనాత్‌=ఘోర మైన దర్శనము 
గల, తస్మాత్‌ =ఆ, రాక్షసాత్‌ =రాక్షసునినుండి, నః=మాకు, మహత్‌ =గొప్ప, భయమ్‌= 
భయము, భగవన్‌=భగవంతుడా ! తస్యావానియొక్క, వధార్గమ్‌=-వధకొ రక, 
ఉపాయమ్‌=ఉపాయమును, కర్తుమ్‌=-చేయుటకు, అర్హ సి=తగుదువు. 

తా. వాని దర్శనమే చాల ఘోరమైనది. అట్టి వానినుండి మాకు 
గొప్ప భయము వచ్చిపడినది. భగవంతుడా ! వానిని చంపుటకై ఏదైన ఒక 
ఉపాయమును చేయుము. n 
మూ. ఏవముక్తః సురైః సర్వెశ్సిన్తయిత్యా తతో౭_బవీత్‌, 

హన్నాయం విదితస్తస్య వధోపాయో దురాత్మనః. 12 

ప్ర. అ. సర్వె=సమస్త మైన, సురై=దేవతలచేత, ఏవమ్‌=ఈ విధముగా, 
ఉక్తణపలకబడిన (బ్రహ్మదేవుడు, చిన్తయిత్వా=ఆలోచించి, తతః=అటు పిమ్మట, 
అబవీత్‌=పరి కెను. తస్య=ఆ, దురాత్మనఃదురాత్మునియొక్క, అయమ్‌=ఈ, 
వధోపాయః=చంపుటకు ఉపాయము, విదితః=తెలిసినది. హన్త=ఆహా ! 


తా. దేవతల మాటలు విని బ్రహ్మదేవుడు ఆలోచించి, ఇట్లు పలికెను. 


“ఆహా ! ఈ దురాత్ముని చంపుటకు ఒక ఉపాయము తోచినది.” 12 
మూ. తేన గన్దర్వయక్షాణాం దేవదానవరక్షసామ్‌, 
అవధ్యో2_ స్మీతి వాగుక్తా తథేత్యుక్తం చ తన్మయా. 13 


ప్ర. అ. తేనావానిచేత, గన్దర్వయక్షాణామ్‌ =గంధర్వులకు యక్షులకు, 


196 శ్రీమద్రామాయణము 


దేవదానవరక్షసామ్‌=దేవతలకు దానవులకు రాక్షసులకు, అవధ్యః=చంపశక్యము 
కానివాడను, ఆస్మీ=అగుదును గాక, ఇతి=అని, వాక్‌=వాక్కు, ఉక్సా=పలకబడి 
నది. మయా చానా చేత కూడ, తత్‌=లది, తథా=అట్లే అగుగాక అని, 
ఉక్తమ్‌ చెప్పబడినది. 

తా. దేవదానవరాక్షసగంధర్వయక్టుల చేతిలో నాకు చావు లేకుండు 
గాక అని అతడు పలుకగా, అట్ల అగుగాక అని నే నంటిని. 13 


మూ. వాక్షీర్తయదవజ్ఞానాత్త దక్షో మానుషాం స్తదా, 

తస్మాత్స మానుషాద్వధ్యో మృత్యుర్నాన్యో౭_స్య విద్యతే. 14 

ప్ర. అ తత్‌ రక్షః=ఆ రాక్షసుడు, అవజ్ఞానాత్‌ =అనాదరమువలన, 
తదా=అప్పుడు, మానుషాన్‌ =మనుష్యులను, న అకీర్వయత్‌ =చెప్పలేదు. తస్మాత్‌ = 
కారణమువలన, సః=అతడు, మానుషాత్‌ =మనుష్యునివలన, వధ్యః=చంపదగినవాడు. 
అప్య=వానికి, అన్యః౭మరియొక, మృత్యుః మరణ హేతువు, న విద్యతే=లేదు. 

తా. అప్పు డా రాక్షసుడు మనుష్యుల విషయమై అనాదరముచే 
వారిని పేర్కొనలేదు. కావున ఆ రాక్షసుడు మనుష్యుని చేతిలో చచ్చుటకు 
అవకాశమున్నది. మరొక మరణోపాయము లేదు. 14 
మూ. ఏతచ్చుత్వా ప్రియం వాక్యం బ్రహ్మణా సముదాహృతమ్‌, 

హో అ చో జో ఈ ఆ ఆ 

దేవా మహర్షయః పర్వే ప్రహృష్టా స్తైె౭_భవం స్తదా, 15 

ప్ర అ. తదా=అప్పుడు, (బహ్మణా= బ్రహ్మ చేత, సముదాహృతమ్‌=చెప్పబ 
డిన, ఏతత్‌ =ఈ, [పియమ్‌=పియమైన, వాక్యమ్‌=వాక్యమును, [శ్రుత్వా౭విని, తే 
దేవా౭ణ=ఆ దేవతలును, మహరయః=మహరులును, సర్వే= అందరును, (ప్రహృష్టాః 

ఇ ఇదె లు 

అభవన్‌ =సంతసించిరి. 

తా. బ్రహ్మదేవుడు పల్కిన ఈ (పియవాక్యమును విని, దేవతలును, 
మహర్షులును, అందరును చాల సంతసించిరి. 15 
మూ. ఏత స్మిన్నన్తరే విష్ణురుపయాతో మహాద్యుతిః, 

శజ్ఞచక్రగదాపాణీ: పీతవాపా జగత్ప్సతిః, 16 

ప్ర అ. ఏతస్మిన్‌=-ఈ, అన్తరే=అవకాశమునందు, మహాద్యుతిఃాగొప్పు 
కాంతి కలవాడును, శజ్ఞ చక్రగదాపాణిః=శంఖచక్రగదలు హస్తములందు కలవాడును, 
పీతవాసాః=పచ్చని వస్త్రమును ధరించినవాడును, జగత్సతిః=జగత్తుకు ప్రభువును 
అయిన, విష్ణుః=విష్టువు, ఉపయాతః=వచ్చెను. 


బాలకొండము స.15 197 


తా. ఇంతలో, గొప్ప కాంతి కలవాడును జగత్తున కంతకును ప్రభువును 
అయిన విష్ణువు శంఖచక్రగదాహస్తుడై, పీతాంబరధారియై అచటికి వచ్చెను. 16 
మూ. బ్రహ్మణా చ సమాగమ్య తత్ర తస్టా సమా హితః, 

తమబ్రువన్‌ సురాస్పర్వే సమభిష్టూయ సన్నతాః. 17 

ప్ర అ, (బహ్మణా=[బహ్మతో, సమాగమ్య=కలిసి, తత్ర=అచట, 
సమా హితః=ఏకాగ్రచిత్తుడై, తస్తా=ఉండెను. సురాః=దేవతలు,స ర్వే=అందరును, 
సన్నతాః=నమస్కరించుచున్నవారై, తమ్‌=అతనిని, సమభిష్టూయాస్తుతించి, అబు 
వన్‌=ఇట్లు పలికిరి. 


తా. విష్ణువు బ్రహ్మను కలిసి, మౌనముగా నిలబడెను. అంతట దేవత 
లందరును నమస్కరించి స్తుతించుచు ఆ విష్ణువుతో ఇట్లనిరి. 17 


మూ. త్వాం నియోక్ష్యామహే విష్ణో లోకానాం హితకామ్యయా, 

రాజ్ఞో దశరథస్య త్వమయోధ్యాధిపతేః ప్రభోః. 18 

ధర్మజ్ఞస్య వదాన్యస్య మహర్షిసమతేజసః, 

తస్య భార్యాసు తిస్పషు (హీశ్రీకీర్తుపమాసు చ. 19 

విష్ణో పుత్రత్వమాగచ్చ కృత్వాత్మానం చతుర్విధమ్‌. 

ప్ర. అ. విష్ణో=ఓ విష్ణూ! లోకానామ్‌=లోకములయొక్క, హితకామ్యయా= 
హితమునందు కోరికచేత, త్వామ్‌=నిన్ను, నియోక్ష్యామ హే=నియమించుచున్నాము. 
విష్ణోా-ఓ ! విష్ణూ ! త్వమ్‌=నీవు, అయోధ్యాధిపతేః=అయోధ్యకు అధిపతియు, 
(ప్రభోః= ప్రభువును, .ధర్మజ్ఞస్య-ధర్మముల నెరిగినవాడును, వదాన్యస్య=బౌదార్యవంతు 
డును, మహర్షిసమతేజసః=మహర్షితో సమాన మైన తేజస్సు కలవాడును అగు, తస్య 
దశరథస్య రాజ్ఞ=ఆ దశరథమహారాజుయొక్క, 'హీశ్రీకీరు ్రపమాసూ హీ, శీ, క్రీర్త 
అను దక్షపు త్రికలతో సమానులైన, తిస్ఫషు=ముగ్గురు, భార్యాసు=భార్యలయందు, 
ఆత్మానమ్‌=తనను, చతుర్విధమ్‌=నాలుగు విధము లైన వానినిగా, కృత్వా=చేసి, 
పుత్రత్వమ్‌=పుత్రత్వమును, ఆగచ్చ=పొందుము. 


తా. ఓ విష్ణూ !లోకముల హితముకొరకై నిన్ను ఒక కార్యము 
చేయుటకై చేడుచున్నాము. అయోధ్యాధిపతి యైన దశరథుడు ధర్మజ్ఞడు, 
బౌదార్యవంత్నుడు, మహర్షి వంటి తేజస్సు కలవాడు, సత్స్రభువు. నీవు నాలుగు 
విధములుగా ఏర్పడి (హీ-శ్రీ-కీర్తుల వంటి ఆతని ముగ్గురి భార్యలలో పుత్రులుగా 
ఆవిర్భవింపుము. 18, 19 


198 శ్రీమదామాయణము 


మూ. తత్రత్వం మానుషో భూత్వా ప్రవృద్ధం లోకకల్ణాకమ్‌, 
అవధ్యం దైవతైర్స్విష్లో సమరే జహి రావణమ్‌. 20 


ప్ర అ. విష్టోఓ విష్ణూ కీ త్వమ్‌ =నీవు, తత్ర=దశరథభార్యల 
యందు, మానుషణామనుష్యుడుగా, భూత్వా=జనించి, (ప్రవృద్ధమ్‌= పెచ్చు "పెరిగి 
పోవుచున్నవాడును, లోకకల్ణకమ్‌=లో కములకు కంటకము వంటి వాడును, దైవతైః= 
దేవతలచేత, అవధ్యమ్‌=-చంప. శక్యము కొనివాడును అగు, రావణమ్‌=రావణుని, 
సమరే=యుద్దమునందు, జహి=చంపుము. 


తా. ఓ విష్ణూ ! నీవు ఆ దశరథభార్యలయందు మనుష్యుడుగా జన్మించి, 
మితిమీరిపోవుచున్నవాడును, లోకములకు కంటకము వలె నున్నవాడును, దేవతలచే 
చంప శక్యము కానివాడును అగు రావణుని యుద్ధమునందు సంహరించుము. 


మూ సహ దేవాంశ్చ గన్హర్వాన్‌ సిద్దాంశ్చ మునిసత్తమాన్‌, 
రాక్షపో రావణో మూరో వీర్యోత్సే కేన బాధతే. 21 


ప్ర అ. సఃల, మూర్ధః౭మూర్చు డైన, రాక్షసఃరాక్షసు డైన, 

రావణః=రావణుడు, దేవాంశ్చ=దేవతలను, గన్దర్వాన్‌ = గంధర్వులను, "సిద్దాంశ్చ= 

పద్దులను, మునిసత్తమాన్‌ = =మునిశ్రేష్టులను, వీర్యోత్పేకేన= వీర్యగర్వముచే, హెధతే 
హిజబాధించుచున్నాడు కదా. 


తా. మూర్చుడైన రాక్షసుడు, ఆ రావణుడు, వీర్యమదముచే, దేవతలను, 
గంధర్వులను, సిద్దులను, ముని శ్రేష్ణులను బాధించుచున్నాడు. 21 
మూ, బుషయశ్చ తతే స్తన గన్హర్వాప్పరసస్తథా, 

క్రీడన్తో నన్లనవనే క్రూరేణ కిల హింసితాః, 22 


ప్ర. అ. తతః=ఆ పర్మాక్రమగర్వమువలన, తేన=ఆ, (కూరేణ=క్రూరుని 
చేత, బుషయశ్చైబుషులును, తథా=మరియు, నన్హనవనే=నందనవనమునందు 
క్రీడన్తః= క్రీడించుచున్న, గన్లర్వాప్పరస గంధర్వులు, అప్పరసలును, హింసితాః 
కీల= హిం సింపబడినారుకదా. 


తా. ఆ క్రూరుడు, ఎందరో బుషులను, నందనవనములో విహరించుచున్న 
గంధర్వులను, అప్పరసలను హింసించినాడు కదా ! 22 
మూ. వధార్థం వయమాయాతాస్తస్య వై మునిభి; సహ, 
సిద్రగన్సర్వయక్షాశ్చ తతస్తం శరణం గతాః, 23 
వా వా. యి 


బాలకాండము ప.5 109 


ప్ర అ వయమ్‌=మేము, సీద్రగన్టర్వయక్షాశ్చ= సిద్దులు, గంధర్వులు, 
యక్షులును, మునిభిః సహ=మునులతో, తస్య=వానియొక్క, వధార్ధమ్‌-=వధకొ 
రకై, ఆయాతాః=వచ్చిఉన్నాము. తతః=ఆ కారణమువలన, (మేమందరమును), 
త్వామ్‌=నిన్ను, శరణం గతాః=శరణు పొందినాము. 


తా. కావున, సిద్ధగంధర్వయక్సులును, మేమును, మునులతో కలిసి 
నిన్ను వేడుకొనుటకై ఇచటికి వచ్చినాము. మేమందరము నిన్ను శరణు 
పొందుచున్నాము. 23 


మూ. త్వం గతిః పరమా దేవ సర్వేషాం నః పరంతప, 
వధాయ దేవశత్రూణాం నృణాం లోకే మనః కురు. 24 


ప్ర. ఆ, పరంతప=శృత్రువులను బాధించు, దేవాఓ విష్ణుదేవుడా ! 
త్వమ్‌=నీవే, నః సర్వేషామ్‌=మాకందరికిని, పరమా=్రేష్ట మైన, గతిఃగతియైనవా 
డవు. దేవశృత్రూణామ్‌=రాక్షసులయొక్క, వధాయ=సంహారముకొరకు, నృణాం 
లో కే=మనుష్యలోకమునందు, మనః=మనస్సును, కురు=చేయుము. 


తా. ఓ ! శత్రువినాశకా ! నీవే మాకు అందరికిని అత్యుత్తమ 
మైన గతివి. రాక్షససంహారము చేయుటకై నరలోకమున జనింప నిశ్చయము 


మా 


చేయుము. 24 
మూ. ఏవముక్తస్తు దేవేశో విష్ణు స్త్రిదశపుబ్గవః, 25 
పితామహపురోగాంస్తాన్‌ సర్వలోకనమస్క ఎకో 
అబవీత్తి)దశాన్‌ సర్వాన్‌ సమేతాన్‌ ధర్మసంహితాన్‌. 26 


ప్ర. అ. త్రిదశపుజ్ఞవః=దేవతలలో (శేష్ణుడును, సర్వలోకనమస్కతఃస 
ర్వలోకములచే నమస్కరింపబడినవాడును, దే వేశః= దేవతల ప్రభువును అగు, 
విష్ణుః=విష్ణువు, ఏవమ్‌=ఈ విధముగా, ఉక్తః=పలకబడినవాడై, సమేతాన్‌=అచట 
కలిసినవారును, ధర్మసం హితాన్‌=ధర్మ ముతో కూడినవారును, పితామహపురో 
గాన్‌ =బ్రహ్మ మొద లైన, తాన్‌=ఆ, సర్వాన్‌ =సమస్త మైన, త్రిదశాన్‌ =దేవతలను 
గూర్చి, అబవీత్‌ =పలి కెను. 


తా. దేవతల (ప్రభువును, దేవతా(శ్రేష్పుడును, సర్వలోకములచే నమస్క 
రింపబడినవాడును, అగు విష్ణువు, ఈ విధముగా (పార్థింపబడినవాడై, ధర్మమును 
అనుసరించువారగు అచటకి చేరిన (బ్రహ్మాది దేవతల నందరిని ఉద్దేశించి ఇట్లు 
పలికెను. 25, 26 


200 శ్రీమద్రామాయణము 


మూ. భయం త్యజత భద్రం వో హితార్హం యుధి రావణమ్‌, 
సపుత్రపౌత్రం పామాత్యం సమిత్రజ్ఞాతిబాన్రనమ్‌, 27 


హత్వా క్రూరం దురాత్మానం దేవర్షీణాం భయావహమ్‌, 
దశవర్తసహస్రాణి దశవర్షశతాని చ, 
వత్సా ్టమి మామే లోకే పాలయన్‌ పృథివీమిమామ్‌. 28 


ప్ర, అ. భయమ్‌=భయమును, త్యజత=విడవండి, భద్రమ్‌ =శ్షేమెమగుగాక. 
వః=మీయొక్క, హితార్థమ్‌= హితముకొరకు, సపుత్రపౌత్రమ్‌=పుత్రపొత్రాదులతో 
కూడినవాడును, సామాత్యమ్‌=అమాత్యులతో కూడినవాడును, నమిత్రజ్ఞాతిబాన్ల 
వమ్‌=మిత్రులతో జ్ఞాతులతో బంధువులతో కూడినవాడును, మ్రూరమ్‌=క్రూరుడును, 
దురాత్మానమ్‌=దుష్టస్వభావము కలవాడును, దేవర్షీణామ్‌= దేవతలకును బుషు 
లకును, భయావహమ్‌=భయము కలిగించువాడును అగు, రావణమ్‌=-రావణుని, 
యుధి=యుద్ధమునందు, హత్వా=చంపి, ఇమామ్‌=ఈ, ప్పథివీమ్‌=భూమిని, పాల 
యన్‌ =పాఠించుచు, దశవర్షసహగస్రాణి=పది వేల సంవత్సరములును, దశవర్షశతాని 
చ=పది వందల సంవత్సరములును, మానుషే లోకే=మనుష్యలోకమునందు, 
వత్స్యామి=నివ సింపగలను. 


తా. “భయము విడిచిపెట్టుడు. మీకు క్షేమ మగును మీ 
హితము కొరకే, నేను, క్రూరుడును, దురాత్ముడును, దేవతలకు (మీకును) 
బుషులకు భయము కలిగించువాడును అగు రావణుని, వాని పుత్ర-పౌొ|త్ర= 
అమాత్య-మిత్ర-జ్ఞాతి-బాంధవులను, యుద్దమునందు సంహరించి, పదకొండువేల 
సంవత్సరములు  మర్త్యలోకములో నివసించి, ఈ భూమిని పాలింపగలను.” 


మూ. ఏవం దత్వా వరం దేవో దేవానాం విష్ణురాత్మవాన్‌, 
మానుషే చిన్తయామాస జన్మభూమిమథాత్మన:. 29 


ప్ర అ. ఆత్మవాన్‌ =ఉత్తమబుద్ధికలవా డగు, విష్ణుః దేవః=విష్టుదే 
వుడు, దేవానామ్‌=దేవతలకు, ఏవమ్‌=-ఈవిధముగా, వరమ్‌=వరమును, దత్వా= 
ఇచ్చి, అథ=పిమ్మట, ఆత్మనః=తనకు, మాను షైమనుష్యలోకమునందు, జన్మ 
భూమిమ్‌=అవతరించుటకు తగిన స్థానమును గూర్చి, చినయామాస=ఆలోచించెను. 


తా. బుద్ధిమంతు డగు విష్ణుదేవుడు దేవతలకు ఈ విధముగా వరము 
నిచ్చి, తాను మనుష్యలోకములో అవతరించుటకు తగిన స్థానమును గూర్చి 
ఆలోచించెను. 


బాలకాండము స.15 201 


మూ. తతః పద్మపలాశాక్షః కృత్వాత్మానం చతుర్విధమ్‌, 
పితరం రోచయామాస తదా దశరథం నృషమ్‌, 30 


ప్ర. అ. తతః=పిమ్మట, పద్మపలాశాక్షః=పద్మపు రేకుల వంటి కన్నులు 
గల విష్ణువు, తదా=అప్పుడు, ఆత్మానమ్‌=తనను, చతుర్విధమ్‌=నాలుగు విధము 
లుగొ, కృత్వా=చేసి, దశరథం నృపమ్‌=దశరథమహారాజును, పితరమ్‌=తండినిగా, 
రోచయామాస=ఇష్షపడెను. 


తా. అంత, పద్మము రేకుల వంటి నేత్రములు గల ఆ విష్ణువు, 
అప్పుడు, తనను నాలుగు విధములుగా చేసి, దశరథుని తన తండ్రిగా 
చేసికొనుటకు ఇష్టపడెను. 30 


మూ. తతో దేవాః సగన్హర్వాస్సరుద్రాః పాప్పరోగణాః, 
స్తు తిభిర్తివ్యరూపొభిస్తు ష్టువుర్మ ధుసూదనమ్‌. 31 


ప్ర. అ. తతణాపిమ్మట, సగన్హర్వాః= గంధర్యలల్‌. కూడిన, సరుద్రాః= 
రుద్రులతో కూడిన, సాప్పరో గణాః=అప్స్‌ర స్త్రీల సముదాయముతో కూడిన , 
దేవాః=దేవతలు, దివ్యరూపాభిః=దివ్య మైన రూపము గల, స్తుతిభిః=స్తోత్రముల చేత, 
మధుసూదనమ్‌=మధువు అను రాక్షసుని చంపిన విష్ణువును, తుష్టువుః=స్తుతించిరి. 


తా. అంతట దేవతలును, గంధర్వులును, రుద్రులును, అప్పర ప్రీ 
గణములును దివ్యము లగు స్తోత్రములతో ఆ విష్ణువును స్తుతించిరి. 31 


మూ, తముద్దతం రావణముగ్రతేజసం 
ప్రవృద్దదర్పం త్రైదశేశ్వరద్విషమ్‌, 
వీరావ్‌ణం సాధు తప ప స్వికళ్ణాకం 
తపస్వినాముద్దర తం భయావహమ్‌. 32 


ప్ర అ. ఉద్దతమ్‌=విజృంభించినవాడును, ఉగలేజసమ్‌=భయంకర మైన 
పరాక్రమము కలవాడును, ప్రవృద్ధదర్పమ్‌= వృద్ధిపాందిన దర్పము కలవాడును, 
త్రిదశేశ్వరద్విషమ్‌= దేవేంద్రుని ద్వే షంచుచున్నవాడును, తప స్వికళ్ణాకమ్‌= మహర్షు 
లకు కంటకము వంటివాడును తప స్వినామ్‌= మహర్షులకు, భయావహమ్‌=భయము 
కలిగించువాడును, అగు, తమ్‌=ప్రసిద్దు డైన, తమ్‌=ఆ, రావణమ్‌రావలుని, 
సాధు=చక్కగా, ఉద్ధరాఉన్నూలించుము. 

తా. భయంకర మైన పరాక్రమము గల ఆ రావణుడు వృద్ధిపాందిన 
గర్వముతో విజృంభించుచున్నాడు. ఇంద్రుని ద్వేషించుచున్నాడు. లోకములను 
ఏడ్పించుచున్నాడు. మునులను బాధించుచు సర్వదా వారికి భయహేతు వగు 


202 శ్రీమద్రామాయణము 


చున్నాడు. అట్టి వానిని పూర్తిగా ఉన్నూలించుము. 32 


మూ. తమేవ హత్యా సబలం సబాన్హవం 
విరావణం రావణమగగ్యపొౌరుషమ్‌. 
స్వర్గోకమాగచ్చ గతజ్వరశ్చిరం 
పురేవ్రుగుష్తం గతదోషకల్మషమ్‌.. 33 
ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాళ్లే 
పంచదశ: సర్గః, 


ప్ర. అ. పబలమ్‌= సైన్యముతో కూడినవాడును, సబాన్దవమ్‌=బంధువులతో 
కూడినవాడును, విరావణమ్‌=లో కములను ఏడ్పించువాడును, ఆ(గ్యపొరుషమ్‌= 
(శ్రేష్ట మైన పౌరుషము కలవాడును ఆగు, తమ్‌ ఏవ=ఆ, రావణమ్‌=రావణుని, 
హత్వొ=చంపి, చిరమ్‌=చిరకాలము, గతజ్వరః=పోయిన వ్యథ కలవాడవై, సురేన్హాగు 
ప్రమ్‌=దేవేందునిచే రక్షింపబడినదియు, గతదోషకల్మషమ్‌=పోయిన దోషములును 
కల్మషములును గల, స్వర్గ్శోకమ్‌=స్వర్గలో కమును గూర్చి, ఆగచ్చ=రమ్ము. 


తా. గొప్ప పౌరుషము కలవాడును, లోకములను ఏడ్పించువాడును 
అగు ఆ రావణుని, 'సైన్యబాంధవాదిస హితముగ చంపి, చాలకాలము పాటు 
ఏ చింతలు లేనివాడవై, దేవేంద్రునిచే రక్షింపబడినదియు, దోషములు కాని 
పాపములు కాని లేనిదియు అగు స్వర్గలోకమునకు తిరిగి రమ్ము. 
వి. “సురేన్హొగుప్తమ్‌” అనుదానిని సురేనా + గుప్తమ్‌ అని విడదీసి, 
(= ] (=) 
సురేంద్ర-ఓ సురశేష్ణుడా ! _గుష్తమారహస్యమైనదియు, చిరమ్‌=పురాతన 
మైనదియు అగు, స్వర్గోకమ్‌=వైకుంఠమును, ఆగచ్చ=చేరుము - అని కొందరి 
వ్యాఖ్య. విష్ణువు వైకుంఠనివాసి అని ఈ ఘట్టములో రామాయణములో ఎక్కడను 
లేదు. ఈ అరము లన్నియు అర్వాచీనములైన సంప్రదాయములను పట్టి 
Ga వ్‌ లు 
చెప్పునవి. 33 
'బాలానందిని' యను (శ్రీమద్రామాయణాం ధవ్యాఖ్యానమునందు 
బాలకాండలోని పదునైదవసర్గ సమాప్తము. 


అథ షోడశః సర్గః 


[నరరూవమున అవతరించి రావణవధ చేయవలె నని దేవతలు శ్రీమహా 
విష్ణువును ఆభ్యర్థించుట, దశరథుడు వుత్రేష్షి చేయుచుండగా ఆగ్లికుండమునుండి 
ఆవిర్భవించిన ప్రాజావత్యవురుషుడు ఆతనికి పాయసము నిచ్చుట. దానిని భుజించి 
ఆతని భార్భలు గర్భవతు లగుట.] 


మూ. తతో నారాయణో దేవో నియుక్తః సురసత్తమైః, 
జావన్నపి సురానేవం శ్లక్‌ణ౦ వచనమబవీత్‌. 1 
ప్ర అ. తతః=పిమ్మట, సురసత్తమైః=దేవతా(శ్రేష్టులచేత, నియుక్తః=ఈ 
విధముగా నియమింపబడిన, నారాయణః దేవఃావిష్టువు, జానన్న పి=తెరి సినవాడే 
అయినను, సురాన్‌=దేవతలను గూర్చి, ఏవమ్‌=ఈ విధముగా, శక్ష్‌ణమ్‌ =మృదువైన, 
వచనమ్‌=వాక్యమును, అబవీత్‌ =పలికెను. 


తా. ఈ విధముగా దేవతలచే నియుక్తు డైన విష్ణువు, తెలిసినవాడే 


యైనను, తెలియనట్లు దేవతలతో, మధురముగా ఇట్లనెను. 1 
మూ. ఉపాయః కో వధే తస్య రావణస్య దురాత్మనః, 
యమహం తం సమాస్థాయ నిహన్యామృ షికళ్ణకమ్‌. 2 


ప్ర. అ, దురాత్మనఃాదురాత్ము డైన, తస్య రావణస్యాఆ రావణుని 
యొక్క, వధే=వధవిషయమున్స, ఉపాయః=ఉపాయము, కః=ఏమి ? యమ్‌=ఏ 
ఉపాయమును,  ఆసాయ=అవలంబించి, బు షికళ్ణాకమ్‌-బుషులకు బాధను 
కలిగించుచున్న, తమ్‌=వానిని, అహమ్‌=నేను, నిహన్యామ్‌=చంపుదునో. 

తా. బుషులకు బాధలను కలిగించుచున్న, దురాత్ము డైన రావణుని 
వధించుటకు ఉపాయమేమి ? ఆ ఉపాయముచే నేను రావణుని వధించెదను. 
మూ. ఏవముక్తాస్సురాః సర్వే. ప్రత్యూచుర్విష్టుమవ్యయమ్‌, 

మానుషీం తనుమాస్తాయ రావణం జహి సంయుగే. 3 

ప్ర. అ. ఏవమ్‌=ఈ విధముగా, ఉక్సా౯పలకబడిన, సురాః=దేవతలు, 
సర్వే=అందరును, అవ్యయమ్‌=నాశరహితు డైన, విష్ణుమ్‌=విష్ణువును గూర్చి, 
ప్రత్యూచుః=తిరిగి పలికిరి. మాను షీమ్‌=మనుష్యసంబంధ _ మైన, తనుమ్‌=శరీర 


204 శ్రీమద్రామాయణము 


మును, ఆస్థాయ=అవలంబించి, సంయుగే=యుద్దమునందు, రావణమ్‌=రావణుని, 
జహి-సంహరించుము. 


తా. “మనుష్యశరీరమును ధరించి, యుద్దరంగమున రావణుని వధింపుము” 
అని దేవతలు ప్రత్యుత్తర మిచ్చిరి. 3 
మూ. స హి తేపే తపస్తీవ్రం దీర్ణకాలమరిన్హ్లమ, 

యేన తుష్టో౭భవద్భ్రహ్మా లోకకృల్లోకపూర్వజః, 4 

ప్ర. అ. అరిందమ=ఓ శత్రువినాశకుడా 1! సః=అతడు, దీర్సకాలమ్‌= 
చాలకాలము, తీవ్రమ్‌=తీవ్రమైన, తపః=తపస్సును, తేపే= చేసెను (తపించెను). 
యేన=దేనిచేత, లోకకృత్‌ =లోకములను -సృజించినవాడును, లోకపూర్వజః=లోకము 
లకు ముందు పుట్టినవాడును అగు, బ్రహ్మా=బ్రహ్మ దేవుడు, తుష్టః=సంతో షించినవాడై, 
అభవత్‌ = ఆయెనో. 


తా. “ఓ! శత్రువినాశకా ! ఆ రావణుడు చాలకాలము తీవ్రమైన 
తపస్సు చేయగా, సర్వలోకములకం టను పూర్వము జనించిన వాడును, 
సకలలోకృస్తష్టయు అగు బ్రహ్మదేవుడు ఆ తపస్సునకు సంతో షించెను.” 4 
మూ. సంతుష్టః ప్రదదౌ తస్మె రాక్షసాయ వరం ప్రభుః, 
నానావిధేభ్యో భూతేభ్యో' భయం నాకర మానుషాత్‌. 5 
అవజ్ఞాతాః పురా తేన pens మానవాః, 


ప్ర అం సంతుష్టః=సంతో షించిన, (పభుః=ఆ సర్వ సమర్థుడు, తస్మె=ఆ, 
రాక్షసాయ=రాక్షసునకు, “మానుషాత్‌ అన్యత్ర =మనుష్యులు తప్ప, నానావిధేభ్యః= 
అనేకవిధములైన, భూతేభ్యః= ప్రాణులనుండి, భయమ్‌=భయము, నైలేదు, అని, 
వరమ్‌=వరమును, ప్రదదౌ=ఇచ్చెను. _పురా=పూర్వము, వరదానే=వరదానసమ 
యమునందు, తేన=వానిచేత, మానవాః=మానవులు, అవజ్ఞాతాః=అనాదరము' 
చేయబడినారు. 
తా. “సంతోషించిన ఆ బ్రహ్మదేవుడు - “మనుష్యులు తప్ప మరి ఏ 
ఇతరప్రాణులనుండియు నీకు భయము లేకుండుగాకొ అని ఆ రాక్షసునకు 
వరము నిచ్చెను. ఎందువల్ల ననగా, వరదానసమయమున అతడు (రావణుడు, 
మానవుల విషయమున అనాదరమును చూపెను” ర్‌ 
మూ. ఏవం పితామహాత్తస్మాద్వరం ప్రాప్య స దర్పితః, 6 
ఉత్సాదయతి లోకాం స్త్రీన్‌ స్త్రియశ్సాప గపకర్షతి. 


బాలకాండము స.18 205 
తస్మాత్తస్య వధో దృష్టో మాను షేభ్యః పరంతప. 7 
ప్ర. అ. ఏవమ్‌=ఈ విధముగా, తస్మాత్‌ =ఆ, పీతామహాత్‌ =బహ్మదే 

వునినుండి, వరమ్‌=వరమును, (ప్రాష్య=పొంది, సః౭అతడు, దర్పితః౭గర్వించిన 
వాడై, (త్రీన్‌=మూడు, లోకాన్‌ =లోకములను, ఉత్సాదయతి=పీడించుచున్నాడు, 
స్రీయఃవాస్త్రీలను, అపకర్షతి చాబలాత్కరించుచున్నాడు కూడా. తస్మాత్‌ =ఆ 
కారణమువలన, పరంతప=ఓ శత్రుసంహారకుడా ! తస్య=వానియొక్క, వధఃవధ, 
మానుషే ః=మనుష్యులనుండి, దృష్టః౭చూడబడినది. 


తా. “ఈ విధముగ బ్రహ్మదేవునినుండి వరమును పొంది, అతడు 
దృప్పుడై మూడు లోకాలను పీడించుచున్నాడు. స్త్రీలను బలాత్కరించుచున్నాడు. 
వానిని పంహరింపగలవారు మనుష్యులు మాత్రమే.” 6, 7 
మూ. ఇత్యేతద్వచనం (శ్రుత్వా సురాణాం విష్ణురాత్మవాన్‌, 

పితరం రోచయామాస తదా దశరథం నృషమ్‌. 8 

ప్ర. అ. ఇతి=ఈ విధముగా, సురాణామ్‌=దేవతలయొక్క, ఏతల్‌ =ఈ, 
వచనమ్‌=వాక్యమును, [శ్రుత్వా=విని, ఆత్మవాన్‌=బుద్ధిమంతు డైవ, విష్టుః=వి 
ప్టువు, తదా=అప్పుడు, దశరథం నృపమ్‌=దశరథమహారాజును, పితరమ్‌=తం డ్రినిగా, 
రోచయామాస=ఇషపడెను. 


తా. బుద్దిమంతుడైన విష్ణువు దేవతల ఈ వాక్యమును విని, అప్పుడు, 
దశరథుని తండ్రిగా చేసికొనవలెనని ఇచ్చయించెను. 8 
మూ స చాప్యపుత్రో నృపతిస్త స్మిన్‌ కాలే మహాద్యుతిః, 

లి జ జ్య జ్య ప్త 

అయజత్పుత్రియామిష్టం పుత్రేప్పురరిసూదనః. 9 

ప్ర ఆ. తస్మిన్‌ కాలే=ఆ సమయమునందు, మహాద్యుతిఃగొప్ప కాంతి 
కలవాడును, అరిసూదనః=శత్రువులను నశింపచేయువాడును అగు, సః నృపతిః=ఆ 
రాజు, అపుత్రఃాపుత్రులు లేనివాడై, పుత్రేప్పుః=పుత్రులను పొందదలచినవాడై, 
పుత్రియామ్‌ ఇష్టిమ్‌=పుత్రులను కలిగించు ఇష్టిని, అయజత్‌ =యజించెను (చేసెను). 

తా. గొప్ప తేజస్సు కలవాడును, శత్రుసంహారకుడును అగు దశరథుడు, 
పుత్రులు లేకపోవుటచే, అదే సమయమున, పుత్రులను ఇచ్చు ఒక యాగమును 
చేయుచుండెను. 9 
మూ. స కృత్వా నిశ్చయం విష్ణురామన్త్య9) చ పితామహమ్‌, 

అన్తర్జానం గతో దేవైః పూజ్యమానో మహర్షిభిః, 10 


206 శ్రీమద్రామాయణము 


ప్ర ఆ. సఃఆ, విష్ణుణావిష్ణువు, నిశ్చయమ్‌=నిశ్చయమును, కృత్వా= 
చేసి, పీతామహమ్‌=బ్రహ్మ దేవుని, ఆమన్త్య్ర=వీడ్కొని, దేవైః=దేవతలచేతను, 
మహర్షిధి=మహర్షులచేతను, పూజ్యమానఃాపూజింపబడుచున్న వాడై, అన్తర్థానం 
గతఃణ=అంతర్జానము పొందెను. 


తా. విష్ణువు ఈ విధముగా నిశ్చయించుకొని, (బ్రహ్మదేవుని వీడ్కొని, 
దేవతలచేతను, మహర్షులచేతను పూజింపబడుచున్న వాడై అంతర్జానము 


పొందెను. 10 
మూ. తతోవై యజమానస్య పావకాదతులప్రభమ్‌, 
ప్రాదుర్భూతం మహద్భూతం మహావీర్యం మహాబలమ్‌. 11 
కృష్ణరక్తామ్చరధరం రక్తాస్యం దున్లుభిస్వనమ్‌, 
స్నిగ్రహర్యక్షతమజశ్శశ్రు ప్రవరమూర్తజమ్‌. 12 
శుభలక్షణసమృన్నం దివ్యాభరణభూ షితమ్‌, 
శ్రైలశ్చంగసముత్సేధం దృప్తశార్తూలవిక్రమమ్‌. 13 
దివాకరసమాకారం దీప్తానలశిఖోసమమ్‌, 
తప్తజామ్పూనదమయీం రాజతాంతపరిచ్చదామ్‌. 14 


దివ్వపాయససంపూర్ణాం పాత్రీం పత్నీమివ (పీయామ్‌, 
ప్రగృహ్య విపులాం దోర్భ్యాం స్వయం మాయామయీమివ. 15 


ప్ర. అ. తతఃణ=లఅటుపిమ్మట, యజమానస్య=యాగము చేయుచున్న ఆ 
దశరథునియొక్క, పావకాత్‌ =అగ్నినుండి, అతుల ప్రభమ్‌=సాటిలేని కాంతి కలదియు, 
మహావీర్యమ్‌=గొప్ప వీర్యము కలదియు, మహాబలమ్‌=గొప్ప బలము గలదియు, 
కృష్ణరక్యామృరధరమ్‌=నల్లని ఎజ్జని వస్త్రములను ధరించినదియు, రక్తాప్యమ్‌=ఎజ్జని 
ముఖము కలదియు, దున్దుభిస్వనమ్‌=దుందుభిధ్వని వంటి ధ్వని కలదియు, 
స్పిగహర్వక తనుజశ్న శు పవరమూరజమ్‌=మెత్తగా నున సింహరోమసదుశము లెన 
క maa శకేశములును pea, ప 
క్షణములతో కూడినదియు, దివ్యాభరణభూ షితమ్‌=దివ్యము లైన ఆభరణములచే 
అలంకరింపబడినదియు, శైలశృబ్గసముత్సేధమ్‌=పర్వతశి ఖరము వంటి బౌన్నత్యము 
కలదియు, దృప్తశార్జూలవిక్రమమ్‌ =గర్వించిన "పెద్దపులి వంటి నడక గలదియు, 
దివాకరసమాకారమ్‌=సూర్యునితో సమానమైన ఆకారము కలదియు, దీప్తానలశి 
భోపమమ్‌=ప్రజ్యలించుచున్న అగ్నిశిఖతో సమాన మైనదియు ఆగు, మహత్‌ =గొప్ప, 
భూతమ్‌=-భూతము, తప్తజామ్చూనదమయీమ్‌ =కరిగిన బంగారముతో చేయబడిన, 
రాజతాన్తపరిచ్చదామ్‌= వెండితో చేయబడిన మూత కల, దివ్యపాయససంపూర్ణామ్‌= 


బాలకాండము ప.16 207 


దివ్వపాయసముతో నిండిన, మాయామయీమివ=మాయానిర్మితమా అన్నట్లున్న, 
విపులామ్‌ = పెద్దదైన, పాత్రీమ్‌=పాత్రను, (ప్రియామ్‌=ప్రియురా లైన, పత్నీమివ=భా 
ర్యను వలె, స్వయమ్‌=స్వయముగ, దోర్భ్యామ్‌= రెండుచేతులతో, ప్రగృహ్య=(గ్రహించి, 
ప్రాదుర్భూతమ్‌ =ఆవిర్భవించెను. 


తా. దశరథుడు యజ్ఞము చేయుచుండగా ఆ అగ్నికుండమునుండి 
సాటిలేని కాంతి గల ఒక మహాభూతము ఆవిర్భవించెను. దాని బలపరాక్రమములు 
అసాధారణములు. ఆది నలుపు-ఎరుపురంగులు గల వస్త్రమును ధరించెను. 
ముఖము ఎజ్జగ నుండెను. దాని కంఠధ్వని దుందుభిధ్వని వలె గంభీరముగ 
నుండెను. మెత్తగా నున్న దాని రోమములును, మీసములును, వెంట్రుకలును 
సింహముజూలు రంగులో ఉండెను. పర్వతశిఖరము వంటి బొన్నత్యము గల ఆ 
భూతము యొక్క నడక దర్పముతో కూడిన పెద్దపులి నడక వలె నుండెను. 
దాని ఆకారము సూర్యుని ఆకారము వలెను, అది (ప్రజలించుచున్న అగ్నిశిఖ 
వలెను ఉండెను. ఆ భూతము తన రెండు చేతులతో ఒక మేలిమి బంగారు 
పాత్రను, (ప్రియురా లైన భార్యను వలె, ఆత్యాదరముతో తీసికొనివచ్చెను. 
దివ్య్వపాయసముతో నిండి యున్న ఆ బంగారుపాత్రపై వెండి మూత యుండెను. 
ఆది మాయచే నిర్మింపబడినదా అన్నట్లు అత్యద్భుతముగ నుండెను. - 15 


మూ. సమవేక్ష్యాబవీద్వాక్యమిదం దశరథం వృషమ్‌, 
(ప్రాజాపత్యం నరం విద్ధి మామిహాభ్యాగతం నృప. 16 


ప్ర. ఆ. దశరథం నృపమ్‌=దశరథమహారాజును, సమవేక్ష ఫెచూచ్చి, 
ఇదమ్‌=ఈ, వాక్యమ్‌=వాక్యమును, అబవీత్‌ =పలి'కెను. నృప=ఓ రాజా | 
ఇహ=ఇచటికి, అభ్యాగతమ్‌=వచ్చిన నన్ను, ప్రాజాపత్యంచప్రజాపతి నుండి వచ్చిన, 
(ప్రజాపతికి సంబంధించిన), నరమ్‌=పురుషునిగా, విద్ధి=తెలుసుకొనుము. 

తా. ఆ భూతము దశరథమహారాజును చూచి ఇట్లు పలికెను. “ఓ 
రాజా ! నేను ప్రజాపతి పంపగా ఇచటకు వచ్చినాను”. 16. 
మూ. తతః పరం తదా రాజా ప్రత్యువాచ కృతాజ్ఞరిః, 

భగవన్‌ స్వాగతం తే2_స్తు కిమహం కరవాణి తే. 17 

ప్ర అఆ. తతః పరమ్‌=అటు పిమ్మట, తదా=అప్పుడు, రాజా=రాజు, 
కృతాబ.లిః=కట్టబడిన దోసిలి కలవాడై, ప్రత్యువాచాతిరిగి పలికెను. భగవన్‌=ఓ 


పూజ్యుడా ! తే=నీకు, స్వాగతమ్‌=స్వాగతము, అస్తు=అగుగాక. అహమ్‌=నేను, 
తే=నీకు, కిమ్‌=ఏమి, కరవాణి=చేయుదును. 


208 శ్రీమద్రామాయణము 


తా. పిదప ఆ రాజు చేతులు జోడించి -- “పూజ్యాడా ! నీకు 
స్వాగతము. నీ కొరకు నేనేమి చేయుదును?” అని పలికెను. 17 


మూ. అథో పునరిదం వాక్యం ప్రాజాపత్యో నరో౭2_బవీత్‌ | 
రాజన్నర్భయతా దేవానద్య ప్రాప్తమిదం త్వయా. 18 


ప్ర అ. అథో=అటు పిమ్మట, (ప్రాజాపత్యః నరః=ప్రజాపతి పంపగా వచ్చిన 
ఆ పురుషుడు, పునఃమరల, ఇదమ్‌=ఈ, వాక్యమ్‌=వాక్యమును, అ|బవీత్‌ =ప 
లికెను. రాజన్‌=ఓ రాజా ! దేవాన్‌=దేవతలను, అర్భయతా=పూజించుచున్న, 
త్వయా=నీచేత, అద్య=ఈ రోజున, ఇదమ్‌=ఇది, (ప్రాప్తమ్‌=పొందబడినది. 


తా. ఆ ప్రాజాపత్యపురుషుడు ఇట్లు ప్రత్యుత్తర మిచ్చెను. “రాజా ! 
నీవు దేవతలను అర్చించుచున్నందుకు ఫలితముగా నేడు ఇది నీకు లభించినది.” 


మూ. ఇదం తు నృపశార్జూల పాయసం దేవనిర్మితమ్‌, 
ప్రజాకరం గృహాణ త్వం ధన్యమారో గ్యవర్హవమ్‌. 10 


ప్ర ఆ. నృపశార్జూల=ఓ రాజ(శ్రేష్టుడా ! దేవనిర్మితమ్‌= దేవతలచేత 
నిర్మింపబడినదియు, (ప్రజాకరమ్‌=సంతానమును ఇచ్చునదియు, ధన్యమ్‌=ధనము 
నిచ్చునదియు, ఆరోగ్య వర్ధనమ్‌=ఆరోగ్యమును వృద్ధి పొందించునదియు అగు, 
ఇదమ్‌=ఈ, పాయసమ్‌=పాయసమును, త్వమ్‌ =నీవు, గృహాణాగహించుము. 


తా “ఓ రాజ శేష్ణడా ! ఈ పాయసము దేవతలు నిర్మించినది. 
సంతానము నిచ్చును; ధనమును ఇచ్చును; ఆరోగ్యమును పెంచును; దీనిని 
తీసికొనుము.” 19 
మూ. భార్యాణామనురూపాణామన్నీతేతి ప్రయచ్చ వై 

తాసు త్వం ప్రాప్స్యసే పుత్రాన్‌ యదర్హం యజసే వృప. 20 

ప్ర అ. నృప=ఓ రాజా! అగ్నీత=భుజింపుడు, ఇతి=అని చెప్పి, అను 
రూపాణామ్‌=తగిన, భార్యాణామ్‌=భార్యలకు, ప్రయచ్చ వై=ఇమ్ము. యదర్థమ్‌=ఏ 
పుత్రులకొరకై, యజసే=యాగము చేయుచున్నావో, పుత్రాన్‌=అట్లి పుత్రులను, 
తాసు=వారియందు, త్వమ్‌=నీవు, (ప్రాప్ప్యసే=పొందగలవు. 

తా. “రాజా ! తినుడు అని చెప్పి ఈ పాయసమును తగిన 


భార్యల కిమ్ము. నీవు పుత్రులకొరకై యాగము చేయుచున్నావు కదా. ఆ 
భార్యలయందు నీకు పుత్రులు జనించగలరు.” 20 


బాలకాండము స.16 ౨౧9 


మూ. తథేతి నృపతిః (ప్రీతః శిరసా ప్రతిగృహ్య తామ్‌, 

పాత్రీం దేవాన్నసంపూర్ణాం దేవదత్తాం హిరణ్మయీమ్‌. 21 

ప. అ. నృపతిః=రాజు, తథేతి=అటులనే  చెెదను అని పలికి, 
తామ్‌=ఆ, దేవాన్నసంపూర్జామ్‌= దేవతలచే వండబడిన అన్నముతో నిండినదియు, 
దేవదత్తామ్‌=దేవతలచేత ఇవ్వబడినదియు, హిరణ్మయీమ్‌=బంగారు. వికారచైై 
నదియు అగు, పాొత్రీమ్‌=పాత్రను, శిరసా=శిరస్సుతో, ప్రతిగృహ్య= స్వీకరించి, 
(పీతణణసంతో షించెను. 

తా. దశరథుడు, దేవతలు వండిన అన్నముతో నిండిన, దేవతలు పంపిన, 
ఆ బంగారు పాత్రను శిరస్సు వంచి, సవినయముగ అందికొని సంతో షించెను.21 
మూ. అభివాద్య చ తద్భూతమద్భుతం ఖై 


ముదా పరమయా యుక్త శృకారాభిప్రదక్తి ణా 22 


ప్ర. అ. పరమయా=గొప్పదైన, ముదా=సంతోషముతో, యుక్తః=కూడి 
నవాడై, అద్భుతమ్‌=ఆశ్చర్యకర మైనదియు, (పీయదర్శనమ్‌=సంతోషజనకమైన 
దర్శనము కలదియు అగు, తత్‌ భూతమ్‌=ఆ భూతమును, అభివాద్య=నమస్కరించి, 
అభిపదక్తి ఇమ్‌=ప్రదక్తి ణమును, చకార=చేసెను. 

తా. మిక్కిలి సంతోషించిన దశరథుడు, చూచెడివారికి సంతోషము 
కలిగించు, ఆ అద్భుతమైన భూతమునకు ప్రదక్షిణము చేసీ నమస్కరించెను.22 
మూ. తతో దశరథః (ప్రాప్య పాయసం దేవనిర్మితమ్‌, 

బభూవ పరమ్మపీతః ప్రాప్య విత్తమివాధనః, 23 

ప్ర. అ. తతఃపిమ్మట, దశరథః=దశరథుడు, దేవనిర్మితమ్‌=దేవతలచే 
నిర్మింపబడిన, పాయసమ్‌=పాయసమును, (ప్రాష్య=పొంది, విత్తమ్‌=ధనమును, 
ప్రాష్య=పొంది, అధనః ఇవ=దరిద్రుడు వరె, పరమ పీతః=మిక్కిలి సంతసించినవాడు, 
బభూవ=-అయెను. 


తా. దశరథుడు దేవతలు నిర్మించిన ఆ పాయసము లభించుటచే, 
ధనము లభించిన నిరుపేద వలె చాల సంతసించెను. 23 


మూ. తతస్తదద్భుతప్రఖ్యం భూతం పరమభాస్వరమ్‌, 


సంవర్తయిత్వా తత్‌ కర్మ తలైవాన్తరధీయత. 24 


ప్ర అ. తతః=పిమ్మట, అద్భుత ప్రఖ్యమ్‌= అద్భుత మైన ఆకారము 
కలదియు, పరమభాస్వరమ్‌ = మిక్కిలి ప్రకాశించునది అగు, తత్‌ భూతమ్‌-ఆ 


210 శ్రీమద్రామాయణము 


భూతము, తత్‌=ఆ, కర్మ=పనిని, సంవర్తయిత్వా=చేసి, తత్తైవాఅచటనెే, 
అంతరధీయత=అంతర్జానము చెందెను. ల్‌ 
తా. అద్భుత మైన ఆకారముతో పరమతేజోవంత మగు ఆ భూతము, 
ఆ పని చేసి అచటనే అంతర్జానము చెందెను. 24 
మూ. హర్షరశ్మిభిరుద్దో [తం తస్యాన్తఃపురమాబభౌ, 
శారదస్యాభిరామస్య చంద్రస్యేవ నభో౭_౦శుభిః. 25 
ప్ర. అ. హర్షరశ్శిభిః ఆనందకిరణములచేత,  ఉద్యోతమ్‌=వెలుగొందు 
6 శ్ర పల్‌ 
చున్న, తస్యా అతనియొక్క, అన్నఃపురమ్‌=అంతఃపురము, అభిరామస్య= =మనోహ 
రుడైన, శారదస్య= శరత్కాలమునకు సంబంధించిన, చన్హ్రస్యా చంద్రునియొక్క, 
అంశుభిః=కిరణములచేత, నభః ఇవ=ఆకాశము వలె, ఆబభౌ=ప్రకాశించెను. 
తా. సంతోషకాంతులతో వెలుగొందుచున్న దశరథాంతఃపురము, మనోహరు 
డైన శరచ్చంద్రుని కీరణాములచే ఆకాశము వలె (పకాశించెను. 25 
మూ. సో౭న్వఃపురం డ్రవిశ్యేవ కౌసల్యామిదమ।బవీత్‌, 
పాయసం ప్రతిగృ హ్లీష్య పుత్రియం త్విదమాత్మనః. 26 
ప్ర. అ. సకాఅతదు, అన్నఃపురమ్‌=అంతఃపురమును, (పవిశ్యెవ= ప్రవేశించ 
గనే, కౌసల్యామ్‌=కౌసల్యను గూర్చి, ఇదమ్‌=ఈ వాక్యమును, అబ్రవీత్‌ = =పలి కెను. 


ఆత్మనః=నీకు, పుత్రియమ్‌=పుత్రులను కలుగజేయు, ఇదమ్‌= ఈ, పాయసమ్‌=పా 
యసమును, ప్రతిగృ హ్లీష్య= స్వీకరించుము. 

తా. అతడు అంతఃపురములో ప్రవేశించి - నీకు పుత్రులను కలిగించు 
ఈ పాయసమును తీసికొనుము” అని కౌసల్యతో పలికెను. 26 


మూ. కౌసల్యాయై నరపతిః పాయసార్హం దదౌ తదా, 
అర్జాదర్హం దదౌ చాపి సుమిత్రాయై నరాధిపః. 27 
కైకేయ్యె చావణిష్టార్హం దదౌ పుత్రార్థకారణాత్‌, 
ప్రదదౌ గ“ చావశిష్టార్హం పాయసస్యామృతోపమమ్‌. 28 


అనుచిన్త క్ట సుమిత్రాయై పునరేవ మహీపతిః, 

ఏవం తాసాం దదౌ రాజా భార్యాణాం పాయసం పృథక్‌. 29 

ప. ©. తదా=లప్పుడు, నరపతిః=రాజు, కొసల్యాయ్రై=కొసల్యకు, 
పాయసార్హమ్‌- పాయసములో సగమును, 'దదౌ=ఇచ్చెను. _ నరాధిపః-రాజు, 


బాలకాండము స.18 211 


అర్జాత్‌ =మిగిలిన సగమునుండి, అర్హమ్‌-సగభాగమును, సుమిత్రాయై అపి=సు 
మిత్రకు కూడ, దదౌ=ఇచ్చెను. అవశి ష్ట్రార్హమ్‌=మిగిలిన దానిలో సగమును, 
పుత్రార్హకారణాత్‌ =పుతప్రయోజన మనే కారణము వలన, కైకేయ్యె=కైకేయికి, 
దదౌ=ఇచ్చెను. మహీపతిఃారాజు, అనుచిన్య=ఆలోచించి, పాయసస్య=పాయసము 
యొక్క, అమృతోపమమ్‌=అమృతముతో సమాన మైన, అవశిష్టార్థ్హమ్‌=మిగిలిన 
సగమును, పునరేవ=మరల, సుమిత్రాయై=సుమిత్రకు, ప్రదదౌ=ఇచ్చెను. ఏవమ్‌=ఈ 
విధముగా, రాజా=రాజు, తాసాం భార్యాణామ్‌=ఆ భార్యలకు, పృథక్‌=వేరు 
వేరుగా, పాయసమ్‌=పాయసమును, దదౌ=ఇచ్చెను. 


తా. దశరథుడు అప్పుడు పాయసములో సగముభాగమును కౌసల్య 
కిచ్చెను. మిగిలిన సగము భాగములోని సగము భాగమును (అనగా నాల్గవ 
భాగమును) సుమిత్ర కిచ్చెను. మిగిలిన దానిలో సగము భాగమును అనగా 
ఎనిమిదవ భాగమును కైకేయికి ఇచ్చెను. మిగిలిన ఎనిమిదవ భాగమును మరల 
ఆలోచించి, సుమిత్రకు ఇచ్చెను. ఈ విధముగా రాజు భార్యలు ముగ్గురికిని వేరు 
చేరుగా పాయసము నిచ్చెను. 


మూ. ఈ శ్లోకాలకు ఈ అర్థమే పదానునారి యైన అర్ధము. కొందరు 
వ్యాఖ్యాతలు ఈ అర్థాలను ఇటు లాగి అటు లాగి చేరువేరుగా చెప్పీ ఉన్నారు. 
అధ్యాత్మ రామాయణాదులలో ఉన్న విషయాలను సమన్వయించుకొనుట కొరకు, 
అట్లీ విష్ణువు నాలుగు భాగాలు అయి దశరథుని నలుగురు కుమారులుగా 
జనింప నిశ్చయించెను అని చెనుక చెప్పిన దానిని పట్టి పాయసము కూడా ఏ 
భార్యకు ఎంత భాగము వచ్చినది, నాల్గవభాగమా, ఎనిమిదవభాగమా- ఇలాంటి 
ప్రశ్నలు చేసుకొని చేరుచేరు విధాల వ్యాఖ్యానాలు చేసినారు. స్పష్టముగ ఉన్న 
శ్లోకాల అర్ధాలను మన ఇచ్చ వచ్చి నట్లు మార్పుచేయుట సమంజసము కాదు. 
ఇట్టి వ్యాఖ్యానాలు కేవలము అల్పజ్జులకు దిగ్భ్రాంతి కలిగించుటకు మాత్రమే 
ఉపయోగించును. 

“విష్ణో పుత్రత్వమాగచ్చ కృత్వాత్మానం చతుర్విధమ్‌” “తతః పద్మపలాశాక్షః 
కృత్వాత్మానం చతుర్విధమ్‌” ఇత్యాదివాక్యాలకు - విష్ణువు నాలుగు ముక్కలుగా 
అయిపోయి రామాదిరూపాలలో జనించినా డని కాదు. అనంతస్వరూపానికి 
భాగము అనగా ఏమి? విష్ణువు రామాద్యవతారము లెత్తినపుడు వైకుంఠము 
కాళీగా ఉండెనా ? రాముని రూపములో విష్ణువు వచ్చెను కదా; పరశురాముని 
విషయమేమైనట్లు. అతదు కూడ విష్ట్యవతారమే కదా ? శ్రీకృష్ణుడు 
విష్ణ్వవతారమే. మరి బలరాముడు కూడ విష్ణ్వ్యవతారమే అని చెప్పుట కూడ 
ఉన్నది కదా ? రూపరహితుడు, దేశకాలాదిపరిచ్చేదాతీతుడు అయిన పరమాత్మ 


212 శ్రీమద్రామాయణము 


నామరూపాలతో దేశకాలపరిచ్చిన్నుడుగా కనబడుటయే అవతారము, అనంత 
స్వరూపునకు, అప్రమేయునకు భాగ కల్పనయే అసంగతము. ఆ పారమేశ్వరశక్తియే 
వివిధరూపములలో అవతరించినది అని చెప్పుట యుక్తము. రాముడు విష్ణువులో 
అర్హభాగ మనీ, లక్ష్మణుడు చతుర్హభాగ మనీ, భరతుడు అష్టమభాగ మనీ, 
శత్రుఘ్నుడు కూడ అష్టమభాగ మనీ ముందుగా నిర్ణయించుకొని, పాయసము 
కూడ ఆ విధముగా పంచిననే కుదురు నని అనుకొని ఇష్టము వచ్చినట్లు 
చేసిన వ్యాఖ్యలు, ఆ వ్యాఖ్యాతలు ఎంతటి (పాచీను లైనను, అమోదకరములు 
కావు. లక్ష్మణుడు ఆదిశేషావతారమని కూడ సంప్రదాయ మున్నది కదా. దాని 
సమన్వయము చేయుట ఎట్లు ? శ్రీరాముడు అర్జావతార మని చెప్పుట 
“దేదచేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే” అని _విశ్వసించినవారికి అంతగా 
అంగీకారయోగ్యము కాదు. దారికి శ్రీరాముడు పూర్ణావతారము. 27-29 
మూ. తాస్త్వేతత్సాయసం ప్రాహ్య నరేన్హాస్యోత్తమాః స్త్రియః, 

సంమానం మేనిరే సర్వాః ప్రహర్షోదితచేతసః. 30 

ప్ర. అ. నరేన్హాస్య=రాజుయొక్క, ఉత్తమాఃఉత్తమలైన, తౌః=ఆ, 
స్రియః=భార్యలు, సర్య్వాః=అందరును, ఏతత్‌ =-ఈ, పాయసమ్‌=-పాయసమును, 
(ప్రాష్య=పొంది, ప్రహర్లోదితచేతసః=పుట్టిన సంతోషము గల మనస్సులు కలవారై, 
సంమానమ్‌=బహుమానమునుగా, చదేనిరే=భావించిరి. 

తా. ఉత్తమగుణవతు లగు ఆ రాజభార్య లందరును ఆ పాయసము 
లభించినందులకు చాల సంతోషించిన మనస్సులతో దానిని గొప్ప బహుమానముగా 
భావించిరి. 3౧ 
మూ. తతస్తు తాః ప్రాశ్య తదుత్తమ స్త్రియో 

మ హీపతేరుత్రమపాయసం పృథక్‌, 

హుతాశనాదిత్యసమానతేజస 

క్సిరేణ గర్భాన్‌ ప్రతిపేదిరే తదా. 31 

ప్ర అ తదా= పిమ్మట, మ హీపలేః=రాజుయొక్క, తాః ఉత్తమ 
స్రీయః=ఆ ఉత్తమభార్యలు, తత్‌=ఆ, ఉత్తమపాయసమ్‌=ఉత్తమ మైన పాయస 
మును, పృథక్‌=చేరుగా, (పాశ్య=భుజించి, హుతాశనాదిత్యసమాన తేజసః=అగ్ని 
తోడను సూర్యనితోడను సమానమైన తేజస్సుకలవారై, చిరేణ=చాల కొలమునకు, 
తదా=అప్పుడు, గర్భాన్‌ =గర్భములను, (పతిపేదిరే=పొందిరి. 


తా. ఉత్తమగుణవతు లగు ఆ దశరథుని భార్యలు ఆ ఉత్తమ మైన 


బాలకాండము స.16 213 


పాయసము భుజించి, అగ్న్యాదిత్యుల వంటి తేజస్సుతో ఒప్పుచు, చాలకాలము 
తరువాత, అప్పుడు గర్భములను ధరించిరి. 


వి. “'చిరేణ' అనగా ఎప్పుడో పుత్రవతులు కావలసిన దారు, 


ఇంతకాలమునకు ఇపుడు గర్భవతు లెరి అని భావమూ. 31 
ఆ అఆ జే 9 
మూ. తతస్తు రాజా ప్రసమీక్ష్య తాః స్త్రియః 


ప్రరూఢగర్భాః (ప్రతిలబ్దమానసః, 

బభూవ హృష్ట స్త్రీదివే యథా హరిః 

సురేన్ద్ర సిద్దర్షి గణాభిపూజితః. 32 

ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకొత్డే 
షోడశః పర్గః. 

ప్ర. అ. తతః= పిమ్మట, రాజా=రాజు, ప్రరూఢగర్భాః=ఆవిర్భవించిన గర్భ 
ములు గల, తాః స్త్రీయః=ఆ భార్యలను, ప్రసమీక్ష్య=చూచి, ప్రతిలబ్బమానసః౭మరల 
పొందబడిన మనస్సు కలవాడై, త్రెదివే=స్వర్గము నందు, సురేన్హు సిద్దర్షిగణాభిపూ 
జితః=దే వేంద్రునిచేతను, సిద్దులచేతను, బుషిగణములచేతను పూజింపబడిన, 
హరిః యధథా=విష్టువు వలె, హృష్ట్షశ=సంత సించినవాడు, బభూవాఆయెను. 


తా. దశరథుడు గర్భవతు లైన భార్యలను చూచి స్వస్టచిత్తుడై, 
స్వర్గమునందు దేవేంద్ర సిద్ధయిష్యాదులచే పూజింపబడిన విష్ణువు వలె 
సంతసించెను. 

వి. కొందరు వ్యాఖ్యాతలు “హరిః అనగా ఇంద్రు డనియు, “సురేన్ద్ర” 
అనగా దేవతో(శ్రేష్టులనియు అర్థము వ్రాసిరి. విష్ణువు వైకుంఠములో నుండును 
గాని స్వర్గములో ఎట్టుండు నని వారి ఆశయము. వాల్మీకి ఎచ్చటను వైకుంఠమును 
పేర్కొనలేదు. హరిబ్రహ్మాదులందరును స్వర్గనివాసులే. 32 

“బాలనందిని * యను శ్రీమదామాయణాం ధవ్యాఖ్యానమునందు 

బాలకాండలోని వదియారవ సర్గ సమాప్తము. 


అథ సప్తదశః సర్గః 


/(బహ్మ దేవుడు (పేరేవీంపగా దేవాదులు అనేక వానరవీరులను నృజిం 
చుట. 


మూ. పుత్రత్వంతు గతే విష్ణా రాజ్ఞస్తస్య మహాత్మనః, 
ఉవాచ దేవతాః సర్వాః స్వయమ్భూర్భగవానిదమ్‌. 1 
ప్ర అ. విష్టా=విష్టువు, మహాత్మనః=మహాత్ము డైన, తస్య రాజ్ఞః౯ఆ 
రాజుయొక్క (నకు), పుత్రత్వమ్‌=-పుత్రత్వమును, గతే సతి=పొందినవాడగు 


చుండగా, భగవాన్‌=భగవంతు డైన, స్వయంభూః౯ బ్రహ్మ దేవుడు, సర్వాః=సమస్త 
మైన, దేవతాః=దేవతలను గూర్చి, ఇదమ్‌=ఈ వాక్యమును, ఉవాచాపలికెను. 


తా. విష్ణువు దశరథమహారాజునకు పుత్రుడగుటకు న్నిర్ణయించుకొనిన 
పిమ్మట బ్రహ్మదేవుడు దేవత _ అందరితో ఇట్లు చెప్పెను. 1 
మూ. సత్వసంధస్య వీరస్య సర్వేషాం నో హితైషిణః, 

విష్ణోః సహాయాన్‌ బలినః సృజధ్వం కామురూ పిణః. 2 

ప్ర. అ. సత్యసంధస్య=సత్య మైన ప్రతిజ్ఞకలవాడును, వీరస్య=వీరుడును, 
నః స ర్వేషామ్‌=మన అందరియొక్క, హితైషిణః= హితమును కోరువాడును అగు, 
విష్ణోః=విష్ణువునకు, సహాయాన్‌ =సహాయభూతు లైన, బలినః=బలవంతు లైన, కామ 
రూపిణః=కోరిన రూపములు ధరించ గలిగిన పుత్రులను, సృజధ్వమ్‌=సృష్టించుడు. 


తా. సత్యసంధుడును, మహావీరుడును, మన అందరి హితమును 
కోరువాడును అగు విష్ణువునకు సహాయులుగ ఉండుటకై, బలవంతులును, 
కామరూపులును అగు పుత్రులను సృజింపుడు. 2 
మూ. మాయావిదశ్చ శూరాంశ్చ వాయువేగసమాన్‌ జవే, 

నయజ్ఞాన్‌ బుద్దిసంపన్నాన్‌ విష్ణుతుల్యపరాక్రమాన్‌, 3 

అసంహార్యానుపాయజ్ఞాన్‌ దివ్యసంహననాన్వితాన్‌ ( 

సర్వాస్త్రగుణసంపన్నాన్‌ అమృతప్రాశనానివ. 4 


బాలకాండము స.17 215 

అప్పరస్సు చ ముఖ్యాసు గన్దర్వాణాం తనూషు చ, 

సృజధ్యం హరిరూపేణ పుత్రాంస్తుల్యపరాక్రమాన్‌ స ర్‌ 

ప్ర. అ. మాయావిదః చామాయల నెరిగిన వారును, శూరాన్‌ 
చ=శూరులును, జవే=వేగమునందు, వాయువేగసమాన్‌=వాయువేగముతో సమా 
నులును, నయజ్ల్ఞాన్‌=నీతి తెలిసినవారును, బుద్ధిసంపన్నాన్‌ =బుద్ధితో కూడిన 
వారును, విష్ణుతుల్యపరాక్రమాన్‌ =విష్టువుతో సమానమైన పరాక్రమము కల వారును, 
అసంహార్యాన్‌=సంహరింప శక్యము కానివారును, ఉపాయజ్ఞాన్‌ =ఉపాయము తెలి 
సినవారును, దివ్యసంహననాన్వితాన్‌=దివ్యమైన శరీరములతో కూడిన వారును, 
సర్వాస్త్రగుణసంపన్నాన్‌=సమస్తమైన అస్ర్రగుణములతో కూడిన వారును, 
అమృత ప్రాశనానివఅమృతమును భుజించిన వారితో సమానులును, తుల్యపరా|క్ర 
మాన్‌=మీతో సమాన మైన పరాక్రమము కలవారును అగు, పుత్రాన్‌ =పుత్రులను, 
ముఖ్యాసు=ముఖ్యులైన, _అప్సరస్సు చాఅప్పరసలయందును, గన్దర్వీణామ్‌=గం 
ధర్వ స్త్రీల, తనూషు చ=శరీరములందును, హరిరూపేణ=వానరరూపమున, 
సృజధ్వమ్‌=సృష్టింపుడు. 

తా. అన్ని మాయలు తెలిసినవారు, శూరులు, వాయువేగముతో 
సమాన మైన చేగము కలవారు, నీతిజ్ఞాలు, బుద్ధిసంపన్నులు, విష్ణువుతో 
సమానమైన పరాక్రమము కలవారు, చంప శక్యము కానివారు, వివిధోపాయజ్ఞులు, 
దివ్యశరీరములు కలవారు, సర్వ్యాస్త్రముల శక్తివంటి శక్తి కలవారు, అమృతమును 
భుజించినవారు వలె క్షుత్సిపాసాదులు లేనివారు, మీతో సమాన మైన పరాక్రమము 
కలవారు అగు పుత్రులను, ఉత్తమౌప్పర స్త్రీలయందును, గంధర్వ స్త్రీలయందును, 
వానరరూపమున స్పజింపుడు. 


వి. పార్వతి శపించుటచే దేవతలు తమ భార్యలయందు సంతానమును 
పొందజాలరు. అందుచే “అప్పరసలందును, గంధర్వ స్త్రీలయందును” అని 
చెప్పబడినది. “నీకు వానరులవలన భయము కలుగు గాక” అని నందికేశ్వరుడు 
రావణుని శపించెను. అందుచే “వానరరూపులైన పుత్రులను కనుడు” అని 
చెప్పబడినది (గోవిందరాజ మ హేశ్వరతీర్చులు). 3-5 
మూ. పూర్వమేవ మయా సృష్టో జామృవానృక్షపుజ్లవః, 

జృమృమాణస్య సహసా మమ వక్కాదజాయత, 6 

ప్ర అ జామ్బనాన్‌ =జాంబవంతు డనెడు, బుక్షపుజ్ఞవః=బుక్ష శే 
షుడు, పూర్వ మేవ=పూర్వమునందే, మయా=నాచేత, సృష్ట=సృజింపబడినాడు. 
బృమృమాణస్య=ఆవులిందుచున్న, మమానాయొక్క, వక్తాాత్‌ =ముఖమునుండి, 


216 శ్రీమద్రామాయణము 
సహసా=హటాత్తుగా, అజాయత=పుటైను. 

తా. ఎలుగుబంటులలో (శ్రేష్పు డైన జాంబవంతుని నేను చాలకాలము 
క్రీతదే సృజించి ఉన్నాను. నేను ఆవులించినపుదు అతడు నా ముఖమునుండి 
హటాత్తుగా ఆవిర్భవించినాడు. 6 
మూ. తే తథోక్తా భగవతా తత్రృతిశుత్య శాసనమ్‌, 

జనయామాసురేవం తే పుత్రాన్యానరరూ పీణ:. 7 

ప్ర. అ. భగవతాకబహ్మదేవునిచేత, తథా=ఆవిధముగా, _ ఉకాఃా 
పలకబడిన, లే=చారు, తలత్‌=ఆ, శాసనమ్‌=ఆజ్ఞను, ప్రతిశ్రుత్య=అంగీకరించి, 
ఏవమ్‌ =ఈ విధముగా, వానరరూపిణః=వానరరూపములు గల, పుత్రాన్‌ =పుత్రులను, 
జనయామాసుః=ప్పుట్టించిరి. 

తా. బ్రహ్మదేవుని ఆజ్ఞప్రకారము ఆ దేవతలు దానరరూపములలో ఉన్న 
పుత్రులను సృజించిరి. 7 
మూ. బుషయశ్చ మహాత్మానః సిద్దవిద్యాధరోరగాః, 

చారణాశ్చ సుతాన్వీరాన్‌ ససృజుర్వనచారిణ:. 8 

ప్ర, అ. మహాత్మానః=మహాత్ము లైన, బుషయశ్చి=బు షీశ్వరులును, సిద్ద 
విద్యాధరోరగాః= సిద్ద-విద్యాధర-ఉరగులును, చారణాః చ=చారణులును, వీరాన్‌ =వీ 
రులైన, వనచారిణః=చానరరూపులగు, సుతాన్‌ =కుమారులను, ససృజుః=సృజించిరి. 

తా. మహావీర్యవంతు లగు బుషులు, సిద్దులు, విద్యాధరులు, ఉరగులు, 
చారణులు కూడ వీరు లైన కుమారులను వానరరూపములలో సృజించిరి. 8 

చ్‌ Cy 

మూ. వానరేన్తాం మహేన్హాభమిన్లో వాలినమూర్తితమ్‌, 

సుగ్రీవం జనయామాస తపనస్తపతాం వరః. 9 

ప్ర. అ. ఇన్ల్రః=ఇంద్రుడు, మ హేన్హాభమ్‌=మ హేంద్రపర్వతముతో సమా 
నుడును, ఊర్జితమ్‌ =దృఢ మైన దేహము కలవాడును అగు, దాలినమ్‌=దాలి 
యను పేరు గల, వానరేన్హుమ్‌=చానరరాజును, జనయామాసాపుట్టించెను. 
తపతామ్‌=చేడిమిని కలిగించువారిలో, వరః=శేష్ళ డైన, తపనః=సూర్యుడు, 
స్ముగ్రీవమ్‌=సుగీవుని (పుట్టించెను). 

తా. దేవేంద్రుదు మ హేంద్రపర్వతము వంటి శరీరము కలవాడును, 


మహాబలవంతుడును అగు దారి యనెడు వానరేంద్రుని పుట్టించెను. తేజశ్శాలు 
లలో గొప్పదా డైన సూర్యుడు సుగ్రీవుని పుట్టించెను. 9 


బాలకాండము స.17 217 


మూ. బృహస్పతిస్త్వజనయత్తారం నామ మహాహరిమ్‌, 
సర్వవానరముఖ్యానాం బుద్దిమన్తమనుత్త మమ్‌. 10 
ప్ర. అ. బృహస్పతిస్తు=బ్బృహస్పతి యైతే, సర్వవానరముఖ్యానామ్‌=సమస్త 
మైన వానర్రేష్టులలో, అనుత్తమమ్‌=తనను మించినవారు లేని, బుద్ధిమన్తమ్‌= 
బుద్ధిమంతు డైన, తారం నామాతారు డను పేరు గల, మహాహరిమ్‌=గొప్ప 
వానరుని, ఆజనయల్‌ =పుట్టించెను. 


తా. బృహస్పతి, వానర్యశ్రేష్ట అందరిలోను మహాబుద్ధిమంతు డైన 


తారుడనే గొప్ప వానరుని సృజించెను. 10 
మూ. ధనదస్య సుతః శ్రీమాన్‌ వానరో గంధమాదనః, 
విశ్వకర్మా త్వజనయన్నలం నామ మహాహరిమ్‌. || 


ప. అ. శ్రీమాన్‌ =కాంతి గల, గనమాదనః=గంధమాదను డనెడు, 

(ై ల ధి 
వానరః=వానరుడు, ధనదస్య=కుబేరునియొక్క, సుతః=కుమారుడు. విశ్వకర్మా 
తు=విశ్వకర్మయ్రైతే, నలం నామ=నలు డనెడు, మహాహరిమ్‌=గొప్పవానరుని, 
అజనయత్‌ =పుట్టించెను. 

తా. కుబేరుడు శ్రీమంతు డగు గంధమాదను డనెడు కుమారుని 
సృజించెను. విశ్వకర్మ నలు డనెడు పేరు గల గొప్ప వానరుని పుట్టించెను. 11 
మూ. పావకస్య సుతః శ్రీమాన్‌ నీలో2_గ్నిసదృశ ప్రభః, 

తేజసా యశసా వీర్యాదత్యరిచ్యత వానరాన్‌, 12 

ప్ర. అ. పావకస్య=అగ్నియొక్క, సుతః=కుమారుడును, శ్రీమాన్‌ =శ్రీ' 
మంతుడును, అగ్నిసదృశప్రభః= అగ్నితో సమాన మైన కాంతి కలవాడును అగు, 


నీలః=నీలుడు, తేజసా= =తేజస్సుచేతను, యశసా= క్రీర్తిచేతను, వీర్యాత్‌ =పరాక్రమము 
వలనను, వానరాన్‌ =ఇతరవానరులను, ఆత్యరిచ్యత=ఆతిశయించి ఉండెను. 


తా. శ్రీమంతుడును, అగ్నితో సమాన మైన తేజస్సు కలవాడును, 
అగ్ని కుమారుడును అగు నీలుడు తేజఃకీర్తివీర్యములచే ఇతరవానరుల నందరిని 
మించి ఉండెను. 12 
మూ. రూపద్రవిణసంపన్నావశ్వినౌ రూపసంమతౌ, 

మైన్షం చ ద్వివిదం చైవ జనయామాసతుః స్వయమ్‌. 13 


ప్ర అ. రూషద్రవిణసంసన్నా= =రూప మనెడు ధనముచే సమృద్దు లైన, 
అశ్వినౌ= అశ్వినీదేవతలు, స్వయమ్‌=తాము, రూపసంమతౌ= రూపముచే గౌరవింపబ 


218 శ్రీమద్రామాయణము 
డిన, మైన్తం చామైందుని, ద్వివిదం చైవ =ద్వివిదుని, జనయామాసతుః=పుట్టించిరి. 
0 యా యా యు 


తా. సౌందర్య మనెడు ధనము గల అశ్వినీదేవతలు, ప్రశస్త సౌందర్య 
వంతు లగు మైందుడు, ద్వివిదుడు అను వానరులను పుట్టించిరి. 13 


మూ. వరుణో జనయామాస సుషేణం వానరర్షభమ్‌, 
శరభం జనయామాస పర్హన్యస్తు మహాబలమ్‌. 14 


ప్ర అ. వరుణఃవరుణుడు, సుషేణమ్‌=సుషేణు డనెడు, వాన 
రర్షభమ్‌=వానరశశ్రేష్టుని, జనయామాసైపుట్టించెను.  పర్షన్యస్తు=పర్దన్యు డైతే, 
మహాబలమ్‌=గొప్ప బలము గల, శరభమ్‌=శరభుని, జనయామాస=పుట్టించెను. 
తా. వరుణుడు సుషేణు డనెడు వానర శ్రేష్ణుని, పర్హన్యుడు మహాబలశాలి 
యగు శరభుని పుట్టించిరి, 14 


మూ. మారుతస్యాత్మజః శ్రీమాన్‌ హనుమాన్నామ వీర్యవాన్‌, 
వజసంహననోపేతో వైనతేయసమో జవే. 15 


ప్ర అ. ఢ్రీమాన్‌=శ్రీమంతుడును, వీర్యవాన్‌ =పరా|క్రమశాలియు, 
వజసంహననో పేతః=వ|జమువంటి దేహము కలవాడును, జవే=వేగమునందు, 
వైనతేయసమః=గరుత్మంతుసితో సమానుడును అగు, హనుమాన్‌ నామా 
హనుమంతు డను పేరు గల వానరుడు, మారుతస్య=వాయుదేవునియొక్క, 
ఆత్మజః=కుమారుడు. 


తా. వాయుదేవునకు శ్ర్రీమంతుడును, వీర్యవంతుడును, వజ్రము 
వంటి దేహము కలవాడును, దేగమునందు గరుత్మంతునితో సమానుదును అగు 
హనుమంతుడు కుమారుదుగ జనించెను. 15 


మూ. తే సృష్టా బహుసాహస్రా దశగ్రీవవధే రతాః, 

అప్రమేయబలా వీరా విక్రాన్లాః కామురూ పిణః. 16 

(ప్ర.అ. దశగ్రీవవధే- రావణుని వధించుటయందు, రతాః=ఆసక్తి కలవారును, 
అప్రమేయబలాః=కొలవ శక్యము కాని బలము కలవారును, విక్రాన్హాః=ప 
రాక్రమవంతులను, కామరూ పిణః= స్వే చ్చానుసారముగా వివిధ రూపములను 
ధరించకలవారును, బహుసాహస్రాః౭లనేకవేల సంఖ్య కలవారును అగు, తే 
వీరాః=ఆ వీరులు, సృష్టాః=సృజింపబడినారు. 

తా. అమేయమైన బలపరాక్రమములు గలవారును, కామరూపులును 
అగు వేలకొలది వీరులు దశ్శగీవుని వధకొరశై సృష్టింపబడిరి. 16 


బాలకాండము ప.17 219 


మూ. _మేరుమన్తరసంకాశా వపుష్మన్లో మహాబలాః, 
ఆ అ శ, 

బుక్ష వానరగోపుచ్చాః క్షిపమేవాభిజజ్జిరే, 17 

ప్ర. అ. మేరుమన్తరసంకాశాః= మేరుమందరపర్వ తములతో సమానులును, 
వపుష్మన్నః=మంచిదేహములు కలవారును, మహాబలాః=గొప్ప బలము గలవారును 
అగు, బుక్షవానరగోపు ॥=ఎలుగుబంటులు, వానరులు, కొండముచ్చులు, 
క్రిపదేవ=శీ ఘ్రముగనే, అభిజజ్జిరే=పుట్టిరి. 

తా. మేరుమందరపర్వతముల వలె మహోన్నతము లైన దేహములు 
గల, మహాబలవంతు లగు బుక్షావానర-గోపుచ్చులు గీఘ్రముగనే జనించిరి.17 
మూ. యస్య దేవస్య యద్రూపం చేషో యశ్చ పరాక్రమః, 

అజాయత సమసేన తస్య తస్య సుతః పృథక్‌. 18 

ప్ర. అ. యస్య=ఏ, దేవస్య=దేవునకు, యత్‌=ఏ, రూపమ్‌=రూపమో, 
వేషః=ఏ చేషమో, పరాక్రమశ్చ=పరాక్రమము కూడ, యః=ఏదియో, తస్య తస్య=ఆ 
యా దేవుని యొక్క, సుతఃకుమారుడు, పృథక్‌=వేరుగా, తేన=ఆ దేవునితో, 
సమః=సమానుడై, అజాయత=పు'బ్రను. 

తా. ఏ దేవునకు ఏ రూపము, ఏ చేషము, ఏ పరాక్రమము ఉండెనో 
ఆ దేవుని కుమారుడు కూడ అది రూపము, అదే చేషము, అదే పరాక్రమము 
కలిగి ఉండెను. 18 
మూ. గోలాజ్తూలీషు చోత్సన్నాః కేచిత్సంమతవిక్రమాః, 

బుక్షీషు చ తథా జాతా వానరాః కిన్నరీషు చ. 10 

ప్ర. అ. సంమతవిక్రమాః=బహుమానింపబడిన పరాక్రమము గల, కేదిత్‌ = 
కొందరు, వానరాః=వానరులు, గోలాజ్లూరీషు=ఆడ కొండముచ్చుల యందు, 
ఉత్పన్నాః=పుట్టినారు. తథా=అట్ల, (మరికొందరు వానరులు, బుుక్తీషు=ఆడ 
ఎలుగబంటులయందును, కిన్నరీషు చ=కిన్నర స్త్రీలయందును, జాతాః=పుట్టినారు. 

తా. కొనియాడదగిన పరాక్రమము గల కొందరు గోలాంగూల స్త్రీల 
యందును, కొండరు బుక స్త్రీలయందును, కిన్నర స్త్రీలయందును జనించిరి.!9 
మూ. దేవా మహర్షిగన్తర్వాస్తార్‌క్ల్యా యక్షా యశస్వినః, 

a0 (oS యల్‌ 

నాగాః కింపురుషాశ్సెవ సిద్దవిద్యాధరోరగా:. 20 

బహవో జనయామాసుర్ణ ష్టాస్తత్ర సహస్రశః 

వానరాన్‌ సుమహాకాయా!. సర్వాన్వె వనచారిణః. 21 


220 శ్రీమద్రామాయణము 


అప్పరస్సు చ ముఖ్యాసు తథా విద్యాధరీషు చ, 

నొగకన్యాసు చ తథా గన్దర్వీణాం తనూషు చ. 22 

ప్ర. అ. దేవాఃదేవతలు, మహర్షిగన్హర్వాః౭మహర్షులు గంధర్వులు, 
తార్‌క్ష్యాః౭గరుడులు, యక్షాః౭యక్టులు, యశస్వినః=కీర్తి గల, నాగాః=నాగులు, 
కింపురుషాశ్చెవ= =కింపురుషులును, సిద్ధవిద్యాధరోరగాః= సిద్దులు, విద్యాధరులు ఉర 
గులు, బహవః=అనేకులు, హృష్టాః సంత సించినవారై, తత్ర=ఆ సమయమున, 
ముఖ్యాసు= (ప్రధాన లైన, అప్పరస్సు=-అప్పరసలయందును, తథా=మరియు, విద్యాధ 
రీషు చ=విద్యాధర ప్త్రీలయందును, నాగకన్యాసు=నాగకన్యలయందు, తథా=మరియు, 
గన్హర్వీనామ్‌=గంధర్వ స్త్రీల, తనూషు చ=శరీరములయందును, సుమహాకాయాన్‌= 
గొప్పదేహములు కలవారును, వనచారిణః=వనములయందు సంచరించువారును 
గు, సర్వాన్‌=సమస్త మైన, వానరాన్‌=వానరులను, సహ్మస్తశః=చేలకొలది, జన 
యామాసుః=పుట్టించిరి. 


తా. ఆ సమయమున దేవామహర్షిగంధర్వ-తార్‌క్ష్య-యక్షానాగ-కిం 
పురుష- సిద్ద-విద్యాధర-ఉరగులు అనేకులు చాల సంతసించినవారై ప్రధాన లైన 
అప్పరసలందును, విద్యాధర-నాగ-గంధర్వ స్త్రీలయందును, గొప్పు 'దేహములు 
కలవారును, వనములలో సంచరించువారును అగు వానరులను వేలకొలది 


సృజించిరి. 20 - 22 
మూ. కామరూపబలోపేతా యథాకామం విచారిణః, 
ప న దర్సేణ చ బలేన చ. 23 
య 
ప్ర అ. (ఆ వానరులు, కామరూపబలో పేతాఃా స్వేచ్చానుసారము 


లభించు రూపము కలవారు. బలో పేతాః=బలవంతులు. యథాకామమ్‌= స్వేచ్చగా, 
విచారిణః=సంచరించువారు. దర్పేణ చాదర్పముచేతను, బలేన చాబలముచేతను, 
సింహశార్లూలసదృశాః= సింహములతోడను, పులులతోడను సమానులు. 

తా. ఆ వానరు లందరును ఇచ్చవచ్చిన రూపము ధరింపగలరు. 
బలాఢ్యులు; స్వేచ్చగా సంచరించువారు; దర్పబలములచే సింహశార్జూలములతో 
సమానులు. 23 
మూ. శిలాప్రహరణాః సర్వే సర్వే పాదపయోధినః, 

నఖదంఫ్ట్రాయుధా: సర్వే సర్వే సర్వా స్ర్రకోవిదాః. 24 

ప్ర. అ. సర్వే=అందరును, శిలాప్రహరణాః=శిలలే ఆయుధములుగా 
కలవారు. సర్వే=అందరును, పాదపయోధినః=వృక్షములతో యుద్ధము చేయువారు. 


బాలకొండము స.17 221 
సర్వే=అందరును, నఖదంష్ట్రాయుధాః=గోళ్ళు, కోరలు ఆయుధములుగా కలవారు. 
సర్వే=అందరును, సర్వాస్త్రకోవిదాః౭అన్ని అస్త్రములను గూర్చి తెలిసినవారు. 


తా. ఆ వానరులందరును యుద్ధములలో శిలలు, వృక్షములు, గోళ్ళు, 
కోరలు - వీటిని ఆయుధములుగా ఉపయోగించెడివారు. వారికి అన్ని 


అస్త్రములను గూర్చియు తెలియును. 24 
మూ. విచాలయేయు: శ్రైలేన్హాన్‌ భేదయేయుః స్థిరాన్‌ ద్రుమాన్‌, 
క్షోభయేయుశ్చ వేగేన సముద్రం సరితాం పతిమ్‌. 25 


ప్ర. అ. శైలేన్హాన్‌ =పర్వత శేష్టములను, విచాలయేయుః=కదల్సి చేయగలరు. 
స్టిరాన్‌= స్థిరముగా నున్న, ద్రుమాన్‌ =వృక్షములను, భేదయేయుః= =బ్రద్రలుకొట్టగలరు. 
వేగేన= వేగముచేత, సరితాం పతిమ్‌=నదుల పతి యైన, సముద్రమ్‌= సముద్రమును, 
క్షోభయేయుః =క్షోభింపచేయగలరు. 


తా. ఆ వానరు లందరును మహాపర్వతములను ఊ పివేయగలరు. 
స్టీరములైన మహావృక్రములను  పెకిలించగలరు. వేగముచే, సకలనదులకును 
గమ్యస్థాన మైన సముద్రమును కూడ కలత పెట్టగలరు. 25 


మూ. దారయేయుః క్షితిం పద్భా గమాప్లవేయుర్మ హార్హవమ్‌, 
నభస్థ్ర లం విశేయుశ్చ గృహ్హీయురపీ తోయదాన్‌. 26 
ప్ర అ. పద్భ్యామ్‌=పాదములచేత, క్రితిమ్‌=భూమిని, దారయేయుః=చీల్సి 
వేయగలరు. మహార్హవమ్‌=మహాసముద్రమును, ఆప్లవేయుః=దుమికి దాటగలరు. 


మ రక రకొకయును, వి శేయుశ్చ= ప్రవేశింపగలరు. తోయదాన పి=మేఘములను 
కూడ, గృహ్లీయుః= గ హింపగలరు. 


తా. వారు పాదములచేత భూమిని చీల్చిచేయగలరు. సముద్రమును 
దాటగలరు. ఆకాశములో (ప్రవేశించి మేఘాలను కూడ (గహింపగలరు. 26 


మూ. గృహ్హీయు రపి మాతజ్ఞాన్మత్తాన్‌ ప్రవ్రజతో వనే, 
దా ౧ = 

నర్హమానాశ్చ నాదేన పాతయేయుర్సిహజ్లమాన్‌. 27 

యి tas 

ప్ర అ. వనే=అరణ్యమునందు, ప్రవజతః=సంచరించుచున్న, మత్తాన్‌= 
మదించిన, మాతజ్లాన్‌ అపి=ఏనుగులను గూడ, గృహ్లీయుః=పట్టుకొనగలరు. 
నర్పమానాః=ధ్వనిచేయుచున్నవారై, నాదేన=ధ్వనిచేత, విహజమాన్‌ =పక్సులను, పాత 
యేయుః=పడిపోవునట్లు చేయగలరు. 


తా. అరణ్యాములలో సంచరించు మత్తగజములను కూడ పట్టుక్‌నగలరు. 


222 శ్రీమద్రామాయణము 


ఆ వానరుల అరపులు విని పక్షులు క్రిందకు పడిపోవును కూడ. 27 


మూ. శఈదృశానాం ప్రసూతాని హరీణాం కామరూ పిణాల్‌, 

శతం శతసహస్రాణి యూథపానాం మహాత్మనామ్‌. 28 

ప్ర అ కామరూ పిణామ్‌=ఇష్ష మైన రూపములను ధరింప గలిగిన 
వారును, యూధథపానామ్‌= సేనానాయకులును, మహాత్మ నామ్‌=అధికధైర్యవంతు 
లును, అగు, ఈదృశానామ్‌ =ఇట్రి, హరీణామ్‌=వానరులయొక్క, శతమ్‌=నూరు, 
శతసహ్మస్రాణి=లక్షలు, ప్రసూతాని=ప్పుట్రింపబడినవి. 

యి లు 

తా. కామరూపులును, సేనానాయకులును, మహాత్ములును, అగు ఇట్టి 
వానరులు నూరులక్షలు (కోటిమంది) సృజింపబడిరి. 28 
మూ. తే ప్రధానేషు యూఖథేషు హరీణాం హరియూథపాః, 

బభూవుర్వ్యూథప శ్రేష్టా వీరాంశ్సాజనయన్‌ హరీన్‌. 20 

ప. అ. తే=ఆ, హరియూథపాః=వానరేనానాయకులు, హరీణామ్‌= 

రే 
వానరులయొక్క, ప్రధా నేషు=ప్రధానములైన, యూథేషు=సేనలయందు, యూథ 
ష(శేష్టాః= సేనానాయకులలో ముఖ్యులుగా, బభూవుః=అయిరి. వీరాన్‌=వీరులైన, 
హరీన్‌ =వానరులను, అజనయన్‌ చ=పుట్టించిరి. 

తా. ఆ వానరసేనానాయకులు వానరుల ముఖ్య సేనలకు నాయకురై, 
వీరులగు వానరులను పుట్రించిరి. 29 
మూ. అన్యే బుక్షవతః ప్రస్తానవతస్తుస్సహ(స్రశః, 

యి రా 

అన్యే నానావిధాన్‌ శెలాన్‌ జేసే కాననాని చ. 30 

ప అ. అన్యే-కొందరు వానరులు, సహస్రశః= వేలకొలది, బుక్షవతః:= 
బుక్షవత్సర్వతముయొక్క, (ప్రస్తాన్‌=చరియలను, అవతస్టుక౯ఆశ్రయించి యుండిరి. 

యి ఢా డా 

అన్యే-మరి కొందరు, నానావిధాన్‌=అనేకవిధములైన, _శైలాన్‌ =పర్వతములను, 
కాననాని చాఅడవులను, భేజిరే=పాందిరి. 

తా. వేలకొలది దానరులు కొందరు బుక్షవత్సర్వతము పైన నివసించిరి. 
మరి కొందరు అనేక పర్వతముల “పైనను, అడవులందును నివసించిరి. 30 
మూ. సూర్యపుత్రం చ సుగ్రీవం శక్రపుత్రం చ వారీనమ్‌, 

భ్రాతరావుపతస్టుస్తే సర్వ ఏవ హరీశ్వరాః, 31 

నలం నీలం హనూమన్తమన్యాంశ్చ హరియూథపాన్‌. 


బాలకాండము స.17 223 


ప్ర అ. లే=ఆ, హరీశ్వరాః=వానరులు, సర్వే=అందరును, (భ్రాతరౌ= 
సోదరు లైన, సూర్యపుత్రమ్‌=సూర్యుని కుమారు డైన, సుగ్రీవమ్‌=సుగ్రీవుని, 
శక్రపుత్రమ్‌=ఇంద్రుని పుత్రు డైన, వాలినం చావాలిని, నలమ్‌=నలుని, నీలమ్‌=నీలుని, 
హనూమన్తమ్‌=హనుమంతుని, అన్యాన్‌=ఇతరులైన, హరియూథపాంశ్చ=వానర సే 
నానాయకులను, ఉపతస్టుః= సేవించిరి. 

తా. ఆ వానర్యశ్రేష్టులందరు, ఇంద్రసూర్యుల కుమారులును సోదరులును 
అగు వాలిస్నుగ్రీవులను, నలుని, నీలుని, హనుమంతుని, తదితరవానరపేనా 
నాయకులను సేవించుచుండిరి. 31 
మూ. తే తార్‌క గ్రబలసంపన్నాః సర్వే యుదవిశారదాః, 

యలు ఠా 

విచరన్తో ౬ర్రయన్‌ దర్సాత్సింహవ్యాఘ్రమహోరగాన్‌. 32 

ప్ర. అ. తార్‌క్ష్యబలసంపన్నాః=గరుత్మంతుని వంటి బలము కలవారును, 
యుద్దవిశారదాః=యుద్దమునందు సమర్జులును అగు, తే సర్వే=వారందరును, 
విచరన్తః=సంచరించుచు, దర్సాత్‌=గర్వము వలన, సింహవ్యాఘ్రమహోరగాన్‌ = 
సింహములను, ద్యాఘములను, మహాసర్పములను, అర్రయన్‌ = పీడించిరి. 

తా. గరుత్మంతుని వంటి బలము కలవారును, యుద్దసమర్హులును అగు ఆ 
వానరు లందరును సంచరించుచు, దర్పముచేత, సింహవ్యాఘమహోరగములను 
పీడించిరి. అనగా వాటికి కూడ భయము కలుగు నట్టు సంచరించిరి. 32 
మూ. తాంశ్చ సర్వాన్‌ మహాబాహుర్యాలీ విపులవిక్రమః, 

జుగోప భుజవీర్యేణ బుక్షగోపుచ్చవానరాన్‌. 33 

ప. అ. మహాబాహుః=గొప) బాహువులు కలవాడును, విపులవి[కమః=గొప 

ఆ a) న్‌ బై 
పరాక్రమము కలవాడును అయిన, దాలీ=వారి, తౌన్‌=ఆ, సర్యాన్‌=సమ 
స్తమైన, బుక్షగోపుచ్చవానరాన్‌ =బుక్ష గోపుచ్చ (కొండముచ్చు) వానరులను, 
భుజవీ ర్యేణ=భు జపర్మాక్రమము చేత, జుగోప రక్షించెను. 

తా. గొప్పు బాహువులు గల, అ కపరాక్రమవంతు డైన వాలి తన 
భుజబలముచేత ఆ బుక్షగోపుచ్చవానరులను రక్షించెను. 33 
మూ. తైరియం పృథివీ శూరైః సపర్వతవనార్హవా, 

క్షీ జ కణ 

కిర్డా వివిధసంస్థావైర్నానావ్యల్ఞనలక్ష జైః. 34 

ప. అ. శూరెః=శూరులును, వివిధసంసానెః= అనేకవిధములెన శరీరములు 

& a p= ఈ... 
కలవారును, నానావ్యల్ఞనలక్షణైః నానావిధము లైన దేహములకు సంబంధించిన 


224 శ్రీమద్రామాయణము 


గుర్తులును, జాతికి సంబంధించిన గుర్తులును కలవారును అగు, తైః౯వారిచేత, 
సపర్వతవనార్హవా=పర్వత - వన - సముద్రములతో కూడిన, ఇయమ్‌=ఈ, 
పృథివీ=భూమి, శీర్దా=వ్యాప్తమైనది. 

తా. అనేకవిధములైన శరీరనిర్మాణములును, అనేక విధములైన దేహ 
- జాత్యాదిచిహ్నములును గల ఆ శూరు లైన వానరులు, పర్వత-వన-సముద్ర 


సహిత మగు ఈ భూమిని ఆవరించి ఉండిరి. 34 
మూ. తైర్మేఘబ్బన్హాచలకూటకల్సె 

ర్మహాబలైర్యానరయూథపోలైః, 

బభూవ భూర్చీమశరీరరూ పై 

స్పమావృతా రామసహాయహేతోః. 35 


ఇత్యార్షే శ్రీమద్రామాయణే, ఆదికావ్యే 
పప్తదశః పర్షః 
ప్ర అ. మేఘబ్బన్టాచలకూటకల్పెః= మేఘసముదాయములతోడను పర్వత 
శిఖరములతోడను సమానులైన, మహాబల్రేః=గొప్ప బలము గల, భీమశరీరరూ పైః= 
భయంకర మైన శరీరములు ఆకారములు గల, తైః=ఆ, వానరయూథపాలైః=వానర 
పేనానాయకులచేత, భూః=భూమి, రామసహాయహేతోః=రామునకు సహాయము 
చేయుటకై, సమావృతా=ఆవరింపబడినది, బభూవ=ఆయెను. 


తా. మేఘముల గుంపులతోడను పర్వతశిఖరములతోడను సమానులును, 
మహాబలవంతులును, భయంకరము లైన శరీరములు కలవారును, రామునికి 
సాహాయ్యము చేయుటకై ఆవిర్భవించినవారును అగు ఆ వానర సేనానాయకులచే 
ఈ భూమి యంతయు ఆవరింపబడి యుండెను. 35 
“బాలానన్లిని” యను శ్రీమదామాయణాంధ్ర వ్యాఖ్యానమునందు 
బాలకాండలో నవ్తదశనర్థ సమాప్తము, 


అథ అష్టాదశః సర్గః 


[రాజులను బువ్యుశ్ళంగుని తమ దేశములకు వంవీవేసి వత్సీనమేతుడైన 
దశరథుడు తన నగరమునకు తిరిగి వచ్చుట. శ్రీరామలక్ష్మణ భిరతశత్రుఘ్నుల 
ఉత్పత్తి. వారికి జాతకర్మాది సంస్కారములు చేయుట. వారి శీలగుణాదుల 
వ్యర్ధనము. విశ్వామిత్రుడు దశరథునివద్దకు వచ్చుట. అతనికి దశరథుడు సత్కారము 
చేయుట.] 
మూ. నిర్వ్హ్భృత్తేతుక్రతౌ తస్మిన్‌ హయమేధే మహాత్మనః, 

ప్రతిగృహ్య సురా భాగాన్‌ ప్రతిజగ్ముర్యథాగతమ్‌. 1 

ప్ర. అ. మహాత్మనఃామహాత్ముడైన దశరథునియొక్క, తస్మిన్‌ =ఆ, 
హయమేధే=అశ్వమేధ మనెడు, (క్రతౌ=యాగము, నిర్వ ఎత్తే సతి=పూర్తికాగా, 
సురాః=దేవతలు, భాగాన్‌=భాగములను, (ప్రతిగృహ్య= స్వీకరించి, యథాగతమ్‌=వ 
చ్చినట్లుగానే, ప్రతిజగ్ముః=తిరిగి వెళ్ళిరి. 

తా. మహాత్ము డైన దశరథుడు ప్రారంభించిన అశ్వ మేధపుత్రకా మేష్టులు 
పూర్తి యైనవి. దేవతలు హవిర్భాగములను తీసికొని తమ తమ స్టానములకు 
వెడలిపోయిరి. 1 


మూ. సమాప్తదీక్రానియమః పత్నీగణసమన్విత:, 
ప్రవివేశ పురీం రాజా సభృత్యబలవాహనః, 2 
ప్ర అ. పల్నీగణసమన్వితః=భార్యల సముదాయముతో కూడిన, 
రాజా=రాజు, సమాప్తదీక్షానియమః=సమాప్త మైన దీక్షానియమములు కలవాడై, 
సభృత్యబలవాహనః=భృత్యులతో, సేనలతో, వాహనములతో కూడినవాడై, పురీమ్‌= 
పట్టణమును, 'ప్రవివేశ=ప్రచేశించెను. 


తా. పత్నీసమేతుడైన దశరథుడు యాగదీక్షానియమములను పూర్తి 
చేసికొని, భృత్య-బల-వాహనాదులతో అయోధ్యానగరమును ప్రవేశించెను. 2 


మూ. యధథార్లం పూజితా స్తేన రాజ్ఞా వై ప్పథివీశ్వరాః, 
ముదితాః ప్రయయుర్రేశాన్‌ ప్రణమ్య మునిపుజ్ఞవమ్‌. 3 


ప్ర. అ. పృథివీశ్వరాః=రాజులు, తేన రాజ్ఞా=ఆ రాజుచేత, యథార్లమ్‌= తగు 


226 శ్రీమద్రామాయణము 


విధముగా, పూజితాః= పూజింపబడినవారై, ముదితాః=సంతో షించినవారై, ముని 
పుబ్బవమ్‌=ముని శేష్ణుని, ప్రణమ్య=నమస్కరించి, దేశాన్‌= తమ దేశములను గూర్చి, 
ప్రయయుః=వెల్లిరి. 

తా. యాగమునకు ఆహూతులై వచ్చిన రాజు లందరును, తగు 


విధముగ దశరథునిచేత పూజింపబడినవారై, వసిష్టునకు నమస్కారము చేసి, 
సంతోషముతో స్వదేశములకు వెళ్లిరి, 3 
మూ. శ్రీమతాం గచ్చతాం తేషాం స్వపురాణి పురాత్తతః, 

బలాని రాజ్ఞాం శుభ్రాణీ ప్రహృష్టాని చకాగిరే. 4 

ప్ర. అ. తతః పురాత్‌ =ఆ పట్టణమునుండి, స్వపురాణాతమ పురము 
లను గూర్చి, గచ్చతామ్‌ = వెళ్లుచున్న, శ్రీమతామ్‌=శ్రీమంతు లైన, తేషామ్‌=ఆ, 
రాజ్ఞామ్‌=రాజులయొక్క, శుభ్రాణి=శుభ్రముగా నున్న, ప్రహృష్టానిాసంతసించిన, 
బలాని= సైన్యములు, చకొశి రే=ప్రకాశించినవి. 

తా. అయోధ్యాపురినుండి తమ పురములకు బయలుదేరిన ఆ రాజుల 
"సైన్యములు, శుభమురై ఆనందము కలవై ప్రకాశించినవి. 

వి. 'శుభ్రాణి' అనుదానికి దశరథు డిచ్చిన వస్రాదులచే తెల్లగా నున్నవి 
అని కొందరివ్యాఖ్య. అంతకంట - సైనికులు అందరును ఒక నియమిత మగు 
వేషమును (Uniform) ధరింతురు గాన వారు (పయాణముచే సి పోవుచున్నప్పుడు 
చాల అందముగా కనబడి రనియు, అదియే శుభ్రత్వ మనియు చెప్పుట యుక్తము. 
మూ. గతేషు పృథివీ శేషు రాజా దశరథస్తదా, 

ప్రవివేశ పురీం శ్రీమాన్‌ పురస్కృత్య ద్విజోత్తమాన్‌ | ర్‌ 

ప్ర. అ. పృథివీశేషు=రాజులు, గతేషు సత్సు=తిరిగి వెళ్లిపోయినవారగు 
చుండగా, తదా=అప్పుదు, శ్రీమాన్‌ =శోభాయుక్తుడైన, రాజా దశరథః=దశరథ 
మహారాజు, ద్విజోత్తమాన్‌= బ్రాహ్మణ శ్రేష్ణలను, పురస్కృృత్య=ఎదుట ఉంచుకొని, 
పురీమ్‌= నగరమును, ప్రవివేశ= పచేశించెను. 

తా. రాజులు వెడలిపోయిన పిదప శ్రీమంతు డగు దశరథమహారాజు, 
సద్రాహ్మణులను ముందిదుకొని నగరము ప్రవేశించెను. ర్‌ 


మూ. శాన్తయా ప్రయయౌ సార్హం బుశ్యశ్చజ్లః సుపూజితః, 
అన్వీయమానో 5 రాజ్ఞాథ సౌనుయాత్రేణ ధీమతా. 6 


ప్ర అ. అథధ= పిమ్మట, ముశ్యశ్చజ్లః=బుశ్యశ్చంగుదు, సుపూజితః=బాగుగా 


బాలకాండము స.18 227 


పూజింపబడినవాడై, సానుయాత్రేణ=అనుచరులతో కూడిన, దీవుతా=ధీమంతు 
డైన, రాజ్ఞా=రోమపాదునిచేత, అన్వీయమానః=అనుసరింపబడుచున్నవాడై, శాన్తయా 
సార్హమ్‌=శాంతతోకూడ, ప్రయయౌ = వెళ్లెను. 
తా. దశరథుని నుండి బాగుగా పూజల నందుకొని బుశ్యశ్చంగుడు 
కూడ, పరివారసమేతు డైన రోమపాదుడు అనుసరింప, శాంతతో కూడ తిరిగి 
స్వస్థానమునకు వెళ్లెను. 6 
U అ అ జ్యా అది 
మూ. ఎవం విసృజ్య తాన్సర్వా వ్రాజా సంపూర్ణమానసః, 
ఉవాస సుఖిత స్తత్ర పుత్రోత్పత్తిం విచిన్తయన్‌. 7 
ప్ర అ. రాజా=దశరథుడు, ఏవమ్‌=ఈ విధముగా, తాన్‌ సర్యాన్‌= 
వారినందరిని, విసృజ్య=పంపివేసి, సంపూర్ణమానసః=నిండిన మనస్సు కలవాడై, 
పుత్రోత్సత్తిమ=పుత్రుల ఉత్పత్తిని గూర్చి, విచిన్తయన్‌=ఆలోచించుచు, తత్ర=అచట, 
సుఖితఃాసుఖవంతుడై, ఉవాసానివసించెను. 


తా. దశరథుడు ఈ విధముగా వారి నందరిని పంపివేసి, ఆనందముతో 
నిండిన మనస్సు కలవాడై, కుమారుల ఉత్పత్తి కై' ఎదురు చూచుచు, సుఖముగా 
నుండెను. 7 


మూ. తతో యజ్ఞే సమాస్తే తు బుతూనాం షట్సమత్యయుః, 


తతశ్చ ద్వాదశే మాసే వైత్రే నావమిశే తిథౌ, 8 
నక్షత్రే౭_దితిదైవత్వే స్వోచ్చసం స్టేషు పఇ్బసు, 

గ్రహేషు కర్కటే లగ్నే వాక్సతాదిన్లునా సహ, 9 
ప్రోద్యమానే జగన్నాథం సర్వలోకనమస్క తమ్‌, 
కౌసల్యాజనయద్రామం సర్వలక్షణసంయుతమ్‌, 10 


విష్ణోరర్హం మహాభాగం పుత్ర మైక్ర్యాకవర్రనమ్‌. 

ప్ర, అ. తతః= పిమ్మట, యజ్జే=-యజ్ఞము, సమా స్తే=సమాష్త మైన తరువాత, 
బుతునామ్‌=బుతువులయొక్క, షట్‌ =ఆరు (ఆరు బుతువులు), సమత్యయుః= 
గడిచినవి. తతః=పిమ్మట, ద్వాదశే మా సే=పం(డైండవ మాసమునందు, 
వైత్రేా-చైతమునందు, నావమికే తిథౌ=నవమితిథియందు, అదితిదైవత్యే=లదితి 
దేవతగా గల, నక్షలే=నక్షత్రమునందు, పఇ్బసు=ఐదు, (గ్ర హేషు=గ్రహములు, 
స్వోచ్చసం స్టేష=తమ తమ ఉచ్చస్థానములందు ఉండగా, కర్కటి లగ్నే= 
కర్కటలగ్నమునందు, _ చాక్సతౌ=బృహస్పతి, ఇన్దునా సహ=చంద్రునితోకూడ, 
ప్రోద్యమానే=ఉదయిందుచుండగా, కౌసల్యా=కౌసల్య, _జగన్నాథమ్‌=సకలజగత్తుల 


228 శ్రీమద్రామాయణము 


కును ప్రభువైన వాడును, సర్వలోకనమస్క ఎతమ్‌=సర్వలోకములచే నమస్క 
రింపబడినచాడును, సర్వలక్షణసంయుతమ్‌ =స కలలక్షణములతో కూడినవాడును, 
విష్ణో+=విష్ణువుయొక్క, ఆర్హమ్‌= అంశయైనవాడదును, మహాభాగమ్‌= =గొప్పుభాగ్యము 
కలవాడును, ఐక్ష్యాకవర్రనమ్‌ =ఇక్రాకువంశీ యులను వృద్ధిపొందించువాడును అగు, 
రామమ్‌=రాముని, పుత్రమ్‌= పుత్రునిగా, అజనయత్‌ =కనెను. 


తా. యజ్ఞము పూర్తి యైన తరువాత ఆరు బుతువులు గడచినవి. 
అనగా ఒక సంవత్సరము చాలవరకు పూర్తియైనది. తరువాత వచ్చిన పండెండవ 
మాస మగు రైత్రమాసమునందు, పునర్వసునక్షత్రయుక్తనవమీతిథియందు, ఐదు 
గ్రహములు తమ తమ ఉచ్చన్థానములం దుండగా - అనగా సూర్య - కుజ - గురు 
- శుక్ర - శనులు తమ ఉచ్చస్థానము లగు మేష-మకర-కర్కటక-మీన-తులా- 
రాసులందుండగా-గురుడు చంద్రునితో కలసి యున్న కర్కటలగ్నమునందు, 
కౌసల్య, సకలజగన్నాథుడును, సర్వలోకనమస్క ఎతుడును, సర్వలక్షణసంపన్నుడును, 
విష్ణువుయొక్క అంశయైనవాడును, మహాభాగ్యవంతుడును, ఇకా కువంశేవర్హనుడును 
అగు రాముని పుత్రునిగా కనెను. 


ఆజ « క. అ 
వి. విష్ణువునకు అంశకల్పన చ్యావహారికము. విష్ణ్వర్ణాంశభూతుడు 
సకల జగన్నాథుడు కాజాలడు. సకలజగన్నాథుడైనచో అర్జాంశత్వ మయుక్తము. 


శ్రీరాముడు మహావిష్ణువుయొక్క పూర్ణావతారము. 8 - 10 
మూ. కౌసల్యా శుశుభే తేన పుత్రేణామితతేజసా, 
యథా వరేణ దేవానామదితిర్వజపాణినా. 1 


ప్ర. అ. కౌసల్యా=కౌసల్య, అమితతేజసా=అమిత బైన తేజస్సు గల, 
తేన పుత్రేణ=ఆ పుత్రునిచేత, దేవానామ్‌=దేవతలలో, వరేణ= శేష్ణు డైన, 
వజపాణినా=దేచేంద్రునిచేత, అదిలిః యథా=అదితి వలె, శుశుభే=ప్రకాశించెను. 


తా. అమిత మైన తేజస్సు గల ఆ కుమారునితో కొసల్య, దేవతలలో 
(శ్రేష్టడైన దేచేంద్రునితో అతని తల్లియైన అదితి వలె ప్రకాశించెను. 11 


మూ. భరతో నామ కైకేయ్యాం జజ సత్యపరాక్రమః, 12 
సాక్షాద్విష్టోశ్చతుర్భాగః సర్వః సముదితో గుణైః. 
ప్ర అం సత్యపరాక్రమఃసత్య మైన పరాక్రమము కలవాడును, 
సాక్షాత్‌ =సాక్షాత్తు, వన పనయొ. న భాగ మైన చాడును, 


భర నామ=భరతు డనెదు పుత్రుడు, ౩ెకేయ్యార్‌=3 కెకేయియందు, జజ్జే= పుట్టను. 


బాలకాండము స.18 220 


తా. సత్యపరాక్రముడును, సాక్షాత్తు విష్ణువుయొక్క నాల్గవభాాగమైన 
వాడును, సమస్త సద్గుణ సంపన్నుడును అగు భరతు డను పుత్రుడు కైకేయి 
యందు జనించెను. 12 
మూ. అథ లక్ష ్మణశత్రుఘ్నా సుమిత్రాజనయత్సుతౌ, 13 

వీరౌ సర్వా స్త్రకుశలౌ విమ్ణోరర్హసమన్వితౌ. 

ప్ర. అ. అథాపిమ్మట, సుమిత్రాసుమిత్ర, వీరౌ=వీరులును, సర్వా 
స్ర్రకుశలౌ=సకలా స్త్రములందును నేర్పు కలవారును, విష్టోః=విష్ణువుయొక్క, 
అర్హసమన్వితౌ=అంశములతో కూడినవారును అగు, లక్ష్మణశతుఘ్నాలక్ష్మణశ 
(తుఘ్ను లనెడు, సుతౌ=కుమారులను, అజనయత్‌ =కనెను. 


తా. పిమ్మట సుమిత్ర, సకలాస్త్రములందును నేర్పు కలవారును, 
విష్ణువు యొక్క అంశతో కూడినవారును, వీరులును అగు లక్ష్మణశత్రుఘ్ను 
లను సుతులను కనెను. 13 


మూ. పుష్యే జాతస్తు భరతో మీనలగ్నే (ప్రసన్నధిః, 14 
సార్పే జూతౌ తు సౌమిత్రీ కుళీరేఒభ్యుదితే రవౌ. 


ప్ర. అ. ప్రసన్నధీకాప్రసన్న మైన బుద్ది గల, భరతఃాభరతుడు, 
పుష్యే=పుష్యమీనక్షత్రమునందు, మీనలగ్నే=మీనలగ్నమునందు, జాతః=పు ట్రైను. 
సౌమిత్రీ=సుమిత్రాకుమారులు, సార్సే=ఆ శేషానక్షత్రమునందు, కుళీరే=కర్కటకల 
గ్నమునందు, రవౌ=సూర్యుడు, అభ్యుదితే=ఉదయించిన వాడగుచుండగా, అనగా 
మరునాడు అని అర్ధము (కొందరు వ్రాసి నట్లు మధ్యాహ్న సమయమున 
రా గా 
అని కాదు) జాతౌ=పుట్టిరి. 


తా. నిర్మల మైన బుద్ది గల భరతుడు పుష్యమీనక్షత్రమునందు, 
మీనలగ్నమున పుట్టను. మరునాడు లక్ష్మణశృత్రుఘ్నులు, ఆశ్లేషానక్షత్రమునందు, 
కర్కటకలగ్నమున మధ్యాహ్నసమయమున పుట్టిరి. 14 
మూ. రాజ్ఞః పుత్రా మహాత్మానశ్చత్యారో జజ్ఞిరే పృథక్‌, 15 

గుణవన్సో౭_నురూపాశ్చ రుచ్యా ప్రోష్టపదోపమాః. 

ప్ర, అ. గుణావన్తణాగుణములు కలవారును, అనురూపాః=తగినవారును, 
రుచ్యా=కాంతిచేత, ప్రోష్టపదోపమాః=పూర్వాభాద్రోత్తరాభాద్రనక్షత్రములతో సమా 
నులును, మహాత్మ్నానః=గొప్ప బుధ్ధి కలవారును అగు, రాజ్ఞః=రాజుయొక్క, 
చత్వారః=నలుగురు, పుత్రాః=పుత్రులు, పృథక్‌=వేరు వేరుగా, జజ్జిరే=పుట్టిరి. 


230 శ్రీమద్రామాయణము 


తా, ఈ విధముగ దశరథునకు గుావంతులును, అనురూపులును, 
పూర్వాభాద్రోత్తరాభాద్రములు అను నాలుగు నక్షత్రముల వంటి కాంతి కలవారును, 


బుద్ధిమంతులును అగు నలుగురు పుత్రులు జనించిరి. 15 
మూ. జగుః కలం చ గన్హర్వా ననృతుశ్చాప్పరోగణాః, 16 
అ కోకో 9 

దేవదున్తుభయో నేదు: పుష్పవృష్టిశ్చ ఖాచ్చ్యుతా, 
ఉత్సవశ్చ మహానా సీదయోధ్యాయాం జనాకుల:. 17 


ప్ర. అ. గన్దర్వాణాగంధర్వులు, కలమ్‌=మధురముగా, జగుః=గానము 
చేసిరి. అప్పరోగణాః=అప్పరః స్త్రీ సమూహములు, నన్ఫతుః=నాట్యము చేసినవి. 
'దేవదునుభయః=దేవతల దుందుభులు, నేదుః=|మోగినవి, భాత్‌ =ఆకొశమునుండి, 
ద C 
పుష్పవృష్టిశ్చ-పుష్పవర్షము కూడ, చ్యుతా=పడినది, అయోధ్యాయామ్‌=అయోధ్యలో, 
జనాకులః=జనులచే వ్యాకుల మైన, మహాన్‌ =గొప్ప, ఉత్సవశ్చ=ఉత్సవము కూడ, 
ఆసీత్‌ =ఆయెను. 


తా. ఆ సమయమున గంధర్వులు మధురముగా గానము చేసిరి. 
అప్సరసలు నాట్యము చేసిరి. దేవదుందుభులు (మోగినవి. ఆకాశమునుండి 
పుష్పవర్షము కురిసినది. అయోధ్యలో ఎందరో జనులు పాల్గొనిన గొప్ప 
ఉత్సవము జరిగినది. 16, 17 


మూ. రథ్యాశ్ళ జనసంబాధా నటనర్తకసంకులాః, 
గాయనైశ్చ విరావిణ్యో వాదనైశ్చ తథాపరైః, 18 


ప్ర అ. రథ్యాః=వీథులు, జనసంబాధాః=జనులచేత ఇరు కైనవిగాను, 
నటనర్తకసంకులాః=నటులతోడను నర్తకులతోడను వ్యాప్త మైనవి గాను, గాయ 
నైశ్చాగానముచేయువారిచేతను, వాదవైః=వాద్యములు (మోగించువారిచేతను, 
తథా=మరియు, అపరైః=ఇతరులైన వందిమాగధాదులచేతను, విరావిణ్యః=బాగుగా 
ధ్వని చేయుచున్నవిగాను, అయినవి. 


తా. జనులతో కిక్కిరిసి ఉన్న వీథు లన్నియు నటనర్తకాదులతో 
నిండిపోయినవి. గాయకుల ధ్వనులు, వాద్యధ్వనులు వందిమాగధాదులు చేయు 
ధ్వనులును మిన్ను ముట్టినవి. 18 


మూ. ప్రదేయాంశ్చ దదౌ రాజా సూతమాగధవన్తినామ్‌, 
బ్రాహ్మణేభ్యో దదౌ విత్తం గోధనాని సహస్రశః. 19 


బాలకొండము స.18 231 


ప్ర. అ. రాజా౯రాజు, సూతమాగధవన్దినామ్‌=పౌరాణికులకును, వంశావళిని 
క్రీర్తించువారికిని, స్తోత్రపాఠము చేయువారికిని, ప్రదేయాన్‌ చ=ఇవ్వదగిన పారితో 
షికములను, దదౌ=ఇచ్చెను. (బ్రాహ్మణేభ్యః బ్రాహ్మ ణులకొరకు, విత్తమ్‌=ధనమును, 
సహస్రశః=వేలకొలది, గోధనాని=గోవు లనెడు ధనములను, దదౌ=ఇచ్చెను. 


తా. దశరథుడు సూత-మాగధ-వందులకు పారితోషికములను పంచి 
"పెట్టను. బ్రాహ్మణులకు అధికసంఖ్యాకము లగు గోవులను, తదితరవస్తువులను 
దానము చేసెను. 19 


మూ. _అతీత్యెకాదశాహం తు నామకర్మ తథాకరోత్‌, 
జ్యేష్టం రామం మహాత్మానం భరతం కైకయీసుతమ్‌. 20 
సౌమిత్రిం లక్ష్మణమితి శత్రుఘ్నమపరం తథా, 
వసిష్టః పరమప్రీతో నామాని కురుతే తదా. 21 


ప్ర. అ. తథా=మరియు, ఏకాదశాహమ్‌=పదకొండు రోజులు, అతీత్య=దాటి, 
నామకర్మ=నామకరణమును, అకరోత్‌ =చేసెను. మహాత్మా నమ్‌=-మహాత్ము డైన, 
జ్యేష్టమ్‌= పెద్దకుమారుని, రామమ్‌=రామునిగాను, కైకయీసుతమ్‌=కైకయీపుత్రుని, 
భరతమ్‌=భరతునిగాను, సౌమిత్రిమ్‌=ఒక సుమిత్రా కుమారుని, లక్ష్మణమితి= 
లక్ష్మణుని గాను, అపరమ్‌= రెండవ సుమిత్రాకుమారుని, శత్రుఘ్నమ్‌ =శత్రుఘ్నుని 
గాను, పరమ్మప్రీతఃమిక్కిలి సంతోషించిన, వసిష్టః౭వసిష్టుడు, తదా=అప్పుడు, 
నామాని= పేర్లను, కురుతే=చేసెను. 


తా. పదకొండు దినముల తరువాత నామకరణము జరిగెను. ఆనంద 
భరితహృదయు డైన వసిష్టుడు జ్యేష్ట డగు కౌసల్యాపుత్రునకు రాము డనియు, 
వైకేయీప్వుతునకు భరతు డనియు, సుమిత్రాపుతులకు  లక్ష్మణశ్మత్రుఘ్ను 
అనియు నామధేయములు చేసెను. 

వి. “రమన్తే సర్వే జనాః గుణైః అస్మిన్‌ ఇతి రామః” అను వ్యుత్పత్తి 
చేత, “సర్వజనులును సద్గుణములను బట్టి ఎవని విషయమున ఆనందవంతు 
లగుదురో అతదు రాముడు” అని “రామ్‌” శబ్బార్థము. “లక్ష్మీః అన్య అస్తీతి 
లక్ష్మణః” - సంపద, శోభ కలవాడు లక్ష్మణుడు. “దిభర్తీతి భరతః”- రాజ్యమును 
భరించినవాడు కావున భరతుడు. “శత్రూన్‌ హన్తీతి శత్రుఘ్నః” - శత్రువులను 
చంపువాడు శత్రుఘ్నుడు. 

క్షతియులకు జాతాశౌచము పండైెదు దినము లని (శుతులలో ఉన్నది. 
క్షత్రియులకు నామకరణము పదమూడవ దినమున చేయవలె నని స్మ తులలో 


232 శ్రీమద్రామాయణము 


నున్నది. అందుచే “ఏకాదశాహమ్‌” అను పదమునకు లక్ష్మణ శత్రుఘ్నులు పుట్టిన 
తరువాత పదకొండు రోజులు దాటిన తరువాత అని అర్థము _ చెప్పుకొనవలె నని 
గోవిందరాజుల వ్యాఖ్య. అట్లనను రామభరతులు పుట్టిన పదమూడవ దివసమైనను 
సౌమిత్రులు పుట్టిన పండ్రేండవ దివసమే కదా ? వారి. జన్మాశౌచమపే 
ఉన్నది కదా. స్మృృతికర్త యైన వసిష్టుడు ఏకాదశదివసానంతరము నామకరణము 
చేసినా డని చెప్పినపుడు మనకు ఈ వికల్పము లెందులకు ? రామభరతులకు 
ఒకనాడు, సౌమిత్రులకు మరొకనాడు నామకరణములు చేసి ఉండవచ్చును 
కదా ? జాతకర్మకు వలె నామకరణమునకు కూడ సూతక నిషేధము ఆనాడు 
లేదేమో ? మన భావాలు, సంప్రదాయాలు, ఆచారాలు ప్రాచీన్నగంథాలలో చేర్చి 
వ్యాఖ్యానించుట యుక్తము కాదు. వాక్యార్థమును యథాతథముగా (గ్రహించి 
ఇది ఆనాటి పరిస్థితి కదా అని అనుకొనుట యుక్తము. 20, 21 


మూ. బ్రాహ్మణాన్‌ భోజయామాస పౌరాన్‌ జానపదానపి, 
అదదాద్రాహ్న్మణానాం చ రత్నౌఘమమితం బహు, 22 
తేషాం జన్మక్రియాదీని సర్వకర్మా ణ్యకారయత్‌, 


ప్ర. అ. (బాహ్మణాన్‌ =బ్రాహ్మణులను, పొౌరాన్‌ =నగరములలో ఉన్నవారిని, 
జానపదాన పి=గ్రామీణులను, భోజయామాస =భుజింపచేసెను. బాహ్మణానాంచబా 
హ్మణులకు, అమితమ్‌=అమిత మైన, బహు=అత్యధిక మైన, రత్నౌఘమ్‌=రత్నస 
ముదాయమును, అదదాత్‌=ఇచ్చెను. లేషాం=ఆ పుత్రులకు, జన్మ క్రియాదీని=జ 
న్మ క్రియమొదలైన, సర్వకర్మాణి=సమస్తకర్మలను, అకారయత్‌ =చేయించెను. 


తా. దశరథుడు (బాహ్మణులకును, పౌరులకును, జానపదులకును 
సంతర్పణములు చేసి బ్రాహ్మణులకు అత్యధిక మగు రత్నసముదాయమును 
దానము చేసెను. ఈ విధముగ దశరథుడు కుమారులకు జాతకర్మ? 
నామకరణ-అన్నప్రాశన-చౌలోపనయనాదిసంస్కారము లన్నియు యథాకాలముగ 
చేయించెను. 22 


మూ. తేషాం కేతురివ జ్యేష్ట రామో రతికరః పితుః, 23 
బభూవ భూయో భూతానాం స్వయంభూరివ సంమతః., 


ప్ర అ, తేషామ్‌=వారిలో, జ్యేష్టః= పెద్దవాడైన, రామః=రాముడు, 
కేతురివ=ధ్వజము. వలె, పితుతండ్రికిి భూయఃామిక్కిరి, రతికరః=పీతిజ 
నకుడై, స్వయంభూరివ=[బహ్మ దేవుడు వలె, భూతానామ్‌=సకల ప్రాణులకును, 
సంమతః=ఆదరపాొత్రుడు, బభూవాఆయెను. 


బాలకొండము స.18 233 


తా. వారిలో పెద్దవా డైన రాముడు ధ్వజము వలె సర్యోన్నతుడై, 
తండ్రికి చాల ప్రీతిని కలిగించెను. (బ్రహ్మదేవుడు వలె సమస్తప్రాణుల ఆదరమును 
చూరకొనెను. 23 
మూ. సర్వే వేదవిదః శూరాస్సర్వే లోకహితే రతాః, 24 

సర్వే జ్ఞానోపసంపన్నాః సర్వే సముదితా గుణైః. 

ప్ర. అ. సర్వే=అందరును, వేదవిదః=వేదచేత్తలే. శూరాఃజశూ 
రులే. సర్వే=అందరును, లోక హిలే=లోక క్షేమమునందు, రతాః=ఆసక్తి కలవారే. 
సర్వే=అందరును, జ్ఞానోపసంపన్నాః=జ్ఞానముతో కూడినవారే. సర్వే=అందరును, 
గుణై=సద్దుణములతో, సముదితాః=కూడినవారే. 


తా. ఆ దశరథపుత్రులందరును వేదవేత్తలే, అందరును శూరులే, 
అందరును జ్ఞానసంపన్నులే. అందరును సద్గుణశోభితురే. అందరును 
లోకక్షేమమునందు ఆసక్తి కలవారే. 24 


మూ. తేషామపి మహాతేజా రామః సత్యపరాక్రమః; 25 
ఇష్టః సర్వస్య లోకస్య శశాజ్బు ఇవ నిర్మల: 
ప్ర అ. తేషామ పీ=వారందరిలోకిని, మహాతేజాః=గొప్ప తేజస్సు కల 
వాడును, సత్యపర్నాక్రమః=వ్యర్థము కాని పరాక్రమము కలవాడును అగు, 
రామః=రాముడు, నిర్మలః=కలంకర హితు డగు, శశాజ్కః ఇవైచంద్రుడు వలె, 
సర్వస్య=సమస్త మైన, లోకస్య=లోకమునకు, ఇష్టః=ఇష్టమైనవాడు. 
తా. వారందరిలో కూడ, మహాతేజఃశాలియు, సత్యపరాక్రముడును అగు 
రాముడు, నిర్మలు డైన చంద్రుడు వలె సకలలో కమునకు ఇష్టుడై ఉండెను.25 
ఆ Cd వవ్‌ A A అ 
మూ, గజస్కన్లైఒశ్వప్ప షె చ రథచర్యాసు సమ్మ తః, 26 
ధనుర్వేదే చ నిరతః సితృశుశూషణే రతః. 


ప్ర. అ. గజస్కన్దే=ఏనుగ మూపు నెక్కుటయందును, అశ్వప్పస్మే చ=గు 
జ్ఞము వీపుపై ఎక్కి ప్రయాణములు చేయుటయందును, రథచర్యాసు=రథము 
యొక్క నడకలయందును, సంమతః=సమర్థ్జు డని అందరిచేతను అంగీకరింప 
బడినవాడు. ధనుర్వేదే చాధనుర్వేదమునందు కూడ, నిరతఃాఆసక్తి కలవాడు. 
పీతృశుశూషణే=తలిదండ్రుల సేవ చేయుటయందు, రతః=ఆసక్తి కలవాడు. 


తా. రాముడు గజాశ్వరథములపై నెక్కి యుద్దము చేయుటయందు 
సమరు డని "పేరెన్నిక గనెను. అతడు ధనుర్వేదమునందు (శ్రద్ద కలవాడు. 
రా ఠా 


234 శ్రీమద్రామాయణము 
పితృపసేవచేయుటయందు ఆసక్తి కలవాడు. 26 
మూ. _బాల్యాత్రభృతి సుస్నిగ్గో లక్ష శ్రణో లక్షి శ్రవర్తనః, 
రామస్య లోకరామస్య భ్రాతుర్ణే్యష్టస్య నిత్యశః, 27 
ప్ర. అ. లక్షి శ్రైవర్హనః౭సంపదను వృద్ధిపాందించు, లక్ష్మణఃలక్ష్మణుడు, 
బాల్యాత్‌ ప్రభృతి=బాల్యమునుండియు, లోకరామస్య=లోకమునకు మనోహరుడును, 


జ్యేష్పస్య (భాతుః=జ్యేష్టసోదరుడును అగు, రామస్య=రాముని విషయమున, 
నిత్యశః=ఎల్లప్పుడును, సుస్నిగ్గఃాబాగుగా స్నేహము కలవాడై, ఉండెను. 


తా. సంపదలను వృద్ధిపాందించు లక్ష్మణుడు, చిన్నతనము నుండియు, 
లోకములకు మనోహరుడును, జ్యేష్టసోదరుడును అగు రాముని విషయమున 


సర్వదా అత్యధిక స్నేహము కలవాడై ఉండెను. 27 
మూ. సర్వపియకరస్తస్య రామస్యాపి శరీరతః, 28 


లక్ష్మణో లక్ష ఇసంపన్నో బహిఃప్రాణ ఇవాపరః. 


'ప్ర.అ. లక్షి శ్రసంపన్నః=శోభాసంపన్ను డైన, లక్ష్మణఃలక్ష్మణుడు, శరీరతః 
అపి=శరీరమును కూడ అర్పించి, సర్వ పియకరః=సమస్తవిధము లగు (పీయములను 
చేయుచు, తస్య=ఆ, రామస్య=రామునకు, అపరః= రెండవ, బహిఃప్రాణ ఇవాబైట 
సంచరించు ప్రాణము వలె ఉండెను. 


తా. రామునకు సకల (పియములను చేకూర్చుటకై శరీరమును కూడ 
అర్పించుటకు వెనుతీయని లక్ష్మిసంపన్ను డైన లక్ష్మణుడు రామునకు, బైట 
సంచరించు చున్న మరియొక ప్రాణమా అన్నట్లు అపార స్నేహాస్పదుడయ్యెను.28 


మూ. నచ తేన వినా నిద్రాం లభతే పురుషోత్తమః, 
మృష్టమన్న ముపానీతమశ్నాతి నచ తం వినా. 20 


ప్ర అ. పురుషోత్తమః =పురుష్నశేష్టు డైన రాముడు, తేన వినా=ఆ 
లక్ష్మణుడు లేకుండ, నిద్రామ్‌=నిదను, న లభతే=పొందడు. ఉపొనీతమ్‌=తీ 
సికొనిరాబడిన, మృష్టమ్‌= శేష మైన, అన్నం చాఅన్నమును కూడ, తం 
వినా=అతడు లేకుండ, న అశ్నాతి=భుజింపడు. 


తా. లక్ష్మణుడు ప్రక్కన లేకున్నచో శ్రీరాముడు న్నిద్రపోయెడివాడు 
కాదు. అతడు లేనిచో మధుర మైన ఆహారమును కూడ భుజించెడివాడు 
కాదు. 29 


బాలకాండము స.18 235 


మూ. యదా హి హయమారూడో మృగయాం యాతి రాఘవః 30 
తదైనం పృష్టతో౭_న్వేతి స ధనుః పరిపాలయన్‌. 
ప్ర అ. రాఘవఃరాముడు, హయమ్‌=అశ్వమును, ఆరుహ్య=ఎక్కి, 
యదా=ఎప్పుడు, మృగయాం=వేటనుగూర్చి, యాతి=వెళ్లెనో, తదా=అప్పుడు, సః=ఆ 
లక్ష్మణుడు, ధనుకాధనుస్సును, పరిపాలయన్‌=ధరించిన వాడై, ఏనమ్‌=ఈ 
రాముని, పృష్టతః= వెనుకనే, అన్వేతి=అనుసరించి వెళ్లును. 


తా. రాముడు అశ్వము నెక్కి వేటకై బయల్వెడలినపుడు లక్ష్మణుడు 


ధనుస్సు చేత బూని ఆతని వెనుకనే వెళ్లెడివాడు. 30 
9 Ca థి అ 
మూ. భరతప్యాపి శత్రుఘ్నో లక్ష శ్రణొవరజో హి్‌సః, 
ప్రాతైః (పీయతరో నిత్యం తస్య చాసీత్తథా (పీయః. 31 


ప్ర. అ. లక్ష్మణావరజః-లక్ష్మణుని తమ్ముడైన, సః=ఆ, శత్రుఘ్నః=శత్రు 
ఘ్నుడు, భరతస్యాపి-భరతునకు, నిత్యమ్‌=ఎల్లప్పుడును, ప్రాణైః=ప్రాణములచేత, 
(పియతరః=ఎక్కువ ఇష్టు డయ్యెను, (భరతుడు), తస్య చ=ఆ శత్రుఘ్నునకు 
కూడ, తథా=ఆ ' విధముగనే, (పియః=ఇప్టుడు, (అసీత్‌=ఆయెను.) 

తా. అట్లే లక్ష్మణుని తమ్ము డైన శత్రుఘ్నుడు భరతునకు ప్రాణముల 
కంట ఎక్కువ (పియు డయ్యెను. శత్రుఘ్నునకు భరతుడును అట్లే (పియు 
డయ్యెను. 31 
మూ స చతుర్భిర్మహాభా గః పురైర్రశరథః ప్రి పైః, 32 

బభూవ పరమ్మపీతో దేవైరివ పితామహః. 

ప అ. స=ఆ, దశరథఃదశరథుడు, మహాభా గ్రైః౭మహాభాగ్యవంతు 
లైన, చతుర్భిః=నలుగురు, పుతైః=పుత్రులతో, పితామహః బ్రహ్మ దేవుడు, దేవైః 
ఇవాదేవతలతో వలె, పరమ్మపీతః౯చాల సంతసించినవాడు, బభూవ=ఆయెను. 


తా. భాగ్యశాలులును, (ప్రియులును అగు ఆ నలుగురు కుమారులతో 


దశరథుడు, దేవతలతో బ్రహ్మదేవుడు వలె చాల సంతోషీంచెను. 32 
మూ. తేయదా జ్ఞానసంపన్నాః సర్వః సముదితా గుణైః, 33 
5 . క్షీ nC e 
ప్రీమన్తః కీర్తిమన్తశ్చ సర్వజ్ఞా దీర్ణదర్శినః, 
తేషామేవంప్రభావానాం సర్వేషాం దీప్తతేజసామ్‌, 34 


పితా దశరథో హృష్ట బ్రహ్మా లోకాధిపో యథా. 


236 శ్రీమద్రామాయణము 


ప. అ. తే=వారు, యదా=ఎప్పుడు, జ్ఞానసంపన్నాః=జ్ఞానముతో 
కూడినవారుగాను, సర్వె=సమస్త మైన, గులైః=గుణములతో, సముదితాః= 
కూడినవారుగాను, (హీమన్తః=లజ్జ కలవారుగను, కీర్తిమన్తశ్చైకీర్తి కలవారు 
గాను, సర్వజ్ఞాః=అన్నియు తెలిసిన వారుగాను, దీర్షదర్శినః=దూరముగా ఆలోచించ 
గలవారుగాను, (అయిరో, అప్పుడు, ఏవంప్రభావానామ్‌=ఇట్టి (ప్రభావము గల, 
దీప్తతేజసామ్‌= ప్రకాశించుచున్న తేజస్సు గల, లేషాం సర్వేషామ్‌=వారు అందరి 
విషయమునను, పితా=తండ్రి యైన, దశరథః=దశరథుడు, లోకాధిపః=లోకాధిపతి 
యైన, బ్రహ్మా యథా=బ్రహ్మ దేవుడు వలె, హృష్టః=సంతో షించెను. 

తా ఆ కుమారు లందరును జ్ఞానసంపన్నులు, సర్వగుణభూ షితులు, 
తప్పుపనులు చేయుటకు సిగ్గుపడెడువారు, కీర్తిని సంపాదించినవారు, అన్ని 
విషయములందును జ్ఞానము సంపాదించినవారు, దీర్జాలోచన చేయ సమర్జులుఅయి 
యుండిరి. ఇట్టి ప్రభావము గల తేజశ్ళాలు లగు ఆ పుత్రులను చూచుకొని 
దశరథమహారాజు సకలలోక ప్రభు వగు ప్రజాపతి వలె సంతుష్టాంతరంగు డయ్యెను. 


మూ. తే చాపి మనుజవ్యాఘా వైదికాధ్యయనే రతాః 35 

9 జ్యూ 9 త్త 

పీతృశుశూషణరతా ధనుర్వేదే చ నిష్టితాః 

ప్ర అ. తే=ఆ, మనుజవ్యాఘాః అ పి-మనుష్య(శ్రేష్టులు కూడ, 
వైదికాధ్యయనే= వేదాధ్యయనమునందు, _రతాః=శ్రద్దావంతులుగను, _ పీతృశుశ్రూ 
షణ రతాఃాతలిదండ్రులకు శుశూష చేయుటయందు ఆసక్తి కలవారుగాను, 
ధనుర్వేదే=ధను ర్వేదమునందు, నిష్టితాశ్చవనిష్టాతులుగను ఉండిరి. 

తా. ఆ రామలక్ష్మణభరతశతుఘ్నులు వేదాధ్యయనమందు (శ్రద్ధావంతులై, 
తలిదండ్రులను “సేవించు టయందు ఆసక్తి కలవారై, ధనుర్వేదమునందు కూడ 
నైపుణ్యామును సంపాదించిరి. 35 


మూ. అథ రాజా దశరథ స్తేషాం దారక్రియాం ప్రతి, 36 
చిన్తయామాస ధర్మాత్మా సోపాధ్యాయః: సబాన్హవ:. 
ప్ర. అ. అథ=పిమ్మట, ధర్మాత్మా=ధర్మాత్ము డైన, రాజా దశరథః=దశరథ 
మహారాజు, సోపాధ్యాయః=పురో హితునితో కూడిన వాడై, సబాన్హవః=బంధువులతో 
కూడినవాడై, తేషాం=ఆ కుమారులయొక్క, దారక్రియాం ప్రతి=వివాహమును 
గూర్చి, చినయామాస=ఆలోచించెను. 


తా. ఒకనాడు, దశరథమహారాజు, పురోహితునితోడను, బంధువులతో 
డను కలిసి ఆ కుమారుల వివాహమును గూర్చి ఆలోచించుచుండెను. 36 


బాలకాండము స.18 237 


మూ. తస్య చిన్తయమానస్య మన్తిమధ్యే మహాత్మనః, 37 

అభ్యగచ్చన్మహాతేజా విశ్వామిత్రో మహామునిః. 

ప్ర అ, మహాత్మనః=పూజ్యమైన బుద్ధి గల, తస్య=ఆ దశరథుడు, 
మన్తిమరధ్యే-మంత్రుల మధ్యయందు, చిన్తయమానస్య=ఆలోచించుచుండగా, మహా 
తేజాః=గొప్ప తేజస్సు గల, విశ్వామిత్రః మహామునిః=మహాముని యైన విశ్వామిత్రుడు, 
అభ్యగచ్చత్‌ =వచ్చెను. 

తా. బుద్ధిశాలి యగు దశరథుడు మంత్రులతో ఆలోచించుచుండగా, 
మహాతేజశ్ళాలి యగు  విశ్వామిత్రమహాముని అచటకు వచ్చెను. 37 
మూ. స రాజో దర్శనాకాంక్షీ ద్వారాధ్యక్షానువాచ హ. 38 

శీఘ్రమాఖ్యాత మాం ప్రాప్తం కౌశికం గాధినః సుతమ్‌. 

ప. అ. సః=లఅతడు, రాజురాజుయొక)., దర్శనాకాంకీ =దరునమును 

(౬ వ గ్రా ౧! యి J 
కోరుచున్నవాడై, ద్వారాధ్యక్షాన్‌=ద్వారపాలకులను గూర్చి, ఉవాచ హ=పలికెను. 
“గాధినః=గాధియొక్క, సుతమ్‌=కుమారుడును, కౌగికమ్‌=కుగి కవంశమునందు పుట్టి 
నవాడును అగు, మామ్‌=నన్ను, (ప్రాప్తమ్‌=వచ్చిన వానినిగా, శీ ఘము=శీఘముగా, 
ఆభ్యాత=చెప్పుడు.” 

తా. రాజదర్శనమును కోరుచున్న అతడు, ద్వారపాలకులతో “కుగికవం 
శీయుడును, గాధికుమారుడును అగు విశ్వామిత్రుడు వచ్చినాడు అని గీఘ్రముగ 
చెప్పుడు” అని పలికెను. 38 
మూ. తచ్చుత్వా వచనం త్రాపాద్రాజ్ఞో వేశ్మ ప్రదుద్రువుః, 39 

సంభ్రాన్తమనసః సర్వే తేన వాక్యేన చోదితా:. 

ప్ర. అ. తత్‌=ఆ, వచనమ్‌=వాక్యమును, (శుత్వా=విని, సర్వే=వారంద 
రును, సంభ్రాన్తమనసః=కలతపడినమనస్సుకలవారై, తేన=ఆ, వా క్యేన=వాక్యముచేత, 
చోదితాః= పేరే పింపబడిన వారై, రాజ్ఞ=రాజుయొక్క, వేశ్మ =గృహమునుగూర్చి, 
(ప్రదుద్రువుః=పరుగెత్తిరి. 

తా ఆ మాట వినగనే ద్యారపాలకు లందరును, ఆ వాక్యముచే 
పేరేపింపబడిన వారె, భయపడిన చిత్తముతో, రాజగుహమునకు పరుగెత్తి వెళిరి. 
(ల మ న. ట్ర —_ గా 
మూ తే గత్వా రాజభవనం విశ్వామిత్రమృషిం తదా, 40 

ప్రాప్తమావేదయామాసుర్నపాయైక్షాకచే తదా. 


ప్ర. అ. తదా=అప్పుడు, తే=వారు, రాజభవనమ్‌=రాజగృహమును 


238 శ్రీమద్రామాయణము 
గూర్చి,గత్వా= వెళ్లి, తదా=అప్పుడు, విశ్వామిత్రమ్‌ బు షీమ్‌=ైవిశ్యామి త్ర మహర్షిని, 
'ప్రాప్తమ్‌=వచ్చినవానినిగా, ఐక్ట్వాక వే=ఇక్ష్యాకువంశీయుడైన, నృపాయ=దశరథునకు, 
ఆవేదయామాసుః=తెలిపిరి. 


తా. వారు రాజప్రాసాదము చేరి విశ్వామిత్రమహర్షి వచ్చినా డని 
దశరథునకు తెలిపిరి. 40 


మూ. తేషాం తద్వచనం శ్రుత్వా సపురోధాః సమా హితః, 41 
ప్రత్యుజ్ఞగామ తం హృష్ట్రో బ్రహ్మాణమివ వాసవః. 
ప్ర. అ. తేషామ్‌=ఆ ద్వారపాలకులయొక్క, తత్‌ =ఆ, వచనమ్‌ =వాక్యమును, 
(శుత్వా=విని, హృష్టః౭సంతసించిన ఆ దశరథుడు, సపురోధాః=పురో హితులతో 
కూడినవాడై, సమా హితః=సావధానచిత్తుడై, తమ్‌=ఆతనిని, వాసవః=దేవేంద్రుడు, 
బహ్మాణమివాబ్రహ్మను వలె, (ప్రత్యుజ్జగామ=ఎదుర్కొనెను. 


తా. వారి మాటలు విన్న దశరథుడు, సంతసించి, పురో హితసమేతుడై, 


సావధానచిత్తుడై, దేవేంద్రుడు (బహ్మకు వలె, అతనికి ఎదురేగెను. 41 
మూ. తం దృష్ట్వా జ్వలితం దీప్తతపసం సంశితవ్రతమ్‌, 42 


ప్రహృష్టవదనో రాజా తతో౭_ర్ద గముపహారయత్‌ స 
ప్ర అ. తతః= పిమ్మట, రాజా=రాజు, జ్వలితమ్‌= ప్రకాశించుచున్న 
వాడును, దీప్తతపసమ్‌ = ప్రకాశించుచున్న తపస్సు కలవాడును, సంగిత వతమ్‌= 
తీవ్రము లైన నియమములు కలవాడును అగు, తమ్‌=ఆతనిని, దృష్ట్వా=చూచి, 
(ప్రహృష్టవదనః=వికసించిన ముఖము కలవాడై, అర్హ్యమ్‌=అర్హ్యమును, ఉపహార 
యత్‌ =ఇచ్చెను. 
తా. _ గొప్పతపఃశక్తితో ప్రజ్వలించుచున్నవాడును, కఠినవ్రతములను 
ఆచరించువాడును అగు ఆ విశ్వామిత్రుని చూచి దశరథుడు ఆనందముచే 
వికసించిన ముఖము కలవాడై, అర్హ్యము సమర్పించెను. 42 
జ్యా అ అఆ క, క వావ్‌ 
మూ స రాజ్ఞః (ప్రతిగృహ్యార్ష Ng శాస్త్రదృ షన కలా, 43 
కుశలం చావ్యయం చైవ పర్యపృచ్చన్నరాధిప | 
ప. అ. సః=ఆతడు, శాస్తది షేనాశాస్తమునందు చూడబడిన, కర్షణాా 
(యై ఆఈఊ ప్రత | ్రై 
విధానముచేత, రాజ్ఞః=రాజునుండి, లర్హ్యమ్‌=లర్ష్యమును, ప్రతిగృహ్య = స్వీకరించి, 
నరాధిపమ్‌=రాజును, కుశలం చాకుశలమును, అవ్యయం చైవ=ఎట్టి లోటు 
లేకపోవుటను గూర్చి, పర్యపృచ్చత్‌= ప్రశ్నించెను. 


బాలకొండము స.18 239 


తా. విశ్వామిత్రుడు శాస్త్రోక్తరీతిని దశరథమహారాజు సమర్పించిన అర్హ్యము 
స్వీకరించి, “ఎట్టి ఆపదలును లేక కుశలముగా నున్నావా *” అని అతనిని 
(ప్రశ్నించెను. 43 
మూ. పురే కోశే జనపదే బాన్హవేషు సుహృత్సు చ, 44 

కుశలం కౌశికో రాజ్ఞః పర్యపృచ్చత్సుధార్మి కః, 

ప్ర. అ. సుధార్మి కామంచి ధార్మికు డైన, కొశికః=విశ్వామిత్రుడు, రాజ్ఞః= 
రాజుయొక్క, పురే=పట్టణమునందును, కోశే=ధనాగారమునందును, జనపదే= 
(గామమునందును, బాన్హ వేషు=బంధువులందును, సుహృత్సు చ=మిత్రులందును, 
కుశలమ్‌=కుశలమును, పర్యపృచ్చత్‌ = ప్రశ్నించెను. 


తా. మిక్కిలి ధార్మికు డైన విశ్వామిత్రుడు - “నీ రాజ్యములోని 
నగరములందును, (గ్రామములందును, అందరును క్షేమముగా ఉన్నారా ? 
ధనాగారము సమృద్ధముగా ఉన్నదా ? నీ సుహృద్భాంధవు లందరును క్షేమమే 
కదా !” అని దశరథుని ప్రశ్నించెను. 44 
మూ. అపి తే,సన్నతాః సర్వే సామన్నా రిపవో జితాః, 45 

దైవం చ మానుషం చాపి కర్మ తే పాధ్వనుష్టితమ్‌. 

ప్ర అ. సామన్నాః=సామంతరాజులు, సర్వే=అందరును, తే=నీకు, 
అపి సన్నతాః=వంగి ఉన్నారా ? రిపవః=శత్రువులు, జితాః=జయింపబడి 
నారా? తే=నీయొక్క, దైవతం=దేవతానుగ్రహముకొరకు చేయు, కర్మ=కర్మయు, 
మానుషం చాపి=మనుష్యప్రయత్నసాధ్య మగు కర్మయు, సాధు-చక్కగా, 
అను ష్మీతమ్‌-చేయబడినదా 9 

తా. నీకు సామంతరాజు లందరును లొంగి ఉన్నారా ? శత్రువుల నందరిని 


జయించినావా ? దేవతా పీతికర మైన యజ్ఞయాగాదులను, మానవప్రయత్న 
సాధ్యమైన సామదానభేదదండాద్యుపాయములను చక్కగ అనుష్టించుచున్నావా? 


మూ. వసిష్టం చ సమాగమ్య కుశలం మునిపుజ్గవః, 46 
బుషీంశ్చ తాన్‌ యథాన్యాయం మహాభాగానువాచ హ, 
ప్ర అ. మునిపుజ్నవః=ముని(శేష్టుడు, వసిష్టం చావసిష్టుని, తాన్‌=ఆ, 
మహాభాగాన్‌ =మహానుభావు లైన, బుషీంశ్చాబుషులను, యథాన్యాయమ్‌=న్యా 


యానుసారముగా, సమాగమ్య=సమీ పించి, కుశలమ్‌ = క్షేమమును, ఉవాచాపలికెను. 
(ప్రశ్నించెను). 


240 శ్రీమద్రామాయణము 


తా. ఆ మునిపుంగవుడు, వసిష్ఫునిి అచట నున్న మహానుభావు లగు 
ఇతర బుషులను సమీపించి, న్యాయానుసారముగా వారి కుశల మడిగెను.46 
మూ. తే సర్వే హృష్టమనసస్తస్య రాజ్ళ్‌ నివేశనమ్‌, 47 

వివిశుః పూజితాస్తత్ర నిషేదుశ్చ యథార్లతః. 

ప్ర. అ తే సర్వే=వారందరును, హుషమనసః=సంతో షించిన మనస్సు 
కలవారై, తస్య=ఆ, రాజ్ఞః=రాజుయొక్క, నివేశనమ్‌=గృహమును, వివిశుః=ప్రచేశిం 
చిరి. తత్ర=అచట, యధథార్లతః=యోగ్యతానుసారముగా, పూజితాః=పూజింపబడిన 
వారై, నిషేదుశ్చ=కూర్చుండిరి. 


తా, ఆ బుషులందరును సంతసించి దశరథుని గృహమును ప్రవేశించిరి. 


అచట యోగ్యతానుసారముగా పూజింపబడిన వారై కూర్చుండిరి. 47 
మూ. అథ హృష్టమనా రాజా విశ్వామిత్రం మహామునిమ్‌, 48 


ఉవాచ పరమోదారో హృష్టస్తమభిపూజయన్‌. 


ప్ర. అ. అథ=అటు పిమ్మట, పరమోదారః=మిక్కిలి జబాదార్యవంతు 
డైన, రాజా=రాజు, హృష్టమనాః=సంతో షించిన మనస్సు కలవాడై, తమ్‌=ఆ, 
మహామునిమ్‌=మహాముని యైన, విశ్యామిత్రమ్‌ =విశ్యామిత్రుని, అభిపూజయన్‌ =పూ 
జించుచున్న వాడై, హృష్టః=సంత సించిన వాడై ఉదాచాపలికెను. 

తా. గొప్పదాత యైన దశరథుడు విశ్వామిత్రుని రాకచే సంతోషించిన 
మనస్సు కలవాడై, ఆ విశ్వామిత్రమహామునిని పూజించి, సంతోషములో ఇట్లనెను. 
మూ. యథాఒమృతస్య సంప్రాప్తిర్యథా వర్షమనూదకే 

యథా సదృశదారేషు పుత్రజవ్మాప్రజస్య చ, 49 

ప్రణష్టస్య యథా లాభో యథా హర్లో మహోేదయే, 

తథైవాగమనం మన్యే స్వాగతం తే మహామునే. 50 

ప్ర అ. మహామునే=ఓ మహామునీ ! అమృతస్య=అమృతముయొక్క, 
సంప్రాప్తీణాప్రాపీ, యథా=ఎట్లో, అనూదకే=నీళ్లులేని (ప్రదేశమునందు, వర్షమ్‌= 
వర్షము, యథా=ఎట్టో, అప్రజస్య=సంతానములేనివానికి, సదృశదా రేషు=తగిన 
భార్యయందు, పుత్రజన్మ =పుతోత్పత్తి, యథా=ఎట్లో, ప్రణష్షస్య=పాగొట్టుకొనిన 
వస్తువుయొక్క, లాభః=లాభము, యథా=ఎట్లో, మహోదయే=గొప్ప అభివృద్ధి 
కలిగినపుడు, హర్షఃణసంతోషము, యథా=ఎట్లో, లే=నీయొక్క, ఆగమనమ్‌=రాక, 


బాలకొండము స.18 241 


తథా ఏవాఅప్లే అని, మన్యే=తలచుచున్నాను. స్వాగతమ్‌ =నీకు స్వాగత 
మగుగాక. 


తా ఓ మహామునీ ! నీ రాక అమృత ప్రాప్తి వంటిది, నీళ్లు 
లేనిచోట వానలు కురియుట వంటిది. సంతానము లేనివానికి అనుకూల 
యగు భార్యయందు పుత్రుడు జనించుటవంటిది. పోగొట్టుకొనిన వస్తువు మరల 
దొరకుట వంటిది. గొప్ప అభివృద్ధి లభించినపుడు కలుగు హర్షము వంటిది. 


నీకు స్వాగతము అగు గాక. 49, 50 

మూ. కంచ తే పరమం కామం కరోమి కిము హర్షితః, 51 
పాత్రభూతో౭_ సి మే బ్రహ్మన్‌ దిష్ట్యా ప్రాప్తో సి కౌశిక, 
అద్య మే సఫలం జన్మ జీవితం చ సుజీవితమ్‌. 52 
ప్ర. అ. బ్రహ్మన్‌=ఓ బ్రాహ్మణోత్తమా ! _ హర్షితః=సంతో షించిన 


నేను, తే=నీకు, పరమమ్‌=ఉత్తమ మైన, కం కామమ్‌=ఏ కోరికను, కిము=ఏ 
విధముగా, కరోమి=చేయుదును ? మే=నాకు, పాత్రభూతః=సత్నాత్రగా, 
అసి=అయి ఉన్నావు. కౌశికాఓ విశ్వామిత్రుడా, దిష్ట్రా=దైవవశముచేత, ప్రాప్తః 
అసిా=వచ్చినావు. అద్య=- ఈనాడు, మే=నాయొక్క, జన్మ=జన్మ, సఫలమ్‌=సఫల 
మైనది. జీవితం చ=జీవితము కూడ, సుజీవితమ్‌=మంచి జీవితము, 


తా. ఓ విశ్వామ్మితుడా ! సంతోషించిన నేను నీకు ఏ కోరికను, 
ఎట్టు తీర్చవలెనో చెప్పుము. నీవు సత్వాత్రవు, నా అదృష్టముచే వచ్చినావు, 
ఈనాదు నా జన్మ సఫల మైనది. జీవితము సుజీవిత మైనది 51, 52 


మూ. పూర్వం రాజర్షిశబ్దేన తపసా ద్యోతిత ప్రభః, 
(బహ్మర్షిత్వమనుప్రాప్తః పూజ్యోసి బహుధా మయా. 53 


ప్ర. అ. పూర్వమ=పూర్వము, రాజర్షిశబ్దేన=రాజర్షి అనే శబ్దముచే, ద్యోతిత 
(పభ=సూచింపబడిన శక్తి గల నీవు, అను=అనంతరమునందు, తపసా=తప 
స్పుచేత, బ్రహ్మర్షిర్వమ్‌=బ్రహ్మర్షిత్వమును, 'ప్రాష్తః=పొందినావు. మయా=నాచేత, 
బహుధా=అనేక విధములుగా, పూజ్యః=పూజింపదగినవాడవు, అసి=అయి ఉన్నావు. 

తా. మొదట నీకు రాజర్షి అను బిరుదము ఉండెడిది. అది నీ శక్తిని 
సూఏంచునది. పిదప తపస్సుచేత (బ్రహ్మర్షిత్వమును పొందినావు. నీవు నాకు 
సర్వథా పూజ్యుడవు. 53 


1a 


242 శ్రీమద్రామాయణము 


మూ. తదద్భుతమిదం బ్రహ్మన్‌ పవిత్రం పరమం మమ, 

శుభక్షేతగతశ్చాహం తవ సందర్శనాత్పుభో. ర్‌4 

ప్ర. అ. బ్రహ్మన్‌=ఓ బ్రాహ్మణోత్తమా ! తత్‌=ఆ కారణము వలన, 
ఇదమ్‌=ఈ నీ ఆగమనము, అద్భుతమ్‌=చాల ఆశ్చర్యజనక మైనది. మమైనాకు, 
పరమమ్‌=గొప్ప, పవ్మిత్రమ్‌=పవిత్ర మైనది. (ప్రభో=ఓ ప్రభూ ! తవ=నీ యొక్క, 
సందర్శనాత్‌ =దర్శనమువలన, అహమ్‌=నేను, శుభ సేతగతశ్చ=పుణ్య క్షేత్రములో 
నున్నవాడను. 

తా. నీవు వచ్చుట చాల ఆశ్చర్యజనకము. నాకు చాల పవిత్రత్వమును 
చేకూర్చుచున్నది. నీ దర్శనమువలన నేను పుణ్య క్షేత్రములో నివసించినట్లున్నది. 
మూ. బ్రూహి యత్సాార్టితం తుభ్యం కార్యమాగమనం ప్రతి, 

ఇచ్చామ్యనుగృ హీతోఒ హం త్వదర్ధపరివృద్దయే. ర్‌ర్‌ 

ప్ర, అ. ఆగమనం ప్రతి=ఇచటికి వచ్చుటను గూర్చి, తుభ్యమ్‌ =నీకు, ప్రార్థి 
తమ్‌=కోరబడిన, యత్‌=ఏ, కార్యమ్‌=కార్యమున్నదో, దానిని, బ్రూహి=చెప్పుము. 
అహమ్‌=నేను, అనుగృ హీతః=అనుగ్ర హింపబడినవాడ వై, త్వదర్హ పరివృద్ధయే=నీ 
కార్యము యొక్క వృద్ధికొరకు, ఇచ్చామి= కోరుచున్నాను. 

తా. నీవు ఏ కార్యమును కోరి ఇచటకు వచ్చితివో చెప్పుము. 
ఆజ్ఞారూపమగు అనుగ్రహము చేయుము. నీ కార్యమును సాధించుటకు సిద్ధముగా 


నున్నాను. ర్‌5్‌ 
మూ. కార్యస్య న విమర్శం చ గన్తుమర్ల సి కౌశిక, 
కర్తా చాహమశేషేణ దైవతం హి భవాన్మమ. 56 
(ప.అ,. కౌశికావిశ్వామిత్రుడా | కార్యస్య=కార్యము విషయమున, 


విమర్శమ్‌=ఆలో చనను, గన్నుమ్‌=పొందుటకు, న అర్హ సి=తగవు. అహమ్‌=నేను, 
విశే షేణా=పూర్తిగా, కర్తా చాఆ కార్యము చేయగలవాడను. భవాన్‌-నీవు, 
మమానాకు, దైవతం హి=దేవతవు కదా. 

తా. విశ్వామిత్రా ! నీవు వచ్చిన కార్యము చాల గొప్పది కావచ్చును. 
అయినను సందేహింపకుము. నేను దానిని పూర్చిగా నెరవేర్పెదను. నీవు నాకు 
దైవతము వంటి వాడవు. 56 


మూ. మమ చాయమనుప్రాప్తో మహానభ్యుదయో ద్విజ, 
తవాగమనజః కృతో ధర్మశ్చానుత్తమో మమ. 57 


బాలకాండము స.]18 243 


ప్ర. అ. ద్విజఓ (బ్రాహ్మణోత్తమా ! మమానాకు, అయమ్‌=ఈ, 
మహాన్‌ =గొప్ప, అభ్యుదయః = అభివృద్ధి, అను ప్రాప్తః=లభించినది.  మమానాకు, 
తవ ఆగమనజఃానీ రాకవల్ల కలిగిన, కృత్స్నః=సమస్తమైన, ధర్మః=ధర్మము, 
అనుత్తమః=చాల గొప్పది. 

తా ఓ (బ్రాహ్మణ శేషా ! ఈనాడు నాకు గొప్ప అభ్యుదయము 
లభించినది. నీ రాకవలన నాకు కలిగిన ఈ ధర్మము చాల గొప్పది. 57 
మూ. ఇతి హృదయసుఖం నిశమ్య వాక్యం 

శ్రుతిసుఖమాత్మవతా వినీతముక్తమ్‌, 

గా గుజైర్విశిష్టః 

పరమబుషిః పరమం జగామ హర్షమ్‌. 58 


ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకొడ్డే 
అష్టాదశః సర్గః, 


ప్ర. అ. ఆత్మవతా=బుద్ధిమంతు డగు దశరథునిచేత, ఇతి=ఈ విధముగా, 
వినీతమ్‌= వినయపూర్వకముగా, 'జేక్తమ్‌=పలకబడిన, హృదయసుఖమ్‌= హృదయము 
నకు సుఖకర మైన, (శ్రుతిసుఖమ్‌= చెవులకు సుఖకర మైన, వాక్యమ్‌ = వాక్యమును, 
నిశమ్య=విని, ప్రథితగుణయశాః=ప్ర సిద్ధ మైన గుణములును కీరియు కలవాడును, 
గుణైాసద్దుణములచే, విణిష్టః= = శ్రేష్ణుదును అయిన, పరమబుు షీః=గొప్పవా డైన 
బుషి, పరమమ్‌= గొప్పు, హర్షమ్‌= సంతోషమును, జగామాపొందెను. 


తా. బుద్దిమంతు డగు దశరథుడు వినయపూర్వకముగా పలికిన, 
(శోత్రములకును, హృదయమునకును సుఖమును కలిగించు వాక్యములను విని, 
ప్రసిద్ధము లై లెన గుణములు కీర్తి కలవాడును, సద్గుణములచే (శ్రేష్పుడును అగు 
విశ్వామిత్రుడు చాల ఆనందించెను. 58 


“బాలానందిని" యను (శ్రీమ(దామాయణాంధవ్యాఖ్యానమునందు 
బాలకాండలో వదునెనిమిదవ నర్గ సమాప్తము. 


అథ ఏకోనవింశః సర్గః 


[నేను చేయ తల పెట్టిన యాగమును రక్షించుటకై రాముని వంవుము” 
అని విశ్యామితుడు కోరగా దశరథుడు మిగుల దుఃఖించుట.] 
మూ. తచ్చుత్వా రాజసింహస్య వాక్యమద్భుతవిస్తరమ్‌, 

హృష్టరోమా మహాతేజా విశ్వామిత్రో౭_భ్యభాషత. 1 

ప్ర. అ. రాజ సింహస్య=రాజ శేష్ణనియొక్క, తల్‌=ఆ, అద్భుతవిస్తరమ్‌= 
ఆశ్చర్యకరమును విస్తృతమును అగు, వాక్యమ్‌=వాక్యమును, (శుత్వావిని, 
మహాతేజాః=గొప్ప తేజస్సు గల, విశ్వామిత్రఃావిశ్వామి(త్రుడు, హృష్టరోమాః=గగు 
ర్వ్పొడిచిన రోమములు కలవాడై, అభ్యభాషత-=పలి 3ను. 

తా ఆ రాజ శేష్ణుని ఆశ్చర్యకరములును, విస్తృతములును అగుమాటలు 
విని, మహాతేజఃశారి యగు విశ్వామిత్రుడు ఆనందముచే గగుర్పాటు. కలిగిన 


శరీరముకలవాడై, ఇట్లు పలికెను. గ 
మూ. సదృశం రాజశార్జూల తవైతద్భువి నాన్యథా, 
మహావంశప్రసూతస్య వసిష్టవ్యపదేశినః, 2 
అ 
ప్ర. అ. రాజశార్తూలాఓ రాజ శేష్ణుడా | భువి =భూమియందు, 


మహావంశప్రసూతస్య=గొప్పవంశమునందు _ పుట్టినవాదును, వసిష్టవ్యపదేశినః= 
వసిష్టుని ఉపదేశములను పొందినవాడును అగు, తవానీకు, ఏతత్‌ =ఇదియే, 
సదృశమ్‌=తగియున్నది. అన్యథా=మరి యొక విధముగా నైనచో, న=కాదు. 


తా ఓ రాజ్యశేష్టుడా ! మహావంశమునందు పుట్టి వసిష్ముని 
ఉపదేశములను పొందుచున్న నీవు ఈ విధముగ మాటలాడుటయే యుక్తము. 
మరొక విధముగ మాటలాడుట అసంభావ్యము. 2 


మూ. యత్తు మే హృద్గతం వాక్యం తస్య కార్యస్య నిశ్చయమ్‌, 
కురుష్వ రాజశార్దూల భవ సత్యప్రతిశవా:. 


జ 


ప్ర అ. రాజశార్జూల=రాజ(శ్రేష్టుడా, మే=నాయొక్క, హృద్గతమ్‌=మ 
నస్సులో ఉన్న, యత్‌=ఏ కార్యము, వాక్యమ్‌ =చెప్పదగియున్నదో, తస్య=ఆ, 
కార్యస్య=కార్యము యొక్క, _నిశ్చయమ్‌=నిశ్చయమును, _ కురుష్వ=చేయుము. 


బాలకొండము స.19 245 
సత్యప్రతిశవాఃసత్యమైన (ప్రతిజ్ఞ కలవాడవు, భవాలఅగుము. 


తా. ఓ రాజ శేషా !నా మనస్సులో నున్న కార్యమును చెప్పెదను. 


దానిని తప్పక చేయుము. ప్రతిజ్ఞను నిలబెట్టుకొనుము. 3 
a లు 
మూ. అహం నియమమాతిష్నే సిద్ద రం పురుషర్షభ, 
ఆ జ్యా 9 
తస్య విఘ్నకరౌ ద్వౌ తు రాక్షసా కామరూపీణౌ. 4 
అ అ అ = అ అ (| ఆ = 9 
ప్ర. అ. పురుషర్షభ పురుషశేష్ణడా వ అహమ్‌=నేను, బద్ధ్య 


ర్థమ్‌= సిద్ధికొరకు, నియమమ్‌=నియమమును, ఆతి షే= అవలంబించి ఉన్నాను. 
తు=కాని, కామరూ పిణొ= స్వేచ్చారూపము గల, ద్యౌ=ఇద్దరు, రాక్షసౌ=రాక్షసులు, 
తస్య=దానికి, విఘ్నకరౌ=విఘ్నము చేయువారుగా ఉన్నారు. 

తా. ఓ పురుషశ్రేష్ణ్యడా ! నేను ఒక సిద్ధికొరకై ఒక నియమమును 
అవలంబించి ఉన్నాను. కాని కామరూపవంతు లగు ఇద్దరు రాక్షసులు దానికి 
విఘ్నము చేయుచున్నారు. 4 
మూ. వ్రతే మే బహుశన్చీర్తే సమాప్త్యాం రాకసావిమౌ, 

(nc) = లి 

మారీచశ్చ సుబాహుశ్చ వీర్యవంతౌ సుశిక్షితౌ, ర్‌ 

సమాంసరుధిరౌఘేణ వేదిం తామభ్యవర్షతామ్‌. 

ప్రై అ. బహుశః=చాలవరకు, చీర్ణే= చేయబడిన, మే=నాయొక్క, 
వ్రతే=వ్రతమునందు, సమాప్పా్యమ్‌=సమాప్రిసమయమునందు, వీర్యవన్తౌ=పరా క్రమ 
వంతులును, సుశీక్తితౌ=బాగుగా అభ్యాసము చేసినవారును అగు, మారీచశ్చ=మారీ 
చుదును, సుబాహుశ్చ=సుబాహువు, సమాంసరుధిరౌ ఘేణ=మాంసముతో కూడిన 
రక్తప్రవాహముతో, తామ్‌=ఆ, వేదిమ్‌=వేదిని, అభ్యవర్షతామ్‌=వర్షించిరి. 


తా. నా వ్రతము సమాప్తి చెందు సమయమునకు, వీర్యవంతులును, 
సుగిక్రితులును అగు మారీచసుబాహువులు వచ్చి, మాంసముతో కూడిన 


రక్షప్రవాహముతో యజ్ఞవేదికను వర్షించుచుండిరి. 5 
మూ. అవధూతే తథా భూతే తస్మిన్నియమనిశ్చయే, 6 


కృతశ్రమో నిరుత్సాహస్తస్మా డ్రేశాదపాక్రమే. 
ప్ర. అ. తస్నిన్‌=ఆ, నియమనిశ్చయే =దీక్షాసంకల్పము, అవధూతే=పాడు 
చేయబడనదై, తథా భూతే=ఆ విధముగా అయిపోగా, కృతశ్రమః=అంతశమ 


చేసిన నేను, నిరుత్సాహః=భగ్నోత్సాహుడనై, తస్మాత్‌=ఆ, దేశాత్‌ =దేశమునుండి, 
అపాక్రమే=తొలగివచ్చినాను. 


246 శ్రీమద్రామాయణము 


తా ఆ (వతసంకల్పము విఘ్నితమై అట్లయిపోయినది. దానికై ఇంత 


(శమపడిన నేను భగ్నోత్సాహుడవై ఆ దేశమును వదలి వచ్చితిని. 6 
మూ నచమే క్రోధముత్స్రష్టుం బుద్దిర్భవతి పార్థివ, 7 


తథాభూతా హి సా చర్యా న శాపస్తత్ర ముచ్యతే. 

ప్ర. అ. పార్టివఓ రాజా ! (క్రోధమ్‌=కోపమును, ఉత్స్రష్టుమ్‌=విడచుటకు 
(చూపుటకు), మే=నాకు, బుద్దిః=బుద్ధి, న భవతి=కలుగుటలేదు. సా=ఆ, 
చర్యా=వ్రతచర్య, తథాభూతా హి=అట్టిదికదా. తత్ర=ఆ యాగ సమయమునందు, 
శాపః=శాపము, న ముచ్యలే=విదువబడదు. 

తా ఓ రాజా ! ఆ సమయమున కోపము చూపుటకు బుద్ది 
కలుగుటలేదు. ఆ యజ్ఞము అట్టిది. అట్టి యజ్ఞములలో శాపము ఇవ్వకూడదు. 
మూ. స్వపుత్రం రాజశార్లూల రామం సత్యపరాక్రమమ్‌, 8 

కాకపక్షధరం శూరం జ్వేష్టం మే దాతుమర్హసి. 

ప్ర. అ. రాజశార్జూల=ఓ రాజ్యశ్రేష్పుడా ! సత్యపరాక్రమమ్‌=సత్యమైన 
పరాక్రమము కలవాడును, కాకపక్షధరమ్‌=జునపములను ధరించుచున్న వాడును, 
శూరమ్‌=శూరుడును, స్వపుర్రమ్‌ =నీ కుమారు డైన, జ్యేష్టమ్‌ = పెద్దవా డైన, 
రామమ్‌=రాముని, చే=నాకు, దాతుమ్‌=ఇచ్చుటకు, లర్హసి=తగి యున్నావు. 

తా, ఓ రాజ(శేష్టుడా ! శూరుడును, సత్య మైన పరాక్రమము 
కలవాడును, జునపములు ధరించు కౌమారవయస్సులో నున్నవాడు అగు, నీ 
జ్యేష్ణకుమారు డైన రాముని నా కిమ్ము. 8 
మూ. శక్తో హ్యేష మయా గుప్తో దివ్యేన స్వేన తేజసా, 9 

రాక్షసా యే వికర్తారేషామపి వినాశనే. 

ప్ర. అ. మయా=నాచేత, గుప్తః=రక్షింపబడిన, ఏషః=ఈతదు, దివ్యేన=దివ్య 
మైన, స్వేన=తనసంబంధ మైన, తేజసా=లేజస్సుచేత, యే=ఏ, వికర్తారః=వి 
ఘ్నముచేయు, రాక్షసాః=రాక్షసులు కలరో, తేషామ పి=వారియొక్క కూడ, 
వినాశనే=నగింపచేయుటయందు, శక్తః హీ=సమర్దుదు కదా, 


తా. నాచే రక్షింపబడిన ఈ రాముడు, తన సహజదివ్యతేజస్సు చేత, 


విఘ్నకారు లగు రాక్షసులను సంహరింప సమర్థుడు. 9 
మూ. (శ్రేయశ్చాస్మె ప్రదాస్యామి బహురూపం న సంశయః, 10 


త్రయాణామేపి లోకానాం యేన ఖ్యాతిం గమిష్యతి. 


బాలకాండము ప.19 247 


ప్ర. అ. అస్మె=ఈతనికి, బహురూపమ్‌=అనేకవిధము లైన, (శేయశ్చ= 
(శ్రేయస్సును కూడ, (పేదాస్యామి=ఇచ్చెదను. సంశయః=సంశయము, న=లేదు, 
యేన=దేనిచేత, (త్రయాణామ్‌=మూడు, లోకానామ పి=లోకములలో, ఖ్యాతిమ్‌=ప్ర 
సిద్ధిని, గమిష్యతి=పొందగలడో. 


తా. రామునకు అనేకవిధము లైన (శ్రేయస్సును ఇవ్వగలను. దానిచే 
ఇతడు మూడు లోకములలో కీర్తిని పొందగలడు. సందేహము లేదు. 10 


మూ. న చ తౌ రామమాపాద్య శక్తా స్థాతుం కథం చన, n 
న చ తౌ రాఘవాదన్యో హన్తుముత్సహతే పుమాన్‌. 


ప్ర. అ. తౌ=ఆ మారీచసుబాహులు, రామమ్‌=రాముని, ఆసాద్యపొంది, 
కథం చన=ఏ విధముగను, స్థాతుమ్‌=నిలుచుటకు, న శక్తా=సమర్జులు కారు. 
రాఘవాత్‌ =రామునికం'ట, అన్యః=ఇతరు డైన, పుమాన్‌=పురుషుడు, తౌ=వారిని, 
హన్తుమ్‌=చంపుటకు, న ఉత్సహతే=సమర్హుదు కాడు. 


తా. ఆ మారీచసుబాహులు రాముని ఎదుట ఏ విధముగను నిలువ 
జూలరు. రాముడు “తప్ప మరెవ్వరును వారిని చంపజూలరు. 1l 


మూ. వీర్యోత్సికౌ హి తౌ పాపౌ కాలపాశవశం గతౌ, 12 

రామస్య రాజశార్దూల న పర్యాప్తా మహాత్మనః, 

ప్ర. అ. వీర్యోత్సిక్తా=వీర్యముచేత గర్వించిన, తౌ=ఆ, పాపౌ=పా 
పాత్ములు, కాలపాశవశం=యమపాశముయొక్క వశమును, గతొ=పొందినారు. 
రాజశార్జూల=ఓ రాజశ్రేష్టడా ! మహాత్మనః=మహాత్ము డైన, రామస్య=రామునకు, 
న పర్యాప్తా=సరిపడువారు కొరు. 

తా. ఓ రాజ్యశేష్టుడా t పరాక్రమముచే గర్వించిన ఆ మారీచసుబాహులు 
యముని పాశములకు వశులు కావలసి యున్నది. వారు మహాత్ము లైన 
రామునకు యుద్దమునందు చాలరు. 12 


మూ నచ పుత్రకృత స్నేహం కర్తుమరసి పారివ, 13 
అహంతే ప్రతిజానామి హతౌ తౌ విద్ది రాక్షసా. 
స యి 
ప్ర. అ. పార్ధివాఓ రాజా ! పుత్రకృతమ్‌=పుత్రునియందు చేయబడు, 
'స్నేహమ్‌= స్నేహమును, కర్తుమ్‌=చేయుటకు, న లర్హసి=తగవు. తౌ=ఆ, రాక్షసౌ= 
రాక్షసులను, హతౌ=చంపబడినవారిగా, విద్ధాతెలుసుకొనుము. అహమ్‌=నేను, 
తే=నీకు, ప్రతిజానామి= ప్రతిజ్ఞ చేయుచున్నాను. 


248 శ్రీమద్రామాయణము 


తా. ఓ రాజా ! రామునియందున్న పుత్రస్నేహముచే వెనుగియకుము. 
ఆ రాక్షసులు రామునిచే సంహరింపబడినా రనియే నిశ్చయించుకొనుము. నేను 
నీకు ప్రతిజ్ఞ చేసి చెప్పుచున్నాను. 13 
మూ. అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమమ్‌, 14 

వసిష్టో౭_ పీ మహాతేజా యే చేమే తపసి స్త్రతాః 

ప్ర, అ. మహాత్మానమ్‌=మహాత్ముడును, సత్యపరాక్రమమ్‌=సత్య మైన 
పరాక్రమము కలవాడును అగు, రామమ్‌=రాముని గూర్చి, అహమ్‌=నేను, 
వేద్మి=ఎరుగుదును. మహాలేజాః=గొప్ప తేజస్సు గల, వసిష్టో౭_ పి=వ సిష్టుడును, 
యే=ఏ, తపసి స్టీతాణాతపస్సులో నున్న, ఇమే=ఈ మహర్షులు గలరో, వీరును 
(ఎరుగుదురు). 


తా. మహాత్ముడును, సత్యపరాక్రముడును అగు రాము డెట్టివాడో 
నాకు తెలియును, వసిష్ళనకు తెలియును. ఈ మహర్షులకు తెలియును. 
రాముడు నీ కుమారు డగుటచే నీ వాతనిని సామాన్యునిగ తలపవచ్చును. ఆతని 
యధథార్హస్వరూపము మావంటి తపోధనులకు మాత్రమే తెలియును, 14 


మూ. యదితే ధర్మలాభం చ యశశ్చ పరమం భువి, 15 
స్థితమిచ్చసి రాజేన రామం మే దాతుమర్హసి. 
ప్ర అ. రాబేన్హ్రు=ఓ రాజ్యశేష్టుడా ! లే=నీకు, ధర్మ లాభమ్‌=ధర్మ ము 
యొక్క లాభమును, ఇచ్చసి యది= =కోరిన బ్రతే, పరమమ్‌=గొప్ప దైన, యశశ్చ= కీర్తిని 


కూడ, భువి=భూమియందు, స్థితమ్‌= ఉండ్‌దానినిగా, (ఇచ్చసి యది= కోరిన ట్లతే), 
రామమ్‌=రాముని, మే= అనక" దాతుమ్‌=ఇచ్చుటకు, లర్హసి= =తగియున్నావు. 


తా. ఓ రాజేంద్రా ! నీవు ధర్మము కావలె నని కోరినట్లతే, నీ గొప్ప 
కీర్తి భూలోకమున స్థిరముగా నుండ వలె నని నీకు. అభిలొష ఉన్న ట్రెతే, 
రాముని నా కిమ్ము. “15 


మూ. యది హ్యనుజ్ఞాం కాకుత్ల దదతే తవ మన్తిిణః, 16. 
వసిష్టప్రముఖాః స్వే తతో రామం విసర్హ్ణయ. 
ప్ర. అ. కాకుత్హఓ కకుత్ధ ఎవంశీయుడా !  తవెనీ యొక్క, 
మన్తి)ణ=మంత్రులును, వసిష్ట ప్రముఖాః=వ సిష్టుడు మొదలుగా గల, సర్వే=అం 
దరును, అనుజ్ఞామ్‌=అనుజ్ఞను, దదతే యది=ఇచ్చిన ట్లైతే, తతః=అటు పిమ్మట, 
రామమ్‌=రాముని, విసర్ణయ= =ఇమ్ము. 


బాలకాండము స.19 249 


తా. దశరథమహారాజా ! నీ మంత్రులును వస్తిష్టాదులును అనుజ్ఞ 
ఇచ్చిననే రాముని పంపుము. 16 
మూ. అభిప్రతమసంసక్తమాత్మజం దాతుమర్ల సీ, 17 

దశరాత్రం హి యజ్ఞస్య రామం రాజీవలోచనమ్‌. 

ప్ర అ. అభిపేతమ్‌=ఇష్ట డైన, ఆత్మజమ్‌=కుమారుడును, రాజీవ 
లోచనమ్‌=పద్మములవంటి నేత్రములు కలవాడును అగు, రామమ్‌=రాముని, 
అసంసక్తమ్‌=ఆలస్యము లేకుండగా, యజ్ఞస్య=యజ్ఞముయొక్క, దశరాత్రమ్‌=పది 

అత వో a 

దినములు, దాతుమ్‌=ఇచ్చుటకు, అర్లసి=తగి ఉన్నావు. 

తా. పద్మషత్రవిశాలాక్టు డైన, నీ (పియపుత్రు డైన రాముని పది 
దినములు జరుగు యాగమును రక్షించుటకై, ఆలస్యము చేయక నా కిమ్ము.17 
మూ. నాత్యేతి కాలో యజ్ఞస్య యథాయం మమ రాఘవ, 18 

తథా కురుష్వ భద్రం తేమా చ శోకే మనః కృథాః. 

ప్ర అ. రాఘవాఓ దశరథమహారాజా | మమానాయొక్క, 
యజ్ఞస్యాయజ్ఞముయొక్క, అయం కాలః=ఈ సమయము, యధథా=ఎట్టు, 
నాత్యేతి=దాటిపోకుండ ఉండునో, తథా=ఆ విధముగా, కురుష్వ=చేయుము. 
శో కే=దుఃఖమునందు, మనః=మనస్సును, మా కృథాః=చేయకుము. 


తా. దశరథమహారాజూ ! నా యజ్ఞసమయము దాటిపోకుందునట్లు 
చూడుము. నీకు క్షేమ మగును. దుఃఖింపకుము. 18 
మూ. ఇత్యేవముక్తా వ ధర్మాత్మా ధర్మార్థసహితం వచః, 19 

విరరామ మహాతేజా: విశ్వామిత్రో మహామునిః. 

ప్ర అ. ధర్మాత్మా=ధర్మాత్ముడును, మహాతేజాః=గొప్ప తేజస్సు కల 
వాడును, మహాముని।ః=మహామునియు అగు, విశ్వామిత్రః=విశ్వామిత్రుడు, 
ఇల్యేవమ్‌=ఈ విధముగా, ధర్మార్థస హితమ్‌=ధర్మార్థములతో కూడిన, వచః=వా 
క్కును, ఉక్తాాపలికి, విరరామ=విరమించెను. 

తా. ధర్మాత్ముడును, మహాతేజఃశాలియు అగు విశ్వామిత్ర మహాముని, 
ఈ విధముగ ధర్మార్థస హిత మగు వాక్యము పలికి ఊరకుండెను. 19 
మూ. స తన్నిశమ్య రాజేన్సో విశ్వామిత్రవచః శుభమ్‌, 20 

శోకమభ్యగమత్తీవం వ్యషీదత భయాన్నితః, 


250 శ్రీమద్రామాయణము 


ప్ర. అ. సః=ఆ, రాజేన్తః=రాజ శేష్ణదు, శుభమ్‌ాశుభీకర మైన, తత్‌=ఆ, 
విశ్వామిత్రవచ=విశ్వామిత్రుని వాక్యమును, నిశమ్యు=విని, తీవమ్‌=తీవ్రమైన, 
శోకమ్‌=శోకమును, అభ్యగమత్‌ =పొందేను. భయాన్వితః=భయముతో కూడినదాడై, 
వ్య షీదత=క్రుంగిపోయెను. 


తా. దశరథుడు విశ్వామిత్రుడు పలికిన ఆ శుభకర మగు వాక్కును 
విని, తీవ మైన శోకమును పొంది భయముతో క్రుంగిపోయెను. 20 
మూ. ఇతి హృదయమనోవిదారణం 

మునివచనం తదతీవ శుశ్రువాన్‌, 

నరపతిరభవన్మహాంస్తదా 

వ్యథితమనాః ప్రచచాల చాసనాత్‌. 21 

ఇత్యారే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాడ్డే 
ఏకోనవింశః సర్గః, 


ప్ర. అ. ఇతి=ఈ విధముగా, హృదయమనోవిదారణమ్‌=హృదయమును 
మనస్సును చీల్సివేయు, తత్‌=ఆ, మునివచనమ్‌=మునివాక్యమును, శుశువాన్‌ = 
వినిన, మహాన్‌ =పూజ్యు డైన, నరపతిః=రాజు, తదా=అప్పుడు, వ్యథితమనాః=వ్యథ 
చెందిన మనస్సు కలవాడు, అభవత్‌ =అయెను. ఆసనాత్‌=ఆసనమునుండి, చచాల 
చ=చలించిపోయెను కూడ. 


తా. విశ్వామిత్రుడు పలికిన ఆ మాటలు దశరధుని హృదయమును 
మనస్సును చీల్చివేసినవి. ఆ మాటలు విన్న ఆ రాజు మనస్సులో వ్యథ 
చెందెను. ఆసనమునుండి చగించెను. 21 
'బాలానందిని' యను ఢశ్రీమదామాయణాంధవ్యాఖ్యానమునందు 
బాలకొండలో వందొమ్మి దవసర్గ సమాప్తము. 


అధ వింశః సర్గః 


[దశరథుడు తన కోరికను మన్చింవక పోవుటచే విశ్వామిత్రుడు కోవీం 
చుట.] 
మూ. తచ్చుత్వా రాజశార్లూలో విశ్యామిత్రస్య భాషితమ్‌, 

ముహూర్తమివ నిస్సంజ్ఞః సంజ్ఞావానిదమటబ్రవీత్‌. 1 

4 = =r 

ప్ర. అ. రాజశార్జూలః=ఆ రాజ శేష్ణడు, విశ్వామిత్రస్య=విశ్వామిత్రుని 
యొక్క, తత్‌ భాషితమ్‌=ఆ వాక్యమును, (శుత్వావిని, ముహూర్తమివ=క్ష 
ణకాలముపాటు, నిస్సంజ్ఞః=సంజ్జ కోల్పోయిన వాడె, సంజావాన్‌=మరల సంజ 

క ఖా రు వ Cy 

పొంది, ఇదమ్‌=ఈ వాక్యమును, అబ్రవీత్‌ =పలి కెను. 


తా. విశ్వామిత్రుని మాటలు వినగానే దశరథుడు క్షణకాలముపాటు 


నిశ్చేష్టు డయ్యెను. మరల సంజ్ఞ పొంది ఇట్లు పలికెను. 1 
లు ఖా గ 
మూ. ఊనషోడశవర్లో మే రామో రాజీవలోచనః, 
న యుద్దయోగ్యతామస్య పశ్యామి సహ రాకసుః, 2 
౧ ల్‌ జా 


ప్ర. అ. రాజీవలోచనః=పద్మముల వంటి నేత్రములు గల, మానా 
బుక్క, రామః=రాముడు, ఊనషోడశవర్షః-పదహారు సంవత్సరములకం టు 
తక్కువ వయస్సుకలదాదు. అస్య=ఈతనికి, రాక్షసైః సహ=రాక్షసులతో కూడ, 
యుద్దయోగ్యతామ్‌=యుద్దము చేయు యోగ్యతను, న పశ్యామెచూడను. 


తా. రాజీవలోచను డైన నా రామునకు పదహారు సంవత్సరములు 
కూడ నిండలేదు. ఈతనికి రాక్షసులతో యుద్ధము చేయు యోగ్యత ఉన్న 
దని నేను భావింపను. 


వి. అరణ్యకాండములో మారీచుడు రాముని గూర్చి రావణునితో 
--*విశ్యామిత్రయాగ రక్షణకాలమునాటికి రామునకు పండెందు ఏండ్ల వయస్సు” 
అని చెప్పనున్నాదు--"బాలో ద్వాదశవర్లో౭_యమకృతాస్త్రశ్చ రాఘవః”. దానిని 
బట్టి ఇచట “ఊనషోడశవరళి అనగా “పండైెండేండ్ల వయస్సువాడు” అని 
యర్థము. (గోవిందరాజులు). 2 


252 శ్రీమద్రామాయణము 
మూ. ఇయమక్షాహిణీ పూర్ణా యస్యాహం పతిరీశ్వరః, 
అనయా సంవృతో గత్వా యోద్దాహం తైర్షిశాచరైః. 3 
ప్ర. అ. పూర్ణా=నిండిన, ఇయమ్‌=ఈ, అక్షౌ హిణీ=అక్షౌ హిణి ఉన్నది. 
యస్యాః=దేనికి, అహమ్‌=నేను, పతిః=అధిపతినో, ఈశ్వరః=నియమించునాడనో. 
అనయా=ఈ అక్షాహిణితో, సంవృతః=కూడిన వాడనై, గత్వా=వెళ్లి, అహమ్‌=నేను, 
తైః=ఆ, నిశాచరైః=రాక్షసులతో, యోద్దా=యుద్ధము చేయగలను. 


మ 


తా. ఇదిగో! ఈ అక్షౌహిణి పూర్ణముగ నున్నది. దీనికి నేను అధిపతిని; 
నియామకుడను. దీనితో వెళ్లి నేను రాక్షసులతో యుద్ధము చేయగలను. 3 
మూ. ఇమే శూరాశ్చ విక్రాన్హా భృత్యా మే౭ స్త్రవిశారదాః, 

యోగ్యా రక్షోగణైర్యోద్దుం న రామం నేతుమర్లపి. 4 

ప్ర అ. మే=నాయొక్క, భృత్యాః=భృత్యు లైన, ఇమే=ఈ సైనికులు, 
శూరాశ్చ=శూరులు, విక్రాన్నాః౭పరాక్రమము కలవారు; అస్త్రవిశారదాః=అస్త్రము 
లందు నేర్పు గలవారు; రక్షోగణైః=రాక్షసగణములతో, యోద్దుమ్‌-యుద్ధము 
చేయుటకు, యోగ్యాః=తగినవారు. రామమ్‌=రాముని, నేతుమ్‌=తీసికొని వెళ్లుటకు, 
నార్హసి=తగవు. 


తా. నా పోషణలో నున్న ఈ సైనికులు శూరులు; విక్రమవంతులు; 
అస్త్రములయందు సమర్హులు. వీరు రాక్షసులతో యుద్దము చేయుటకు 
ధా యి ఠా 


యోగ్యులు. నీవు రాముని తీసికొని వెళ్లవలదు. 4 
మూ. అహమేవ ధనుష్పాణిరోప్తా సమరమూరని, 
యావత్సాణాన్‌ ధరిష్యామి తావద్యోత్సేక నిశాచరః, 5 


ప్ర అ. అహమేవ=నేనే, ధనుష్పాణిః=ధనుస్సు హస్తమునందు కలవా 
డనై, గోప్తా=రక్షించగలవాడను. యావత్‌ =ఎంతవరకు, ప్రాణాన్‌=ప్రాణములను, 
ధరిష్యామి=ధరింతునో, తావత్‌ =అంతవరకు, సమరమూర్హనియుద్దముయొక్క 
అగభూమియందు, నిశాచరై=రాక్షసులతో, యోల్స్యే=యుద్దము చేయగలను. 

తా. ధనుర్గారినై నేనే యాగమును రక్షించెదను. నా ప్రాణము లున్నంత 
వరకును యుద్దాగ్రమునందు రాక్షసులతో యుద్దము చేసెదను. 5 
మూ. నిర్విఘ్నా వ్రతచర్వా సా భవిష్యతి సురక్షితా, 

అహం తత్రాగమివ్యామి న రామం నేతుమర్హసి. 6 

ప్ర అ. అహమ్‌=నేను, తత్ర=అచటికి, ఆగమిష్యామి=వచ్చెదను. సా=ఆ, 


బాలకాండము స.20 253 


వ్రతచర్యాావ్రతానుష్థానము, సురక్షితా=బాగుగా రక్షింపబడినదై, నిర్విఘ్నా=విఘ్న 
ములు లేనిది, భవిష్యతీ=కాగలదు. రామమ్‌=రాముని, నేతుమ్‌=తీసికొని వెళ్లుటకు, 
నార్ల సి-తగవు. 


తా. నేనే అచటికి వచ్చి, యాగమును రక్రించి అది నిర్విఘ్నముగ 
కొనసాగునట్లు చేసెదను. రాముని  తీసికొనివెళ్లవలదు. 6 
మూ. బాలో హ్యకృతవిద్యశ్చ న చ వేత్తి బలాబలమ్‌, 

న చాస్త్రబలసంయుక్తో న చ యుద్దవిశారదః. 7 

న చాపా రక్షపాం యోగ్యః కూటయుద్దా హీ తే ధ్రువమ్‌. 

ప్ర. అ. హి=ఏలననగా, (రాముడు), బాలకాబాలుడు; అకృతవిద్యశ్చా 
బాగుగా నేర్వబడని విద్యలు కలవాడు; బలాబలమ్‌=బలాబలములను, న 
వేత్తి=ఎరుగడు; అస్త్రబలసంయుక్తః చ=అస్త్రబలముతో కూడినవాడు కూడ, 
న=కాడు; యుద్దవిశారదః చాయుద్ధమునందు నేర్పు కలవాడు కూడ, న=కాడు. 
అసౌ=ఇతడు, రక్షసామ్‌=రాక్షసులకు, యోగ్యః=తగినవాడు, న=కాడు; తే=వారు, 

లు ల్‌ 

(ధువమ్‌ =నిశ్చయముగా, కూటయుద్దాః హి=కపటయుద్ధము కలవారు కదా ! 


తా. నా రాముడు చిన్నవాడు; పూర్తిగ విద్యలను నేర్వలేదు; శత్రువుల 
బలాబలములను గుర్తింపజాలడు; ఇంకను అస్త్రబలమును సంపాదింపలేదు. యుద్ధ 
మునందు నేర్పు లేని వాడు. రాక్షసులు తప్పక కపటయుద్ధము చేయుదురు. 
అందుచే వారితో యుద్ధముచేయుటకు రాముడు తగినవాడు కాడు. 7 


మూ. విప్రయుక్తో హి రామేణ ముహూర్తమపి నోత్సహే, 8 
జీవితుం మునిశార్దూల న రామం నేతుమర్హ సి, 





ప్ర. అ. రామేణ=రామునితో, విప్రయుక్తః=వియోగము పొందినవాడై, 
ముహూర్తమ పి=క్షణకాల మైనను, జీవితుమ్‌=జీవించుటకు, నోత్స హే=సమర్జుడను 
కాను. మునిశార్జూల=ముని(శ్రేష్టుడా 1! రామమ్‌=రాముని, నేతుమ్‌=తీసికొని 
వెళ్లుటకు, నార్ల సి=తగవు. 


తా. ఓ మునిశ్రేష్టా ! రాముడు లేనిచో క్షణకాల మైనను జీవింపజాలను. 
రాముని తీసికొనివెళ్లవలదు. 8 


మూ. యది వా రాఘవం (బ్రహ్మన్‌ నేతుమిచ్చసి సువ్రత, 9 
చతురజ్ఞసమాయుక్తం మయా చ సహితం నయ. 


ప్రై. అ. సువతామంచి వ్రతము కలవాడా | (బ్రహ్మన్‌ =ఓ 


254 శ్రీమద్రామాయణము 


బ్రాహ్మణుడా! వా=లేక, రామమ్‌=రాముని, నేతుమ్‌=తీ సికొనివెళ్లుటకు, ఇచ్చసి 
యది=ఇచ్చయించుచున్న బ్లలే, చతురజ్ఞసమాయుక్తమ్‌=చతురంగబలముతో కూడిన 
వానిని మయా చానోతో కూడ, సహితమ్‌=కూడినవానిని, నయాతీసికొని 
వెళ్లుము. 


తా. ఉత్తమవ్రతవంతు డైన ఓ విశ్వామిత్రా ! రామునే తీసికొని 


వెళ్లవలెనని నీకు ఇచ్చ ఉన్నచో, అతనితో పాటు చతురంగబలమును, నన్ను 
కూడ తీసికొనివెళ్లుము. 9 


మూ. షష్టిర్వర్షసహసస్రాణి మమ జాతస్య కౌశిక, 10 
దుఃఖేనోత్సాదితశ్సాయం న రామం నేతుమర్గ సి, 
ప్ర అ. కౌశికాఓ విశ్వామిత్రుడా | జాతస్య=పుట్టిన, మమానాకు, 
షష్టిః౭అరువది, వర్షసహస్రాణి=సంవత్సరముల సహస్రములు, గడచినవి. అయమ్‌= 
ఈతడు, దుఃఖేన=అతిశ్రమచేత, ఉత్సాదితః=కనబడినాడు. రామమ్‌ =రాముని, 
నేతుమ్‌=తీ సికొనివెళ్లుటకు, న అర్హసి=తగవు. 
తా. విశ్వామిత్రా ! అరవైవేల సంవత్సరముల వయస్సునందు, ఎంతో 
(శ్రమపడి ఈతనిని కన్నాను. రాముని తీసికొని వెళ్లవలదు. 10 
మూ. చతుర్దామాత్మజానాం హీ (ప్రీతిః పరమికా మమ, ll 
అ అ 9 
జ్యేష్టం ధర్మప్రధానం చన రామం నేతుమర్హ సి. 
ప్ర అ. చతుర్గామ్‌=నలుగురు, ఆత్మజానామ్‌=కుమారులవిషయమున, 
మమానాకు, పరమికా=గొప్ప, (ప్రీతిః హి౫పేమ ఉన్నది కదా. జ్యేష్టమ్‌= పెద్దవా 
డును, ధర్మప్రధానం చాధర్మవిషయమున ప్రధానుడును అగు, రామమ్‌=రాముని, 
నేతుమ్‌=తీ సికొని వెళ్లుటకు, నార్లసి=తగవు. 
తా. నలుగురు కుమారుల విషయమునందును నాకు గొప్ప (ప్రేమ 
ఉన్నది. కాని జ్యేష్పుడును, అందుచే ధర్మవిషయమున ప్రధానుడును అగు 


రాముని తీసికొని వెళ్లవలదు. n 
3 భో ఆ 
మూ. కింవీర్యా రాక్షపాస్తే చ కస్య పుత్రాశ్ళ కే చ త్తే 12 


కథంప్రమాణాః కే చైతాన్‌ రక్షన్తి మునిపుజ్ఞవ. 

ప్ర అ. మునిపుజ్ఞవ=ముని శేష్టుడా ! తే రాక్షసాఃఃఆ రాక్షసులు, 
కింవీర్యాః=ఎట్టి వీర్యము కలవారు ? కస్య=ఎవనియొక్క, పుత్రాః=పుత్రులు? 
తే=వారు, కే=ఎవరు ? కథంప్రమాణాః=ఎంతటిప్రమాణము కలవారు ? 


బాలకాండము స.20 2565 
ఏతాన్‌=వీరిని, కే=ఎవరు, రక్షన్తి =రక్షించుచున్నారు ? 


తా ఓ ముని శ్రేష్ణణా 1 ఆ రాక్షసుల పరాక్రమ మెట్టిది ? వారు 
ఎవరు ? ఎవరి కుమారులు ? వారి ప్రమాణము ఎంత ? వారిని ఎవరు 


రక్షించుచున్నారు ? 12 
మూ. కథం చ ప్రతికర్తవ్యం తేషాం రామేణ రక్షసామ్‌, 13 


మామకైర్వా బలైర్భుహ్మన్‌ మయా వా కూటయోదినామ్‌. 


ప్ర. అ. (బహ్మన్‌= బ్రాహ్మణుడా | కూటయోధినామ్‌=కపటయుద్ధము 
చేయు, తేషాం రక్షసామ్‌=ఆ రాక్షసుల _ విషయమున, రామేణ=రామునిచేత 
కాని, మామకైః=నా సంబంధ మైన, బలైః వా=సైన్యములచేత గాని, మయా 
వా=నాొచేత కొని, కథమ్‌=ఎట్లు, (ప్రతికర్తవ్యమ్‌= ప్రతి క్రియ చేయదగినది ? 


తా. ఓ విశ్వామిత్రా | కపటయుద్ధము చేయు రాక్షసుల విషయమున 
రాముడు కాని, నా సైన్యములు కాని, నేను కాని ఎట్లు ప్రతిక్రియ చేయవలసి 


యుండును ? 13 
మూ. సర్వం మే శంస భగవన్‌ కథం తేషాం మయా రణే, 14 
హ్థాతవ్యం దుష్టభావానాం వీర్యోత్సిక్తా హి రాక్షసాః, 
తస్య తద్వచనం శ్రుత్వా విశ్వామిత్రో ౬ భ్యభాషత. 15 
ప్ర అ. భగవన్‌=ఓ పూజ్యుడా ! దుష్ట్రభావానామ్‌=దుష్టస్వభావు 


లైన, తేషామ్‌=వారియెదుట, మయా=నాచేత, రణే=యుద్దమునందు, కథమ్‌= 
ఎట్లు, స్థాతవ్యమ్‌=ఉండదగినది ? సర్వమ్‌=-ఈ విషయమునంతను, మే=నాకు, 
శంస=చెప్పుము. రాక్షసాఃరాక్షసులు, వీర్యోత్సిక్తాః హి=వీర్యముచేత గర్వితులు 
కదా. తస్యాఆతనియొక్క, తల్‌ =ఆ, వచనమ్‌=వాక్యమును, (శుత్వా=విని, 
విశ్వామిత్రః=విశ్వామిత్రుడు, అభ్యభాషత=పలి కెను, 

తా. దుష్టస్వభావు లైన ఆ రాక్షసులతో యుద్ధమునందు నే నెట్లు 
మెలగ వలెను ? ఈ విషయము లన్నియు చెప్పుము. రాక్షసులు పరాక్రమముచే 
గర్వించు చుందురు కదా ? దశరథుని మాటలు విని విశ్వామిత్రుడు ఇట్లు 
పలికెను. 14, 15 
మూ.  పౌలస్త్యవంశప్రభవో రావణో నామ రాక్షసః, 

స బ్రహ్మణా దత్తవరస్‌తైలోక్యం బాధతే భృశమ్‌, 16 

మహాబలో మహావీర్యో రాక్ష సైర్బృహుభిర్వృతః. 


256 శ్రీమద్రామాయణము 


ప్ర. అ. పౌలస్త్యవంశప్రభవః=పౌలస్త్యుని వంశమునందు పుట్టుక గల, 
రావణో నామారావణుడను పేరు గల, రాక్షసకారాక్షసుడు (ఉన్నాడు). 
మహాబలః=గొప్ప బలము కలదాడును, మహావీర్యః=గొప్పు పరాక్రమము కలవాడును 
అగు, స=అతడు, (బహ్మణా= బ్రహ్మ చేత, దత్తవరః=ఇవ్వబడిన వరముగలవాడై, 
బహుభిః=అనేకు లైన, రాక్ష సైః=రాక్షసులతో, వృతఃకూడిన వాడై, (ఖైలోక్యమ్‌= 
ము"డులోకములను, భృశమ్‌ =మిక్కిలి, బాధతే=బాధించుచున్నాడు. 

తా. పౌలస్త్యవంశమునందు జనించిన రావణు డను రాక్షసుడున్నాడు. 
మహాబలవంతుడును, 'మహావీర్యవంతుడును అగు అతడు (బ్రహ్మనుండి వరమును 


పొంది, చాలమంది రాక్షసులతో కలిసి, మూడు లోకములను మిక్కిలి 
పీడించుచున్నాడు. 16 


మూ. శ్రూయతే హి మహావీర్యో రావణో రాక్షపాధిపః 17 
సాక్షాద్వెశ్రవణభ్రాతా పుత్రో విశ్రవపో మునేః. 
ప్ర అ. సాక్షాత్‌ =సాక్షాత్తు, వైశవణభాతా=కుబేరుని సోదరుడును, 
విశవసః=విశ్రవసు డనే, మునేః=మునియొక్క, పుత్రణపుత్రుడును, రాక్షసాధిపః= 
రాక్షసుల ప్రభువును ఐన, రావణఃరావణుడు, మహావీర్యః=గొప్ప పరాక్రమము 
కలవాడుగా, (శూయతే=వినబడుచున్నాడు. 


తా. రాక్షసరా జైన ఆ రావణుడు విశ్రవసు డను మునియొక్క 
పుత్రుడు. సాక్షాత్తు కుబేరుని సోదరుడు. అతడు గొప్ప పరాక్రమము కలవా 


డని వినుచున్నాము. 17 
మూ. యదా స్వయం న యజ్ఞస్య విఘ్నకర్తా మహాబలః, 18 
తేన సంచోదితౌ ద్యౌతు రాక్షసౌ సుమహాబలౌ, 
మారీచశ్చ సుబాహుశ్చ యజ్ఞవిస్నం కరిష్యతః, 19 


ప్ర. అ. మహాబలః=గొప్పుబలము గల ఆ రావణుడు, యదా=ఎప్పుడు, 
స్వయమ్‌=స్వయముగా, యజ్ఞస్య-యజ్ఞమునకు, విఘ్న కర్హా=విఘ్నము చేయువాడు, 
న=కాడో, తేనావానిచేత, సంచోదితౌ=(పేరే పించబడిన, మారీచశ్చ=మారీచు 
డును, సుబాహుశ్చాసుబాహువు అనెడు, ద్వ్యౌ=ఇద్దరు, క సౌ౯రాక్షసులు, 
విఘ్నమ్‌=విఘ్నమును, కరిష్యతః=చేయగలరు. 

తా. మహాబలు డన అతడు స్వయముగా యజ్ఞమునకు విఘ్నము 
చేయడు కాని, అతనిచే (గ్రేరేపింపబడిన మారీచసుబాహువు లనెడు ఇద్దరు 
రాక్షసులు యజ్ఞవిఘ్నము చేయుచుందురు. 18, 19 


బాలకొండము స.20 257 


మూ. ఇత్యుక్షో మునినా తేన రాజోవాచ మునిం తదా, 

నహి శక్తో ౭_స్మి సంగ్రామే స్థాతుం తస్య దురాత్మనః. 20 

ప్రై అ. ఇతి=ఈ విధముగా, తేన మునినా=ఆ మునిచేత, 
ఉక్తః=పలకబడిన, రాజా=రాజు, తదా=అప్పుడు, మునిమ్‌=మునిని గూర్చి, ఉవాచా 
పలికెను. సంగ్రామే=యుద్దమునందు, తస్య=ఆ, దురాత్మనః=దురాత్ముని ఎదుట, 
స్థాతుమ్‌=నిలుచుటకు, శక్తః న అస్మీ=సమర్హుడను కాను. 

తా. విశ్వామిత్రుడు ఇట్లు చెప్పగా విని దశరథుడు అతనితో ఇట్లనెను. 
నేను యుద్ధమునందు ఆ దురాత్ముని ఎదుట నిలువజాలను. 20 
మూ. సత్వం ప్రసాదం ధర్మజ్ఞ కురుష్వ మమ పుత్రకే, 

మమ చైవాల్పభాగ్యస్య దైవతం హి భవాన్‌ గురుః. 21 

ప్ర. అ. ధర్మజ్ఞాధర్మములు తెలిసినవాడా ! సహ త్వమ్‌=అట్టి, నీవు, 
మమ=నాయొక్క, పుత్రకే=చిన్నీ కుమారునియందును, ఆల్పభాగ్యస్య=అల్ప మైన 
భాగ్యము గల, మమ చానా విషయమునందును, ప్రసాదమ్‌=అను[గ్రహమును, 
కురుష్య=చేయుము, గురుః=గురు వైన, భవాన్‌=నీవు, దైవతం హి=దైవతము 
కదా ? 

తా. సర్వధర్మములును తెలిసిన ఓ విశ్వామిత్రా ! నీవు నా చిన్ని 
కొమరునియందును, అల్పభాగ్యుడ నైన నాయందును అనుగ్రహము చూపుము. 
గురు వైన నీవు దైవము కదా. 21 


మూ. దేవదానవగన్హర్యా యక్షాః పతగపన్నగాః, 
ధి XN 
న శక్తా రావణం సోఢుం కిం పునర్మానవా యుధి. 22 
ప్ర అ. దేవదానవగన్హర్వాః= దేవదానవగంధర్వులు కాని, యక్షాఃయ 
కులు కాని, పతగపన్నగాః౭పక్టులును సర్పములును గాని, యుధిాయుద్ధము 
నందు, రావణమ్‌=రావణుని, సోధుమ్‌=సహించుటకు, న శక్తాఃసమర్జులు కారు. 
మానవాః=-మానవులు, కిం పునః=చెప్పనేల 2 


తా. దేవదానవగంధర్వయక్ష పతగపన్నగులు కూడ ఎదుట నిలిచి 


లు 


రావణునితో యుద్ధము చేయజాలరు. మానవుల మాట చెప్పవలెనా ? 22 
మూ. స హి వీర్యవతాం వీర్యమాదత్తే యుధి రాక్షసః, 
తేన చాహం న శక్తో౭స్మి సంయోద్దుం తస్య వా బలైః 23 
సబలో వా ముని శ్రేష్ట సహితో వా మమాత్మజైః. 


258 శ్రీమద్రామాయణము 


ప్ర. అ. సః రాక్షసః=ఆ రాక్షసుడు, యుధి=యుద్దమునందు, వీర్యవ 
తామ్‌=వీర్యవంతులయొక్క, వీర్యమ్‌ =వీర్యమును, ఆదత్తే హి=గ్రహించి వేయును 
కదా? ముని శ్రేష్ట=ఓ ముని శేష్టుడా ! సబలో వా=సైన్యముతో కూడిన 
వాడనైనను, మమ=నాయొక్క, ఆత్మజైః=కుమారులతో, సహితో వా=కూడిన 
వాడనైనను, అహమ్‌=నేను, లేన=వానితో గాని, తస్య=అతనియొక్క, బలైః 
వా= సైన్యముతో గాని, సంయోద్దుమ్‌=యుద్ధముచేయుటకు, శక్త=సమర్హుడను, 
నాస్మి=కాను. 


తా. ఆ రాక్షసుడు యుద్దములో వీర్యవంతుల వీర్యమును గ్రహించి 
వేయును. ఓ మునిశ్రేష్టా ! సైన్యముతో కూడినవాడనై గాని, నా కుమారులతో 
కలిసి గాని, నేను, అతనితో గాని, అతని సైన్యముతో గాని యుద్ధము 
చేయజాలను. 23 


మూ.  కథమప్యమరప్రఖ్యం సంగ్రామాణామకోవిదమ్‌, 
బాలం మే తనయం బ్రహ్మన్‌ నైవ దాస్యామి పుత్రకమ్‌. 24 


ప్ర. అ. (బ్రహ్మన్‌=ఓ బ్రాహ్మణోత్తమా ! అమరప్రఖ్యమ్‌ాదేవత 
లతో సమానుడు, పంగ్రామాణామ్‌-యుద్ధములకు, అకోవిదమ్‌=ఎరుగనివాడును, 
బాలమ్‌=బాలుడును, పుత్రకమ్‌= పుంనామనరకమునుండి రక్షించువాదును అగు, 
మే=నాయొక్క, తనయమ్‌=కుమారుని, కథమ పీ=ఏ విధముగాను, నైవ దాస్యామి= 
ఇవ్వనే ఇవ్వను. 

తా. విశ్వామిత్రా ! బాలు డైన నా కుమారుడు దేవతలతో సమానుడు. 
యుద్దపరి చయము లేనివాడు. పున్నామనరకమునుండి నన్ను ఉద్ధరించువాడు. 
వీనిని ఏమైనను నీ కీయజాలను. 24 


మూ. అథ కాలోపమౌ యుద్దే సుతౌ సున్లోపసున్హ్లయోః, 
యజ్ఞవిఘ్నకరౌ తౌ ల్‌ నైవ దాస్యామి పుత్రకమ్‌. 25 


ఆ 


ప్ర. అ. అథామరియు, తే=నీయొక్క, యజ్ఞవిఘ్నకరౌ=యజ్ఞమునకు 
విఘ్నము చేయు, సున్లోపసున్హ్నయోః సుతౌ=సుందోపసుందుల కుమారులు, 
యుద్దేయుద్ధమునందు, కాలోపమౌ=యమునితో సమానులు. పుత్రకమ్‌=నా 
కుమారుని, నైవ దాస్యామి=ఇవ్వను. 

తా. నీకు యజ్ఞవిఘ్నము చేయు ఆ సుందోపసుందకుమారులైన 
మారీచసుబాహువులు యుద్ధమునందు యమునివంటివారు. అందుచే నా 
కుమారుని నీకు ఇప్పజాలను. 25 


బాలకొండము స.20 259 


మూ. మారీచశ్చ సుబాహుశ్చ వీర్యవన్తౌ సుశిక్షితౌ, 
తయోరన్యతరేణాహం యోద్ద్డా స్యాం ససుహృద్గణః. 26 
ప్ర. అ. మారీచశ్చ=మారీచుడును, సుబాహుశ్చ=సుబాహువును, వీర్యవన్తౌ= 
పరాక్రమవంతులు. సుశిక్షితౌ=బాగుగా అభ్యాసము చేసినవారు. అహమ్‌=నేను, 
ససుహృర్గణః=మి త్రగణముతో కూడిన వాడనై, తయోః=వారిలో, అన్యతరేణ=ఒ 
కనితో, యోద్దా౭యుద్ధముచేయువాడను, స్యామ్‌=అగుదును. 


తా. మారీచసుబాహులు పరాక్రమవంతులు మాత్రమే కాదు; మంచి 
నేర్పుకలవారు కూడ. స్నేహితులతో సహితుడ నైన నేను వారిలో ఒకరితో 
మాత్రమే యుద్ధము చేయగలను. 26 


మూ. ఇతి నరపతిజల్పనాద్ద్విజేనుం 

కుశికసుతం సుమహాన్‌ వివేశ మన్యుః; 

సుహుత ఇవ మఖే_గ్నిరాజ్య సిక్తః 

సమభవదుజ్ఞ సలితో మహర్షివ హ్నిః, 27 

ఇత్యార్డే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకొడ్డే 
వింశః పర్గః, 

ప్ర. అ. ఇతిఈ విధముగా, నరపతిజల్పనాత్‌ =దశరథుని అసంబద్ధ 
ప్రలాపమువలన, ద్విజేన్తుమ్‌=ద్విజ శేస్ట డైన, కుగికసుతమ్‌=విశ్వామిత్రుని, 
సుమహాన్‌=చాల గొప్ప దైన, మన్యుఃకోపము, విచేశ=ఆవ హించెను, మహర్షి 
వహ్నిః=మహర్షి యనెడు అగ్ని, మభే=యజ్జ్ఞమునందు, సుహుతః=బాగుగా 
హోమము చేయబడిన, ఆజ్య సిక్తః=నేతిచే తడుపబడిన, అగ్నిరివ=అగ్ని వలె, 
ఉజ్జ్యలితః=(ప్రజ్బలించినది, సవుభవత్‌ =ఆయెను. 

తా. దశరథుని అసంబద్దప్రలాపములు వినగనే ద్విజశ్రేష్టు డైన 
విశ్వామిత్రుడు మిక్కిలి (కోధావిష్టు డయ్యెను. యజ్ఞమునందు బాగుగా 
హోమము చేసి, నేతిచే తడుపబడిన అగ్ని వలె, విశ్వామిత్రాగ్ని ప్రజ్వలించెను. 

“బాలానందిని” యను శ్రీముద్రామాయణాం ధ్రవ్యాఖ్యానమునందు 

బాలకొండలో ఇరువదవ సర్గ సమాప్తము. 


అథ ఏకవింశః సర్గః 


[విశ్వామిత్రుడు కోపోద్దీవీతుడై పలికిన వలుకులు విని వనీష్టుడు రాముని 

విశ్వామిత్రునితో పంవుటకై దశరథునకు నచ్చజెప్పుట.] 
హు జావ కో ed 

మూ. తచ్చుత్వా వచనం తస్య స్నేహపర్యాకులాక్షరమ్‌, 

సమన్యుః కౌశికో వాక్యం ప్రత్యువాచ మ హీపతిమ్‌. 1 

ప్ర. అ. తస్య=ఆతనియొక్క, స్నేహపర్యాకులాక్షరమ్‌=పుత్ర స్నేహముచే 
తడబడుచున్న అక్షరములు గల, తత్‌ వచనమ్‌=ఆ వచనమును, (శుత్వాావిని, 
కౌశిక॥ావిశ్వామిత్రుడు, సమన్యుఃక్రోధముతో కూడినవాడై, మహీపతిమ్‌=రాజును 
గూర్చి, వాక్యమ్‌=వాక్యమును, ప్రత్యుదాచాతిరిగి పలికెను. 

తా. పుత్ర స్నేహముచే తడబడుచున్న అక్షరములు గల దశరథుని 
మాటలు విని, విశ్వామిత్రుడు క్రుద్దుడై ఆతనితో ఇట్లనెను. 1 

ఖా జ్యూ జ్య అంశ (J 
మూ. పూర్వమర్థం ప్రతిశుత్య ప్రతిజ్ఞాం ప తుమిచ్చన, 

రాఘవాణామయుకో౭_ యం కులస్యాస్య విపర్య్వయః. 2 

ప్ర. అ. పూర్వమ్‌=మొదట, అర్థమ్‌=వస్తువును, ప్రతిశ్రుత్య= ప్రతిజ్ఞచే సి, 
ప్రతిజ్ఞామ్‌= ప్రతిజ్ఞను, హాతుమ్‌=విడచుటకు, ఇచ్చసి=కోరుచున్నావు. అయమ్‌=ఈ, 
విపర్యయః= ప్రతిజ్ఞాభంగము, రాఘవాణామ్‌=రఘువంశరాజుల, అస్య-ఈ, కులస్యా 
కులమునకు, అయుక్తః=తగినది కాదు. 

తా. అడిగినది ఇచ్చెద నని మొదట ప్రతిజ్ఞ చేసి ఇప్పుడు ప్రతిజ్ఞను 
విడువ వలె ననుకొనుచున్నావు. ఇది రఘువంశరాజులు చేయవలసినది కాదు. 
మూ. యదీదం తే క్షమం రాజన్‌ గమిష్యామి యథాగతమ్‌, 

మిథ్యాప్రతిజ్ఞః కాకుళ్హ్ర సుఖీ భవ సబాన్హవః. 3 

ప్ర అ. రాజన్‌=ఓ రాజా ! ఇదమ్‌=ఇది, తే=నీకు, శమం 
యది=తగిన ట్రైతే, యథాగతమ్‌=వచ్చిన ట్ల, గమిష్యామి = చెళ్లెదను. కాకుత్హ్రాఓ 
కకుత్‌స వంశ్‌మునందు జనించినవాడా ! మిధ్యా ప్రతిజ్ఞః=అసత్య మైన ప్రతిజ్ఞకల 

డా a ల ౬ ర 

నీవు, సబాన్హవఃణబంధుసమేతుడవై, సుఫీ=సుభఖవంతుడచై, భవ=ఉండుము. 


బాలకాండము స.21 201 


తా. ఓ రాజా ! నీకు ఇదే యుక్త మని తోచినచో నేను వచ్చినట్లు 
తిరిగి వెళ్లెదను. ఓ కాకుల్టా ! చేసిన ప్రతిజ్ఞను నిలుపుకొనజాలని నీవు, 
బంధుసహితుడవై సుఖముగా నుండుము. 3 


మూ. తస్య రోషపరీతస్య విశ్వామిత్రస్య ధీమతః, 
చచాల వసుధా కృత్స్నా వివేశ చ భయం సురాన్‌. 4 


ప్ర. అ. ధీమతః=ధీమంతు డైన, తస్య=ఆ, విశ్వామి(త్రస్య=విశ్వామిత్రుడు, 
రోషపరీతస్య=రోషముచే ఆవహింపబడి యుండగా, కృత్స్నా=సమస్త మైన, 
వసుధా=భూమి, చచాల=చలించెను. సురాన్‌=దేవతలను, భయమ్‌=భయము, 
వివేశ= ప్రవేశించెను. 


తా. ధీమంతు డైన ఆ విశ్వామిత్రుడు కోధావిష్టుడు కాగానే, 
భూమియంతయు కంపించెను. దేవతలు కూడ భయపడిరి. 4 


మూ. త్రస్తరూపంతు విజ్ఞాయ జగత్సర్వం మహానృషిః, 
నృపతిం సువ్రతో ధీరో వసిష్టో వాక్యమబ్రవీత్‌. ర్‌ 
ప్ర. అ. స్నువతణామంచివతము కలవాడును, ధీరః=ధీరుడును, 
మహాన్‌ బుషిః౭మహర్షియు అయిన, వసిష్టావసిషుడు, సర్వమ్‌=సమస్త మైన, 
జగల్‌ =జగత్తును, (త్రస్తరూపమ్‌=మిక్కిలి భయపడినదానినిగా, విజ్ఞాయ=తెలి సికొని, 
నృపతిమ్‌=రాజును గూర్చి, వాక్యమ్‌=వాక్యమును, అబ్రవీత్‌ =పలికెను. 


తా. ఉత్తమవ్రతుడును, ధీరుడును అగు వసిష్టమహర్షి జగత్తు అంతయు 
మిక్కిలి భయపడిన దను విషయమును గ్రహించి రాజుతో ఇట్లు పలికెను. 5 
మూ. ఇక్షాకూణాం కులే జాతః సాక్షాద్దర్మ ఇవాపరః, 

ధృతిమాన్‌ సువ్రతః శ్రీమాన్న ధర్మం హాతుమర్హసి. 6 

ప్ర. అ, ఇక్షాకూణామ్‌=ఇక్షాకువంశీయుల, కులే=వంశమునందు, జాతః= 
పుట్టినవాడవును, సాక్షాత్‌ =సాక్షాత్తుగా, అపరః=రెండవ, ధర్మః ఇవ=ధర్మ దేవత 
వంటివాడవును, ధృతిమాన్‌ =ధైర్యవంతుడవును, సుప్రతః=ఉత్తమ మైన వ్రతము 


కలవాడవును, శ్రీమాన్‌ =శ్ర్రీమంతుడవును అగు నీవు, ధర్మమ్‌=ధర్మమును, 
హాతుమ్‌=విడుచుటకు, న అర్హ సి=తగవు. 


తా. రాజా ! నీవు ఇక్ష్యాకువంశములో పుట్టినావు. సాక్షాత్తు 
అపర ధర్మ దేవత వంటివాడవు. _ ధైర్యవంతుడవు. ఉత్తమ్మవతము కలవాడవు. 
శ్రుమంతుడవు. నీ విట్లు ధర్మమును విడచుట తగదు. 6 


262 శ్రీమద్రామాయణము 


మూ. త్రిషు లోకేషు విఖ్యాతో ధర్మాత్మా ఇతి రాఘవ, 

స్వధర్మం ప్రతిపద్యస్వ నాధర్మం వోఢుమర్హసి. 7 

ప్ర. అ. రాఘవాఓ దశరథా ! ధర్మాత్మా ఇతి=ధర్మాత్ముడవు అని, త్రిషు 
లో కేషు=మూడులోకములందును, విఖ్యాతః ప్ర సిద్ధిపాందినావు. స్వధర్మమ్‌=స్వధర్మ 
మును, ప్రతిపద్యస్వ=పొందుము. అధర్మమ్‌=అధర్మము, వోధుమ్‌=వ హించుటకు, 
న అర్లసి=తగవు. 

తా. దశరథా ! ధర్మాత్ముడ వని మూడు లోకములందును ప్రసిద్ధి 
పొందియున్నావు. స్వధర్మమును ఆచరింపుము. అధర్మము చేయకుము. 7 
మూ. సంశ్రుత్యెవం కరిష్యామీత్యకుర్వాణస్య రాఘవ, 

ఇష్టాపూర్తవధో భూయాత్తస్మాద్రామం విసర్హయ. 8 

ప్ర. అ. రాఘవాదశరథా ! ఏవం కరిష్యామి=ఇట్లు చేసెదను, ఇతి=లని, 
సంశ్రుత్య= ప్రతిజ్ఞ చేసి, అకుర్వాణస్య=చేయనివానికి, ఇష్టాపూర్తవధః=౭యజ్ఞాదుల 
యొక్కయు, వాపీకూపతటాకాదులయొక్కయు వినాశము, భూయాత్‌ =అగును, 
తస్మాత్‌ =ఆ కారణమువలన, రామమ్‌=రాముని, విసర్హయ=పంపుము. 

తా. దశరథా ! ఇట్లు చేసెదను అని మొదట చెప్పి, పిమ్మట అట్లు 
చేయనివానికి ఇష్టాపూర్తములు చేసిన వచ్చు పుణ్యము నశించును. కావున 
విశ్వామిత్రునితో రాముని పంపుము. 8 
మూ. కృతాస్త్రమకృతాస్త్రం వా నైనం శక్ష్యన్తి రాక్షసాః 

గుప్తం కుగికపుత్రేణ జ్వలనేనామృతం యథా. 9 

ప్ర. అ. కృతాస్త్రమ్‌=అస్త్రములు నేర్చినవాడైనను, అకృతాస్త్రం వా=అ 
స్ర్రములు నేర్వనివాడైనను, కుగికపు త్రేణ=విశ్వామిత్రునిచే, గుప్తమ్‌=రక్షింపబడిన, 
ఏనమ్‌= ఈ రాముని, జ్వల నేన=అగ్నిచే రక్షింపబడిన, అమృతం యథా=అమృతమును 
వలె, రాక్షసాః=రాక్షసులు, న శక్ష్యన్తి=ఏమియు చేయజాలరు. 

తా. రాముడు అస్త్రములు నేర్చినను, నేర్వకపోయినను, విశ్వామిత్రుని 
రకణములో నున్నంతవరకు, అగ్నిచే రక్షింపబడిన అమృతమును వలె రాక్షసులు 
యి యు యి 
ఇతనిని ఏమియు చేయజాలరు. 9 
మూ. ఏష విగ్రహవాన్‌ ధర్మ ఏష వీర్యవతాం వరః, 

ఏష బుద్దా 2-థికో లోకే తపసశ్చ పరాయణమ్‌. 10 


ప్ర. అ. ఏషణాఇతదు, విగ్రహవాన్‌ =శరీరము దాల్చిన, ధర్మణధ 


బాలకాండము స.2] 263 


ర్మము. ఏషః=ఇతడు, వీర్యవతామ్‌ =వీర్యవంతులలో, వరః= శేషుడు. ఏషః=ఇతదు; 
బుద్ద్యా=బుద్ధిచేత, 'లోకే= లోకమునందు, అధికః=అందరికం టను గొప్పవాడు. 
తపసః=తపస్సుకు, పరాయణమ్‌ =అత్యుత్తమస్థానము. 

తా. ఈ విశ్వామిత్రుడు మూర్తీభవించిన ధర్మము. పరాక్రమవంతులలో 
(శ్రేష్టుడు. ఇతడు బుద్ధిచే అందరికంటె గొప్పవాడు. తపస్సుకు గొప్ప నిధి. 


మూ. ఏషో౬స్త్రాన్‌ వివిధాన్వేత్తి త్రైలోక్వే సచరాచరే, 
నైవమన్యః పుమాన్వేత్తి న చ చేత్స్యన్తి కేచన. 1 


ప్ర. ఆ. ఏషః=ఇతడు, వివిధాన్‌ =అనేకవిధము లైన, అస్రాన్‌=అ స్త్ర ములను, 
వేత్తి=తెలి సికొనియున్నాడు. ఏవమ్‌=ఈ విధముగ, సచరాచరే=చరాచరములతో 
కూడిన, (త్రెలో క్యే-లోకత్రయమునందు, అన్యః పుమాన్‌=ఇతర పురుషుడు, న 
వేత్తి=ఎరుగడు. కేచన=ఎవరును, న వేత్స్యన్తి చ=ఎరుగబోరు కూడ. 


తా. ఈతడు అనేకవిధము లైన అస్త్రములు తెలిసినవాడు; చరాచరాత్మక 
మైన మూడు లోకములందును ఈతనికి తెలిసిన విధమున మరి ఎవ్వరికిని 
తెలియవు. భవిష్యత్తులో కూడ ఎవ్వరును తెలియజాలరు. n 


మూ. న దేవా నర్షయః శ్రే చిన్నాసురా నచ రాక్షసాః, 
గన్తర్వయక్ష ప్రవరాః సకిన్నరమహోరగాః. 12 
(డవ లు 


ప్ర, అ. దేవాః=దేవతలు, న(వేత్స్యన్తి)=తెలి సికొనజాలరు. బుషయః= 
బుషులు, కేచిత్‌ =ఎవరును, నాతెలియజాలరు. అసురాః=అసురులు, న=తెలియజా 
లరు. రాక్షసాః=రాక్షసులు, నాతెలియజాలరు. సకిన్నరమహోరగాః=కిన్నరులతో డను 
మహోరగులలోడను కూడిన, గన్చర్వయక్ష ప్రవరాః=గంధర్వులును యక్ష శేష్ళలును, 
(తెలియజాలరు). 


తా. ఈ విశ్వామిత్రునకు తెలిసిన య స్త్రములు దేవతలకు గాని, బుషులకు 
గాని, అసురులకు గాని, రాక్షసులకు గాని, గంధర్వయక్ష కిన్నరమహోరగులకు గాని 
తెలియవు. 12 


మూ. సర్వా స్రాణి భృశాశ్వస్య పుత్రాః పరమధార్శ్మికాః, 
కౌశికాయ పురా దత్తా యదా రాజ్యం ప్రశాసతి. 13 
ప్ర అ. భృశాశ్వస్య -భృశాశ్వునియొక్క, పరమధార్మికాః=౭పరమధార్శికు 
ఎన పుత్రాణాపుత్రు. లైన, సర్వాస్త్రాణి=సకలాస్త్రములును, యదా=ఎప్పుడు, 
పురా=పూర్వము, రాజ్యమ్‌=రొజ్యమును, (ప్రశాసతి=శాసించుచుండెనో, అపుడు, 


264 శ్రీమద్రామాయణము 
కౌశికాయావిశ్వామిత్రునకు, దత్తాః=ఇవ్వబడినవి. 

తౌ. పరమధార్మికు లైన భృశాశ్వపుత్రు లగు అస్త్రము లన్నియు, 
విశ్వామిత్రుడు పూర్వము రాజ్యము చేయుచున్నపుడు, ఆతనికి ఈయబడినవి, 
మూ. తే౭_పీ పుత్రా భృశాశ్వస్య ప్రజాపతిసుతాసుతాః, 

వైకరూపా మహావీర్యా దీప్తిమన్నో జయావహాః. 14 

ప్ర ఆ. (ప్రజాపతిసుతాసుతాః=దక్షపజాపతి కుమార్తెల సుతు లెన, 
భృశాశ్వస్య=భృశాశ్వుని, పుత్రాఃణపుత్రు లైన, తే2౭పి=ఆ అస్త్రములు కూడ, 
వైకరూపాః=అనేక మైన రూపములు కలవి. మహావీర్యాః=గొప్ప వీర్యము కలవి. 
దీప్తిమన్తః=కాంతిగలవి. జయావహాః=జయమును ఇచ్చునవి. 


తా. భృశాశ్వునకును, దక్షప్రజాపతియొక్క. కుమార్తలకును పుత్రులుగా 
ఉదయించిన ఆ అస్త్రములు, అనేకరూపములు కలవి; గొప్ప పరాక్రమము గలవి. 
కాంతి గలవి, జయమును చేకూర్చునవి. 14 


మూ. జయా చ సుప్రభా చైవ దక్షకన్యే సుమధ్యమే, 
తే సువాతే౭_ స్త్ర శస్రాణి(శాం)శతం పరమభాస్వరమ్‌. 15 


ప్ర. అ. జయా చాజయయు, సుప్రభా చెసుప్రభయు అనెడు, 
సుమధ్యమే=(మంచినడుములు గల) స్త్రీలు, దక్షకన్యే-దక్టుని కన్యలు. తే=వారు, 
అ స్త్రశ స్రాణామ్‌=అస్త్రశస్త్రములయొక్క, పరమభాస్వరమ్‌=మిక్కిలి (ప్రకాశించు 
చున్న, శతమ్‌=శతమును, సువాతే=కనిరి. 

తా. జయ, సుప్రభ అనెడు ఇరువురు దక్షప్రజాపతియొక్క కుమార్తెలు. 
వారు చాల ప్రకాశించు 'నూరు అస్త్రములను కనిరి, 


వి. శస్త్రమనగా హింసించునది. అస్త్ర మనగా ఇతరులపై విసరునది. 

అస్త్రశస్త్రము లనగా ఇచట _ శత్రువులను హింసించుటకై ఉపయుక్తము లగు 

అస్త్రము లని అర్హము. 15 
రా 


మూ. పంచాశతం సుతాన్‌ లేభే జయా నామ వరాన్‌ పురా, 
వధాయాసుర సైన్యానామమేయాన్‌ కామరూపిణః. 16 


ప్ర అ. పురాా=పూర్వము, జయా నామాజయ అను నామె, అసుర 
"సైన్యానామ్‌=అసుర సైన్యములయొక్క, వధాయ=వధకొరకు, అమేయాన్‌ =ఇంత 
అని చెప్పశక్యముకాని పరాక్రమము కల, కామరూపిణః= స్వేచ్చా రూపము గల, 
వరాన్‌=శేష్ణ లైన, పఖ్యాశతమ్‌=ఏబదిమంది, సుతాన్‌ =పుత్రులను, లేభే=పొందెను. 


బాలకాండము స.21 265 


తా. పూర్వము, జయ, అసుర పైన్యములను సంహరించుటకై, ఏబది 
మంది పుత్రులను కనెను. వారు అప్రమేయ మైన పరాక్రమము కలవారు. 
(శ్రేష్టులు. స్వేచ్చాప్రకారము రూపములను ధరింప సమర్థులు. 16 
మూ. సుప్రభాజనయచ్చాపీ పుత్రాన్‌ పఖ్బాశతం పునః, 

సంహారాన్నామ దుర్హర్దాన్‌ దురాక్రామాన్‌ బలీయసః. 17 


ప్ర అ. సుప్రభాపాసుప్రభ కూడ, దుర్హర్లాన్‌ =ఎదిరింపశక్యము కాని 
వారును, దురాక్రామాన్‌ =ఆక్రమింప శక్యము కాని వారును, బలీయనః=ఎ 
క్కువ బలము కలవారును అగు, పునః=ఇంకను, పష్బాశతమ్‌=ఏబదిమంది, 
పుత్రాన్‌ =పుత్రులను, అజనయత్‌ =కనెను. 


తా. సుప్రభకూడ, సంహారు లను పేరు గల మరి యేబదిమంది 


పుత్రులను కనెను. వారు చాల బలవంతులు. ఎదిరించి జయింప శక్యము 
కానివారు. 17 


మూ. తాని చౌస్రాణి వేత్తే పష యథావత్‌ కుశికాత్మజః, 

అపూర్వాణాం చ జననే శక్తో భూయః స ధర్మవిత్‌. 18 

ప్ర అ. ఏషః=ఈ, కుగికొత్మ జావిశ్వామిత్రుడు, తౌని=ఆ, అస్రాణి=ల 
స్ర్రములను, యథావత్‌ =చక్కగా, చేత్తి=ఎరుగును. ఛర్మవిత్‌ =ధర్మ వేత్త యైన, 
సః=ఆతడు, భూయః=ఇంకను, అపూర్వాణామ్‌= క్రొత్త అస్త్రముల యొక్క, 
జననే చ=పుట్టించుటయందు గూడ, శక్తఃాసమర్హుడు. 

తా ఆ అస్త్రము లన్నియు ఈ కుగికనందనునకు చక్కగ తెలియును. 
ధర్మ చేత్త యగు ఈతడు క్రొత్ల అస్త్రములను పుట్టించుటకు కూడ సమర్హుడు. 


మూ. ఏవంవీర్యో మహాతేజా విశ్వామిత్రో మహాయశాః, 
న రామగమనే రాజన్‌ సంశయం కర్తుమర్హసి. 19 


ప అ. మహాలేజాః=గొప్ప లేజస్సు కలదాడును, మహాయశాః=గొప్పు 
కీర్తి కలవాడును అగు, విశ్యామిత్రః=విశ్వామిత్రుడు, ఏవంవీర్యః=ఇట్లి వీర్యము 
లవాడు. రాజన్‌=ఓ రాజా ! రామగమనేరాముని గమనము విషయమున, 
ంశయమ్‌=-సంశయమును, కర్తుమ్‌=చేయుటకు, నార్లసి=తగవు. 


(XK 


et 


తా. ఓ దశరథమహారాజా ! గొప్పలేజస్సు, కీరియు గల విశ్వామిత్ర 
డింతటి ప్రభావశాలి. కావున రాముని పంపుట విషయమున సందేహింపకుము. 


266 శ్రీమద్రామాయణాము 


మూ. తేషాం నిగ్రహణే శక్తః స్వయం చ కుశికాత్మజః 

తవ పుత్ర హితార్థాయ త్వాము పేత్యాభియాచతే. 20 

ప్ర. అ. కుశికాత్మజః=విశ్వామిత్రుడు, స్వయం చ=స్వయముగనే, తేషామ్‌= 
వారియొక్క, నిగహణే=నిిగహించుటయందు, శకః=సమరుడు. తవానీయొక్క, 

గ్రా “U _ స థె 
పుత్రహితార్థాయాపుత్రుని హితముకొరకై, త్వామ్‌=నిన్ను, ఉపేత్య=పాొంది, 
యాచలతే=యాచించు చున్నాడు. 

తా. విశ్వామిత్రుడు ఆ రాక్షసులను స్వయముగనే నిగ్రహింపగల్లినను, 
నీ కుమారునకు మేలు చేయుటకై నీ వద్దకు వచ్చి యాచించుచున్నాడు. 20 
మూ. ఇతి మునివచనాత్పసన్నచిత్తో 

రఘువృషభస్తు ముమోద భాస్వరాజ్ఞు, 

గమనమభిరురోచ రాఘవస్య 

ప్రథితయశాః కుశికాత్మజాయ బుడ్డా §* 21 


ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకొళ్డే 
ఏకవింశః సర్గః, 


ప్ర. అ. రఘుపుజ్గవః=దశరథుడు, ఇతి=ఈ విధముగా, మునివ 
చనాత్‌ =మునివాక్యమువలన, _ ప్రసన్నచిత్తఃాప్రసన్న మైన చిత్తము కలవాడై, 
భాస్వరాబ్లఃా ప్రకాశించుచున్న శరీరము కలవాడై, ముమోద=ైసంలో షించెను. 
ప్రథితయశాః =ప్రసిద్ధ మైన కీరి గల ఆ దశరథుడు, కుశికాత్మజాయ=విశ్వామిత్రు 
నికొరక్రై రాఘవస్య=రామునియొక్క, గమనమ్‌=గమనమును, బుద్ద్యా=బుద్దిచేత, 
అభిరురోచ=అంగీకరించెను. 

తా. ప్రసిద్ధ మైన కీర్తి గల దశరథుడు వసిష్టుని మాటలచే ప్రసన్న 
మైన చిత్తము కలవా డయ్యెను. సంతోషముతో ఆతని శరీరముప్పాంగెను. 
రాముని విశ్వామిత్రునితో పంపుటకు అంగీకరించెను. 21 


“బాలానన్తిని” అను (శ్రీము.దామాయణాంధవ్యాఖ్యానమునందు బాలకాండములో 
ఇరువదియొకటవ నర్ల సమాప్తము. 


అధ ద్యావింశః సర్గః 


[దశరథుడు న్వన్త్యయనాదులు జరివీ రామలక్ష్మణులను విశ్యామ్మితునితో 
పంవుట. మార్గమధ్యమున విశ్యామ్మితుడు రామలక్ష శ్రణులకు “బల” 'అతిబలి' అను 
విద్య లుపదేశించుట.] 
మూ. తథా వసిస్టే బ్రువతి రాజా దశరథః స్వయమ్‌, 

ప్రహృష్టవదనో రామమాజుహావ సలక్ష్మణమ్‌. 1 

ప్ర అ. వసిష్మే=వసిష్ణడు, తథా=ఆ విధముగా, (బువతిచెప్పగా, 
రాజా దశరథః=దశరథమహారాజు, ప్రహృష్టవదనః=విక సించిన ముఖము కలవాడై, 
స్వయమ్‌=స్వయముగ,  సలక్ష్మణమ్‌=లక్ష్మణసమేతు డైన, రామమ్‌=రాముని, 
ఆజుహావ= పిలిచెను. 


తా. వసిష్టుడు అట్లు పలుకగా, దశరథుడు సంతసించి, లక్ష శ్రణసమేతు 


డైన శ్రీరాముని స్వయముగ  పిలుచుకొనివచ్చెను. 1 
మూ. కృతస్వస్త్యయనం మాత్రా పిత్రా దశరథేన చ, 
పురోధపా వసిశ్టేన మజ్లఖైరభిమన్తి)తమ్‌. 2 
స పుత్రం మూర్జు ఎ గపాఘ్రాయ రాజా దశరథః (ప్రియమ్‌, 
దదౌ కుశికపుత్రాయ సుప్రీతేనాన్తరాత్మవా. 3 


ప్ర. అ. సః=ఆ, దశరథః రాజా=దశరథమహారాజు, మాత్రా=తల్లి చేతను, 
పీత్రా=తండ్రి యైన, దశరథేన చ=దశరథునిచేతను (తనచేతను), కృతస్వస్త్యయ 
నమ్‌=చేయబడిన స్వస్త్యయనము కలిగినవాడును, పురోధసా=పురో హితు డైన, 
వసిష్మేన=వసిష్ణనిచేత, మబ్లఖైః==మంగళకరము లగు మంత్రములచే, అభిమన్తి) 
తమ్‌=అభిమంత్రింపబడినవాడును, (పియమ్‌=పీయుడును అగు, పుత్రమ్‌=పుత్రుని, 
మూర్హ్ని=గిరస్సు పై, ఉపాఘ్రాయ=వాసన చూచి, సు పీలేన=చాల సంతసించిన, 
అన్తరాత్మనా=హృదయముతో, కుశికపుత్రాయావిశ్వామిత్రునకు, దదౌ=ఇచ్చెను. 

తా. కౌసర్యయు దశరథుడును రామునకు స్వస్త్యయనము చేసిరి. 
వసిష్టుడు మంగళకరము లగు మంత్రోదకాదులతో రాముని అభిమంత్రించెను. 
దశరథుడు ఆ (పియపుత్రుని శిరస్సుపై వాసన చూచి, (ముద్దిడికొని), చాల 


208 శ్రీమద్రామాయణము 


సంతసించిన అంతరాత్మతో విశ్వామిత్రున కిచ్చెను. 2,3 
మూ. తతో వాయుః సుఖస్పర్శో నీరజస్కో వవౌ తదా, 
చిశ్యామిత్రగతం దృష్ట్వా రామం రాజీవలోచనమ్‌. 4 


ప్ర. అ. తతః=పిమ్మట, రాజీవలో చనమ్‌=పద్మ ముల వంటి నేత్రములు 
గణ  రామమ్‌=రాముని, విశ్వామిత్రగతమ్‌=విశ్వామిత్రుని ఆనుసరించినవానినిగా, 
దృషహ్థ్వా=చూచి, తదా=అప్పుడు, చాయుః=వాయువు, సుఖస్పర్శఃసుఖకర మైన 
స్పర్శగలదై, నీరజస్కః=పరాగములేనిదై, వవౌ=వీచెను. 

తా. కమలలోచను డగు రాముడు విశ్వామిత్రుని అనుసరింపగనే 
వాయువు పరాగము లేక, సుఖస్పర్శకరమై వీచెను. 4 

ఆఆ 9 ఆ 5 జ్య త 
మూ, పుష్పవృ షర్మ హత్యా సద్దేవదున్లుభినిస్యవైః, 

శజదునుభినిరోష: ప్రయాతే తు మహాత్మని. ర్‌ 

ఇ య యె 

ప్ర, అ. మహాత్మని=మహాత్ము డైన విశ్వామిత్రుడు, ప్రయాతే తు=బయలు 
దేరగనే, మహతీ=గొప్పు, పుష్పవృష్టిః=పుష్పవృష్టియు, దేవదున్దుభినిస్స $మో=దేవదుం 
దుభుల ధ్వనులతో కలిసిన, శజ్ఞదున్ధుభినిర్హోషః=శంభములయొక్కయు దుందుభుల 
యొక్కయు ధ్వని, ఆసీత్‌ =ఆయెను. 

తా, మహాత్ము డైన విశ్వామిత్రుడు బయలుదేరగనే గొప్ప పుష్పవర్షము 
కురిసెను. దేవతలు దుందుభులు (మోయించిరి. దశరథుని ప్రాసాదములో 


కూడ శంఖదుందుధిధ్వనులు మిన్ను ముట్టను. ర్‌ 
మూ. విశ్వామిత్రో యయావగగ్రే తతో రామో ధనుర్హరః, 
కాకపక్ష ధరో ధన్వీ తం చ సౌమిత్రిరన్వగాత్‌ . 6 


ప్ర. అ. విశ్యామిత్రః=విశ్యామిత్రుడు, అ(గే=ముందు, యయౌ=నడచెను. 
తతః=అతనిచెనుక, ధనుర్దరః=ధనస్సును ధరించిన, రామః=రాముడు(నడచెను). 
కాకపక్షధరః=జునపములను ధరించిన, ధన్వీ=ధనస్సుగల, సౌమిత్రిః=లక్ష్మణుదు, 
తమ్‌=ఆ రాముని, అన్వగాత్‌ =అనుసరించి నడచెను. 

లా. విశ్వామిత్రుడు ముందు నదువగా, అతని చెనుక ధనుర్హరు డైన 
రాముడును, అతని చెనుక కాకపక్షధారియు, ధనుర్హరుడును అగు లక్ష్మణుడును 
చెల్లిరి. 6 


మూ. కలాపినౌ ధనుషాణీ శోభయానౌ దిశో దశ, 
విశ్వామిత్రం మహాత్మానం త్రశీర్లావివ పన్నగా, 7 


బాలకాండము స.22 269 
అనుజగ్మతురక్షుదౌ పితామహమివాశ్వినౌా. 
ల్‌ 


ప్ర, అ. కలాపినౌ=అంబులపొదులను ధరించినవారును, ధనుష్పాణీ=ధ 
నుస్సులు హస్తమునందు కలవారును, దశాపది, దిశకాదిక్కులను, కోభయానౌ= 
ప్రకాశింపచేయుచున్నవారును, అక్షుదౌ=అనల్స మైన రూపవీర్యాది ప్రభావము 
కలవారును, (త్రిశీరా=మూదు శిరస్సులు గల, పన్నగౌ ఇవ=సర్సములు వలె ఉన్న 
రామలక్ష్మణులు, మహాత్మా నమ్‌=మహాత్ము డైన, విశ్వామిత్రమ=విశ్వామిత్రుని, 
అశ్వినౌ=అక్వినీదేవతలు, పితామహమివ= బ్రహ్మ దేవుని వలె, అనుజగ్మతుః=అనుస 
రించి వెళ్లిరి 


తా. రెండేసి అమ్ము లపొదులను, ధనుస్సును ధరించిన ఆ రామలక్ష్మ 
ణులు మూడేసి తలలు గల సర్పముల వలె ఉండిరి. వారు నడుచుచుండగా పది 
దిక్కులును ప్రకాశించినవి. అట్టి అనల్పరూపవీర్యాదిప్రభావు లగు రామలక్ష్మణులు 
విశ్వామిత్రుని అనుసరించి వెళ్లునపుడు ఇద్దరు అశ్వినీదేవతలు (బ్రహ్మ దేవుని వెనుక 


నడిచిపోవుచున్నట్లుండెను. 7 
మూ. తదా కుగికపుత్రం తు ధనుష్పాణే స్వలంకృతౌ, 8 
బద్దగోధాజ్ఞురి త్రాణౌ ఖడ్గవంతౌ మహాద్యుతీ, 
కుమారౌ చారువప్పుషా భ్రాతరౌ రామలక్ష్మణా, 9 


అనుయాతౌ శ్రియా దీప్తౌ శోభయేతామనిన్దితౌ, 
స్థాణుం దేవమివాచిన్త్యం కుమారావివ పావకీ, 10 


ప్ర. అ. తదా=లప్పుడు, ధనుష్పాణీ=ధనుస్సులు హస్తములందు కలవారును, 
స్వలజ్బు ఎలౌ=చక్కగా అలంకరించబడినవారును, బద్దగోోధాజ్లురి త్రాణౌ =కట్టబడిన 
ఉదుముతోలుతో చేసిన (దేళ్ళతొడుగులు కలవారును, ఖడ్గవన్నా=ఖడ్గములు కలవారును, 
మహాద్యుతీ=గొప్పకాంతి కలవారును, కుమారౌ=బాలురును, చారువపుషా=అంద 
మైన శరీరములు కలవారును, శ్రియా=శోభతో, దీప్తాా=ప్రకాశించుచున్నవారును, 
అనిన్దితౌ=దోషములు లేనివారును అగు, (భాతరౌ=సోదరురైన, రామలక్ష్మణౌ=రా 
మలక్ష్మణులు, అనుయాతౌ=లఅనుసరించి వెళ్ళుచున్న వారై, పావక్రీ= అగ్నివలన 
జనించిన, కుమారౌ=స్కంద-విశాఖులు, అచిన్య్యమ్‌=ఊ హింపరానిప్రభావము గల, 
దేవమ్‌=దేవు డైన, స్టాణుమ్‌ ఇవ-ఈశ్వరుని వరె, కుగికపుత్రమ్‌=విశ్వామిత్రుని, 
శోభయేతామ్‌=ప్రకాశింపచేసిరి. 


తా. బాలు రైన ఆ రామలక్ష్మణులు, ధనుస్సులు ధరించి యుండిరి. 
చక్కగ అలంకరింపబడిరి. (దేళ్లకు ఉదుముతోలుతో చేసిన తొడుగులను ధరించిరి. 


270 శ్రీమద్రామాయణము 


ఖడ్గములు ధరించి యుండిరి. గొప్ప కాంతితో ప్రకాశించుచుండిరి. చక్కని 
ఆకారములో, ఒప్పారు చుండిరి. ఎట్టి దోషములును లేక యుండిరి. వారు 
అనుసరించి వెళ్ళుచు, అపూర్వసౌందర్యముతో అగ్నినుండి జనించిన స్కందవిశాఖులు 
అచింత్యప్రభావు డగు ఈశ్వరుని అనుసరించి ఆతనిని (పకాశింపచేసి నట్టు, 
విశ్వామిత్రుని ప్రకాశింపచే సిరి, 

వి. “తతో౭_భవచ్చతుర్మూర్తిః క్షణేన భగవాన్‌ (ప్రభుః, స్కన్హో విశాఖః 
శాకశ్చ నైగమేషశ్చ పృష్ణతః” (అంత భగవంతు డగు కుమారస్వామి స్కందుడు, 
విశాఖుడు, శాకుడు, నైగమేషుడు అను నాలుగు రూపములు ధరించెను) 


అని భారతమున చెప్పబడినది. ఇచట రామలక్ష్మణులు స్కందవిశాఖులతో 
పోల్చ్పబడినారు (గోవిందరాజులు). 8-10 


మూ. _అధ్యర్రయోజనం గత్వా సరయ్వా దక్షిణే తటి, 
రామేతి మధురాం వాణీం విశ్వామిత్రో౭_భ్యభాషత. గ] 


ప్ర. అ. అధ్యర్థయోజనమ్‌= ఒకటిన్నర యోజనముల దూరము, గత్వా=వెళ్లి, 
సరయ్యాః=సరయూనదియొక్క, దక్షిణే తటాదక్షిణమువైపున నున్న తీరమునందు, 
విశ్వామిత్రైవిశ్వామిత్రుడు, రామ ఇతి='ఓ రామా ' అని, మధురామ్‌=మధుర 
మైన, వాణీమ్‌=వాక్కును, అభ్యభాషత=పలికెను. 

తా. ఒకటిన్నర యోజనముల దూరము నడచి సరయూదక్షిణతీరము 
చేరిన పిమ్మట విశ్వామిత్రుడు - “ఓ రామా 1” అని మధురముగ పిలిచి 
ఇట్లనెను. Il 
మూ, గృహాణ వత్స సలిలం మా భూత్కాలస్య పర్వయః, 

మన్త్ర[గ్రామం గృహాణ' త్వం బలామతిబలాం తథా. 12 

ప. అ. వత్న=-ఓ వత ! సలిలయాఉదకమును, గొహాణా[గబాంచుము,. 

మ య టన 
కాలస్యాకాలముయొక్క, _ పర్యయఃాకడచిపోవుట, మాభూత్‌=కాకుండు గాక. 
త్వమ్‌=నీవు, మన్త్రిగామమ్‌=మం(త్రముల సముదాయమును, తథా=మరియు, 
బలామ్‌=బలను, అతిబలామ్‌=అతిబలను, గృహాణా[గ్రహింపుము. 

తా. వత్సా ! ఆచమనము చేయుము. మంత్రముల సముదాయమును, 
బల, అతిబల అనెడు విద్యలను ఇచ్చెదను, తీసికొనుము. 12 
మూ. నశ్రమోన జ్వరో వాతేన రూపస్య విపర్యయః, 

నచ సుపం (ప్రమత్తం వా ధరంాస్తాని వైరృతా:. 13 

— అద్‌ యె YD | 


బాలకాండము స.22 271 


ప్ర అ. తే=నీకు, శ్రమః=శమ, న=కలుగదు. జ్వరో వా=జ్వరముకూడ, 
న=కలుగదు. రూపస్య=రూపముయొక్క, విపర్యయః=మార్పు, నెకలుగదు. 
సుప్తమ్‌=నిద్రపోవుచున్నవాడ వైనా, ప్రమత్తం వాఏమరుపాటుతో ఉన్నవాడ 
చైనా నిన్ను, వైర్నతాఃారాక్షసులు, న ధర్షయిష్యన్ని=బాధింపజాలరు. 

తా. ఈ విద్యలు (గహించినచో, నీకు శ్రమ కాని, జ్వరము కాని, 


రూపములో మార్పు గాని కలుగదు. నీవు నిద్రపోవుచున్నను, ఏమరి యున్నను 
రాక్షసులు నిన్నేమియు చేయజాలరు. 13 


మూ. న బాహ్యోః సదృశో వీర్యే పృథివ్యామస్తి కశ్చన, 

త్రిషు లోకేషు వై రామ న భవేత్సదృశస్తవ. 14 

ప్ర. అ. రామ=ఓ రామా ! బాహ్యోఃబాహువులయొక్క, వీర్యే=వీర్యము 
నందు, సదృశః=నీతో సమాన మైనవాడు, కశ్చనాఎవ్వడును, పృథివ్యామ్‌= 
భూమియందు, నాస్తి=లేడు. త్రిషు=మూడు, లో కేషు=లోకములందు, తవైనీకు, 
సదృశః=సమానుడు, న భచేల్‌ =ఉండడు. 

తా. రామా ! బాహువీర్యములో నీతో సమానుదు ఈ ప్పథివిలో 
ఎవ్వదును లేడు. నీతో సమానుడు మూడు లోకములలో కూడ ఉండబోదు. 
మూ. న సౌభాగ్యే న దాక్షిణ్యే న జానే బుద్రినిశ్చయే, 

లు యా యణ 

నోత్తరే ప్రతివక్రవ్యే సమో లోకే తవానఘ. 15 

ప్ర. అ. అనఘ=ఓ దోషరహితుడా ! _ సౌభా గ్య=సౌందర్యము 
నందు, తవనీకు, సమఃసమానుడు, లోకే=లోకమునందు, న=ఉండడదు. 
దాక్షిణ్యే=*సామర్హ్యమునందు, న=ఉండడు. జ్ఞానే=జ్ఞానమునందు గాని, బుద్దిని 

యి డా [oy ఐ= యణ 

శ్చయే-బుద్ధిచేత నిశ్చయింపవలసినపుడు గాని, న=ఉండడు. ఉత్త రే-ప్రత్యుత్తరము, 
ప్రతివక్తవ్యే=చెప్పవలసి వచ్చినప్పుడు, న=ఉండడదు. 

తా. దోషరహితుడ వగు ఓ రామా ! సౌందర్యమునందు గాని, 
సామర్థ్యమునందు గాని, జ్ఞానమునందు గాని, బుద్దిచే నిశ్చయింపవల సినప్పుడు 
గాని, సమాధానము చెప్పవలిసినప్పుడు గాని, నీకు సరివచ్చువాడు ఈ లోకములో 
ఉండడు. 15 
మూ. ఏతద్విద్యాద్వయే లబ్దే భవితా నాస్తి తే సమః, 

బలా త్వతిబలా చెవ సర్వజ్ఞానస్య మాతరౌ,. 16 

ర్లు మయా 


'ప అ. ఏతద్విద్యాద్వయే=ఈ విద్యాద్యయము, లబ్దే సతి=పాందబడగా, 


272 శ్రీమద్రామాయణము 


తే=నీకు, సమః=సమానుడు, నాస్తి=లేదు. న భవితా=ఉండబోడు. బలాబలయు, 
అతిబలా చైవాఅతిబలయు, సర్వజ్ఞానస్య=సమస్త జ్ఞానమునకును, మాతరౌ=తల్లులు. 
పఠతః=జపించుచున్న, తే=నీకు, క్నుత్సిపాసే= ఆకలిదప్పులు, న భవిష్యేతే-కలుగవు. 

తా. ఈ విద్యాద్వయము లభించిన పిమ్మట నీకు సముడు ఇపుడు లేదు. 
భవిష్యత్తులో కూడ ఉండడు. ఈ  బలాతిబలలు సకలజ్ఞానమును కలుగజేయును. 


వాం 


Ca 
మూ. కుతిపాసే న తే రామ భవిష్యేతే నరోత్తమ, 
యి జ జాలి 
బలామతిబలాం చైవ పఠతః పథి రాఘవ. 17 
ప్ర. అ. నరోత్తమ=నరులలో ఉత్తముడా ! రాఘవారఘువంశోద్భ 


వుడా! రామ=ఓ రామా ! పథి=మార్గమునందు, బలామ్‌=బలను, అతిబలాం 
వైవాఅతిబలను, పఠతః=జపించుచున్న, తే=నీకు, క్షుత్సిపా సే= ఆకలిదప్పులు, న 
భవి ష్యేతే=కలుగవు. 


తా. ఓ నరోత్తమా ! రాఘవా ! నీవు మార్గమునందు ఈ 
బలాతిబలలను జపించినచో నీకు ఆకలిదప్పికలు కలుగవు. 17 


మూ. విద్యాద్యయమధీయానే యశశ్చాప్యతులం త్వయి, 

పితామహసుతే హ్యేతే విద్యే తేజస్పమన్నితే. 18 

(పదాతుం తవ కాకుళ్హ్ర సదృశస్త్వం హ్‌ ధార్మిక. 

ప్ర. అ. విద్యాద్వయమ్‌ =విద్యాద్యయమును, అధీయానే=జపించిన (అభ్య 
సించిన) త్వయి=నీయందు, అతులమ్‌=సాటిలేని, యశశ్చ=కీర్తికూడ, (కలుగును). 
కాకుత్ణ )=కకుత్ణవంశమునందు పుట్టిన, ధార్మికాధార్మికుడ వైన ఓ రామా! 
తేజస్సమన్వితే=లేజస్సుతోకూడిన, పితామహసులే=పితామహుని కుమార్తె లైన, 
ఏలే విద్యే=-ఈ విద్యలను, తవానీకు, ప్రదాతుమ్‌=ఇచ్చుటకు, త్వమ్‌=నీచే, 
సదృశః=తగినవాడవు. 


తా. ఈ విద్యాద్యయమును జపించినచో నీకు సాటి లేని కీర్తి కూడ 
లభించును. ధార్మికుడ వైన ఓ రామా ! లేజోవంతము లైన ఈ విద్యలు 
(బ్రహ్మ దేవుని పుత్రికలు. వీటిని ఇచ్చుటకు నీచే తగినవాడవు. 18 
మూ. కామం బహుగుణాస్సర్వే త్వయ్యేతే నాత్ర సంశయః, 

తపసా సంభ్చతే చైతే బహురూపే భవిష్యతః, 19 

ప్ర అ ఏలే=ఈ, బహుగుణాః=అనేకగుణములు, సర్వే=అన్నియు, 
కామమ్‌=అధికముగా, త్వయి=నీయందున్నవి. ఇఆత్ర- ఈ విషయమున, సంశయః= 


బాలకాండము స.22 273 


సంశయము, న=లేదు. తపసా=తపస్సుచే, సంభృలే=పో షింపబడినవై, ఏతే=ఈ 
విద్యలు, బహురూ పే-అనేకరూపములుకలవి, భవిష్యతః=కాగలవు. 


తా. డఉత్తమగుణము లన్నియు నీయందు అధికముగా నున్నవి. 
సందేహము లేదు. ఈ విద్యలను తపస్సుచే పోషించినచో వివిధఫలములను 
ఇవ్వగలవు. 10 
మూ. తతో రామో జలం స్పృష్ట్వా (ప్రహ్నష్టవదనః శుచిః, 

ప్రతిజగ్రాహ తే విద్యే మహగ్షేర్భావితాత్మనః. 20 

ప్ర అ. తతణాపిమ్మట, రామణారాముడు, జలమ్‌=ఉదకమును, 
స్పృష్ట్వాాస్పృించి, శుచిః= పవ్మితుడై, ప్రహృష్టవదనః=వికసించిన ముఖము 
కలవాడై, భావితాత్మనః=పరిశుద్ధమైన మనస్సు గల, మహర్షేః=మహర్షినుండి, 
తే=ఆ, విద్యేడవిద్యలను, ప్రతిజగ్రాహ=స్వీకరించెను. 


తా. రాముడు ఆచమనము చేసి, శుచియై, ఆనందముచే వికసించిన 
ముఖము కలవాడై, పరిశుద్రమనస్కు డైన ఆ మహర్షినుండి ఆ రెందు 
విద్యలను స్వీకరించెను. 20 


మూ. విద్యాసముదితో రామః శుశుభే భూరివిక్రమః, 
సహస్రరశ్మిర్భగవాన్‌ శరదీవ దివాకరః. 21 


గురుకార్యాణి సర్వాణి నియుజ్య కుగికాత్మజే, 
ఊషుస్తాం రజనీం తత్ర సరయ్యాం సుసుఖం త్రయః. 22 


ప్ర. అం భూరివిక్రమః=గిప్ప పరాక్రమము గల, రామఃరాముడు, 
విద్యాసముదితః=విద్యలతో కూడినవాడై, కుశికాత్మజే=విశ్వామిత్రుని విషయమున, 
సర్వాణాసమస్త మైన, గురుకార్యాణి=గురువు విషయమున చేయవలసిన 
కార్యములను, నియుజ్య=చేసి, శరది=శరత్కాలమునందు, సహస్రరశ్మి౩=చేయి 
కిరణములు గల, భగదాన్‌=భగవంతు డైన, దివాకరః ఇవ=సూర్యుడు వలె, 
శుశుభే ప్రకాశించెను. (తయఃాదారు ముగ్గురును, తృత్ర=అచట, సరయ్యామ్‌= 
సరయూతీరమునందు, సుసుఖమ్‌=చాల సుఖముగా, తాం రజనీమ్‌=ఆ రాత్రి, 
ఊషృుః=ఉండిరి. 


తా. అధికపరాక్రమశాలి యగు రాముడు, విద్యలను (గ్రహించిన పిమ్మట, 
విశ్వామిత్రుని విషయమున  మంటత్రాచార్యుని విషయమున ప్రవర్తించవలసిన 
విధముగ (పవర్తించుచు, శరల్కాలమునందు సూర్యుడు వలె ప్రకాశించెను. 


18 


274 శ్రుమద్రామాయణము 
వారు ముగ్గురును ఆ రాత్రి సరయూతీరమున సుఖముగా నివాసము చేసిరి. 
మూ. దశరథనృపసూనుసత్తమాభ్యాం 

తృణశయనే౭_నుచితే సహో షితాభ్యామ్‌, 

కుశికసుతవచో౭_ నులాలితాభ్యాం 

సుఖమివ సా విబభౌ విభావరీ చ. 23 


ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాణ్లే 
ద్యావింశః పర్గః. 
ప్ర అ. అనుచితే=అలవాటు లేని, తృణశయనే=గడ్డిపక్క పైన, సహోషితా 
భ్యామ్‌=కలి సి శయనించిన, కుశి కసుతవచోనులాలితాభ్యామ్‌ =విశ్వామిత్రుని వాక్కులచే 
లాలనచేయబడిన, దశరథసూనుసత్త మాభ్యామ్‌=దశరథ పుత్రశేష్టు లైన ఆ 
రామలక్ష్మణులకు, సా=ఆ, విభావరీ చారాత్రి కూడ, సుఖమివ=సుఖముగానే, 
విబభౌ=తోచినది. 


తా, రామలక్ష్మణులు పూర్వ మెన్నడును అలవాటు లేని తృణశయనము 
పై కలిసి శయనించిరి. విశ్వామిత్రుని బుజ్జగింపుమాటలచే వారికి ఆ రాత్రి 
కూడ సుఖముగానే ఉండెను. 23 


“బాలానందిని "యను ఢీమదామాయణాం ధవ్యాఖ్యానమునందు, 
బాలకొండములో ఇరువది రెండవ సర్గ సమాప్తము, 


అథ త్రయోవింశః సర్గ 


[శ్రీరామలుక్ష్మణసమేతు డైన విశ్యామ్మితుడు సరయూగంగానంగమము 
దగ్గర నున్ల ఆశ్రమములో రాతి విశ్రమించుట.] 


మూ. ప్రభాతాయాం తు శర్వర్యాం విశ్వామిత్రో మహామునిః, 
అభ్యభాషత కాకుత్భ్లా శయానాౌ. పర్ణసంస్త రే. 1 
ప్ర అ శర్వర్యామ్‌=రా త్రి, ప్రభాతాయామ్‌=తెల్లవారగా, మహామునిః= 
మహాముని యైన, విశ్వామిత్రఃవిశ్వామిత్రుడు, పర్గసంస్త రే=పర్షశయనమునందు, 
శయానౌ=-శయనించిఉన్న, కాకుత్భౌ ఎెరామలక్ష్మణులను గూర్చి, అభ్యభాషత=పలి 
కను. 


తా. రాత్రి గడిచి తెల్లవారుచున్నది. అప్పుడు విశ్వామిత్రమహర్షి 
పర్గశయనము పై శయనించి యున్న _రామలక్ష క్ష్మణులతో ఇట్లు పలికెను. 1 


మూ. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సన్భ్యా ప్రవర్తతే, 
ఉత్తిష్ట నరశార్జూల కర్తవ్యం దైవమాహ్నికమ్‌. 2 


ప్ర అ. కౌసల్యా సుపజాః=కెసల్యయొక్క ఉత్తమసంతాన మైన, 
రామ=ఓ రామా ! పూర్వా సంధ్యా=పూర్వసంధ్య, ప్రవర్తలే=ప్రవర్తించుచున్నది. 
నరశార్జూల=ఓ నర్యశేష్టుడా ! ఉత్తిష్ట=లెమ్ము, దైవమ్‌=దేవతాసంబంధి యైన, 
ఆహ్నికమ్‌=ప్రతీదినము చేయతగిన కర్మ, కర్తవ్యమ్‌=చేయదగినది. 

తా. కౌసల్యా సత్వుతుడ వైన ఓ రామా | (ప్రాతఃకాలసంధ్య వచ్చినది. 
ఓ నర్యశ్రేష్టుడా ! లెమ్ము. సంధ్యావన్లనాదినిత్యకర్మ చేయవలసి యున్నది. 2 

ఆ చ జో of న ల 
మూ. తస్యరః పరమోదారం వచః (శ్రుత్వా నృపాత్మజా, 

స్నాత్వా కృతోదకౌ వీరౌ జేపతుః పరమం జపమ్‌. 3 

ప్ర. అ. వీరౌ=వీరులైన, నృపాత్మజౌ=రాజకుమారులు, తస్య బుషే=ఆ 
బు షీశ్వరునియొక్క, పరమోదారమ్‌=మిక్కిలి అంద మైన, వచఃకవాక్కును, 
శ్రుత్వా=విని, స్నాత్వా=స్నానము చేసి, కృతోదకౌ=లఅర్థ్యప్రదానము చేసిన వారై, 
పరమమ్‌=గొప్పు దైన, జపమ్‌=గాయత్రీజపమును, జేపతుః =జపించిరి. 


276 శ్రీమద్రామాయణము 


తా. వీరు లైన ఆ రామలక్ష్మణులు విశ్వామిత్రుని ఆ మధురవాక్యము 
విని, రేచి, స్నానము చేసి, సూర్యునకు అర్హ్య ప్రదానము చేసి, అత్యుత్తమ మగు, 
గాయత్రీ మంత్రమును జపించిరి. 3 
మూ. కృతాహ్నికౌ మహావీర్యాౌ విశ్వామిత్రం తపోధనమ్‌, 

అభివాద్యాభిసంహృష్టా గమనాయాభితస్థతుః, 4 

ప్రః అ. మహావీర్యౌ=గొప్ప పరాక్రమము గల ఆ రామలక్ష్మణులు, 
కృతా హ్నికౌ=చేయబడిన నిత్యకర్మలు కలవారై, అభిసంహృష్టా=ఉత్సాహవంతురై, 
తపోధనమ్‌=తప స్సే ధనముగా గల, విశ్వామిత్రమ్‌=విశ్వామిత్రుని, అభివాద్య=నమ 
స్కరించి, గమనాయాప్రయాణమునకు, అభితస్థతుః౭సన్నద్దులైరి. 


తా. రామలక్ష్మణులు సంధ్యావందనాదినిత్యకర్మలను పూర్తి చేసికొని, 
విశ్వామి త్రమహర్షికి నమస్కరించి, ఉత్సాహముతో ప్రయాణోన్ముఖు లయిరి. 4 
మూ. తౌ ప్రంలూతౌ మహావీర్యౌ దివ్యాం త్రిపథగాం నదీమ్‌, 

దదృశాతే తతస్తత్ర సరయ్యాః సజ్ఞమే శుభే. ర్‌ 

ప్ర. అ. తతః=పిమ్మట, మహావీర్యౌ=మహావీర్యవంతు లగు ఆ రామలక్ష్మ 
ణులు, ప్రయాతౌ=కొంతదూరము చెల్లినవారై, తత్ర=అచట, శుభే=పవిత్ర మైన, 
సరయ్యాః=సరయూనదియొక్క, సంగమే=సంగమము నందు పుట్టిన, నదీమ్‌=నదిని, 
దదృశాతే=చూచిరి. 

తా, మహావీర్యు లగు రామలక్ష్మణులు కొంత దూరము ప్రయాణము 
చేసిన పిమ్మట పవిత్ర మగు సరయూనదీ సంగమస్థానమునందు గంగానదిని 
చూచిరి. ర్‌ 


మూ. తర్రాశ్రమపదం పుణ్యమ్‌ బు షీణామగ్ర్యతేజసామ్‌, 
బహువర్షసహస్రాణి తప్యతాం పరమం తపః. 6 


ప్ర. అ. తృత్ర=అచట, బహువర్షసహస్రాణి=ఎన్నో చేలసంవత్సరములు, 
పరమమ్‌=గొప్ప, తపః=తపస్సును, తప్యతామ్‌=చేయుచున్న, అగ్యతేజసామ్‌=గొప్ప 
తేజస్సు గల, బుషీణామ్‌=బు షీశ్వరుల, పుణ్యమ్‌-పవిత్రమైన, ఆశ్రమపదమ్‌=: 
ఆశమస్థానమును, (చూచిరి). 


తా. అచట కొన్ని వేల సంవత్సరమునుండి గొప్పు తపస్సు చేయుచున్న, 
(శ్రేష్ట మైన తేజస్సు గల బుషుల ఆశమమును చూచిరి. 6 


బాలకాండము స. 23 277 


మూ. తం దృష్టా వ్‌ పరమపీతౌ రాఘవౌ పుణ్యమా [శ్రమమ్‌, 
ఊచతుస్తం మహాత్మానం విశ్వామిత్రమిదం వచః. 7 


ప్ర అ తమ్‌=ఆ, పుణ్యమ్‌ =పవిత్ర మైన, ఆశమమ్‌-ఆశమమును, 
దృష్ట్వాాచూచి, పరమ పీతౌ=చాలసంత సించిన, రాఘవౌ=రామలక్ష్మణులు, మహా 
త్మానమ్‌=మహాత్ముడైన, తం విశ్వామిత్రమ్‌=ఆ విశ్వామిత్రుని గూర్చి, ఇదమ్‌=ఈ, 
వచఃావాక్కును, ఊచతుః=పలికిరి. 


తా ఆ పుణ్యాశ్రమమును చూడగనే సంతుష్టాంతరంగు లైన 


రామలక్ష్మణులు విశ్వామిత్రునితో ఇట్లు పలికిరి. 7 
మూ. కస్యాయమాశ్రమః పుణ్యః కో న్వస్నిన్వసతే పుమాన్‌, 
భగవన్‌ శ్రోతుమిచ్చావః పరం కౌతూహలం హి నౌ. 8 
ప్ర అ, భగవన్‌=ఓ పూజ్యడా !  అయమ్‌=ఈ, పుణ్యః=పవిత్ర 


మైన, ఆశమః=ఆశ్రమము, కస్య=ఎవనిది ? అస్మిన్‌=దీనియందు, కః ను=ఏ, 
పుమాన్‌ =పురుషుడు, వసతే=నివసించుచున్నాడు ? శ్రోతుమ్‌=వినుటకు, ఇచ్చావః= 
ఇచ్చయించుచున్నాము. _నౌ=మాకు, పరమ్‌=గొప్ప, కౌతూహలం హీ=వేడుక 
ఉన్నది కదా. 


తా. ఓ పూజ్యుడా ! పవిత్ర మైన ఈ ఆశమము ఎవ్వనిది ? దీనిలో 
ఎవ్వడు నివసించుచున్నాడు ? మాకు విన వేడుకగా నున్నది. 8 
మూ. తయో స్తద్వచనం శ్రుత్వా ప్రహస్య మునిపుజ్నవః, 

ఆబ్రవీచ్చ్రూయతాం రామ యస్యాయం పూర్వ ఆశ్రమః 9 

ప్ర అ. మునిపుజ్లవః=ముని(శేష్టుడు, తయోః=వారియొక్క, తత్‌ 
వచనమ్‌=ఆ వచనమును, (శుత్వా౭విని, ప్రహస్యానవ్వి, అబ్రవీత్‌ = =పలికెను. 


పూర్వే= పూర్వకాలమునందు, అయమ్‌ ఆశ్రమః=ఈ ఆశ్రమము, యస్యే=ఎవనిదో, 
శూయతామ్‌= =వినబడుగాక. 


తా. వారి మాటలు విని, విశ్వామిత్రుడు నవ్వి, “పూర్వము ఈ 
ఆశ్రమ మెవ్వరిదో చెప్పెదను, వినుడు” అని పలికెను. 9g 


మూ. కన్లర్స్కో మూర్తిమానాసీత్‌ కామ ఇత్యుచ్యతే బుధైః 
తపస్యన్తమిహ స్టా సాణుం నియమేన సమాహితమ్‌. 10 


278 శ్రీమద్రామాయణము 


కృతోద్వాహం తు దేవేశం గచ్చన్తం సమరుద్గణమ్‌, 
ధర్షయామాస దుర్మేధా హుంకృతశ్చ మహాత్మనా. mn 


ప్ర. అ. కన్లర్పణామన్మథుడు, మూర్తిమాన్‌ =దేహముకలవాడై, ఆసీత్‌=ఉం 
డెను. బుధైఃపండితులచేత, కామః ఇతి=కాము డని, ఉచ్యతే=చెప్పబడుచున్నాడు. 
దుర్మేధాః=చెడ్డ బుద్ది గల ఆ మన్మథుడు, ఇహ=ఇచట, తవస్యన్తమ్‌=తపస్సు చేయుచు 
న్నవాడును, నియ న=నియమముచే, సమా హితమ్‌=ఏకాగ్రచిత్తుడై ఉన్నవాడును, 
కృతోద్వాహమ్‌=చేయబడిన వివాహము కలవాడై, సమరుద్గణమ్‌=దేవతాసమూహ 
సమేతముగా, గచ్చన్తమ్‌=వెళ్లుచున్నవాడును, దేవేశమ్‌=దేవతా ప్రభువును అగు, 
స్థాణుమ్‌=శివుని, ధర్షయామాస=ఎదిరించెను.  మహాత్మనామహాత్ము డైన ఆ 
గివునిచేత, హుంకృతశ్చ=హుంకరించబడెను. 


తా. మన్మథుడు మూర్తిమంతుడై ఉండెడివాడు. అతనికి కాము డని 
"పేరు. నియమముచే సమాహితచిత్తుడై ఇచట తపస్సు చేయుచున్నవాడును, 
వివాహము చేసికొని దేవతాసమేతుడై వెళ్ళుచున్నవాడును, , సకల దేవతలకు 
(పభువును అగు శివుని, దుష్టబుద్ధి యగు ఆ మన్మథుడు ఎదిరించెను. అప్పుడు 
శివుడు హుంకరించి కోపముగా చూచెను. 


వి. మన్మథుడు శివుని తపస్సు చేయుచుండగా ఎదిరించినాడు కాని 
వివాహము చేసికొని దేవతలతో కలిసి _ వెళ్లుచున్నప్పుడు కాదు. అందుచేత 
“కృతోద్వాహమ్‌” ఇత్యాదిపాదమునకు “వివాహము చేసికొనబోవు వాడును, 
దేవతాగణముతో కలిసి వెళ్లబోవువాడును” అని కొందరు వ్యాఖ్యానము వ్రాసిరి. 
కాని ఇచట నున్న పదములకు ఆ అర్థము రాదు. మరికొందరు లేని పోని అర్థాలు 
కల్పించి “ప్రాణవాయువును నిగ్రహించి తపస్సు చేయుచున్నవాడు” అని మరొక 
అర్థము చెప్పి ఉన్నారు. అది అంతకం ట అసంగతము. ఇట్టి అర్థములు చెప్పుట 
వాల్మీకి హృదయమును (గ్రహించుటకాదు. మన హృదయమును చూపుటమాత్రమే 
అగును. కివుడు హిమాచలముపై తపస్సు చేయుచుండగా మన్మథుడు 
తపోవిఘ్నము చేయ నెంచినా డని పురాణాంతరప్ర సిద్ధము. ఇచట అంగదేశములో 
శివుడు తపస్సు చేసినట్లు వర్ణింపబడినది. ఈ విరోధము ఉండనే ఉన్నది. దీనికి 
సమాధానముగా కల్పాంతరములో అట్టు జరిగే ఉండవచ్చును అని ఒక వ్యాఖ్యాత 
(వౌసినాడు. వాస్తవమున అన్ని కల్పములందును రామాయణ భారతపురాణ 
కథలు అనేకపర్యాయములు జరిగిన వని చెప్పు వాదము అర్థర హితము. అప్పుడు 
శాస్త్రపురుషకారములకు వైయర్థ్య మాపాదించినట్లగును. అన్ని కల్పాలలోను 
జగత్ప్స అపి ఒకే విధముగ జరుగు పక్షమున ఈ పాపపుణ్యాదిచింత ఎందులకు? 


బాలకాండము స. 23 279 


ఈ పురుషకారప్రబోధ మెందులకు ? ఒక సినెమాను అనేకపర్యాయములు 
చూపినట్లు ఈ జగత్ర్రవృత్తి అని కదా ఈ వాదములోని ఆశయము. కృత్వాచింతచే 
ఈ వాదమును అంగీకరించినను అన్ని కల్పాలలోను శివుడు ఒకే చోట తపస్సు 
చేయవలెను. అన్నియు ఒకే విధముగా జరుగవలెను. ఈ మార్పులు 
ఎట్లు వచ్చును ౩ అందుచేత ఈ శ్లోకమున అక్షరార మెట్లు ఉన్నదో అట్లే 
చెప్పుకొనవలెను. రామాయణము ప్రకారము - శివుడు ఈ (ప్రాంతములో తపస్సు 
చేసెననియు, వివాహము చేసికొనిన పిమ్మట దేవతలతో కలిసి వెళ్లుచుండగా 
మన్మథుడు బహుశా తన (ప్రభావముచేతనే శివుడు వివాహము చేసికొనె నని 
బీరములు పలుకగా అతనిని శివుడు భస్మము చేసె ననియు చెప్పవలెను. గ్రంథము 
ఎట్టున్నదో అట్లు వ్యాఖ్య వ్రాయుట ఉచితము. ఆతి ప్రాచీనములైై చాలకాలము 
శ్రుతానుశ్రవికముగ వచ్చు రామాయణాది[గ్రంథములలో పాఠకాదుల ప్రమాదముచే 
అనేక నూత్నక్లోకపాదాదులు ప్రవేశించుటతో సమన్వయము కుదరకపోవచ్చును. 
పూర్వదేశరామాయణాదులలో సర్గసంఖ్యాకాండవిభాగాదులే మారిపోయినవి కదా ! 
అందుచే శ్రమపడి (గ్రంథార్థమును మార్చుట అనావశ్యకము. ఆ సమన్వయమేదైన 
ఉన్నచో అది గ్రంథమునకు బైట చెప్పుకొనవచ్చును. వాస్తవమున “కృతోద్యాహమ్‌” 
ఇత్యాదిపాదద్య్వయము ప్రక్తిప్తమని అంగీకరించినచో అర్థము చక్కగ కుదురును. 
మూ. అవదగ్రస్య రౌద్రేణ చక్షుషా రఘునన్లన, 

వ్యశీర్యన్త శరీరాత్వాత్సర్వగాత్రాణి దుర్మతేః. 12 

ప్ర. అ. రఘునన్లన=ఓ రామా ! రౌదేణారుదునికి సంబంధించిన, 
చక్షుషా=నేత్రముచే, అవదగ్రస్య=కాల్చి వేయబడిన, దుర్మలతేః=దుర్మతి యైన మన్మ 
థునియొక్క, స్వాత్‌ =తనయొక్క, శరీరాత్‌ =శరీరమునుండి, సర్వగాత్రాణి=అన్ని 
అవయవములును, వ్యశీర్యన్త-రారిపోయినవి. 


తా. శివుని నేత్రముచే కాల్చివేయబడిన ఆ దుర్మతి అవయవము 
లన్నియు అతని శరీరమునుండి జారిపోయినవి. 12 


మూ. తస్య గాత్రం హతం తత్ర నిర్తగ్గస్య మహాత్మనా, 
యా 
అశరీరః కృతః కామః (కోధాద్దేవేశ్వరేణ హి, 13 
ప్ర, అ. మహాత్మనా=మహాత్ము డైన గివునిచేత, నిర్షగ్దస్య=కాల్చి వేయబడిన, 
తస్య=అతనియొక్క, గాత్రమ్‌=శరీరము, తత్ర=అచట, హతమ్‌=నశించిపోయినది. 


దేవేశ్వరేణ=ఆ దేవతాదీశునిచేత, (కోధాత్‌ =కోపమువలన, కామః=మన్మథుడు, 
అశరీరః=శరీరము లేనివాడుగా, కృతః=చేయబడినాడు. 


280 శ్రీమద్రామాయణము 


,లా. శివునిచే కాల్చివేయబడిన మన్మథుని శరీరము నశించినది. ఈ 
విధముగ శివుడు కోపించి మన్మథుని శరీరము లేనివానినిగా చేసెను. 13 


మూ. అనజ్ఞ ఇతి విఖ్యాతస్తదాప్రభృతి రాఘవ, 
స చాజ్ఞవిషయ: శ్రీమాన్‌ యత్రాజ్ఞం ప్రముమోచ హ. 14 
ప్ర. అ. రాఘవాఓ రామా ! తద్యాప్రభృతి-అది మొదలు, అనజ్ఞః 
ఇతి =అనంగుడు (శరీరములేనివాడు) అని, విఖ్యాతకాప్రసిద్దు డయ్యెను. 
యత్ర=ఎచట, ఆజ్ఞమ్‌=శరీరమును, ప్రముమోచ హ=విడచెనో, సః చాఆ దేశము, 
శ్రీమాన్‌=త్రీయుత మైన, అఆజ్ఞవిషయః=అంగదేశము అని, విఖ్యాతఃాప్ర సిద్ధ 
మైనది. 


తొ. అది మొదలు. మన్మథునికి అనంగు డని ప్రసిద్ధి వచ్చినది. అతడు 
దేహమును (అంగమును) విడచిన దేశమునకు అంగదేశ మని పేరు వచ్చినది. 


మూ. తప్యాయమాశ్రమః పుణ్యస్త స్యేమే మునయః పురా, 
శిష్యా ధర్మపరా నిత్యం తేషాం పాపం న విద్యతే. 15 


ప్ర అ. అయమ్‌=ఇది, తస్య=ఆ శివునియొక్క, పుణ్యఃాపుణ్య మైన, 
ఆశమః=ఆశమము. పురా౭పూర్వము, తస్య=ఆ శివునియొక్క, శిష్యాః=శిష్యు 
లైన, ఇమే=ఈ, మునయః=మునులు, నిత్యమ్‌=ఎల్లప్పుడును, ధర్మపరాః=ధర్మప 
రాయణులు. తేషామ్‌=వారికి, పాపమ్‌=పాపము, న విద్యతే=లేదు. 

తా. ఇది శివుడు తపస్సు చేసిన పుణ్య మైన ఆశ్రమము. ఈ మును 
లందరును పూర్వము, అనగా శివుడు ఇచట నున్నపుడు, ఆ శివుని శిష్యులుగా 
నుండెడివారు. నిత్యము ధర్మపరాయణులు. వీరికి పాపము అనునది లేదు. 15 


వి. “తస్య కామస్య స్టాణోర్వా”- అనగా మన్మథునియొక్క లేదా స్థాణువు 
యొక్క ఆశ్రమము. “పురా పూర్వకాలమారభ్య”=పూర్వకాలమునుండియు, వీరు 
“సంతానపరమ్పరయా శిష్యాః”- సంతానపరంపరాక్రమమున శిష్యులు. ప్రత్యక్షముగ 
శిష్యులు కారు. చాల కాలమునకు పూర్వము వీరి పూర్వపురుషులు ఆయనకు 
శిష్యులు. “అత ఏవ ధర్మపరాః” - అనగా వారి పూర్వపురుషులనుంచి వీరు 
ఇంత దూర మైనారు గాన ధర్మపరులు. “అత ఏవ పాపం లేషాం న విద్యతే. 
పూర్వం రుద్రశిష్యా అపి సంప్రతి తచ్చిష్యత్వకృతం పాపం న విద్యతే ఇత్యర్థః” 
- కావుననే వారిలో పాపము లేదు. అనగా పూర్వము వీరి ప్రాచీను లెవరో 
రుద్రునకు శిష్యులైనను, ఇపుడు వీరికి రుద్రులకు శిష్యు లగుటవలన కలుగు 
పాపము లేదు అని యర్థము.” ఇది గోవిందరాజులు విశదీకరించిన వాల్మీకి 


బాలకాండము స. 23 281 


భావము ! మన్మథుని ఆశ్రమము కావున ఇది పుణ్యాశమము కావచ్చును 
కాని స్థాణువు ఆశ్రమమునకు పుణ్యత్వ మేమిటి అని మొదట 'తస్య' అనగా 
“కామస్య” ఆని వ్యాఖ్యానించినారు. తప్పనిసరిమీద “స్థాణోర్వా” అన్నారు. “పురా 
శిష్యాః 'ధర్మపరా॥ి “తేషాం పాపం న విద్యతే” అను పదాలకు వారు చెప్పిన 
అర్థము స్పష్టమే. “పురాణమిత్యేవ న సాధు సర్వమ్‌” అనే దృష్టితో ప్రాచీన 
మైనంత మాత్రాన ప్రమాణము లని మనవారు భావించు వ్యాఖ్యానాలు ఎట్టున్నవో 
చూపుటక్రై అప్రస్తుతప్రసంగము చేయవలసివచ్చినది. 15 
మూ. ఇహాద్య రజనీం రామ వేను శుభదర్శన, 

పుణ్యయోః సరితోర్మధ్యే శ్వస్తరిష్యామ హే వయమ్‌. 16 

ప్ర. అ. శుభదర్శన=శుభకర మైన దర్శనము గల, రామారాముడా ! 
వయమ్‌=మనము, అద్య=ఈనాడు, రజనీమ్‌=ర్మాత్రి, ఇహ=ఇచట, పుణ్యయోః=పు 
ణ్యము లైన, సరితోః=నదులయొక్క, మధ్యే=మధ్యమందు, వ సేమ=నివసించెదము. 
శ్వః=రేపు, తరిష్యామ హే =దాబదము. 

తా. శ్తుభకరదర్శనుడ వైన ఓ రామా ! ఈ రాత్రి, పవిత్రము లైన 
గంగా సరయూనదుల మధ్య, ఇచట ఉండి రేపు గంగానదిని దాటదము.16 
మూ. అభిగచ్చామ హే సర్వే శుచయః పుణ్యమాశ్రమమ్‌, 

స్నాతాశ్చ కృతజప్యాశ్చ హుతహవ్యా నరోత్తమ. 17 

ప్ర. అ. నరోత్తమాఓ నర్యశ్రేష్ట్ణడా ! సర్వేమన మందరము, 
స్నాతాశ్చ=స్నానము చేసినవారమై, కృతజప్యాశ్చ=జపము చేసినవారమై, హుత 
హవ్యాః౭హోమము చేయబడిన హవ్యము కలవారమై, శుచయః=పవిత్రులమై, 
పుణ్యమ్‌=పుణ్య మైన, ఆశ్రమమ్‌=ఆశమమును, అభిగచ్చామ హేీ=ప్రవేశించెదము. 


తా. ఓ నరోత్తమా ! మన మందరము స్నానజపహోమాదులు 
చేసికొని, పరిశుద్దులమై ఈ _పుణ్యాశ్రమమును ప్రవేశింతము. 17 
మూ. తేషాం సంవదతాం తత్ర తపోదీర్హేణ చక్షుషా, 

విజ్ఞాయ పరమృపీతా మునయో హర్షమాగమన్‌. 18 


ప్ర. అ. తృత్రాఅచట, తేషామ్‌=వారు, పంవదతామ్‌=సంభాషిం 
చుకొనుచుండగా,  మునయః=మునులు, తపోదీర్షేణ=తపస్సు చేత దీర్దమైన, 
చక్టుషా=నేత్రముచే, విజ్ఞాయ=లెరి సికొని, పరమ పీతాః=మిక్కిలి సంతసించిన 
వారె, హర్షమ్‌=ఆనందమును, ఆగమన్‌ =పొందిరి. 


282 శ్రీమద్రామాయణము 


తొ. రామలక్ష్మణవిశ్వామిత్రులు మాటలాడుచుండగా, ఆ ఆశమములోని 
మునులు తపస్సుచే ఎంత దూర మైనను ప్రసరించు దృష్టిచే (జ్ఞానముచే) 
తెలిసికొని, చాల సంతసించిన వారై, ఆనందము పొందిరి. 18 


మూ. అర్హ గం పాద్యం తథాతిథ్యం నివేద్య కుణికాత్మటే, 
రామలక్ష్మణయోః: పశ్చాదకుర్వన్నతిథిక్రియామ్‌. 10 


ప్ర అ అర్థ్యమ్‌=అర్థ్యమును, పాద్యమ్‌=-పాదోదకమును,  తథా= 
మరియు, _ఆతిథ్యమ్‌=అతిథిసత్కారమును, కుశికాత్మజే=విశ్వామిత్రునియందు, 
నివేద్య=సమర్పించి, పశ్చాల్‌ =పీమ్మట, రామలక్ష్మణయోః=రామలక్ష్మణులకు, అతి 
థి క్రియామ్‌=అతిథిసత్మారమును, అకుర్వన్‌=చే సిరి. 


తా. వారు ముందుగా విశ్వామిత్రునకు అర్హ్యపాద్యములను, ఆతిథ్యమును 
సమర్పించి, పిమ్మట రామలక్ష్మణులకు అతిథిసత్కారము చేసిరి. 19 
మూ. సత్కారం సమనుప్రాహ్య కథాభిరభిరజ్ఞాయన్‌, 

ఆ ఆ (a వ్‌ ఆ [) ఖ్‌ 

యథార్లమజపన్‌ సన్వా్యమృషయ స్తై సమా వాతాః. 20 

ప్ర అ. సత్కారమ్‌=సత్కారమును, సమనుప్రాష్యాపొంది, కథాభిః= 
కథలచేత, అభిరష్హాయన్‌ =ఆనందింపచే సిరి, తే బుషయః=ఆ బుషులు, 
సమా హీతాః=సావధానచిత్తము కలవారై, యథార్లమ్‌=తగు విధమున, సన్హ్యామ్‌= 
సంధ్యను, అజపన్‌=జపించిరి. 


తా. రామలక్ష్మణవిశ్వామిత్రులు వారినుండి సత్కారములు కొని 

చ్‌! లు 
కథలచే ఆనందింపచేసిరి. పిదప ఆ బుషు లందరును ఏకాగ్రచిత్తులై, తగు 
విధమున సంధ్యోపాసన చేసిరి. 20 


మూ. తత్ర వాసిభిరానీతా మునిభిః సువ్రతైః సహ, 
న్యవసన్‌ సుసుఖం తత్ర కామాశమపదే తదా, 21 


ప్ర. అ. తృత్ర=అచట, వాసిభిః=నివసించు, సువ్రతైః౭ఉత్తమ వ్రతము 
గల, మునిభిః=మునులచే, సహ=తమతో కూడ, అఆనీతాఃతీసికొని వెళ్లబ 
డిన వారై, తదా=అప్పుడు, తత్ర=ఆ, కామాశ్రమపదే=కామాశమమునందు, 
సుసుఖమ్‌=చాలసుఖముగా, న్యవసన్‌ =నివసించిరి. 

తా. ఆ ఆశ్రమములో నివసించు సువ్రతు లగు మునులు రామలక్ష్మణ 


విశ్వామిత్రులను తమతో ఆశ్రమములోనికి తీసికొని వెళ్లిరి. వారు అచట 
సుఖముగా నివసించిరి. 21 


బాలకొండము స. 23 283 


మూ.  కథాభిరభిరామాభిరభిరామౌ నృపాత్మజౌ, 

రమయామాస ధర్మాత్మా కౌగికో మునిపుజ్ఞవః. 22 

ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాడ్డే 
(త్రయోవింశః సర్గః 

ప్ర. అ. ధర్మాత్మా=ధర్మాత్ముడును, మునిపుజ్లవః=ముని శేష్ణుడును అగు, 
కౌశికః=విశ్వామిత్రుడు, అభిరామౌ=మనోహరులైన, నృపాత్మజౌ=రాజకుమారులను, 
అభిరామాభిః=మనోహరము లైన, కథాభిః==కథలచేత, రమయామాస=ఆనందింపచే 
సను, 


తా. విశ్వామిత్రమహాముని, మనోహరు లగు ఆ రాజకుమారులకు 
మనోహరము లగు కథలు చెప్పుచు ఆనందింపచేసెను. 22 


“బాలానన్రిని" యను (శ్రీమ్యదామాయణాంధవ్యాఖ్యానమునందు బాలకాండలో 
ఇరువదిమూడవ సర్గ సమాప్తము. 


అథ చతుర్వింశః సర్గః 


[నావ పై ఎక్కి నదిని దాటుచున్నవుడు “నీరు (బద్దలగుచున్నట్లు ఇంత 
గంభీరద్దుని వచ్చుచున్న దేమి కారణము ? * అని శ్రీరాముడు అడుగగా విశ్వా 
మిత్రుడు ప్రత్యుత్తర మిచ్చుట. విశ్వామిత్రుడు మలద-కరూష-తాటకావనములను 
గూర్చి రామునకు తెలివీ తాటకను చంపు మని శ్రీరాముని (పేరేవించుట.] 

అ గ 9 ల్‌ 
మూ. తతః ప్రభాతే విమలే కృతా హ్నికమరిన్లమౌ, 

విశ్వామిత్రం పురస్కృత్య నద్యా స్తీరముపాగతౌ. 1 

ప. అ. తతః= పిమ్మట, అరినమౌ=శతుసంహారకులెన, ఆరామలక ణులు, 

ర్త శ్రి ద C E ag 
విమలే=పరిశుద్ద మైన, (ప్రభాతే=ప్రాతఃకాలమునందు, కృతా హ్నికమ్‌=చేయబడిన 
ఆహ్నికక్రియలు గల, విశ్యామిత్రమ్‌=విశ్వామిత్రుని, పురస్కృత్యాఎదుట ఉంచుకొని, 
నద్యాః=గంగానదియొక్క, తీరమ్‌=తీరమును, ఉపాగతా=చేరిరి. 

తా. శత్రుమర్లను లగు ఆ రామలక్ష్మణులు, పవిత్ర మైన ప్రాతఃకాల 
మునందు (పాతఃకాలకృత్యములు తీర్చుకొని ప్రయాణమునకు సిద్ధముగా ఉన్న 
విశ్వామిత్రుడు బయలుదేరి ముందు నడవగా గంగానదీతీరము చేరిరి. 1 
మూ. తేచ సర్వే మహాత్మానో మునయః సంగిత వ్రతాః, 

ఉపస్థాస్య శుభాం నావం విశ్యామిత్రమథాబువన్‌. 2 

ప్ర. అ. మహాత్మానణ౯మహాత్ములును, సంశితవతాః=తీవ్రమైన తప 
శృర్యకలవారును అగు, తే=ఆ, సర్వే=సమస్త మైన, మునయఃామునులు, 
శుభామ్‌=శుభకర మైన, నావమ్‌=నావను, ఉపస్థాప్య=తీ సికొనివచ్చి, అథ=అటు పీ 
మ్మట, విశ్వామిత్రమ్‌=విశ్వామిత్రునిగూర్చి, అబువన్‌ =పలికిరి. 

తా. తీవతపశ్చర్య గల మహాత్ము లైన ఆ మును లందరును మంగళకర 
మైన నావనొకదానిని తీసికొని వచ్చి విశ్వామిత్రునితో ఇట్లనిరి. 2 
మూ. ఆరోహతు భవాన్నావం రాజపుత్రపురస్కృృతః, 

అరిష్టం గచ్చ పన్హానం మా భూత్కాలవిపర్యయ:. 3 

ప్ర అ. భవాన్‌ =నీవు, రాజపుత్రపురస్క ఎతః=రాజపుత్రులచ్చే ముందు 
ఉంచుకొనబడినవాడవై, నావమ్‌=నావను, ఆరోహతు=ఎక్కెదవుగాక, అరి 


అ 


బాలకాండము స. 24 285 


ప్రమ్‌శుభము కలుగు. నట్లుగా, పన్గానమ్‌=మార్గమును, గచ్చ=పాందుము. 
కాలవిపర్యయః=కాలమునందు మార్పు, మా భూత్‌ =కాకపోవుగాక. 

తా. రామలక్ష్మణులను చెంటబెట్టుకొని నీవు నావను ఆధిరో హింపుము. 
శుభముగా, కాలవిలంబము జరుగకుండగా, ప్రయాణము చేయుము. 3 
మూ. విశ్వామిత్రస్తథేత్యుక్త్వా తాన్ఫషీనధిపూజ్య చ, 

తతార సహితస్తాభ్యాం సరితం సాగరంగమామ్‌. 4 

ప్ర. అ. విశ్వామిత్రక=విశ్వామిత్రుదు, తథేతి=“అటులనే” అని, ఉక్తాాపలికి, 
తావ్‌=ఆ, ముష్షీన్‌=బుషులను, అభిపూజ్య చ=పూజించి, తాభ్యామ్‌=రామలక్ష ్మ 
ణులతో, సహితఃకూడిన వాడై, సాగరంగమామ్‌=సముద్రములోనికి ప్రవహించు, 
సరితమ్‌=నదిని, తతార=దా టను. 


తా, విశ్వామిత్రుడు “అలాగే అని చెప్పీ, ఆ మబుషీశ్వరులను పూజించి, 
రామలక్ష శ్రైణులతో గంగానదిని దాబను. 4 
మూ. తతః శుశ్రావ వై నబ్బమతిసంరమృవర్రితమ్‌, 

మధ్యమాగమ్య తోయస్య సహ రామః కనీయసా. 5 


ప్ర. అ. తతణాపిమ్మట, రామణారాముడు, తోయస్య=జలముయొక్క, 
మధ్యమ్‌=మధ్యమును, ఆగమ్య=పొంది, అతిసంరమృవర్రితమ్‌ = =మిక్కిలి వేగముచే 
వృద్ధి పాందింపబడిన, శబ్దమ్‌= శబ్దమును, కనీయసా "సహ= తమ్మునితో కూడ, 
శుశావైవి నెను. 


తా. నదీమధ్యమున చేరిన పీమ్మట రామలక్ష్మణులు, మిక్కిలి చేగముచే 
వృద్దిపొందింపబడిన ఒక శబ్దమును వినిరి. 5 


మూ. అథ రామః సరిన్మథ్యే పప్రచ్చ మునిపుజ్ఞవమ్‌, 
వారిణో భిద్యమానస్య కిమయం తుములో ధ్వనిః. 6 


ప్ర. అ. అథ-పిమ్మట, రామణారాముదు, సరిన్మ ధ్యే-నదీమధ్యమునందు, 
మునిపుబ్ల్బవమ్‌=ముని శేష్ణుని, పృప్రచ్చ= ప్రశ్నించెను, భిద్యమానస్య=భేదింపబదుచున్న, 
వారిణః=ఉదకముయొక్క, అయమ్‌-ఈ, తుములః=వ్యాకుల మైన, ధ్వనిః=ధ్యని, 
కిమ్‌"-ఏమి? 


తా. నదీమధ్యమున రాముడు “నీరు (బద్ద లగుచున్నట్లు గంభీర మైన 
| ౨ శ క న శ 
ధ్వని వచ్చుచున్నది, ఇది ఎమి ” అని విశ్వామిత్రుని (ప్రశ్నించెను, 6 


286 శ్రీమద్రామాయణము 
మూ. రాఘవస్య వచః శ్రుత్వా కౌతూహలసమన్వితః (తమ్‌), 

కథయామాస ధర్మాత్మా తస్య శబ్దస్య నిశ్చయమ్‌. 7 

ప్ర అ. కౌతూహల్తసమన్వితమ్‌= వేడుకతో కూడిన, రాఘవస్య=రాముని 
యొక్క, వచః=వాక్యమును, (శుత్వా=విని, ధర్మాత్మా=ఆ ధర్మాత్ముడు, తస్య 
శబ్రస్య=ఆ శబ్దమునకు సంబంధించిన, నిశ్చయమ్‌=తత్త మును, కథయామాస= 
చెప్పెను. 

తా. వేడుకతో కూడిన రామవాక్యమును విని విశ్వామిత్రుడు ఆ శబ్దము 
యొక్క తత్త్వమును  విశదీకరించెను. 7 


మూ. కెలాసపర్వతే రామ మనసా నిర్నితం సరః, 
చై! శ్రి 
బ్రహ్మణా నరశార్దూల తేనేదం మానసం సరః, 8 


ప్ర. అ. నరశార్జూల=నర(శేష్టుడా ! రామ=రాముడా ! కైలాసపర్వతే=కైలా 
సపర్వతమునందు, (బహ్మణా=బ్రహ్మ దేవునిచేత, సరః=సరస్సు, మనసా=మనస్సుచే, 
నిర్మితమ్‌=నిర్మింపబడినది. తేన=ఆకారణముచేత, ఇదం సరః=ఈ సరస్సు, 
మానసమ్‌=మానస మని చెప్పబడుచున్నది. 


తా. రామా! (బహ్మ దేవుదు కైలాసపర్వతము పై, తన మనః సంకల్ప 
మాత్రముచే ఒక సరస్సును నిర్మించెను. మనస్సుచే నిర్మింపబదుటచే దానికి 
మానస మని పేరు. 8 


మూ. తస్మాత్సస్రావ సరసః సాయోధ్యాముపగూహతే, 
సరఃప్రవృత్తా సరయూః పుణ్యా బ్రహ్మసరశ్చు్యుతా. 9 


ప్ర అ. (యా=ఏ నది, తస్మాత్‌=ఆ, సరసః=సరస్సునుండి, 
సృస్రావ=ప్రవ హించినదో, సా=ఆ నది, అయోధ్యామ్‌=అయోధ్యాపట్టణమును, ఉప 
గూహతే=చుట్టుకొనియున్నది. సరఃప్రవృత్తా=సరస్సునుండి ప్రవహించినదగుటచెే, 
సరయూః=సరయూనది అని చెప్పబడుచున్నది. . బహ్మసరశ్చ్యుతా= బ్రహ్మయొక్క 
సరస్సునుండి ప్రవహించుటచేత, పుణ్యా=పుణ్య మైన ఆ నది (ఉత్తరక్లోకముతో 
అన్వయము). 


తా. ఆ సరస్సునుండి పుట్టుటచే “సరయు” అను పేరు గల నది 
అయోధ్యను చుట్టి ఉన్నది. బ్రహ్మ సృజించిన మానససరస్సునుండి జనించిన 
దగుటచే చాల పవిత్ర మైన ఆ నది - ర్ట 


బాలకాండము స, 24 287 


మూ. తస్యాయమతులః శబ్దో జాహ్నవీమభివర్తతే, 

వారిసంక్షోభజో రామ ప్రణామం నియతః కురు. 10 

ప్ర. అ. జాహ్నవీమ్‌=గంగను, అభివర్తలే= ప్రవేశించుచున్నది. అయమ్‌=ఈ, 
అతులః=గొప్పు, శబ్దణాశబ్దము, తస్యాః=ఆ నదియొక్క, వారిసంక్షోభజః=జలము 
యొక్క సంక్షోభమువలన కలిగినది. రామారామా ! నియతః=భక్తికలవాడవై, 
ప్రణామమ్‌=నమస్కారమును, కురు=చేయుము. 

తా. గంగలో ప్రవేశించుచున్నది. ఈ గంభీరధ్వని జలసంక్షోభము 
వలన కలిగినది. రామా ! శ్రద్దాభక్తియుక్తు డవై ఈ నదీద్వయసంగమమునకు 


నమస్కారము చేయుము. 10 
మూ. తాభ్యాం తు తావుభౌ కృత్వా ప్రణామమతిధార్శికా, 
తీరం దక్షిణమాసాద్య జగ్మతుర్లఘువిక్రమౌ, 11 


ప్ర. అ. అతిధార్మికా=మిక్కిలిధార్మికు లైన, తౌ ఉభౌ=వారిరువురును, 
తాభ్యామ్‌=ఆ నదులకు, ప్రణామమానమస్కారమును, కృత్వా=చే సి, దక్షిణం 
తీరమ్‌=దక్తి ణ తీరమును, ఆసాద్య=పొంది, లఘువిక్రమౌ=శీ ఘముగ నడుచుచున్న 
వారై, జగ్మతుఃావెల్లిరి. ' 

తలా. అతిధార్మికు లైన ఆ రామలక్ష్మణులు ఆ అంందడు నదులకును 
నమస్కారము చేసిరి. గంగానది దక్షిణతీరమును చేరి శీ ఘగమనముతో 
ప్రయాణము చేసిరి. 1 
మూ. స వనం ఘోరసంకాశం దృష్ట్వా నృపవరాత్మజః, 

అవిప్రహతమైక్ర్యాకః పప్రచ్చ మునిపుజ్ఞవమ్‌. 12 

ప్ర అ ఐక్ర్యాకః=ఇక్షాకువంశమునందు పుట్టిన, నృపవరాత్మ జః=రాజ 
శేషుని కుమారు డెన, సః=అతదు, ఘోరసంకాశమ్‌=భయంకర మెనదియు, 
ల అ రా a 
అవిప్రహతమ్‌-త్రాక్కబడనిదియు అగు, వనమ్‌=లరణ్యామును, దృష్టా$=చూచి, 
మునిపుజ్జవమ్‌=ముని శేషుని, పప్రచ్చాఅడిగెను. 

తా. రాము డచట మానవ సంచారము లేని భయంకర మైన ఒక 
అరణ్యమును చూచి విశ్వామిత్రుని (పగ్నించెను. 12 
మూ. అహో వనమిదం దుర్గం రర్లికాగణనాదితమ్‌, 

భెరచెః శ్యాపదైః పూరం శకునెరారుణారుతెః. 13 

—_ హు Cn (nc) =) కూ 


ప్ర. అ. ర్యుల్లికాగణనాదితమ్‌=ఈల పురుగుల సముదాయముచేత 


288 శ్రీమద్రామాయణము 


ధ్వనింపచేయబడినదియు, భైరచైణాభయంకరము  రైన, శ్వాపదైః=ఘాతుకమ్చగ 
ముంతోను, దారుణారుతైః=భయంకర మైన కూతలు గల, శకున్తె=భాసపక్టులతోను, 
పూర్ణమ్‌=నిండి యున్న, ఇదమ్‌=ఈ, వనమ్‌=వనము, దుర్గమ్‌= ప్రచేశింపశక్యము 
కాక ఉన్నది. అహా=ఏమి ఆశ్చర్యము. 


తా. ఓహో! ఈ వనము (ప్రవేశింప శక్యము కాక ఉన్నది. ఈల పురుగుల 
రొదచే ధ్వనింపచేయబడినది. భయంకరము లైన ఘాతుకమృగములతోను, 
భయమును కలిగించు నట్టు కూయుచున్న భాసపక్టులతోను నిండి యున్నది.13 


మూ. నానాప్రకా రః శకునైరా నల కర ల, 
సింహవ్యాస్థువరా హైశ్చ వారణ్లేశ్సోపశోభితమ్‌. 14 
ప్ర. అ. వాశ్యద్భిఃఃకూయుచున్న, భైరవస్వనై:=భయంకర మైన ధ్వనులు 
గల, నాన్మాప్రకారైః=అనేకవిధము లెన, శకునైః=పక్ష్టులచేతను, సింహవ్యా(ఘ 
వరాహైః చై=సింహ-వ్యాఘ్ర-వరాహములచేతను, వారణైః చాగజములచేతను, 
ఉపశోభితమ్‌=ప్రకాశంపచేయబడినది. 
తా. ఈ వనమున అతిభయంకర మైన స్వరములతో కూయుచున్న 
అనేకవిధము లెన పకులు, సింహములు, పెద్దపులులు, అడవిపందులు, ఏనుగులు 
తా te (cam 
సంచరించుచున్నవి. 14 
CH KK (33 గా 
మూ. ధవాశ్య్వకర్ణకకుభైర్సిల్వతిన్దుకపాటలైః, 
సంకీర్ణం బదరీభిశ్చ కిం న్వేతద్దారుణం వనమ్‌. 15 
nc) యి 
ప్ర. అ. ధదాశ్వకర్ణకకుభైః౯చండ్ర ఇనుమద్ది ఏరుమద్ది చెట్లచేతను, 
రాకు తుమ్మికి కలిగొట్టు చెట్లచేతను, బదరీభిశ్చ= రేగు 
చెట్లచేతను, సంకీర్ణమ్‌= ద్యాకులమై యున్నది. ఏతథ్‌= ఈ, దారుణమ్‌= భయంకర 
మైన వనమ్‌= వనము, కిం ను=ఏది ? 
తా. ఈ వనము చండ్ర, ఇనుమద్ది, ఏరుమద్ది, మారేడు, తుమ్మికి, 
కలిగొట్టు, రేగుచెట్లతో దట్టముగ నున్నది. ఈ భయంకర మైన వనము ఏమి? 
మూ. తమువాచ మహాతేజా విశ్వామిత్రో మహామునిః, 
శ్రూయతాం వత్స కాకుళ్లు య స్యెతడ్డారుణం వనమ్‌. 16 
ప్ర. అ. మహాలేజాణ=చుహాతేజస్సు గల, - మహాముని=మహాముని యైన, 
విశ్వామిత్రఃావిశ్వామిత్రుదు, తమ్‌=అతనిని గూర్చి, ఉవాచాపలి3ను. వత్సావత్సౌ, 
కాకుత్హ్ర=రామా ! ఏతత్‌=ఈ, దారుణమ్‌-ధయంకర మైన, వనమ్‌=వనము, 


బాలకాండము స. 24 289 
యస్య=ఎవనిదో, (కూయతామ్‌=వినబడు గాక, 


తా. మహాతేజశ్శాలి యైన విశ్వామిత్రమహాముని రామునితో - “వత్సా! 
రామా ! భయంకర మైన ఈ వనము ఎవ్వరిదో చెప్పెదను; వినుము” అని 
పలికెను. 16 
మూ. ఏతౌ జనపదౌ ప్పీతౌ పూర్వమాస్తాం నరోత్తమ, 

మలదాశ్చ కరూశాశ్చ దేవనిర్మాణనిర్మితౌ. 17 


అ 


ప్ర. అ. నరోత్తమ=ఓ నర్మశ్రేష్టుడా ! పూర్వమ్‌=పూర్వము, దేవనిర్మాణని 
ర్మితౌ=దేవతల నిర్మాణముచేత నిర్మితము లైన, మలదాః చామలదము, కరూశాః 
చ=కరూశము అనెడు, స్ఫీతౌ=విశాలము లైన, ఏతౌ=ఈ, జనపదౌ=దేశములు, 
'ఆస్తామ్‌=ఉండెడివి. 


తా. రామా ! పూర్వము దేవతలు నిర్మించిన మలదము, కరూశము 
అనెడు రెండు విశాలము లైన, సమృద్ధము లైన దేశములు ఈ (ప్రాంతమునందు 
ఉండెడివి. 17 


మూ. పురా వృత్రవధే రామ మలేన సమభిప్పృతమ్‌, 
క్షుధా చైవ సహస్రాక్షం బ్రహ్మహత్యా సమావిశత్‌. 18 
ష. అ. రామ=ఓ రామా! పురా=పూర్వము, ' వృత్రవధే=వృత్రాసురుని 
చం పీనపుడు, మరేన=అశుచిత్వముచేతను, క్షుధా చైవాఆకలిచేతను, సమభిప్లు 
తమ్‌=నిండిన, సహస్రాక్షమ్‌=దేవేంద్రుని, బహ్మహత్యాాబ్రహ్మహత్యా పాపము, 
సమావిశలత్‌ =ప్రవేశించెను. 


తా. రామా ! పూర్వము ఇంద్రుడు వృత్రాసురుని చంపుటచే 
ఆతనిని ప్రహ్మహత్యాపాపము ఆవహించెను. అపు డాతనిని అశుచిత్వము, ఆకలి 
పీడింపదొడగినవి. 18 


మూ. తమిన్హ్రం స్నాపయన్‌ దేవా బుషయశ్స తపోధనాః, 
కలశైః: స్నాపయామాసుర్మలం చాస్య ప్రమోచయన్‌. 19 
ప్ర. అ. తమ్‌=ఆ, ఇన్దుమ్‌=ఇంద్రుని, దేవాః= దేవతలు, స్నాపయన్‌ =స్నా 
నము చేయించిరి. తపోధనాః=తప సే ధనముగా గల, బుషయశ్చ=బుషులును, 
కలశె=కలశములచేత, స్నాపయామాసుః=స్నానము చేయించిరి. అస్య=ఇతనియొక్క, 
మలమ్‌=అశుచిత్వమును, ప్రమోచయన్‌ =తొలగింపచేసిరి. 


తా. దేవతలును, తపశ్శాలు లగు మహర్షులును ఆ ఇంద్రుని 


290 శ్రీమద్రామాయణము 


తీరోదకములచేతను, కలశములలో అభిమంత్రితము లైన ఉదకముచేతను, 
స్నానము చేయించి అతని అశుచిత్వమును తొలగించిరి. 19 


మూ. ఇహ భూమ్యాం మలం దత్వా దత్వా కారూశమేవ చ 
శరీరజం మహేన్హ్రస్య తతో హర్షం ప్రపేదిరే. 20 
ప్ర. అ. మహేన్హుస్యామహేంద్రునియొక్క, శరీరజమ్‌=శరీరము నుండి 
పుట్టిన, మలమ్‌=అశుచిత్వమును, ఇహ=ఈ, భూమ్యామ్‌-భూమి యందు, 
దత్వా=ఇచ్చి, కారూశమేవ చాఆకలిని కూడ, దత్వా=ఇచ్చి, తతః=పిమ్మట, 
హర్షమ్‌=ఆనందమును, (ప్రపేదిరే=పొందిరి. 


తా. మహేంద్రుని శరీరమున కున్న అశుచిత్వమును, ఆతని ఆకలిని 
ఈ (ప్రదేశమునకు ఇచ్చివేసి సంతోషించిరి. 20 


మూ. నిర్మలో నిష్కరూషశ్చ శుచిరిన్లో యదాఒభవత్‌, 
దదౌ దేశస్య సుప్రీతో వరం ప్రభురనుత్తమమ్‌. 21 


ప్ర అం ఇన్హుః=౭ఇంద్రుడు, యదా=ఎప్పుడు, నిర్మలః౭అశుచిత్వము 
తొలగిపోయినవాడై, నిష్కరూషశ్చ=ఆకలి తొలగిపోయినవాడై, శుచిః=పవిత్రుడు, 
అభవత్‌ =ఆయెనో, అప్పుడు, ప్రభుః=సర్వసమర్థు డైన అతడు, స్ఫుపీతః=చాల 
సంతలో షించినవాడై, దేశస్య=ఈ దేశమునకు, అనుత్తమమ్‌=చాల ఉత్తమ మైన, 
వరమ్‌=వరమును, దదౌ=ఇచ్చెను. 


లా. అశుచిత్వము, ఆకలి, తొలగిపోయి శుచి యైన పిమ్మట సర్వసమర్హు 
డగు ఇంద్రుడు ఈ దేశము విషయమున చాల సంతసించినవాడై ఒక 
వరమిచ్చెను. 21 


మూ. ఇమౌ జనపదౌ సీతా ఖ్యాతిం లోకే గమిష్యతః, 
మలదాశ్ళ కరూశాశ్చ మమాజ్ఞమలధారిణా. 22 


ప్ర. అ. మమానా యొక్క, అజ్జమలధారిణా=శరీరమలమును ధరించిన, 
ఇమౌ=ఈ, జనపదౌ=దేశములు, స్పీతౌ=సమృద్దము లైనవై, మలదాశ్చ=మలద 
మనియు, కరూశాశ్చ=కరూశ మనియు, లోశకే=లోకము నందు, భ్యాతిమ ప్ర సిద్ధిని, 
గమిష్యతః=పాందగలవు. 


తా. నా శరీరమునందలి అశుచిత్వమును ఆకలిని గైకొనిన ఈ 
దేశములు, సరసమృదము రై, మలదము, కరూశము అను నామధేయములతో 
లోకమునందు ఖాతిని పొందగలవు. 22 


బొలకొండము ప. 24 291 


మూ. సాధు సాధ్వితి తం దేవాః పాకశాసనమబ్రువన్‌, 

దేశస్య పూజాం తాం దృష్ట్వా కృతాం శక్రేణ ధీమతా. 23 

ప్ర. అ. ధీమతా= బుద్దిమంతు డైన, శక్రేణ= దేవేంద్రునిచేత, కృతామ్‌= వచే 
యబడిన, తామ్‌=ఆ, దేశస్య= డేశముయొక్క, పూజామ్‌=పూజను, దృష్ట్వా=చూచి, 
దేవాః=దేవతలు, సాధు సాధు ఇతి= బాగున్నది బాగున్నది అని, తం 
పాకశాసనమ్‌=ఆ ఇంద్రుని గూర్చి, అబ్రువన్‌ =పలికిరి. 

తా. ధీమంతుడగు దేవేంద్రుడు ఆ దేశమునకు చేసిన గౌరవమును 
చూచి దేవతలు “బాగున్నది, బాగున్నది” అని అనుచు దేవేంద్రుని మెచ్చుకొనిరి. 


మూ. ఏతౌ జనపదౌ స్పీతౌ ద్రీర్ణ దీర్సకాలమరిన్తమ, 
మలదాశ్చ కరూశాశ్చ వపేదితౌ ధనధాన్యతః. 24 
ప్ర. అ. అరినమాఓ శత్రుసంహారకుడా ! మలదాశ్చ=మలదము, కరూ 
శాశ్చ=కరూశము అనెడు, స్పీతౌ=విశాలము లైన, ఏతౌ=ఈ, జనపదౌ=దేశములు, 
దీర్ణకాలం౭చాలకాలము, ధనధాన్యతః=ధనధాన్యములతో, ముదితౌ=ఆనందముకలవై 
ఉండెడివి. 


తా. రామా ! విశాలము లైన ఈ మలదకరూశదేశములు చాల 
కాలము ధనధాన్యసమృద్ధములై ఉండెడివి. 24 


మూ. కస్య చిత్త్వథ కాలస్య యక్షీ వై కామరూపిణీ, 

బలం నాగసహస్రస్య ధారయన్తీ తదా హ్యభూత్‌, 25 

తాటకా నామ భద్రం తే భార్యా సున్తస్య ధీమతః, 

మారీచో రాక్షసః పుత్రో యస్యాః శక్రపరాక్రమః, 26 

ప్ర. అ. అథ=పిమ్మట, కస్య చిత్‌ కాలస్య=కొంత కాలమునకు, 
తదా=అపుడు, కామరూ పిణీ= స్వేచ్చాధీన రూపము కలదియు, నాగసహస్రస్య= 
వేయి ఏనుగుల యొక్క, బలమ్‌=బలమును, ధారయన్తీ=ధరించుచున్నదియు, 
ధీమతః=బుద్ధిమంతుడైన, సున్తస్యాసుందునియొక్క, భార్యా=భార్యయు, శక్రపరా 
(క్రమః= దేవేరేదులవంటి పరాక్రమము గల, మారీచ=మారీచుడనే రాక్షసుడు, 
యస్యాః=ఎవ్వతె యొక్క, పుత్రః=పుత్రుడో, అట్టి, తాటకా నామాతాటక 
యనెడు, యక్షీ=యక్తిణి, అభూత్‌ =ఉండెను. తే=నీకు, భద్రమ్‌= క్షేమ మగుగాక. 

తా. కొంత కాలమునకు 'స్వేచ్చారూపధారిణి యగు ఒక యక్షిణి 
ఆవిర్భవించినది. ఆమెకు వేయి ఏనుగుల బల మున్నది. ఆమె ధీమంతు 


292 శ్రీమద్రామాయణము 


డైన సుందుని భార్య. ఇంద్రునితో సమాన మైన పరాక్రమము గల మారీచు 
డనే రాక్షసుడు ఆమె కుమారుడు. నీకు క్షేమ మగుగాక. 25, 26 


మూ. వృత్తబాహుర్మహావీర్యో విపులాస్యతనుర్మ హాన్‌, 
రాక్షసో భైరవాకారో నిత్యం త్రాసయతే ప్రజాః. 27 


ప్ర అం వృత్తబాహుః=వర్తులాకార మైన బాహువులు కలవాడును, 
మహావీర్యః=గొప్ప పరాక్రమము కలవాడును, విపులాస్యతనుః=విశాల మైన 
ముఖము శరీరము కలవాడును, మహాన్‌ = పెద్ద ప్రమాణము కలవాడును, 
ఖైరవాకారః=భయంకర మైన ఆకారము కలవాడును అగు, రాక్షసః=ఆ రాక్షసుడు, 
నిత్యమ్‌=ఎల్లప్పుడును, ప్రజాఃప్రజలను, (త్రాసయతే=భయ పెట్టుచున్నాడు. 

తా. ఆ మారీచుని బాహువులు బలిసి ఉన్నవి. అతడు గొప్ప 
షరాక్రమము కలవాడు. విశాల మైన ముఖము శరీరము కలవాడు. గొప్ప 
ప్రమాణము కలవాడు. భయంకరాకారుదు. అట్టి మారీచుడు ఎల్లప్పుడును 
(ప్రజలను బాధించుచున్నాడు. 27 
మూ. ఇమౌ జనసపదౌ నిత్యం బినాశయతి రాఘవ, 

మలదాంశ్చ కరూశాంశ్చ తాటకా దుష్టచారిణీ, 28 

ప్ర. అ. రాఘవ=రామా ! దుష్టచారిణీ=దుష్ట మైన ప్రవృత్తి గల, తాటకా= 
తాటక, మలదాంశ్చామలదము, కరూశాంశ్చ=కరూశము అనెడు, ఇమౌ=ఈ, 
జనపదౌ= దేశములను, నిత్యమ్‌ =ఎల్లప్పుడును, వినాశయతి=నశింపచేయుచున్నది. 

తా రామా ! దుర్మార్గురా లగు తాటక, నిత్యము, ఈ 
మలదకరూశదేశములను నశింపచేయుచున్నది. 28 

అప్స్‌ అ అ 
మూ, బయం పన్హానమావృత్య వసత్యధ్యర్థయోజనే, 

అత ఏవ న గన్తవ్యం తాటకాయా వనం యతః. 29 

ప. అ. సా=అటి, ఇయమ్‌=-ఈ తాటక, పనానమ్‌=మారమును, 

(౬ లు ఢా n 
ఆవృత్య=అడ్డగించి, అధ్యర్థయోజ నే=ఒకటిన్నర ఆమడల దూరమున, వసతి? 
నివసించుచున్నది. యతః=ఏ కారణమువలన, తాటకాయ*ః-తాటకయొక్క, 
వనమ్‌=వనమో. అత ఏవ= ఆ కారణమువలననే, న గన్తవ్యమ్‌=చెళ్ల దగినది 


బాలకాండము స. 24 293 
కాదు. 


తా. అట్ల ఈ తాటక మార్గమును అడ్డగించి, ఒకటిన్నర ఆమడల 
దూరములో నివసించుచున్నది. ఇది. తాటకవనము కాన ఈ వనములోనికి 
ఎవ్వరును పోజాలరు. 29 
మూ. స్వబాహుబలమా్థిత్య జహీమాం దుష్టచారిణీమ్‌, 

మన్నియోగాదిమం దేశం కురు నిష్కజణ్ణకం పునః. 30 

ప్ర అ. స్వబాహుబలమ్‌ైనీ బాహుబలమును, ఆగిత్య=ఆశయించి, 
దుష్షచారిణీమ్‌=దుర్మార్లురా లైన, ఇమామ్‌=-ఈమెను, జహిచంపుము, మన్ని 
యోగాత్‌= నా యాజ్ఞవలన, ఇమమ్‌=ఈ, దేశమ్‌=దేశమును, పునః=మరల, 
నిష్కణ్ణకమ్‌=బాధలు లేనిదానినిగా, కురు=చేయుము. 

తా. నీ బాహుబలముచేత, ఈ దుర్మార్గురాలిని వధింపుము. నా 
ఆజ్ఞను పాలించి ఈ దేశమును, మరల ఏ బాధలు లేనిదానినిగ చేయుము.30 
ఘూ. నవా కశ్చిదిమం దేశం శక్నోత్యాగన్తు మీదృశమ్‌, 

యక్షిణ్యా ఘోరయా రాము ఉత్పాదితమసహ్యయా. 31 

ప్ర. అ. రామ=ఓ రామా ! ఘోరయా=భయంకరురా లైన, అసహ్యయా= 
ఎదిరింప శక్యము కాని, యక్షిణ్యా=తాటకచేత, ఉత్పాదితమ్‌=నశింపచేయబడిన | 
ఈదృశమ్‌=ఇట్లి, ఇమమ్‌= ఈ, దేశమ్‌=దేశమునుగూర్చి, ఆగన్తుమ్‌=వచ్చుటకు, 
కణ్చిత్‌=ఎవ్వడును, న శక్నోతి=సమర్జుడు కాడు. 

తా. రామా ! ఎవ్వరును ఎదిరింపలేని (కూరురా లైన తాటకచే ఈ 


వన మంతయు పాడు పడినట్లు చేయబడినది. ఎవ్వదును ఈ (ప్రదేశమునకు 
రాజాలదు, 31 


మూ. ఏతత్తే సర్వమాఖ్యాతం యథైతద్దారుణం వనమ్‌, 
యక్ష్యా చోత్సాదితం సర్వమద్యాపి న నివర్తతే. 32 
ఇత్యార్లే శ్రీమద్రామాయణే ఆదికావ్యే 
బాలకాణ్లే చతుర్వింశస్పర్గః, 
= ౧ 


ప్ర. అ. ఏతత్‌ =-ఈ, వనమ్‌=వనము, సర్వమ్‌=అంతయు, దారుణమ్‌=భ 


294 శ్రీమద్రామాయణము 


యంకరముగా, యక్ష్యా=తాటకచేత, యథా=ఏ విధముగా, ఉచ్చాదితమ్‌ =పాడుపడి 
పోవునట్లు చేయబడినదో, అద్యాపి=ఇప్పటికిని, యథా=ఏ విధముగా, న నివర్తతే= 
మరలిపోకున్నదో, ఏతత్‌ సర్వమ్‌=ఇది అంతయు, తే=నీకు, ఆఖ్యాతమ్‌=చెప్పబడినది. 


తా, తాటక ఈ వనమును ఏ విధముగ పాడుబరచి భయంకర 
మగునట్లు చేసినదో, ఈ వనము నింకను ఎట్లు విడువకున్నదో అంతయు 
నీకు చెప్పినాను. 32 


“రాలానందిని" యను ఢ్రీమదామాయణాంధవ్యాఖ్యానమునందు బాలకొండలోని 
ఇరువది నాల్లవ న్గ నమాసము. 


per) 


అథ పష్బువింశః సర్గః 


[శ్రీరాముడు (ప్రక్టింపగా విశ్వామిత్రుడు తాటకాజననము, ఆమె వివా 
హము, శాపము మొదలగు విషయములు చెవ్సీ, ఆమెను సంహరింపు మని 
రాముని (పేరేవించుట.] 


మూ. అథ తస్యాప్రమేయస్య మునేర్వచనముత్త మమ్‌, 

శ్రుత్వా పురుషశార్జూలః ప్రత్యువాచ శుభాం గిరమ్‌. 1 

ప్ర. అ. అప్రమేయస్య=ఊహింప శక్యము కాని (ప్రభావము గల, 
తస్య మునేః=ఆ మునియొక్క, ఉత్తమమ్‌=ఉత్తమ మైన, వచనమ్‌=వాక్యమును, 
శ్రుత్వాావిని, పురుషశార్జూలః=ప్పురుష శేషు డైన రాముడు, శుభామ్‌శుభ మైన, 
గిరమ్‌=వాక్కును, ' ప్రత్యువాచాతిరిగి పలికెను. 

తా. అమేయప్రభావు డగు విశ్వామిత్రుని ఉత్తమము లగు మాటలు 
విని పురుష శేష్ణ డైన రాముడు శుభ మైన వాక్కు పలికెను, 1 
మూ. అల్పవీర్యా యదా యక్షాః (శూయన్తే మునిపుజ్ఞవ, 

కథం నాగసహస్రస్య ధారయత్యబలా బలమ్‌. 2 

ప్ర. అ. మునిపుజ్ణవ=ముని(శ్రేష్టుడా ! యక్షాః౭యక్షులు, అల్పవీర్యాః=అల్ప 
మైన పరాక్రమము కలవారుగా, యదా శూయన్తే=వినబడుచుండగా, అబలా=ఆ 
స్తీ! నాగసహస్రస్య=చేయి ఏనుగలయొక్క, బలమ్‌=బలమును, కథమ్‌=ఎట్టు, 
ధారయతి=ధరించుచున్నది 2 


తా ఓ మునిపుంగవా ! యక్షులు అల్పపరాక్రమవంతు లని 
వినుచుందుము కదా - ఈ అబలకు నాగసహస్రబలము ఎట్లు వచ్చినది 22 


మూ. విశ్వామిత్రో ౬ బ్రవీద్యాక్యం శృణు యేన బలోత్తరా, 
వరదానకృతం వీర్యం ధారయత్యబలా బలమ్‌. 3 
ప్ర. అ, విశ్వామిత్రణావిశ్వామిత్రుదు, వాక్యమ్‌=వాక్యమును, అబ్రవీత్‌ = 
పలికెను. అబలా=ఆ అబల, యేన=ఏ కారణముచేత, బలోత్తరా=బలముచేత 
గొప్పదో, శృణు=వినుము. (ఆమె) వరదానకృతమ్‌=-వరదానము వలన లభించిన, 
ఒగ్యమ్‌=పరా క్రమమును, బలమ్‌=బలమును, ధారయతి=ధరించు చున్నది. 


296 శ్రీమద్రామాయణము 


తా. విశ్వామిత్రుడు ఇట్లు పలికెను - ఆ అబల ఏ కారణముచేత 
బలము నందు చాల గొప్పదో వినుము. ఆమె వరదానమువలన లభించిన 
వీర్యమును, బలమును ధరించుచున్నది. 3 


ఈ 5 మ, లి ళో 
మూ. పూర్వమాసీన్మహాయక్షః: సుకేతుర్నామ వీర్యవాన్‌, 

అనపత్యః శుభాచారః స చ తేపే మహత్తపః. 4 

ప్ర. అ. పూర్వమ్‌=పూర్వము, సుశకేతుర్నామ=సు కేతు వను పేరు గల, 
వీర్యవాన్‌ =పర్నాక్రమవంతు డైన, మహాయక్షః=గొప్ప యక్షుడు, ఆసీత్‌ =ఉండెను, 
అనపత్యః=సంతానము లేని, సః=అతడు, శుభాచారః=శుభ మైన ఆచారముకలవాడై, 
మహత్‌ =గొప్ప, తపః=తపస్సు, లేపే=చేసెను. 

తా. పూర్వము సుకేతు వనే పరాక్రమవంతు డగు గొప్ప యక్ష 
డొకడుండెను. సంతానము లేకపోవుటచే, అతడు సదాచారవంతుడై గొప్ప. 
తపస్సు చేసెను. 4 
మూ. పితామహస్తు సుప్రీతస్తస్య యక్షపతేస్తదా, 

కన్యారత్నం దదౌ రామ తాటకాం నామ నామతః. ర్‌ 

ప్ర. అ. రామ=రామా ! తదా=అప్పుడు, పీతామహః= బ్రహ్మ దేవుడు, 
స్నుపీతః=చాల సంతో షించినవాడై, తస్య=ఆ, యక్షపతేః=యక్షరాజునకు, నామతః= 
3 నా అచ్చి కి, లా. | ఆక 
పేరుచే, తాటకాం నామ=తాటక అను ప్రసిద్ధి గల, కన్యారత్నమ్‌= శ్రేష్ట యైన 
కన్యను, దదౌ=ఇచ్చెను. 

తా. రామా ! అపుడు బ్రహ్మదేవుడు అతని తపస్సునకు చాల 
సంతోషించి, ఆ యక్షాధిపతికి తాటక యను కన్యారత్నమును ప్రసాదించెను. 5 


మూ. దగౌ నాగసహస్రస్య బలం చాస్యాః పితామహః, 
న ల్వేవ పుత్రం యక్షాయ దదౌ బ్రహ్మా మహాయశాః, 6 


ప్ర. అ. పితామహః=బ్రహ్మ దేవుడు, అస్యాః=ఈమెకు, నాగసహస్రస్య= 
వేయి ఏనుగులయొక్క, బలమ్‌=బలమును, దదౌ=ఇచ్చెను. మహాయశాకాగొప్పు 
కీర్తి గల, (బహ్మా=ఆ బ్రహ్మదేవుడు, యక్షాయ=యక్ష్టునకు, పుత్రం తు=పుత్రుని, 
న దదౌ=ఇవ్వలేదు. 


తా. గొప్ప కీర్తి గల (బ్రహ్మదేవుడు ఆ తాటకకు చేయి ఏనుగుల 
బలము ఇచ్చినాడు కొని, ఆ సుకేతునకు పుత్రుని మాత్రము ఇవ్వలేదు. 6 


బాలకాండము స. 25 207 


మూ. తాంతు జాతాం వివర్హన్తీం రూసయౌవనశాలినీమ్‌, 

ర్మ్యుర్ధపుత్రాయ సున్హాయ దదౌ భార్యాం యశస్వినీమ్‌. 7 

ప్ర అ జాలామ్‌=పుట్రిన దై, వివర్హన్తీమ్‌= పెరుగుచున్న, రూపయౌవ 
నశాలినీమ్‌=రూపయౌవనములతో (ప్రకాశించుచున్న, యశస్వినీమ్‌ =కీర్తి గల, 
తామ్‌=ఆమెను, ర్ఫుర్థపుతాయార్వుర్దునికుమారు. డైన, సున్హాయాసుందునకు, 
భార్యామ్‌భార్యనుగా, దదౌ=ఇచ్చెను. 

తా. సహస్రనాగబలముతో జనించిన ఆ తాటక పెరిగి, రూపయౌవన 
ములతో ప్రకాగించుచుండెను. సుకేతువు, కీర్తిమంతురా లగు ఆమెను రుర్జుని 
పుత్రుడైన సుందున కిచ్చి వివాహము చేసెను. 7 
మూ. కస్యత్త్వచిథ కాలస్య యక్షీ పుత్రమజాయత, 

మారీచం నామ దుర్హర్షం యశ్ళాపాద్రాక్షసో౭_భవత్‌. 8 

ప్ర. అ. అధథ= పిమ్మట, కస్యచిత్‌ కాలస్య=కొంత కాలమునకు, యక్షీ=తా 
టక, మారీచం నామ=మారీచు డను 'పేరు గల, దుర్హర్షమ్‌=ఎదిరింప శక్యము కాని, 
పుత్రమ్‌=కుమారుని, ఆఇజాయత=కనెను. యః=ఎవడు, శాపాత్‌ =శాపమువలన, 
రాక్షసఃారాక్షసుడుగా, అభవత్‌ =ఆయెనో. 


లా. కొంతకాలమునకు ఆ తాటక మారీచు డనే మహాబలవంతు డగు 


కుమారుని కనెను. అతడు శాపవశముచేత రాక్షసు డయ్యెను. 8 
మూ. సున్చే తు నిహతే రామ సాగస్త్యమృషిసత్తమమ్‌, 
తాటకా సహ పుత్రేణ ప్రధర్షయితుమిచ్చతి. 9 
ప్ర అ రామారామా |! సున్చే=సుందుదు, నిహతే=చంపబడినవా 


డగుచుండగా, సా తాటకా=ఆ తాటక, పుత్రేణ సహ=పుత్రునితో కూడి, బుషిస 
త్తమమ్‌=బుష్విశేష్మ డైన, అగస్త్యమ్‌=అగస్త్యుని, (ప్రధర్షయితుమ్‌=ఎదిరించుటకు, 
ఇచ్చతి=కోరెను. 

తా. అగస్త్యుడు సుందుని శపించి చంపగా, తాటకయు మారీచుడును 
ఆ ముషిశష్టుని ఎదిరించుటకై ప్రయత్నించిరి. 9 
మూ. భక్షార్థం జాతసంరంభా గర్హన్తీ సాభ్యధావత, 

ఆపతన్తీం తు తాం దృష్ట్వా అగస్తో్యో భగవాన్‌ బుష్షీః, 10 

క్‌ Mm మ ఆం 
రాక్షసత్వం భజస్వేతి మారీచం వ్యాజహార సః, 


ప్ర అ సా=లమె, గర్హన్తీ =గర్రించుచున్న దై, జాతసంరంభా=పుట్లిన 


298 శ్రీమద్రామాయణము 


తొందరకలదై, భక్షార్థమ్‌భక్రించుట కై, అభ్యధావత=అగస్తుునిమీదికి వెళ్లెను. భగ 
వాన్‌ =పూజ్యుడైన, సః అగస్త్యః బుషీ=ఆ అగస్త్య మహర్షి, ఆపతన్తీమ్‌=మీదికి 
వచ్చుచున్న, తామ్‌=ఆమెను, దృష్ట్రా౪=చూచి, రాక్షసత్వమ్‌=రాక్షసత్వమును, 
భజస్వ=పొందుము, ఇతి=అని, మారీచమ్‌=మారీచుని, వ్యాజహార=పలికను. 


తా. ఆమె గర్జించుచు, భక్రించుటకై తొందరగ అగస్త్యుని మీదికి 
వెళ్లెను. భగవంతు డైన అగస్త్యమహర్షి మీదికి వచ్చుచున్న ఆమెను చూచి, 


“రాక్షసుడ వగుదువు గాక” అని మారీచుని శపించెను. 10 
మూ. అగస్త్యః పరమక్రుద్ద స్తాటకామపి శప్తవాన్‌, క్ష 
పురుషాదీ మహాయక్షీ విరూపా వికృతాననా, 
ఇదం రూపం విహాయాథ దారుణం రూపమస్తు తే. 12 


ప్ర, అ. పరమక్రుద్దకామిక్కిలి కోపించిన, అగస్త్యః=అగస్త్యుడు, తాటకా 
మపి=తాటకను కూడ, (శప్తవాన్‌ =శపించెను, ఇదమ్‌=ఈ, రూపమ్‌=రూపమును, 
విహాయైవిడిచి, అథ=పిమ్మట, విరూపా=వికృతరూపముకల _ దానవై, వికృతా 
ననా=వికృత మైన ముఖము కలదానవై, పురుషాదామనుష్యులను భక్షించు, 
మహాయక్తీ=మహాయక్తి ణివిగ అగుదువు గాక. తే,=నీకు, దారుణమ్‌=-భయంకర 
మైన, రూపమ్‌=రూపము, అస్తు=అగుగాక. 


తా. అగస్త్యుడు చాల కోపించి - “నీవు ఈ రూపమును విడచి, 
వికృత మైన రూపము, భయంకర మైన ముఖము కలదానవై, మనుష్యులను 
భక్రించు మహాయక్షిణివి అగుదువు గాక, నీకు అతిభయంకర మగు ఆకారము 
కలుగుగాక” అని తాటకను కూడ శపించెను. 11, 12 


మూ. సైషా శాపకృతామర్లా తాటకా క్రోధమూర్చితా, 
దేశముత్సాదయల్యేనమగస్త చరితం శుభమ్‌. 13 


ప్ర. అ. శాపకృతామర్లా=శాపముచేత చేయబడిన కోపము గల, సా=లట్టి, 
ఏషా=ఈ, తాటకాాతాటక, కోధమూర్చితా=క్రోధముచేత వ్యాపింపబడినదై, అగ 
స్త్యచరితమ్‌=అగస్త్యునిచేత సంచరింపబడిన, శుభమ్‌=శుభ మైన, ఏనం దేశమ్‌=ఈ 
దేశమును, ఉత్సాదయతి=నశింప చేయుచున్నది. 


తా. ఈ శాపముచే తాటకకు కోపము కలిగినది. అత్యధిక మైన 
కోపముతో ఈమె పూర్వము అగస్త్యుడు సంచరించిన ఈ దేశమును 
నశింపచేయు చున్నది. 13 


బాలకాండము స. 25 2009 


మూ. ఏనాం రాఘవ దుర తాం యకీం పరమదారుణామ్‌, 
వల 


(a 
గోబ్రాహ్మణ హితార్జాయ జహి దుష్టపరాక్రమామ్‌. 14 
ప్ర. అ. రామ=రామా ! దుర్వ త్వామ్‌ైదుర్మార్లురా లైన, 


పరమదారుణామ్‌=మిక్కిలి (క్రూరురాలైన, దుష్టపరాక్రమామ్‌=చెడ్డ పరాక్రమము 
గల, ,ఏనామ్‌=ఈ, య్టీమాయక్షిణిని, గోబ్రాహ్మణ హితార్దాయ =గోవులయొక్క 
బాహ్మణులయొక్క హితముకొరకు, జహి=చంపుము. 


తా. రామా ! దుర్మార్గురాలు, క్రూరురాలు, దుష్టపరాక్రమవంతురాలు 

అగు ఈ యక్షిణిని గో బ్రాహ్మణుల హితముకొరకై సంహరించుము. 14 
ఎఫ్‌ అఆ జబ్బ జ్యూ ధో ఈ 

మూ. న హ్యానాం శాపసంస్ప ఎష్తాం కశ్చిదుత్సహతే పుమాన్‌, 

నిహన్తుం త్రిషు లోకేషు త్వామృతే రఘునన్షన. 15 

య 

ప. అ. రఘునన్లనారామా | శాపసంస్ప ఎష్టామ్‌=శాపముచే స్ఫృశిం 
పబడిన, ఏనామ్‌=ఈమెను, నిహన్తుమ్‌=చంపుటకు, త్వామ్‌ బుతే=నీవు తప్ప, 
కశ్చిత్‌ పుమాన్‌=ఏ పురుషుడును, త్రిషు లోకేషు=మూడు లోకములందు, న 
ఉత్సహతే హి=సమర్జుడు కాడు కదా. 


తా. రామా ! నీవు తప్పు మూడు లోకములలో మరెవ్వడును 
శపింపబడిన ఈమెను చంపుటకు సమర్జుడు కాడు. 15 


మూ. న హి తే స్త్రీవధకృతే ఘృణా కార్యా నరోత్తమ, 
9 జ 

చాతుర్వర్ణ్య బాతారాయ కర్తవ్యం రాజసూనునా. 16 

ప్ర. అ. నరోత్తమ=నరేష్టుడా ! స్త్రీవధకృలే=స్త్రీవధను గూర్చి, తే=నీకు, 
ఘృణా=జారి, న కార్యా=చేయతగినది కాదు. రాజసూనునా=రాజకుమారునిచేత, 
చాతుర్వర్ణ్య హితార్దాయానాలుగు వర్ణముల హితము కొరకై, కర్తవ్యమ్‌=కార్యము 

ఠా రా ౬. 

చేయదగినది. 


తా ఓ నర శేష్ణడా | ప్రీని వధించుటయా అని సంకోచింపకుము. 
రాజకుమారుడు చాతుర్వర్శ్యముదారి హితముకొరకై ఏ పని యైనను 
చేయవలయును. 16 
మూ.  నృశంసమనృశంసం వా ప్రజారక్షణకారణాత్‌ | 
a 
పాతకం వా సదోషం వా కర్తవ్యం రక్షతా సతా. 17 
ప్ర. అ. రక్షతా=రక్తించు, సతా=సత్సురుషు డైన రాజుచేత, (ప్రజార 


ణకారణాత్‌ = పజారకణము కొర, నుశంసం వా |కూరమెనను, అనశంసం 
(అకార! చ గ షల నన. ఇ) 


ఖే 
స్‌ 
యి 


300 శ్రుమదామాయణము 


చా=క్రూరము కాకపోయినను, పాతకం దా=పాపమైనను, సదోషం దా=దోషములతో 
కూడిన దైనను కార్యము, కర్తవ్యమ్‌=చేయదగీనదే. 

తా. ధర్మాత్ము డైన రాజు, (పజారక్షణకొరడై ఉపయోగించు కార్యము, 
క్రూర మైనను కాకపోయినను, పాపమైనను దోషములతో కూడిన దైనను 
చేయదగినదే. 17 
మూ, రాజ్యభారనియుక్తానా మేష ధర్మస్సనాతనః, 

9 ఇ జ్యా ఆ 

అధర్మ్మ్యాం జహి కాకుత్‌ స్ట ధర్మో హ్యస్యా న విద్యతే. 18 

ప్ర. అ. రాజ్యభారనియుక్తానామ్‌=రాజ్యభారమునందు నియుక్తు లైనదారికి, 
ఏషః=ఇది, సనాతనః=అతిప్రాచీన మైన, ధర్మః=ధర్మము. కాకుత్‌ స్థ-రామా | 
అధర్మా ్యమ్‌=అధర్మము గల తాటకను, జహి=చంపుము.  అస్యా౭= ఈమెకు, 
ధర్మః=ధర్మము, న విద్యతే హి=లేదు కదా. 


తా. ఇది రాజ్యపాలనభారమును వహించువారు పాటించవలసిన అతి 


ప్రాచీన మైన ధర్మము. రామా ! ధర్మవిరుద్దాచరణము గల ఈమెను 
సంహరించుము. ఈమెయందు ధర్మ మనునదియే లేదు కదా. 18 


మూ. శ్రూయతే హి పురా శక్రో విరోచనసుతాం నృప, 
పృథివీం హన్తుమిచ్చన్తీం మంధరాముభ్యసూదయత్‌. 10 


ప్ర. అ. నృపారాజా ! పురా=పూర్వము, పృథివీమ్‌=భూమిని, హన్తుమ్‌= 
చంపుటకు, ఇచ్చన్తీమ్‌=కోరుచున్న, విరోచనసుతామ్‌=విరోచనుని కుమార్తె యైన, 
మంధరామ్‌=మంధరను, శక్ర॥ాదేచేంద్రుడు, అభ్యసూదయత్‌ =సంహరించెను అని, 
శ్రూయతే హి=వినబడుచున్నదికదా ? 

తా. పూర్వము విరోచనుని కుమార్తె యగు మంధర భూమిని 
చంపగోరినప్పుడు దేచేంద్రుడు ఆమెను చంపె నని వినుచున్నాము కదా ? 19 
మూ. విష్ణునా పీ పురా రాము భృగుపర్నీ దృఢవ్రతా, 

అనిన్హుం లోకమిచ్చన్తీ కావ్యమాతా నిషూదితా. 20 

ప. అ. రామారామా ! పురా=పూరయు, లోకమ్‌=లోకమును, 

e స 
అనిన్హామ్‌=ఇంద్రుడు  లేనిదానినిగా, ఇచ్చన్తీ=కోరుచున్న, దృఢవ్రతా=దృఢ మైన 
నియమమును అవలంబఒించిన,. కావ్యమాతా=శుక్రుని తల్లి యైన, భృగుపత్నీ 
అహిాభృగుమహర్షియొక్క భార్య కూడ, విష్ణునా=విష్ణువుచేత, నిషూదితా:"సంహ 
రింపబడినది. 


బాలకాండము స. 25 301 


తా. పూర్వము విష్ణువు కూడ, లోకములో ఇంద్రుడు ఉండకూడ దను 
కోరికతో తీవవ్రతము నాచరించుచున్న, శుక్రాచార్యజనని యైన భృగుమహర్షి 
భార్యను చంపెను. 20 
మూ. ఏతైశ్సాన్వెశ్చ బహుధీ రాజపుత్ర మహాత్మభిః, 

అధర్మసహేతా నార్యో హతాః పురుషసత్త మైః, 21 

ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాళ్డే 
పంచవింశః సర్గః 

ప్ర. అ. రాజపుతాఓ రాజకుమారా ! మహాత్మ భిః==మహాత్ము 
లైన, ఏలైశ్చ=వీరిచేతను, అన్యెకఇతరు లైన, పురుషసత్త మైశ్చ=పురుష్మశేష్టుల 
చేతను, బహుభిః=అనేకులచేత,' అధర్మ సీ హితాణ=అధర్మ వతు లగు, నార్యః= స్త్రీలు, 


హతాః=చంపబడినారు. 
q 


తా. ఓ రాజపుత్రా ! మహాత్ములైన వీరును, ఇంకను ఎందరో 
అ ళా అ శ అత 5 9 
పురుష్మశ్రేష్టులును ధర్మవిరుద్ధముగ ప్రవర్తించు స్త్రీలను చంపినారు. 2] 


“బాలానందిని” అను శ్రుమదామాయణాంధ వ్యాఖ్యానమునందు బాలకాండలో 
ఇరువది ఐదవ నర నమాస్తయు, 


అథ షద్వింశః సర్గః 


[శ్రీరాముడు తాటకను నంహరించుట.] 


మూ. మునేర్వచనమక్షీబం శ్రుత్వా నరవరాత్మజః, 

రాఘవః ప్రాష్టులిర్భూత్వా ప్రత్యువాచ దృఢవ్రతః. 1 

ప్ర అ, దృఢ(వతః=దృఢ మైన నియమములు గల, నరవరాత్మ జః=రాజ 
(శ్రేష్ణని కుమారు డైన, రాఘవః=రాముడు, ఆక్షీబమ్‌=దృఢనిశ్చయపూర్వక మైన, 
మునేః౭మునియొక్క, వచనమ్‌=వాక్యమును, (శుత్వా=విని, ప్రాష్టులిఃాకట్టబడిన 
దోసిలి కలవాడు, భూత్వా=అయి, ప్రత్యువాచాతిరిగి పలికెను. 

తా. నిశ్చయపూర్వకముగ పలికిన విశ్వామిత్రుని మాటలు విని, దృఢ 
మైన నియమము కలవాడును, రాజ్యశ్రేష్టుని కుమారుడును అగు రాముడు, 
అంజలి ఘటించి పలికెను. 1 
మూ. సీతుర్వచనని గ్రేశాత్పితుర్వచనగౌరవాత్‌ శ 

యి 

వచనం కౌశిక స్యేతి కర్తవ్యమవిశజ్కయా. 2 

ప. అ. పితుః=తం(డిగారియొక)., వచననిరేశాత్‌ =ఆజావచనమువలనను, 

ఆ C గ్రా ద్‌ షో 
పితుః౭తండ్రిగారియొక్క, వచనగౌరవాత్‌ =మాటయందు గౌరవమువలనను, కౌశి 
కస్య=విశ్వామిత్రునియొక్క, వచనమ్‌ ఇతి=వాక్య మనెడు కారణమువలనను, 
అవిశజ్యయా=సందేహము లేకుండగ, కర్తవ్యమ్‌=చేయదగినదే. 

తా. మా తండ్రిగారి ఆజ్ఞవలనను, ఆయన వాక్యమునందు నా కున్న 


గౌరవమువలనను, నీ వాక మగుటవలనను ఈ కార్యము నిస్సందేహముగ 
చేయదగినది. 2 


మూ. అనుశిష్ట్రో ౬ స్మ $యోధ్యాయాం గురుమధ్యే మహాత్మనా, 
పిత్రా దశరథేనాహం నావజేయం హి తద్వుచః. 3 
(wy 
ప లం అయోధ్యాయామ్‌ =అయోధ్యలో, గురుమధ్యే= పెద్దల మధ్య 


యందు, మహాత్మనా=మహాత్ము డైన, పిత్రాతండ్రి యైన, దశర ధేన=దశరథుని 
చేత, అహమ్‌=నేను, అనుశిష్షః అస్మి=ఆజ్ఞాపింపబడితిని, తద్వచః=ఆయనవాక్యము, 


బాలకొండము స. 26 303 
నావజ్జేయం హీ=ఉల్లంఘింపదగినది కాదు కదా ? 


తా. అయోధ్యానగరములో, వసిష్టాదిగురుజనుల మధ్య, మహాత్ము డైన 
మా తండ్రి దశరథమహారాజు “విశ్వామిత్రుడు చెప్పినట్లు చేయుము” అని 
ఆజ్ఞాపించినాదు. ఆయన మాటను ఉల్లఘింపరాదు కదా 2 3 
మూ. సోఒహం పితుర్వచః (శ్రుత్వా శాసనాద్రహ్మ వాదినః, 

కరిష్యామి న సన్తేహస్తాటకావధముత్తమమ్‌. 4 

ప్ర. అ. సః అహమ్‌=లట్టి నేను, పీతుః=తండ్రియొక్క, వచఃవా 
క్యమును, (శ్రుత్వా=విని, బ్రహ్మవాదినః=వేదాధ్యయనసంపన్నుడ వైన నీయొక్క, 
శాసనాత్‌ =ఆజ్ఞవలన, ఉత్తమమ్‌=ఉత్తమ మైన, తాటకావధమ్‌=తాటకయొక్క 
వధను, కరిష్యామి=చేయగలను; సచ్చేహః=సందేహము, నాలేదు. 


తా. నేను తండ్రిగారి ఆజ్ఞప్రకారము, (బ్రహ్మవాది వైన నీ మాట 
పాటించి తప్పక తాటకను సంహరించెదను. 4 
మూ. గో బ్రాహ్మణ హితార్థాయ దేశస్యాస్య సుఖాయ చ, 

తవ వైవాప్రమేయస్య వచనం కర్తుముద్యతః. 5 

ప్ర అ. గో బ్రాహ్మణ హితార్ధాయాగో బ్రాహ్మణుల హితముకొరకును, 
అస్య=ఈ, దేశస్య=దేశముయొక్క, సుఖాయ చాసుఖముకొరకును, అప్రమేయస్య= 
అమేయమైన శక్తి గల, తవానీయొక్క, వచనమ్‌=వాక్యమును, కర్తుమ్‌=చేయుటకు, 
ఉద్యతః=సిద్దముగ నున్నాను. 

తా. గోబ్రాహ్మణుల సుఖము కొరకును, ఈ దేశముయొక్క సుఖము 
కొరకును, అప్రమేయ ప్రభావశాలి వగు నీ ఆజ్ఞప్రకారము చేయుటకు సిద్దముగా 
నున్నాను. 5 
మూ. ఏవముక్త్వా ధనుర్మధ్యే బద్ద్వా ముష్టిమరిన్లమః, 

జ్యాశబ్రమకరోత్తివ్రం దిశశ్శబ్రేన నాదయన్‌. 6 

ప్ర. అ. అరిందమః=శతువులను నశింపచేయు రాముడు, ఏవన్‌=ఈ 
విధముగా, ఉక్త్వా=పలికి, ధనుర్మ ధ్యే=ధనుస్సుయొక్క మధ్యమునందు, ముష్టిమ్‌= 
పిడికిలిని, _ బద్దా(=బంధించి, శబ్దేస= శబ్దముచేత, దిశః=దిక్కులను, నాద 
యన్‌ =ధ్వనింపచేయుచు, తీవమ్‌=తీవమైన, జ్యాశబ్దమ్‌=నారియొక్క శబ్దమును, 
అకరోత్‌ =చేసెను. 


తా. శతుసంహారకు డగు రాముడు ఈ విధముగ పలికి, పిడికిలితో 


304 శ్రీమద్రామాయణము 
ధనుర్మధ్యమునందు గట్టిగా పట్టి, దిక్కులు ప్రతిధ్వనించునట్లు తీవ్రమైన టంకార 
ధ్వనిని చేసెను. 6 
మూ. తేన శబ్దేన విత్రస్తాస్తాటకావనవా సినః, 

తాటకా చ సుసంగక్రుద్దా తేన శబ్దేన మోహితా. 7 


ప్ర. అ. తాటకావనవాసిన=తాటకయొక్క అరణ్యములో నివసించు 
సర్వప్రాణులును, లేన శబ్దేన=ఆ ధ్వనిచేత, వ్మిత్రస్తాణభయపడినవి. తాటకా 
చైతాటక కూడ, లేన శబ్దేనాఆ శబ్దముచేత, సుసంక్రుద్దా=చాల కో పించినదై, 
మోహితా=మోహింపచేయబడినది. 


తా, తాటకావనములో అన్ని (పొణులును ఆ ధ్వనికి భయపడినవి. 
తాటక కూడీ ఆ శబ్దముచేత మిక్కిలి కోపించి దిగ్భ్రాంతి చెందెను. 7 


మూ. తం శబ్దమభినిధ్యాయ రాక్ష! సీ కోధమూర్చితా, 

శ్రుత్వా చాభ్యద్రవద్వేగాద్యతః శబ్దో వినిస్పృతః. 8ి 

ప్ర అ. రాక్షసీ=ఆ రాక్షసి, తం శబ్దమ్‌=ఆ శబ్దమును, (శ్రుత్వా౭విని, 
కోధమూర్చితా= క్రోధావిష్టరారై, అభినిధ్యాయ=ఆలో చించి, యతః=ఏ చైపునుండి, 
శబ్దః=శబ్దము, వినిస్సృతః౭బయలుదేరినదో, ఆ చైపునకు, చేగాత్‌ =చేగమువలన, 
అభ్యద్రవత్‌ =పరుగెత్తెను. 

తా. ఆ శబ్దము వినగనే కోపావిష్టురా లైన తాటక, క్షణకాల మాలోచించి 
ఆ శబ్దమువచ్చిన చైపు శీఘ్రముగ పరుగెత్తెను. 8 
మూ. తాం దృష్టా రాఘవః క్రుడ్డాం వికృతం విక్కృతఠాననామ్‌, 

ఆ నే జి జ్యూ 

ప్రమాణేనాతివృద్దాం చ లక్ష్మణం సో౭_భ్యభాషత, 9 

ప్ర అ. సః రాఘవఃణఆ రాముడు, క్రుద్దామ్‌=కోపగించినదియు, 
వికతాన్‌=వికారముగా ఉనృదియు, వికుతాననామ్‌=విక్నత మొన ముఖము 

చే ఇ ఏ సే వ 

కలదియు, (ప్రమాణేన=ప్రమాణముచేత, అతివృద్దాం చాచాల పెద్దదియు అగు, 
తామ్‌=ఆమెను, దృష్టా $=చూచి, లక్ష్మ ణం=లక్ష్మణునిగూర్చి, అభ్యభాషత=పరి కెను. 

తా. వికారముగా ఉన్న ముఖముతో, పెద్ద దేహముతో నున్న కోపించిన 
ఆదెను చూచి రాముడు లక్ష్మణునితో ఇట్లనెను. 9 
మూ. పశ్య లక్ష్మణ యక్షిణ్యా భైరవం దారుణం వపుః, 

© (అ) నా గాం బం © 
భిద్యేరన్‌ దర్శనాదస్యా భీరూణాం పృదయాని చ 10 


బాలకాండము స, 26 305 


ప్ర. అ. లక్ష్మణ=లక్ష్మణా | యక్తిణ్యా=ఈ యక్తిణియొక్క, భైరవమ్‌= 
భయంకర మైన, దారుణమ్‌₹ క్రూరమైన, వప్పుః=శరీరమును, పశ్య=చూడుము, 
అస్యాః=ఈమెయొక్క, దర్శనాత్‌ =దర్శనమువలన, భీరూణామ్‌= పిరికిదారియొక్క, 
హృదయాని=హృదయములు, భిద్యేరన్‌ =పగిలిపోవును. 

తా. లక్ష్మణా ! ఈ యక్షిణి ఆకారము ఎంత భయంకరముగను, 
త్రూరముగను ఉన్నదో చూడుము. ఈమెను చూడగనే పిరికివాళ్ల గుండెలు 
పగిలిపోవును. 10 
మూ. ఏనాం పశ్య దురాధర్జాం మాయాబలసమన్వితామ్‌, 

కరో వూతక కా 
దినివృత్తాం కరిెమ్యద్య హృతకర్ణాగ్రనా ఎక మ్‌. |. 


ప్ర అ, దురాధర్హామ్‌=ఎదిరింప శక్యము కానిదియు, మాయాబ 
లసమన్వితామ్‌=మాయాబలముతో కూడినదియు అగు, ఏనామ్‌=-ఈచెను, 
హృతకర్ణాగ్రనా సికామ్‌=హరింపబడిన చెవులు నాసికాగ్రము కలిగి, వినివృత్తామ్‌= 
మరలిపోవుదానినిగా, అద్య=ఇప్పుదు, కరోమి=చేయుదును, పశ్య=చూదుము. 

తా. మాయాబలముచే ఎదిరింప శక్యము కాక ఉన్న ఈమెను, చెవులును 
నాసాగ్రమును ఖండించి చెనుకకు మరలిపోవు నట్లు చేసెదను చూదుము. 11 
మూ. న హ్యేనాముత్సహే హన్తుం స్త్రీస్వభావేన రక్తి తామ్‌, 

వీర్యం చాస్యాం గతిం చాపి హనిష్యామీతి మే మతిః. 12 

ప్ర. అ. ప్రీస్వభాచేన= స్త్రీ అగుటచే, రక్లితామ్‌ =రక్తి ంపబడిన, ఏనామ్‌=ఈ 
చెను, హన్తుమ్‌=-చంపుటకు, న ఉత్స హే=యత్నించను. అస్యామ్‌=ఈమెయందలి, 
వీర్యమ్‌=పరా క్రమమును, గతిం చాపి=గమనశక్తిని, హనిష్యామీతి=తొలగించెదను 
అని, చే=నాయొక్క, మతిః=అభ్మిపాయము. 

తా ఆడు దగుటయే ఈమెను రక్తించుచున్నది. ఈమెను చంపు 
టకు యత్నింపక ఈమె పరాక్రమమును, గమనశక్తిని నశంపచేయ వలె నని 
అనుకొనుచున్నాను. 10 
మూ. ఏవం (బువాణే రామే తు తాటకా క్రోధమూర్చితా, 

ఉద్యమ్య బాహూ గర్హస్తీ రామమేవాభ్యధావత. 13 

ప్ర అ. రాచు=రాముడు, ఏవమ్‌=-ఈ విధముగా, (బువాణే=పలు 
కుచుండగనే, తాటకా=తాటక, డ్రోధమూర్చితా= కోపము చే ద్యాపింపబడినదై, 
బాహూ=బాహువులను, ఉద్యమ్య=ఎత్తి, రామమేవ-రాముని గూర్చియే, అభ్యధా 


306 శ్రీమద్రామాయణము 
వత=పరుగెత్తెను. 


తా. రాముడు ఇట్లు పలుకుచుండగనే తాటక 'కోధావిష్టురాలై, చేతులు 
ఎత్తి, గర్హించుచు, రామునిమీదికే పరుగెత్తెను. 13 


మూ. విశ్వామిత్రస్తు (బ్రహ్మర్షిర్ణుంకారేణాభిభర్త్స్య తామ్‌, 
స్వస్తి రాఘవయోరసు జయం చెవాభభాషత. 14 
లో ల్సి అదొ రూ స్ట్‌ 
ప్ర. అ. బ్రహ్మర్షి బ్రహ్మర్షి యైన, విశ్వామిత్రస్తుూవిశ్వామిత్రు. డైతే, 
తామ్‌=ఆమెను, హుంకారేణ=హుంకారముచేత, అభిభర్త ఎలాభయపెట్టి, రాఘ 
వయోః=రామలక ణులకు, ససి=క్రేమము, అసు=అగుగాక అనియు, జయం 
ae గ లు కక 
చైవైవిజయమును, అభ్యభాషత=పలికెను. 


తా. బ్రహ్మర్షి యైన విశ్వామిత్రుడు హుంకారముచేత ఆమెను అదలించి, 
“రామలక క్ష్మణులకు స్వస్తి అగుగాక” అని పలికి “జయము కలుగు గాకి అని 
కూడ పలికను. 14 


మూ. ఉదూనానా రజో ఘోరం తాటకా రాఘవావుభౌ, 
రజోమోహేన మహతా ముహూర్తం సా వ్యమోహయత్‌. 15 


ప్ర అ. సా తాటకా=ఆ తాటక, ఘోరమ్‌-భయంకర మైన, రజః=ప 
రాగమును, ఉద్దూనానా= =చిమ్ముచు, రాఘవౌ=రామలక్ష్మణులను, ఉభా= =ఇద్దరిని, 
ముహూర్తమ్‌= క్షళకాలము పాటు, మహతా=గొపు, రజోమోహేన= =పరాగముచే 
కలిగిన మోహముచే, వ్యమోహయత్‌=మో హింపచేసెను. 


తా ఆ తాటక భయంకర మైన పరాగమును చిమ్ముచు, ఆ 
రామలక్ష్మణులను, క్షణకాలము పాటు, ఆ పరాగములో ఏమియు తోచకుండ 
చేసెను. 15 


మూ. తతో మాయాం సమాస్థాయ డిలావర్షేణ రాఘవౌ, 
అవాకిరత్సుమహతా తతశ్చు క్రోధ రాఘవః. 16 
ప్ర. అ. తతఃపిమ్మట, మాయామ్‌=మాయను, సమాస్థాయ=అవలంబించి, 
సుమహతా=చాల గొప్పదైన, శిలావ ర్షేణ=రాళ్ల వర్షముచేత, రాఘవౌ=రామలక్ష్మ 
ణులను, అవాకిరల్‌ =వెదజల్లెను. తతఃాఅటు పిమ్మట, రాఘవఃరాముడు, 
చుకోధ=కో పించెను, 
తా. పిమ్మట మాయాప్రభావముచే రామలక్ష్మణుల పై గొప్ప శిలావర్షమును 
కురిపించెను. దానితో రామునకు కోపము వచ్చెను. 16 


బాలకాండము స. 26 307 


మూ. శిలావర్షం మహత్తస్యాః శరవర్షణ రాఘవః, 
ప్రతిహత్యోపధావన్తా్యాః కరౌ చిచ్చేద పత్రిభిః 17 
ప్ర. అ. రాఘవఃారాముదు, తని స్యాః౭-ఆమెయొక్క, మహత్‌ =గొప్పుదైన, 

శిలావర్షమ్‌= డిలావర్షమును, శరవర్షేణ= “బాణవర్షము చేత, ప్రతిహత్య=కొట్టిచే సి, ఉప 


ధావన్న్యాః =పరుగెత్తీ మీదికి వచ్చుచున్న ఆమెయొక్క, కరౌ=హస్తములను, 
పత్రిభిః= మ కా. చిచ్చేద= =చేదించెను. 


తా. రాముడు, ఆమె కురిపించిన శిలావర్షమును బాణవర్షముచేత 
వారించెను. ఆమె మీదికి వచ్చుచుండగా ఆమె హస్తములను బాణములచే 
ఛేదించెను. 17 


మూ. తతశ్చిన్నభుజాం శ్రాన్హామభ్యాశే పరిగర్హతీమ్‌, 
సౌమిత్రిరకరోత్కోంధాద్ధ ఎతకల్లాగ్రనా సికామ్‌. 18 
ప్రై అ. తతఃపిమ్మట, ఛిన్నభుజామ్‌=ఛేదింపబడిన భుజములు 
కలదియు, (శాన్తామ్‌=అల సిపోయినదియు, అభ్యా శే=సమీపమునందు, పరిగర్హ 
తీమ్‌=గర్జించుచున్న ఆమెను, సౌమిత్రిః=లక్ష్మణుడు, (కోధాత్‌ = క్రోధము వలన, 
హృతకర్ణాగనా సికామ్‌=ఛేదింపబడిన కర్ణములు, నాసికాగ్రము కందానినిగా, అక 
రోల్‌ =చేసెను. 


తా. చేతులు తెగి, అలసిపోయి, సమీపమునందు గర్హించుచున్న ఆ 
తాటక చెవులను, ముక్కును, లక్ష్మణుడు క్రోధముతో చేదించిచేసెను. 18 


మూ. కామరూపధరా సద్యః కృత్వా రూపాణ్యనేకశః, 
అన్తర్థానం గతా యక్షీ మోహయన్తీవ మాయయా, 19 
అశ్మవర్షం విముఇన్తీ భైరవం విచచార హ. 


ప్ర అ కామరూపధరా=ఇచ్చానుసారముగ రూపములను ధరించు 
ఆ తాటక, సద్యః=వెంటనే, అనేకశః=లఅనేక విధములుగ, రూపాణి= 
రూపములను, కృత్వాాచేసి, అశ్మవర్షమ్‌ =శిలావర్షమును, విముషనస్తీ=విడచుచు, 
భైరవమ్‌-భయంకరముగా, విచదార హాసంచరించెను. 


తా. ఇష్టము ప్రకారము రూపములను ధరింప గం ఆ తాటక 
అనేక విధము లైన రూపములను ధరించుచు, రాళ్లవాన కురిపించుచు, 
అతిభయంకరముగ సంచరించెను. 10 


308 శ్రీమద్రామాయణము 


మూ. _తతస్తావశ్మ్శవర్షేణ కీర్యమాణొ సమన్తతః, 20 
దృష్ట్వా గాధిసుతః శ్రీమానిదం వచనమబ్రవీత్‌. 


ప్ర అ. తతఃపిమ్మట, సమన్తతః౭అంతటను, అశ్మచర్షేణ=రాళ్లవాన 
చేత, శీర్యమాణౌ=కప్పబడుచున్న, తౌ= ఆ రామలక్ష్మణులను, దృష్ట్వా=చూచి, 
శ్రీమాన్‌ =కాంతి గల, గాధిసుతః=విశ్వామిత్రుడు, ఇదం వచనమ్‌=ఈ వచనమును, 
అబ్రవీత్‌ =పలికెను. 


తా. నలువైపులనుండి రాళ్లవానచే కొట్టబడుచున్న ఆ రామలక్ష్మణులను 
చూచి విశ్వామిత్రుడు ఇట్లు పలికెను. 20 
మూ. అలంతే ఘృణయా రామ పాపైషా దుష్టచారిణీ, 21 

యజ్ఞవిఘ్నకరీ యక్షీ పురావర్హతి మాయయా. 

ప్ర. అ. రామారామా ! తే=నీకు, ఘృణయా=జాలిచేత, 
అలమ్‌=చాలును. పాపా=పాపాత్మురాలును, దుష్టచారిణీ=దుర్మార్గురాలును, 
యజ్ఞవిఘ్నకరీ=యజ్ఞములకు విఘ్నము చేయునదియు అగు, ఏషా యక్తీ-ఈ 
యక్షిణి, మాయయా=మాయచేత, పురావర్హతి=వృద్ధి పొందగందు. 

తా. “రామా ! ఈమెపై జాలి చూపకుము. యజ్ఞములకు విఘ్నము 
చేయు, పాపాత్మురాలు, దుర్మార్గురాలు అయిన ఈ యక్షిణి మాయాబలముచే 
వృద్ధి పొందగలదు.” 21 


ఇచి 


మూ. వధ్యతాం తావదేవైషా పురా సన్హ్వా ప్రవర్తతే, 22 


[= 


ప్ర. అ. సన్హ్యా=సంధ్య, పురా ప్రవర్తతే=ప్రవర్తింప నున్నది. తావదేవా 

అంతలోనే, ఏషా=ఈమె, వధ్యతామ్‌=చంపబదుగాక. సన్హ్యాకారేషు=సంధ్యాకాల 

ములయందు, రకాంసి=రాకసులు, దురరాణి= ఎదిరింప శక్యము కానివారు, 
యి టు డా 


భవన్తి చబై=అగుదురు. 

తా. సంధ్యాకాలము రాబోవుచున్నది. ఈ లోపుగనే ఈమెను 

చంపీచేయుము. సంధ్యాకాలమునందు రాక్షసులను ఎదిరింప శక్యము కాదు. 
ఆ క్ష్‌ నే 

మూ. ఇత్యుక్తస్తు తదా యక్షీమశ్మవృష్టా ్రభివర్షతీమ్‌, 23 

దర్శయన్‌ శబ్దవేధిత్వం తాం రురోధ స సాయకెః. 


ర 


ప్ర. అ. ఇతి-ఈ విధముగ, డక్తాపలుకబడిన, స=ఆ రాముడు, 


బాలకాండము స. 26 309 


తదా=అప్పుడు, శబ్దవేధిత్వమ్‌=శబ్దవేధిత్వమును, దర్శయన్‌=చూపుచున్న వాడై, అశ్మ 
వృష్ట్రా=రాళ్ల వానచే, అభివర్షతీమ్‌=వర్షించుచున్న, తామ్‌=ఆ, యక్షీమ్‌=తాటకను, 
సాయకైణాబాణములచే, రురోధ=అడ్డగించెను. 

తా. విశ్వామిత్రు డిట్లు చెప్పగా రాముడు తన శబ్దవేధిత్వ సామర్ల మును 
చూపుచు, రాళ్లవాన కురిపించుచున్న ఆ తాటకను బాణములచే అడ్డు పెట్టను. 


వి. శబ్ద మెచటినుండి వచ్చుచున్నదో దానినిబట్టి ఆ శబ్దము చేయు 
వ్యక్తి కనబడకున్నను ఆతనిని కొట్టగల సామర్థ్యము శబ్దవేధిత్వము. 23 


మూ. సా రుద్దా శరజాలేన మాయాబలసమన్వితా, 24 
ఆ 5 
అభిదుద్రావ కాకుత్‌ స్థం లక్ష్మణం చ వినేదుషీ. 


ప్ర అ. శరజాలేన=బాణసముదాయముచేత, రుద్దా=అడ్డుకొనబడిన, 
మాయాబలసమన్వితా=మాయాబలము గల, సా=ఆమె, వినేదుషీ=గర్ణ్షించుచు, 
కాకుత్త ఎమ్‌రాముని, లక్ష్మణం చాలక్ష్మణుని గూర్చి, అభిదుదావాపరుగెత్తెను. 


తా. మాయాబలము గల ఆ తాటక బాణజాలముచే అడ్డుకొనబడినదై, 
గర్జించుచు రామలక్ష్మణుల మీదికి పరుగెత్తికొని వచ్చెను. 24 


మూ. తామాపతన్తీం వేగేన విక్రాన్తామశనీమివ, 
శరేణోరసి వివ్యాధ సా పపాత మమార చ. 


ప్ర. అ. విక్రాన్నామాపరాక్రమము చూపుచు, అశనీమివాపిడుగు 
వలె, చేగేన=వేగముతో, ఆపతన్తీమ్‌-వచ్చి మీద పడుచున్న, తామ్‌=ఆమెను, 
శరేణ=బాణముతో, ఉర సి=వక్ష॥స్థలమునందు, _ వివ్యాధ=కొ'ట్టను, సా=ఆమె, 
పపాత=క్రిందపడిపోయెను, మమార చామరణించెను కూడ, 


తా. పరాక్రమము చూపుచు పిడుగు వలె వేగముగ వచ్చి మీద 
పడుచున్న ఆమెను రాముడు, బాణముచే వక్షఃస్థలమునందు కొ'బ్బను. ఆమె 
క్రింద పడి చనిపోయెను. 25 


మూ. తాం హతాం భీమసజ్కాశాం దృష్టా సురపతిస్తదా, 26 
సాధు పార్వితి కొకుచ్హ్రం సురాశ్చ సమపూజయన్‌. 
ప్ర. అ. తదా=అప్పుడు, సురపతిః=దే వేంద్రుడును, సురాశ్చ=దేవతలును, 
హతామ్‌=చంపబడిన, భీమసజ్కాశామ్‌-భయంకరురాలుగా ఉన్న, తామ్‌=ఆమెను, 
దృష్ట్వా=చూచి, సాధు సాధు, ఇతి= “బాగు బాగు” అని, కాకుత్హ్రమ్‌ =రాముని, 
సమపూజయన్‌ =పూజించిరి. 


310 శ్రీమద్రామాయణము 


తా, భయంకరురా లైన ఆ తాటక మరణమును చూచి, దేవతలును, 


దేవేంద్రుడును, “బాగు బాగు”అని రాముని ప్రశంసించిరి. 26 
మూ. ఉవాచ పరమ్మపీతః సహస్రాక్షః పురన్తరః, 27 
య్‌ యణ 


సురాశ్చ సర్వే సంహృష్టా విశ్యామిత్రమథాబ్రువన్‌. 

ప్ర. అ. అథాపిమ్మట, సహస్రాక్ష=వేయి నేత్రములు గల, పురన్దరః=దే వేం 
(దుడు, పరమప్రీతః=చాల సంతోషించిన వాడై, ఉవాచాపలికెను. సర్వే=సమస్త మైన, 
సురాశ్చ=దేవతలును, సంహృష్టాః=సంతో షించిన వారై, విశ్యామిత్రమ్‌=విశ్యామిత్రుని 
గూర్చి, అబ్రువన్‌ =పలికిరి. 


తా. సహసస్రాక్టు డైన దేవేంద్రుడు దేవత లందరును కూడ సంతసించి 
విశ్వామిత్రునితో ఇట్లు పలికిరి. 27 


మూ. మునే కౌశిక భద్రం తే సేన్హాస్సర్వే మరుగ్గణాః, 28 
తోషితాః కర్మణానేన స్నేహం దర్శ్మయ రాఘవే. 
ప్ర అ. కౌశికమునే=ఓ విశ్వామిత్రమహామునీ, తే=నీకు, భద్రమ్‌= క్షేమ 
మగుగాక. సేన్దాః=ఇంద్రునితో కూడిన, సర్వే=సమస్త మైన, మరుద్గణాః= 
దేవతలు, అనేన=ఈ, కర్మ ణా=కర్మ చేత, తో షితలాః=సంతో షింపచేయబడినారు. 
రాఘవే= రాముని - విషయమున, “స్నేహమ్‌= స్నేహమును, దర్శయ=చూపుము. 


తా. విశ్వామిత్రమహర్షీ ! నీకు శ్తేమ మగుగాక. ఈ పనిచేత సకల 
దేవతలును, ఇందుడును చాల సంతో షింపచేయబడినారు. రామునియందు 
(ప్రేమను చూపుము. 28 


మూ. ప్రజాపతేర్భ ఎశౌశ్వస్య పుత్రాన్‌ సత్యపరాక్రమాన్‌, 29 
తపోబలభృతాన్‌ బ్రహ్మన్‌ రాఘవాయ నివేదయ. 


ప్ర. అ. (బ్రహ్మన్‌=ఓ (బ్రహ్మర్షీ ! _ప్రజాపతేఃాప్రజాపతి యైన, 
భృశాశ్వస్య=భృశాశ్వునియొక్క, పుత్రాన్‌=పుత్రులును, సత్యపరాక్రమాన్‌ =సత్య మైన 
పరాక్రమము కలవియు, తపోబలభృతాన్‌ =తపోబలముచే పోషింపబడినవియు, 
అగు అస్త్రములను, రాఘవాయ=రామునకు, నివేదయ=ఇమ్ము. 


తా. ఓ మహర్షీ | ప్రజాపతి యైన భృశాశ్వుని పుత్రులును, సత్య మైన 
పరాక్రమము కలవియు, తపోబలముచే పోషింపబడినవియు అగు అస్త్రములను 
రామునకు ఉపదేశింపుము. 29 


బాలకాండము స. 26 3 


మూ. పార్రభూతశ్చ తే బ్రహ్మం స్తవానుగమనే ధృతః, 30 

కర్తవ్యం చ మహత్కర్మ సురాణాం రాజసూనునా. 

ప్ర అ. బ్రహ్మన్‌ =ఓ బ్రహ్మర్షీ ! తవానీ యొక్క, అనుగమనే:= 
అనుసరించి వెళ్లుభయందు, ధృతూస్థిరు డైన ఈ రాముదు, తే=నీకు, 
పాత్ర భూతః చ=సత్నాత్ర మైనవాడు, రాజసూనునా=ఈ రాజకుమారునిచే, 
సురాణామ్‌=దేవతలయొక్క, మహత్‌ =గొప్ప, కర్మ=పని, కర్తవ్యం చాచేయతగి 
యున్నది కూడ. 

తా. ఓ విశ్వామిత్రా !. భక్తితో, స్థిరచిత్తముతో నిన్ను అనుసరించి 
వచ్చుచున్న ఈ రాముడు ఆస్త్రములను ఉపదేశించుటకు తగిన సత్వాత్రము. 
ఈ రాముడు గొప్ప దేవకార్యమును చేయవలసి యున్నది. 30 
మూ. ఏవముక్తా న సురాః సర్వే హృష్టా జగ్ముర్యథాగతమ్‌, 31 

విశ్వామిత్రం పురస్కృత్య తతః సన్హ్వా (ప్రవర్తతే, 

ప్ర అ ఏవమ్‌=ఈ విధముగా, ఉక్తాాచపరలికి, సురాః=దేవతలు, 
సర్వే=అందరును, హృష్టా=సంతసించిన వారై, విశ్వామిత్రం=విశ్వామిత్రుని, పుర 
స్కృత్య=పూజించి, యధథాగతమ్‌=వచ్చినట్లు, జగ్నుః= వెళ్ళిరి, తతః= పిమ్మట, 
సన్హ్వా:"సంధ్య, (ప్రవర్తలే=ప్రవర్తించెను. 

తా. ఈ విధముగ పలికి, దేవత లందరును సంతసించిన వారై, 
విశ్వామిత్రుని పూజించి తమ తమ స్థానముంకు చెల్లిపోయిరి. పిమ్మట 
సంధ్యాసమయ మయ్యెను. 31 
మూ. తతో మునివరః (ప్రీతస్తాటకావధతో షితః, 32 

మూర్తి రామముపాఘాయ ఇదం వచనమబ్రవీత్‌ : 

ప్ర. అ. తతః=పిమ్మట, మునివరణమునిశ్రేష్ణదు, ప్రీతః ప్రీతియుక్తుడై, 
తాటకావధతో షితః=తాటకయొక్క సంహారముచేత సంతో షింపచేయబడిన వాడై, 
రామమ్‌=-రాముని, మూర్ష్ని=శిరస్సు పై, ఉపాఘాయావాసన చూచి, ఇదం 
వచనమ్‌=ఈ వాక్యమును, అబవీత్‌ =పలి ౩ను. 

తా. పిమ్మట తాటకాసంహారముచే సంతో షించిన విశ్వామిత్రుదు రాముని 
శిరస్సుపై వాసన చూచి ఇట్లు పలికెను. 32 
మూ. ఇహాద్య రజనీం రామ వేము శుభదర్శన, 33 

శ్వః ప్రభాతే గమిష్యామస్తదాశ్రమపదం మమ. 


312 శ్రీమద్రామాయణము 


ప్ర. అ. శుభదర్శనాశుభ మైన దర్శనము గల, రామారామా ! అద్య= 
ఈనాడు, రజనీమ్‌=ఈ రాత్రి, ఇహ=ఇచట, వసేమానివసించెదము, శ్వః= రేపు, 
ప్రభాతే౫ప్రాతఃకాలమున, మమ=నా యొక్క, తత్‌=ఆ, ఆశమపదమ్‌=ఆశమమును 
గూర్చి, గమిష్యామః=వెళ్లైదము. 

తా. దర్శనమాత్రమున శుభముల నిచ్చు ఓ రామా ! ఈ రాత్రి 
ఇంఎటనే నివసించి రేపు (ప్రాతఃకాలమున నా ఆశ్రమమునకు వెళ్లైదము. 33 
మూ. _విశ్వామిత్రవచః శ్రుత్వా హృష్టా దశరథాత్మజః, 34 

ఉవాస రజనీం తత్ర తాటకాయా వవే సుఖమ్‌. 

ప్ర. అ. విశ్వామిత్రవచఃణావిశ్వామిత్రుని మాటలను, శ్రుత్వావిని, 
దశరథాత్మజః=రాముడు, హృష్ష్టః౭సంతసించిన వాడై, తత్ర=ఆ, తాటకాయాః 
వనే=-తాటకయొక్క వనమునందు, సుఖమ్‌=సుఖముగా, రజనీమ్‌=ఆ రాత్రి, 
ఉవాసానివసించెను. 


తా. రాముడు విశ్వామిత్రుని మాటలు విని సంతోషించి, ఆ రాత్రి 


తాటకావనములో సుఖముగా నివసించెను. 34 
మూ. ముక్తశాపం వనం తచ్చ తస్మిన్నేవ తదాహని, 35 


రమణీయం విబభాజ యథా చైత్రరథం వనమ్‌. 

ప్ర, అ. తదా=అప్పుడు, తస్మిన్‌=ఆ, అహని ఏవ=దినమునందే, తత్‌=ఆ, 
వనం చావనము కూడ, ముక్తశాపమ్‌=విడువబడిన శాపము కలదై, చైత్రరథమ్‌= 
చైత్రరథ మనెడు, వనమ్‌=వనము, యథా=ఎట్లో, అట్టే, రమణీయమ్‌=సుందర 
మ్రైనదై, విబభాజచప్రకాశించెను. 

తా. ఆ వనముకూడ, ఆ దినమునందే శాపమునుండి విముక్తమై 
కుబేరుని చ్రైత్రరథోద్యానము వలె. సుందరమై ప్రకాశించెను. 35 
మూ. నిహత్య తాం యక్షసుతాం స రామః 

ప్రశస్యమానః సుర సిద్దసంపైః, 

ఉవాస తస్మిన్మునినా సహైవ 

ప్రభాతవేలాం ప్రతిబోధ్యమాన:. 36 

ఇత్యార్లే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాడ్డే 
షడ్వింశః పర్గః, 


ప్ర, అ. సః రామఃఆ రాముడు, తామ్‌=ఆ, యక్షసుతామ్‌=యక్టుని కుమా 


బాలకాండము స. 26 313 


ర్రెను, నిహత్య=చంపి, సురసిద్ధసం ఘైః=దేవతలయొక్కయు సిద్దుల యొక్కయు 
సంఘములచేత, (ప్రశస్యమానః= ప్రశం సింపబడు చున్నవాడై, మునినా సహావిశ్వా 
మిత్రునితో కూడ, తస్మిన్నేవ=ఆ వనమునందే, ప్రభాత చేలామ్‌= ప్రాతఃకాలమున, 
(ప్రతిబోధ్యమానః=మేల్కొలుపబడు చున్నవాడై, ఉవాసానివసించెను. 

తా. రాముడు తాటకను చంపి, దేవతలు సిద్దులు మొదలగు వారిచే 


ప్రశం సింపబడుచు, విశ్వామిత్రునితో ఆ రాత్రి ఆ వనమునందే వసించెను. 
ప్రభాతసమయమున విశ్వామిత్రుడు అతనిని మేల్కొలి పెను. 36 


“బాలానందిని” అను శ్రీమదదామాయణాంధధ వ్యాఖ్యానమునందు బాలకాండలో 
ఇరువది యారవ సర్గ సమాప్తము. 


అధ సపవింశః సరః 
= tas 


[విశ్యామితుడు (శ్రీరామునకు దివ్యాస్త్రము లుపదేశించుట.] 
మూ. అథ తాం రజనీముష్య విశ్వామిత్రో మహాయశాః, 

ప్రహస్య రాఘవం వాక్యమువాచ మధురాక్షరమ్‌. 1 

ప్ర. అ. అథ=పిమ్మట, మహాయశాః=గొప్ప కీర్తి గల, విశ్వామిత్రః=విశ్వామి 
(తుడు, తాం రజనీమ్‌=ఆ రాత్రి, ఉష్య=ఉండి, ప్రహస్యానవ్వి, రాఘవమ్‌=రాముని 
గూర్చి, మధురాక్షరమ్‌=మధుర మైన అక్షరములు కలిగిన, వాక్యమ్‌=వాక్యమును, 
ఉవాచ=పలి కెను. 


తా. మహాయశస్సు గల విశ్వామిత్రుడు ఆ రాత్రి అచట నివసించి, 


మరునాడు, చిరునవ్వు నవ్వుచు, రామునితో, మధురముగ ఇట్లనెను. 1 
మూ. పరితుష్టో౭ స్మి భద్రం తే రాజపుత్ర మహాయశః, 
(ప్రీత్యా పరమయా యుక్తో దదామ్యస్రాణి సర్వశః. 2 
ప్ర అ. మహాయశఃగొప్ప కీర్తి గల, రాజపుతైరామా ! పరి 


తుష్టః=సంతో షించినవాడను, అస్మి=అయినాను, తే=నీకు, భద్రమ్‌ = క్షేమము 
అగుగాక, పరమయా=గొప్ప, (పీత్యా=పేమతో, యుక్తః=కూడినవాడనై, అ స్రాణి= 
అస్త్రములను, సర్వశః=పూర్తిగా, దదామి=ఇచ్చెదను. 

తా. గొప్ప కీర్తి గల రామా! నాకు చాలా సంతోషము కలిగినది. నీకు 
క్షేమ మగుగాక. నీకు (ప్రేమపూర్వకముగా అస్త్రములను పూర్తిగ ఇచ్చెదను.2 
మూ దేవాసురగణాన్యాపి సగన్హర్యోరగానపి, 

యైరమిత్రాన్‌ (ప్రసహ్యాజౌ వశీకృత్య జయిష్యసి, 3 

తాని దివ్యాని భద్రం తే దదామ్యస్రాణి సర్వశః. 

ప్ర. అ యైణఏ అస్త్రములచేత, దేవాసురగణాన్యా పి=దేవాసురసము 
దాయముల నైనను, సగన్దర్యోరగాన పి=గంధర్వులతో కూడిన ఉరగుల నైనను, 
అమి|త్రాన్‌=శత్రువులను, .ఆజౌ=యుద్దమునందు, ప్రసహ్య-బలాత్కారముగ, వశీ 
కృత్య=వశము చేసికొని, జయిష్య సి=జయింపగలవో, తాని=అట్టి, దివ్యాని=దివ్యము 


బాలకాండము స. 27 315 
లైన, అస్రాణి=అ స్త్రములను, సర్వశః=పూర్తిగా, దదామి=ఇచ్చెదను. తే=నీకు, 
భృద్రమ్‌= క్షేమ మగుగాక. 


తా. దేవ - అసుర - గంధర్వ - ఉరగాదులు ఎవ్వరు శత్రువులుగా 
వచ్చినను యుద్దరంగమునందు, వేటి సాహాయ్యముచే, వారిని బలాత్కారముగ 
వశము చేసికొని జయింపగలనో, అట్టి, దివ్యాస్త్రములను పరిపూర్ణముగ నీ 


కివ్వగలను. నీకు క్షేమ మగుగాక, 3 
మూ. దణ్జచక్రం మహద్దివ్యం తవ దాస్యామి రాఘవ, 4 
ధర్మచక్రం తతో వీర కాలచక్రం తథైవ చ, 
విష్ణుచక్రం తథాత్యుగ్రమైనుమస్త్రం తథైవ చ, ర్‌ 
వజ్రమస్త్రం నరశ్రేష్ట శైవం శూలవరం తథా, 
అస్త్రం బ్రహ్మశిరశ్చెవ ఐషీకమపి రాఘవ. 6 


దదామి తే మహాబాహో బ్రాహ్మమస్త్రమనుత్తమమ్‌,. 

ప్ర. అ. రాఘవ=రామా ! మహత్‌=గొప్ప దైన, దివ్యమ్‌=దివ్య మైన, 
దణ్ణచ(క్రమ్‌-దండచ్యక్రమును, తవైనీకు, దాస్యామి=ఇవ్వగలను. నర శ్రేష్ణ=నరులలో 
(శ్రేష్పుడా, మహాబాహో=గొప్పు బాహువులు గలవాడా ! వీరాఓ వీరుడా! 
రాఘవారామా ! తతణాపిమ్మట, ధర్మచక్రమ్‌=ధర్మ చక్రమును, తథైవ చామరియు, 
కాలచక్రమ్‌=కాలచక్రమును, తథా=మరియు, విష్ణుచక్రమ్‌ =విష్టుచక్రమును, తథైవ 
చామరియు, ఐన్హ్రుమ్‌ అస్త్రమ్‌=ఐంద్రాస్త్రమును, వజమ్‌ అస్త్రమ్‌=వజ్రాస్త్రమును, 
తథా=మరియు, _ శ్రైవమ్‌=శివుని సంబంధ మైన, శూలవరమ్‌= (శ్రేష్ట మైన 
శూలమును, బహ్మశిరః౭బహ్మశిరస్సు అనెడు, అస్త్రమ్‌=అస్త్రమును, ఐషీకమపి= 
ఐషీకాస్త్రమును, అనుత్త మమ్‌=లతి శేష్ట మైన, బ్రాహ్మమ్‌ అస్త్రమ్‌=బ్రహ్మాస్త్రమును, 
తే=నీకు, దదామి=ఇచ్చెదను. 

తా. నర్యశ్రేష్టుడవు, మహాబాహుడవు అయిన ఓ రామా ! నీకు 
ధర్మ చక్ర-కాలచక్ర-విష్ణుచక్రములను, అత్యుగ్ర మైన ఇంద్రాస్త్రమును, వజాస్త్ర, 
మును, శివుని (శ్రేష్ట మైన శూలమును, బ్రహ్మశిరోస్త్రమును, ఐషీకాస్త్రమును, 


అత్యుత్తమ మైన బ్రహ్మాస్త్రమును ఇచ్చెదను. 4-6 
మూ. గదే ద్వే చైవ కాకుల మోదకీ శిఖరీ ఉభే, 7 


జూ ఆప్‌ జ్యూ 

ప్రదీప్తే నరశార్జూల ప్రయచ్చామి నృపాత్మజ. 

ప్ర. అ. కాకుణ్ణ =కకుత్ణ )వంశమునందు జన్మించిన, నరశార్లూల=నర శ్రేష్ణ 
డవైన, నృపాత్మజ=రామా | ప్రదీస్తే=ప్రజ్వరించుచున్న, ద్వే=రెందు, మోదకీ 


316 శ్రీమద్రామాయణము 
గిఖరీ=మోదకి శిఖరి అనెడు, గదే=గదలను, ఉభే= రెండింటినీ, ప్రయచ్చామి=ఇచ్చెదను. 

తా. నర్యశ్రేష్టుడ వైన రామా ! మోదకి, శిఖరి అనెడు ప్రజ్వరిల్లు 
చున్న రెందు గదలను కూడ ఇచ్చెదను. 7 
మూ. ధర్మపాశమహం రామ కాలపాశం తథైవ చ, రి 

పాశం వారుణమస్త్రం చ దదామ్యహమనుత్తమమ్‌. 

ప్ర. అ. రామారామా ! అహమ్‌నేను, ధర్మపాశమ్‌=ధర్మ పాశమును, 
తథైవ చామరియు, కాలపాశమ్‌=కాలపాశమును, వారుణమ్‌=వరుణునికి సంబంధిం 
చిన, పాశమ్‌=పాశమును, అనుత్తమమ్‌= అత్యుత్తమమైన, అస్త్రం చాఅస్త్రమును, 
దదామి=ఇచ్చెదను. 


తా. రామా! నేను ధర్మపాశమును, కాలపాశమును, వారుణపాశమును, 


గొప్ప దైన వారుణాస్త్రమును ఇచ్చెదను. 8 
మూ. అశనీ ద్వే ప్రయచ్చామి శుష్కార్తే రఘునన్తన, 9 
దదామి చాస్త్రం పైనాకమస్త్ర, 6 నారాయణం తథా. 


ప్ర. అ. రఘునన్హన=రామా ! శుష్మార్హ్రే= అప వు (వందుది) ఆర్హ్రము 
(తడిది) అనెడు, ద్వే=రెండు, అశనీ= పిదుగులను, “పెనాకమ్‌ అస్త్ర మ్‌= పైనా 
కాస్త్రమును, తథా=మరియు, నారాయణమ్‌ అస్త్రమ్‌= నారాయణాస్త్రమును, 
దదామి=ఇచ్చెదను. 


తా. రామా ! శుష్కము, ఆర్హుము అనెడు రెందు పిదుగులను, 


'పైనాకాస్త్రమును, నారాయణాస్త్రమును ఇచ్చెదను. 9 
మూ. ఆగ్నేయము స్త్ర ౦ దయితం శిఖరం నామ నామతః, 10 


వాయవ్యం (పథనం నామ దదామి చ తవానఘు. 


ప్ర అ. అనఘాదోషరహితుడా ! నామతః పీరుచేత, శిఖరం 
నామైశిఖర మను ప్రసిద్ధి గల, దయితమ్‌=అన్నికి ఇష్టమైన, ఆగ్నేయమ్‌ 
అస్త్రమ్‌=అగ్నిదేవతాక మైన అస్త్రమును, ప్రథనం నామాప్రథన మను పేరు 
గల, వాయవ్యమ్‌=వాయవ్యాస్త్రమును, తవనీకు, దదామి=ఇచ్చెదను. 


తా. దోషరహితుడ వైన రామా ! శిఖర మను పేరు గలదియు, 
అగ్నికి చాల ఇష్ట మైనదియు అగు ఆ గ్నేయాస్త్రమును, 'ప్రథన మను. పేరు 
గల వాయవ్యాస్త్రమును ఇచ్చెదను. 10 


బాలకాండము స. 27 317 


మూ. అస్త్రం హయశిరో నామ క్రౌష్పామస్త్రం తథైవ చ, 
శక్తిద్వయం చ కాకుళ్ల దదామి తవ రాఘవ. nu 


ప్ర. అ. కాకుత్ల=కకుత్ణ వంశోదృ్భవుడ వైన, రాఘవారామా ! హయశిరో 
నామ=హయశిరస్సు అను పేరు గల, అస్త్రమ్‌=అస్త్రమును, తథైవ చ=మరియు, 
క్రౌఖ్బమ్‌ అస్ర్రమ్‌=క్రౌంచాస్త్రమును, శక్తిద్యయం చారెండు శక్తులను, తవ=నీకు, 
దదామి=ఇచ్చెదను. 


తా. కకుత్హవంశోద్భవుడ వైన రామా ! హయశిరస్సు అను అస్త్రమును, 
(క్రొంచాస్త్రమును, రెండు శక్తులను ఇచ్చెదను. Il 


మూ. కజ్కాళం ముసలం ఘోరం కాపాలమథ కజ్కణమ్‌, 12 
ధారయన్త (సురా యాని దదామ్యేతాని సర్వశః. 


ప్ర అ ఘోరమ్‌=భయంకర మైన, కజ్బాళమ్‌=కంకా ళ మనెడు, 
ముసలమ్‌=రోకలిని, కాపాలమ్‌=కాపాల మనెడు ముసలమును, అథ=మరియు, 
కజ్కణమ్‌=కంకణ మనెడు ముసలమును, యాని=వేటిని, అసురాః=అసురులు, 
ధారయన్ని=ధరింతురో, .ఏతాని=అట్టి, ఈ ముసలములను,సర్వశః=పూర్తిగా, 
దదామి=ఇచ్చెదను. 


తా. అసురులు ధరించు కంకాళము, కపాలము, కంకణము అను 
ముసలములను గూడ పూర్తిగ ఇచ్చెదను. 12 


మూ. వైద్యాధరం మహాస్త్రం చ నన్హ్లనం నామ నామతః, 13 
అ సిరత్నం మహాబాహో దదామి చ నృపాత్మజ. 
ప్ర ఆ మహాబాహో=గొప్ప బాహువులు గం, నృపాత్మజ=ఓ రాజ 
కుమారా ! వైద్యాధరమ్‌=వైద్యాధర మనెడు, మహాస్త్రం చామహాస్త్రమును, 
నామతః=పేరుచేత; నన్హ్లనం  నామైనందన మనెదు, . అసిరత్నమ్‌=్రేష్ట మైన 
ఖడ్గమును, దదామి=ఇచ్చెదను. 


తా. వైద్యాధర మనెడు మహాస్త్రమును, నందన మనెదు శ్రేష్ట మైన 
ఖడమును ఇచ్చెదను. 13 
౧ 
మూ. గాన్హ్లర్వమ స్ట్రం దయితం మానవం నామ నామతః, 14 
ప్రస్వాపనప్రశమచే దద్మి సౌరం చ రాఘవ, 


ప్ర. అ. రాఘవారామా ! గాన్టర్వమ్‌= గాన్టర్వ మనెడు, అస్త్రమ్‌=అస్త్ర, 
మును, నామతః పేరుచేత, మానవం నామ=మానవ మనెడు, త. =ఇష్ట మైన 


318 శ్రీమద్రామాయణము 


అస్త్రమును, ప్రస్వాపన 'ప్రశమనే=నిద్ర కలిగించునదియు నిద్ర తొలగించునదియు 
అగు రెండు (గాంధర్వమానవ) అస్త్రములను, సౌరం చాసౌరాస్త్రమును, 
దద్మి=ఇచ్చెదను. 


తా. రామా ! నిద్ర కలిగించునదియు, నిద్ర తొలగించునదియు అగు 


గాంధర్వమానవాస్త్రములను సౌరాస్త్రమును ఇచ్చెదను. 14 
మూ. దర్పణం శోషణం చైన సన్హాపనవిలాపనే, 15 
మదనం చైవ దుర్తర్షం కందర్పదయితం తథా, 
'పైశాచమస్త్ర,ం దయితం మోహనం నామ నామతః, 16 


ప్రతీచ్చ నరశార్దూల రాజపుత్ర మహాయశః. 


ప్ర. అ. మహాయశఃాగొప్ప యశస్సు కలవాడా ! నరశార్జూలాన 
రశేష్ణడా! రాజపుత్ర=రామా ! దర్పణమ్‌=గర్వింపచేయు దర్పణాస్త్రమును, 
శోషణం చైవ= ఎండింపచేయు శోషణాస్త్రమును, సంతాపనవిలాపనే=తాపమును 
కలిగించు సంతాపనాస్త్రమును విలపింపచేయు విలాపనాస్త్రమును, తథా=మరియు, 
దుర్హర్షమ్‌=ఎదిరింప శక్యము కాని, కన్దర్చదయితమ్‌=మన్మథునికి ఇష్ట మైన, మదనం 
చామదనాస్త్రమును, నామతః=పేరుచేత, మోహనం నామా మోహనమను ప్రసిద్ధి 
గల, దయితమ్‌= పిశాచములకు ఇష్ట మైన, పెశాచమ్‌ అస్త్రమ్‌=పీశాచములకు 
ళో అ అ net 9 
సంబంధించిన అస్త్రమును, (ప్రతీచ్చ=తీ సికొనుము. 

తా. నరశ్రేష్ణుడవును, కీరిమంతుడవును, అగు రామా ! దర్పణ- 
శోషణ-సంతాపన-విలాపనాస్త్రములను, మన్మథునకు ఇష్ట మైనదియు, ఎదిరింప 
శక్యము కానిదియు అగు మదనాస్త్రమును, పిశాచములకు సంబంధించినదియు, 


వారికి ఇష్ట మైనదియు అగు మోహనాస్త్రమును, (గహింపుము. 16, 16 
మూ. తామసం నరశార్దూల సౌమనం చ మహాబల, 17 
సంవరం చెవ దురరం మౌసలం చ నృపాత్మజ, 
౧ ఆ ణఅఎ _ 
సత్యమస్త్రం మహాబాహో తథా మాయాధరం సరమ్‌, 18 
ఘోరం తేజః ప్రభం నామ త్వష్టురస్త్రం సుదామనమ్‌, 
దారుణం చ భగస్యాపి శితేషుమథ మానవమ్‌. 19 


ప్ర. అ. నరశార్హూల=గర శేష్ణడా | మహాబల=గొప్పు బలము కలవాడా! 
నృపాత్మ జ=రామా ! తామసమ్‌=తామసాస్త్రమును, సౌమనం చైవ=సౌమనాస్త్ర, 
మును, దుర్ధర్షమ్‌=ఎదిరింప శక్యము కాని, సంవర్హం చైవ=సంవర్ణాస్త్రమును, 
మౌసలమ్‌=మౌసలాస్త్రమును, సత్యమ్‌ అస్ర్రమ్‌=సత్యాస్త్రమును, పరమ్‌= శేష 


బాలకాండము స. 27 319 


మైన, మాయాధరమ్‌=మాయాధరాస్త్రమును, పరలేజోపకర్షణమ్‌=పరుల తేజస్సును 
లాగివేయు, ఘోరమ్‌-భయంకర మైన, తేజః ప్రభం నామ=లేజః (ప్రభ మనెడి 
అస్త్రమును, శిశిరం నామ=శిశిర మనెడి పేరు గల, సౌమ్యాస్త్రమ్‌=సోమదేవతాక 
మైన అస్త్రమును, సుదామనమ్‌=సుదామన మను పేరు గల, త్వష్టుఃత్వష్టయొక్క, 
అస్త్రమ్‌=అస్త్రమును, భగస్య=భగునియొక్క, దారుణమ్‌=-భయంకర మైన, ణిలే 
షుమ్‌=వాడియైన బాణ రూపములో నున్న శిలేష్పస్త్రమును, అథ=మరియు, 
మానవమ్‌=మానవాస్త్రమును, ప్రతీచ్చస్వ=గ్రహింపుము. 

తా ఓ నర్యశ్రేష్టడా ! మహాబలశాలీ ! రామా ! తామసాసౌమ 
నాస్త్రములను, ఎదిరింప శక్యము కాని సంవర్థాస్త్రమును, మౌసలాస్త్రమును, 
సత్యాస్త్రమును, మాయాధరాస్త్రమున్ను ఇతరుల తేజస్సును ఆకర్షించు ఘోర 
మైన తేజః ప్రభాస్త్రమును, సోమదేవతాక మైన శిశిరాస్త్రమును, త్వష్టృదేవతాక 
మైన సుదామనాస్త్రమును, భగునియొక్క దారుణమైన శితేషువు (బాణము)ను, 
మరియు మానవాస్త్రమును గ్రహింపుము. 17 -19 


మూ. ఏతాన్‌ రామ మహాబాహో కామరూపార్‌ మహాబలాన్‌, 20 
గృహాణ పరమోదారాన్‌ క్రిపమేవ నృపాత్మజ. 
ప్ర అ. మహాబాహో=గొప్పబాహువులు కలవాడా ! నృపాత్మజ= 
రాజకుమారా ! రామ=రామా ! కామరూపాన్‌ = స్వేచ్చాధీన రూపములు 
గల, మహాబలాన్‌ =గొప్ప బలము గల, పరమోదారాన్‌-చాలా గొప్ప వైన, 
ఏతాన్‌ =అస్త్రములను, క్రి పమేవ=శీఘముగ, గృహాణ=తీ సికొనుము. 


తా. మహాబాహూ ! రాజకుమారా ! రామా! ఇష్టము వచ్చిన 
రూపములు ధరింపగలవియు, చాల గొప్పవియు, గొప్పు బలము కలవియు 


అగు ఈ అస్త్రములను వెంటనే గ్రహింపుము. 20 
9, ఆ ప జ 
మూ. స్థితస్తు ప్రాజ్ముఖో భూత్వా శుచిర్మునివర స్తదా, 21 


దదౌ రామాయ సుప్రీతో మన్త్రగ్రామమనుత్తమమ్‌. 


ప్ర. అ. తదా=అప్పుడు, మునివరః=మునిశేష్ణదు, శుచిఃాపరిశుద్దుడై, 
ప్రాజ్ముఖః=తూర్పు వైపు ముఖము కలదాడుగా, స్టీతణ౯ఉన్నవాదు, భూత్వా=అయి, 
స్యుపీతఃాచాల (ప్రసన్నుడై, రామాయ=రామునకు, అనుత్తమమ్‌=చాల ఉత్తమ 
మైన, మన్త్ర గామమ్‌=మంత్రసముదాయమును, దదౌ=ఇచ్చెను. 


తా. అపుడు ముని శేష్ట డైన విశ్వామిత్రుడు శుచియై ప్రసన్నచిత్తుడై, 
పూర్వాభిముఖుడై అత్యుత్తమ మగు అస్త్రసముదాయమును రామున కిచ్చెను. 


320 శ్రీమద్రామాయణము 
మూ. _సర్వసంగహణం యేషాం దైవతైరపి దుర్లభమ్‌, 22 

తాన్యస్రాణి తదా విప్రో రాఘవాయ న్యవేదయత్‌ . 

ప్ర, అ. యేషామ్‌=ఏ అస్త్రముల యొక్క, సర్వసం[గ్రహణమ్‌=పరిపూర్ణ స్వీ 
కారము, దైవతైరపి=దేవతలచేత కూడ, దుర్లభమ్‌దుర్లభ మైనదో, తాని=అట్టి, 
అస్తాణాఅస్త్రములను, తదా=అప్పుడు, విప్రః=విశ్వామి[త్రుడు, రాఘవాయ=రాము 
నకు, న్యవేదయత్‌ =తెలి పెను. 

తా. ఏ అస్త్రములను సాంగోపాంగములుగ పరిపూర్ణముగ స్వీకరించుట 
అనునది దేవతలకు కూడ _ దుర్లభమో అట్టి అస్త్రములను విశ్వామిత్రుడు 
రామునకు ఇచ్చెను. 22 
మూ. జపతస్తు మునేస్తస్య విశ్వామిత్రస్య ధీమతః, 23 

ఉపతస్తుర్మ హార్హాణి సర్వాణ్య స్రాణి రాఘవమ్‌. 

ప్ర. అ. ధీమతఃాబుద్దిశాలి యైన, తస్య=ఆ, విశ్వామిత్రస్య మునేః=విశ్వా 
మిత్రమహాముని, జపతః=జపము చేయుచుండగా, మహార్హాణి=పూజ్యము లైన, 
అస్రాణి=అ స్ర్రములు, సర్వాణి=అన్నియు, రాఘవమ్‌=రాముని, ఉపతస్థుః=(చేరినవి) 
సేవించినవి. 


తా. ధీమంతు డైన ఆ విశ్వామిత్రుడు జపించు చుండగా, పూజనీయము 


లైన అస్త్రము లన్నియు రాముని ేవించినవి. 23 
మూ. ఊచుశ్చ ముదితాః సర్వే రామం ప్రాళ్టులయస్తదా, 24 


ఇమే స్మః పరమోదారాః కింకరాస్తవ రాఘవ. 

ప్ర. అ. పరమోదారాః=మిక్కిలి ఉదారు లైన, సర్వే=ఆ అస్త్రదేవత లంద 
రును, తదా=అప్పుడు, ప్రాజ్యలయః= దోసిలి కట్టిన వారై, ఊచుశ్చ=పలికిరి కూడ, 
రాఘవ=రామా ! ఇమే=ఈ మేము, తవానీయొక్క, కింకరాః=కింకరులముగా, 
స్మణాఅయి ఉన్నాము. 

తా. పరమోదారు లైన ఆ అస్ర్రదేవత లందరును, అపుడు, 
నమస్కరించుచు, “రామా |! మేమందరము నీ కింకరులము” అని పలికిరి. 
మూ. ప్రతిగృహ్య చ కాకుత్ల ఎ సమాలభ్య చ పాణినా, 25 

మానసా మే భవిష్యధ్వమితి తానభ్యచోదయత్‌. 

ప్ర. అ. కాకుత్ణ్సః=రాముడు, ప్రతిగృహ్య= స్వీకరించి, పాణినా=హస్త 
ముతో, సమాలభ్య=స్పృశించి, మే= నాయొక్క, మానసాః=మనస్సు నందు 


బాలకొండము స. 27 321 


సంచరించువారుగా, భవిష్యధ్వమ్‌=అగుదురుగాక, ఇలి=అని, తాన్‌=వారిని, అభ్య 
చోదయత్‌ =ఆజ్ఞా పించెను, 

తా. రాముడు ఆ అస్త్రములను స్వీకరించి, హస్తముచే ఆ అస్త్రదేవతలను 
స్పృశించి - “నా మనస్సులో సంచరించుచుందురు గాక” అని ఆ దేవతలను 
ఆజ్ఞాపించెను. 25 


మూ. తతః (ప్రీతమనా రామో విశ్వామిత్రం మహామునిమ్‌, 26 
అభివాద్య మహాతేజా గమనాయోపచక్రమే. 


ఇత్యార్లే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకొత్డే 

సప్తవింశః సరః, 

n 
ప్ర. అ. తతఃాపిమ్మట, మహాతేజాః=గొప్ప తేజస్సు గల, రామఃరాముడు, 
(ప్రీతమనాః=సంతో షించిన మనస్సు కలవాడై, విశ్వామిత్రం మహామునిమ్‌=వి 
శ్వామిత్రమహర్షిని, అభివాద్య=నమస్కరించి, గమనాయ=ప్రయాణము చేయుటకు, 

ఉపచ[కమే=పారంభించెను. 
gre 


తా. అటుపిమ్మట మహాతేజఃశాలి యగు రాముడు సంతోషించి 
విశ్వామిత్రమహర్షికి నమస్కరించి ప్రయాణ మయ్యెను. 

“ాలానందిని' యను డ్రీమద్రామాయణాం ధ్రవ్యాఖ్యానమునందు, బాలకాండలో 
ఇరువదియేడవ నర్గ సమాప్తము. 


అథ అష్టావింశః సర్గః 


[విశ్యామితుడు శ్రీరామునకు ప్రయోగించిన అస్త్రములను ఎట్టు ఉప 
నంహరించవలెనో ఉపదేశించి మరికొన్చి అస్త్రములు కూడ ఉపదేశించుట. 
శ్రీరాముడు అచట నున్న ఆశ్రమమును గూర్చి (పశ్చించుట.] 


మూ. ప్రతిగృహ్య తతో౭_ స్రాణి ప్రహృష్టవదనః శుచిః, 

గచ్చన్నేవ చ కాకుల్లో ఎ విశ్వామిత్రమథాబవీత్‌. 1 

ప్ర. అ. కాకుత్హ్ల్సఃణారాముడు, శుచిః=పవిత్రుడై, అస్త్రాణీి=అస్త్రములను, 
(ప్రతిగృహ్య స్వీకరించి, తతా పిమ్మట, ప్రహృష్టవదనః=వికసించిన ముఖము కల 
వాడై, గచ్చన్నేవానడచి వెళ్లుచునే, అథ=అటు పీమ్మట, విశ్వామిత్రమ్‌=విశ్వామిత్రుని 
గూర్చి, అబ్రవీత్‌ =పలి కెను, 

తా. రాముదు పవిత్రుడై అస్త్రములను (గ్రహించి, ఆనందించి, నడచి 
వెళ్లుచునే విశ్వామిత్రునితో ఇట్లనెను. 1 
మూ. గృహీతాస్ర్రో౭_ స్మి భగవన్‌ దురాధర్షః సురైరపి, 

అస్రాణాం త్వహమిచ్చామి సంహారం మునిపుజ్ఞవ. 2 

ప్ర. అ. భగవన్‌=పూజ్యుడా ! గృహీతాస్త్రః = గ్రహింపబడిన అస్త్రములు 
గల నేను, సురైరపి=దేవతలచేత కూడ, దురాధర్షః=ఎదిరింప శక్యము కాని 
వాడనుగా, అస్మి=అయిఉన్నాను. మునిపుజవాఓ ముని(శేష్టుడా ! అహమ్‌= 
నేను, అ స్రాణామ్‌=ల స్త్రములయొక్క, _ సంహారమ్‌=ఉపసంహారమును కూడ, 
ఇచ్చామి=తెలుసుకొనగోరుచున్నాను. 


తా. పూజ్యుడా ! అస్త్రములను స్వీకరించి ఇపుడు నేను దేవతలచేత 


గూడ ఎదిరింప శక్యము కానివాడ నైతిని. మునిశ్రేష్టా ! అస్త్రముల 
ఉపసంహారమును కూడ తెలిసికొనగోరుచున్నాను. 2 


మూ, ఏవం బ్రువతి కాకుళ్హే విశ్వామిత్రో మహామునిః, 
సంహారం వ్యాజహారాథ ధృతిమాన్‌ సువ్రతః శుచిః, 3 


ప్ర అ. కాకుళ్లే రాముడు, ఏవమ్‌=ఈ విధముగా, (బువతి=పలుకగా, 


బాలకాండము స. 28 323 


అథాపిమ్మట, ధృతిమాన్‌ =ధైర్యవంతుడును, సువ్రతఃణ=మంచి (వ్రతము కలవా 
డును, శుచిః=పరిశుద్దుడును అగు, విశ్వామిత్రః మహామునిఃావిశ్వామిత్ర మహర్షి, 
సంహారమ్‌=ఉపసంహారమును, వ్యాజహార=చెప్పెను. 


తా. రాముని మాటలను అంగీకరించి విశ్వామిత్రమహర్షి అస్ర్రముల 


ఉపసంహారమును కూడ ఉపదేశించెను. 3 
మూ. సత్యవన్తం సత్యకీర్తిం ధృష్టం రభసమేవ చ, 
ప్రతిహారతరం నామ పరాజ్ముఖమవాజ్ముఖమ్‌. 4 
లక్షాక్షవిషమౌ చైవ దృఢనాభసునాభకా, 
దశాక్షశతవక్రా చ దశకీరశతోదరౌ. ర్‌ 
లు తి 
పద్మనాభమహానాభౌ దున్దునాభసునాభకౌ, 
జ్యోతిషం కృశనం చైవ నైరాశ్యవిమలావుభౌ. 6 
యోగన్రరహరిదౌ చ దైత్యప్రశమనౌ తథా, 
సార్చిర్మాలీ ధృతిర్మాలీ వృత్తిమాన్‌ రుచిరస్తథా. 7 


పితృసౌమనసం చైవ విధూతమకరావుభౌ, 
కరవీరకరం చైవ ధనధాన్యౌ చ రాఘవ. 8 


కొమరూపం కొమరుచిం మోహమావరణం తథా, 

జృమృకం సర్వనాభం చ సన్తానవరణొా తథా. 9 
భృశాశ్వతనయాన్‌ రామ భాస్వరాన్మామరూ పీణః, 

పతీచ్శ మమ భదం తే పాతభూతో౭_ సి రాఘవ. 10 
(ఆక క్త (. 


ప్ర. అ. రాఘవారఘువంశమునందు పుట్టిన, రామ=రామా ! సత్య 
వన్తమ్‌=సత్యవంతమును, సత్యకీర్తిమ్‌=సత్యకీర్తిని, ధృష్టమ్‌=ధృష్టమును, రభసమ్‌= 
రభసమును, (పతిహారతరమ్‌=ప్రతిహారతరమును, పరాజ్ముఖమ్‌=పరాబ్ముఖమును, 
అవాబ్ముఖమ్‌=అవాజ్ముఖమును, లక్షాక్షవిషమౌ=లక్షాక్షమును, విషమమును, దృఢ 
నాభసునాభకౌ=ధృఢనాభమును, సునాభమును, దశాక్షశతవక్తాా చ=దశాక్షమును, 
శతవక్తృమును, దశశీర్షశతో దరౌ=దశశీర్ష-శతో దరములను, పద్మనాభమహానాభౌ= 
పద్మనాభమును, మహానాభమును, దున్హునాభసునాభకొ=దుందునాభమును, సునా 
భమును, జ్యోతిషమ్‌=జ్యోతిషమును, కృశనం వైవాకృశనమును, ఉభౌ=రెండు, 
నైరాశ్యవిమలౌ=నైరాశ్యవిమలములను;, యోగంధరహర్మిదౌ చాయోగంధరమును 
హరిద్రమును, దైత్యప్రశమనౌ=దైత్యమును, ప్రశమనమును, సార్చిర్మాలీ=సార్చి 


324 శ్రీమద్రామాయణము 


ర్మాలి యనుదానిని, ధృతిః౭ధృతిని, మాలీ=మాలిని, వృత్తిమాన్‌ =వృత్తిమంతమును, 
తథా=మరియు, రుచిరకారుచిర మను దానిని, పితృసామనసం చైవై పితృ 
సౌమనసమును, ఉభౌ=రెందు, విధూతమకరౌ=విధూతమకరములను, కరవీరకరం 
వైవ=కరవీరకరమును, ధనధాన్యా=ధనధాన్యములను, కామరూపమ్‌=కామర్తూప 
మును, కామరుచిమ్‌=కామరుచిని, మోహమ్‌=మోహమును, తథా-మరియు, 
ఆవరణమ్‌=ఆవరణమును, జృమృకమ్‌=-జృంభకమును, సర్వనాభం చా సర్వనా 
భమును, తథా=మరియు, సన్నానవరణొా=సంతానవరణములను, భాస్వరాన్‌ =ప్రకా 
శించునట్టియు, కామరూపిణః=కామరూపము గల, భృశాశ్వతనయాన్‌ =భృశాశ్వుని 
కుమారు లైన అస్త్రములను, మమానానుండి, ప్రతీచ్చాగ్రహించుము, తే=నీకు, 
భద్రమ్‌ = నేమ మగుగాక. పాత్రభూతః=సత్సాత్రవుగా, అసిఅయి ఉన్నావు. 


తా. రామా |! భృశాశ్వుని కుమారులును, ప్రకాణించునవియు, 
కామరూపము కలవియు అగు - సత్యవంతము, సత్యకీర్తి ధృష్టము, రభ 
సము, (పతిహారతరము, పరాజ్ముఖము, అవాజ్ముఖము, లక్షాక్షము, విషమము, 
దృఢనాభము, సునాభము, దశాక్షము, శతవక్త్రము, దశశీర్షము, శతోదరము, 
పద్మనాభము, మహానాభము,  దుందునాభము, _సునాభము, జ్యోతిషము, 
కృశనము, నైరాశ్యము, విమలము, యోగంధరము, హర్మిద్రము, దైత్యము, 
(పశమనము, సార్చిర్మాలి, ధృతి, మాలి, వృత్తిమంతము, రుచిరము, పితృ 
సౌమనసము, విధూతము, మకరము, కరవీరకరము, ధనము, ధాన్యము, 
కామరూపము, కామరుచి, మోహము, ఆవరణము, జృంభకము, | సర్వనాభము, 
సంతానము, వరణము, అను అస్త్రములను నావద్దనుండి స్వీకరించుము. నీకు 
క్షేమ మగును గాక. నీవు సత్సాత్ర మైనవాడవు. 4 - 10 


. ఉం కె వాట్‌ 
మూ. బాఢమిత్యేవ కొకుత్హ:ః ప్రహృ ప్రనాన్తరాత్మనా, 

దివ్యభాస్వరదేహాశ్చ మూర్తిమన్తః సుఖప్రదాః 1 
కేచిదజ్ఞారసదృశాః కేచిద్దూమోపమాస్తధా, 

చన్హార్కసదృశాః కేచిత్సహ్యాఇ్మలిపుటాస్తథా. 12 
రామం ప్రాజ్టులయో భూత్వా2_బ్రువన్‌ మధురభాషిణః, 

ఇమే స్మ నరశార్లూల శాధి కిం కరవామ తే, 13 
ప్ర. అ. కాకుత్లఃరాముదు, ప్రహృష్టేనాసంతసించిన, అన్తరాత్మనా= 


హృదయముతో, “బాఢమ్‌”=తప్పక (అట్లు చేసెదను), ఇత్యేవాఅని, పలికి, (ఆ 
అస్త్రములను (గ్రహించెను). _ దివ్యభాస్వరదేహాః చాదివ్యము లైన ప్రకాణిం 


బాలకాండము స. 28 325 


చుచున్న దేహములు కలవారును, మూర్తిమన్తః=మూర్తిని ధరించిన వారును, 
సుఖప్రదాఃణ=సుఖము _ నిచ్చువారును, కేచిత్‌ =కొందరు, అజ్ఞార సదృశాఃజ=బొగ్గు 
వలె నున్నవారును, తథా=మరియు, కేచిత్‌=కొందరు, ధూమోపమాః=ధూమము 
వలె ఉన్నవారును, కేచిత్‌ =కొందరు, చన్హార్క సదృశాః=చందుునితోడను సూర్యు 
నిరోడను  సమానులును, తథా=మరియు, (ప్రహ్వాల్యలిపుటాః=వంగిన దోసిళ్లు 
కంవారును అగు అస్త్రదేవతలు, (ప్రాఇ్ఞ్యలయః భూత్వా=కట్టబడిన దో సిలికల 
వారయి, మధురభాషిణఃామధురముగా మాటలాడుచున్నవారై, రామమ్‌=రాముని 
గూర్చి, అబ్రువన్‌=పలికిరి. నరశార్జూలాఓ నరశ్రేష్పుడా ! ! ఇమే స్మః= ఇదిగో, ఇచట 
నున్నాము. శాధి=ఆజ్ఞాపీంచుము. ce నీకు, కిమ్‌=ఏమి, కరవామాచేయుదుము. 


తా. రాముడు సంతసించిన హృదయముతో “అటులనే (గ్రహించెదను” 
అని పలికి ఆ అస్త్రములను (గ్రహించెను. ఆ అస్త్ర దేవతలలో కొందరు 
ఎట్టగా కాలిన బొగ్గునిప్పుల వలె నుండిరి. కొందరు ధూమమువలెను, కొందరు 
చంద్ర సూర్యుల వలెను ఉండిరి. దివ్యము లైన ప్రకాశించుచున్న దేహములు 
దాల్సి సుఖమును కలిగించు ఆ అస్త్ర దేవతలు, వినయముతో చేతులు కట్టి 
మధురముగా మాటలాడుచు రామునితో ఇట్లనిరి. “ఓ నరశేష్ళుడా ! ఇదిగో 
మే మిచట ఉన్నాము. ఏమి చేయవలెనో ఆజ్ఞాపింపుము.” 11, 12, 13 


మూ. మానసాః కార్యకాలేషు సాహాయ్యం మే కరిష్యథ, 
గమ్యతామితి తానాహ యథేష్టం రఘునన్లనః. 14 


ప్ర_ అ. మానసాః=నా మనస్సులో నున్నవారలై, కార్యకారేషు=కార్యసమ 
యములయందు, మే=నాకు, సాహాయ్యమ్‌=సాహాయ్యమును, కరిష్యథ=చేయగలరు. 
యథేష్టమ్‌=ఇష్టము వచ్చినట్లుగా, గమ్యలామ్‌=వెళ్లుడు, ఇతి=అని, రఘునన్హనః= 
రాముడు, తాన్‌=ఆ అస్త్ర దేవతలను గూర్చి, ఆహ=పలికెను, 


తా. “మీరు నా మనస్సులో మెదలుచు పనిపడునప్పుడు నాకు 
సాహాయ్యము చేయుడు. యధేష్టముగ వెళ్లుడు” అని రాముడు ఆ అస్త్ర, ములతో 
పలికెను. » 14 


వావ్‌ 


మూ. అథ తే రామమామన్త్య కృత్వా చాపి ప్రదక్షిణమ్‌, 

| 9 ల 

ఏవమస్త్వితి కాకుత్హ్రముక్త్వా జగ్ముర్యథాగతమ్‌. 15 

ప్రై అ. అధథై పిమ్మట, శే=ఆ దేవతలు, ఏవమ్‌ అస్తు=అటులనే 
అగుగాక, ఇతి=లని, కాకుత త్హ్రమ్‌=రాముని గూర్చి, ఉక్తాాపలికి, ప్రదక్షిణమ్‌ = 
ప్రదక్షిణ నమస్కారమును/ కృత్వా=చేసి, రామమ్‌=రాముని, ఆమన్త్య్ర=అడిగి, 


326 శ్రీమదామాయణము 
యథాగతమ్‌ =వచ్చినట్టుగనే, జగ్ముః = వెళ్లిరి. 


తా. ఆ దేవతలు - “అటులనే చేసెదము” అని పలికి, రామునికి 
(ప్రదక్షిణనమస్కారము చేసి, సెలవు గైకొని, వచ్చినట్టుగనే వెళ్లిపోయిరి. 15 


మూ. స చ తాన్‌ రాఘవో జ్ఞాత్వా విశ్వామిత్రం మహామునిమ్‌, 
గచ్చన్నేవాథ మధురం శ్షక్తం వచనమబ్రవీత్‌ . 16 


ప్ర, అ. సః రాఘవఃఆ రాముడు, తాన్‌ =ఆ ఉపసంహారమంత్రమును, 
జ్ఞాత్వా=లెలి సికొని, అథ= పిమ్మట, గచ్చన్నేవానడచుచునే, విశ్వామిత్రం మహా 
మునిమ్‌=విశ్వామిత్రమహర్షిని గూర్చి, మధురమ్‌=మధురము, శ్లక్‌ష్టమ్‌=మృదువు 
అయిన, వచనమ్‌=వాక్యమును, అబ్రవీత్‌ =పలికెను. 


తా. రాముడు ఉపసంహారమంత్రములను తెలిసికొని, నడుచుచునే, 
విశ్వామిత్రమహర్షితో మధురము, మృదువు అయిన వచనమును పలికెను. 16 


మూ. కిం న్వేత న్మేఘసంకాశం పర్వతస్యావిదూరతః, 
వృక్షషణ్ణమితో భాతి పరం కౌతూహలం హి మే. 17 


దర్శనీయం మృగాకీర్ణం మనో రమయతీవ చ, 
నానాప్రకారైః శకునైర్వల్లునాదైరలజ్క తము. 18 


ప్ర. అ. ఇతః=ఇటు వైపు, పర్వతస్య=పర్వతమునకు, అవిదూరతః=సమీప 
మున, మేఘసజ్కాశమ్‌= మేఘముతో సమాన మైనదియు, దర్శనీయమ్‌=అంద 
మైనదియు, మృగాకీర్ణమ్‌=మృగములచే వ్యాప్త మైనదియు, అతీవెమిక్కిలి, 
మనోరమమ్‌=మనస్సుకు ఆనందము కలిగించునదియు, వల్గునాదైః=మనోహర 
మైన ధ్వని గల, నానొప్రకారైఃః అనేక విధము లైన, శకునైః=పక్టులచేత, 
అలజ్క ఎచేమ్‌=అలంకరించబడినదియు అగు, వృక్షషణ్ణమ్‌ =వృక్షసముదాయము, 
భాతి=ప్రకాశించుచున్నది. ఏతత్‌ =ఇది, కింను=ఏమి ? మే=నాకు, పరమ్‌=గొప్ప, 
కౌతూహలం హి=చేడుక ఉన్నది కదా ? 


తా. ఇటు వైపు, పర్వతమునకు కొంచెము దూరమున ఒక వృక్షముల 
గుంపు మేఘము వలె చూడ ముచ్చటగా నున్నది. ఇది మృగములతో 
నిండియున్నది. చాల మనోరంజకముగ నున్నది. మధురనాదములు గల 
నానావిధపక్షులు ఇందు సంచరించుచున్నవి. ఇది ఏమి ? నాకు వినుటకు చాల 
కుతూహలముగ నున్నది. 17, 18 


బాలకాండము స. 28 327 


మూ. నిస్పృతాః స్మ ముని శ్రేష్ట కాన్తారాద్రోమహర్షణాత్‌, 

అనయా త్వవగచ్చామి దేశస్య సుఖవత్తయా, 19 

సర్వం మే శంస భగవన్‌ కస్యాశమపదం త్విదమ్‌. 

ప్ర. అ, ముని శ్రేష్ట=ఓ ముని శ్రేష్ణుడా ! అనయా=ఈ, దేశస్య=దేశము. 
యొక్క, సుఖవత్తయా=సుఖవంతముగా ఉండుటచేత, రోమహర్షణాత్‌ =గగుర్సాటు 
కలిగించు, కాన్హారాత్‌ =అడవినుండి, నిస్సృతాఃబైటకు వచ్చినాము అని, 
అవగచ్చామి=తెలి సికొనుచున్నాను. ఇదమ్‌ =ఇది, కస్య=ఎవనియొక్క, ఆశమప 
దమ్‌=ఆశ్రమము ? భగవన్‌=పూజ్యుడా ! సర్వమ్‌-సమస్తమును, మే=నాకు, 
శంసాచెప్పుము. 

తా. ఓ మునిసత్తమా ! ఈ ప్రదేశము సుఖకరముగా నుండుటచే 
భయంకర మైన ఆ అరణ్యమునుండి బైటకు వచ్చినా మని అనుకొనుచున్నాను. 
ఈ ఆశ్రమ మెవరిది ? ఓ పూజ్యాడా ! అంతయు నాకు తెలుపుము. 19 


మూ. సంప్రాప్తా యత్ర తే పాపా బ్రహ్మఫఘ్నా దుష్షచారిణః, 20 
తవ యజ్ఞస్య విఘ్నాయ దురాత్మానో మహామునే. 
భగవన్‌ తస్య కో దేశః సా యత్ర తవ యాజికీ, 21 
రక్తి తవ్యా (క్రియా బ్రహ్మన్మయా వధ్యాశ్చ రాక్షసాః, 
ఏతత్సర్వం ముని శ్రేష్ట శ్రోతుమిచ్చామ్యహం ప్రభో. 22 


ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాడ్డే 

అషావింశః సరః. 

లు లె 
ప్ర. అ. మహామునే=ఓ మహామునీ ! భగవన్‌=ఓ పూజ్యుడా! (బ్రహ్మన్‌ =ఓ 
బ్రాహ్మణోత్తమా ! బ్రహ్మఘ్నాః= బ్రహ్మ హత్య చేయువారును, దుష్టచారిణః=దు 
ర్మార్గ్లులును, దురాత్మానఃణదుష్షస్వభావులును అగు, తే పాపాః=ఆ పాపాత్ములు, 
య్మత్ర=ఎచటికి, తవ=నీయొక్క, యజ్ఞస్యాయజ్ఞము యొక్క, విఘ్నాయా 
విఘ్నముకొరకు, సంప్రాప్తాణవచ్చినారో, తవ=నీయొక్క, యాజ్ఞికీ-యజ్ఞసంబంధ 
మైన, (క్రియా క్రియ, మయా=నాచేత, రక్షితవ్యా=రక్రింపదగియున్నదో, రాక్షసాః 
చారాక్షసులు కూడ, వధ్యాః==చంపదగి యున్నారో, తస్య _దేశ=ఆ 'యజ 
(a Ce 
ముయొక్క (ప్రదేశము, కః=ఏది ? ముని శ్రేష్ట =ఓ ముని(శేష్టుడా ! ప్రభో=ఓ 
సర్వసమర్హుడా ! అహమ్‌=నేను, ఏతత్సర్వమ్‌=ఇది అంతయు, (కోతుమ్‌=వినుటకు, 

ఇచ్చామి=కోరుచున్నాను. 


తా. పూజ్యుడ వైన ఓ మహమునీ ! బ్రహ్మహత్య చేయువారును, 


328 శ్రీమద్రామాయణము 


దుర్మార్గులును, దుష్టస్వభావులును అగు ఆ పాపాత్ములు ఎక్కడకు వచ్చి నీ 
యజ్ఞమునకు విఘ్నము చేయుచుందురు ? నేను నీ యాగమును సంరక్షింప 
వలసిన ప్రదేశ మేది ? నేను రాక్షసుల నెక్కడ చంపవలసి యున్నది ? 
సర్వసమర్జుడ వగు ఓ ముని(శేష్టా ! ఇది యంతయు వినవలె నని 
కోరుచున్నాను. 20, 21, 22 


“బాలానందిని ' అను (శ్రీమదామాయణాంధ వ్యాఖ్యానమునందు బాలకాండలో 
ఇరువదియెనిమిదవ నర్గ సమాప్రము. 


అథ ఏకోనత్రింశః సర్గః 


[విశ్వామిత్రుడు శ్రీరామునకు సీద్దాశ్రమవృత్తాంతము చెప్పుట, రామ 
లక్ష శ్రణులతో తన ఆశ్రమము చేరిన విశ్యామితుని అచటి మునులందరును 
వూజించుట.] 
మూ. అథ తస్యాప్రమేయస్య తద్వనం పరిష్పచ్చతః, 

విశ్వామిత్రో మహాతేజా వ్యాఖ్యాతుముపచక్రమే. 1 

ప్ర. అ. అథ=పిమ్మట, తత్‌=ఆ, వనమ్‌=వనమును గూర్చి, పరిష్పచ్చతః= 
ప్రశ్నించుచున్న, ఆప్రమేయస్య=ఆప్రమేయ (ప్రభావు డైన, తస్య=ఆ రామునకు, 
మహాతేజాః=గొప్ప తేజస్సు గల, విశ్వామిత్రావిశ్వామిత్రుడు, వ్యాఖ్యాతుమ్‌ చెప్పుటకు, 
ఉపచక్రమే=ప్రారంభించెను. 

తా. ఆ వనమును గూర్చి, అప్రమేయప్రభావు డగు రాముడు ప్రన్నింపగా, 
మహాతేజుశాలి యగు విశ్వామిత్రుడు చెప్పుట కుపక్రమించెను. 1 
మూ. ఇహ రామ మహాబాహో విష్ణు ర్రేవవరః ప్రభుః; 

వర్లాణి సుబహూనీహ తథా యుగశతాని చ, 2 

తపశ్చరణయోగార్హమువాస సుమహాతపా:. 

ప్ర అ. మహాబాహో=గొప్ప బాహువులు గల, రామ=ఓ రామా! 
ఇహ=ఇచట, _ దేవవరః=దేవతలలో శేషడును, ప్రభుఃసర్వసమర్జుడును, 
సుమహాతపాః=గొప్ప తపస్సు గలవాడును అగు, విష్ణుః=విష్టువు, నుబహూని=అనే 
కమైన, వర్షాణి=సంవత్సరములను, యుగశతాని చ=వందలకొలది యుగములను, 
తపశ్చరణయోగార్థమ్‌=తపస్సు చేయుటకై, ఉవాసానివసించెను. 

తా. మహాబాహువులు గల ఓ రామా! దేవతా శ్రేష్టుడును, సర్వశక్తుడును 
అగు విష్ణువు, చాల సంవత్సరముల పాటు, వందలకొలది యుగముల పాటు, 
మహాతపస్సు చేయుచు ఈ వనములో నివసించెను. 2 
మూ. ఏష పూర్వాశమో రామ వామనస్య మహాత్మనః, 3 

9 అ 9, ఆ, ఆ, ఆ 

సిద్దాశ్రమ ఇతి ఖ్యాతః సిద్దో హ్యత్ర మహాతపాః. 


330 శ్రీమద్రామాయణము 


ప్ర. అ. రామారామా !  ఏషః=ఇది, మహాత్మనః=మహాత్ము డెన, 
వామనస్య=వామనునియొక్క, పూర్వాశమః=పూర్వాశమము, సిద్దాశ్రమః ఇతి= 
సిద్దాశ్రమము అని, ఖ్యాతః=ప్ర సిద్దమైనది. హి=ఏలననగా, మహాతపాః=గొప్ప 
పస్‌ ష =ఇచేట, సిద=తపసిదైని పొందెను 
తపస్సు గల కాశ్యపుడు, అత్ర=ఇచట, బద్ధః=తప బ్ఫద్ది ందెను. 

తా. రామా ! ఇది వామనావతారమునకు పూర్వము వామనుడు 
జ 9 అ «9 
(విష్ణువు) నివసించిన ఆశ్రమము. ఇచట _ కాశ్యపుడు తపస్సిద్ధి పొందుటచే 


దీనికి సిదాశ్రమ మని పేరు, చె 
డా 

మూ, ఏతస్మిన్నేవ కాలేతు రాజా వైరోచనిర్చలిః; 4 
నిర్దిత్య దైవతగణాన్‌ సేన్హాంశ్చ సమరుద్గణాన్‌, 
జ షష య ౧ 
కారయామాస తద్రాజ్యం త్రిషు లోకేషు విశ్రుతః. 5 


ప్ర అ. ఏతస్మిన్‌=ఈ, కాలే ఏవాకాలమునందే, వైరోచనిః=విరోచ 
నునికుమారు డైన, రాజా=రాజైన, బలిఃబరి, సేన్హాన్‌=ఇంద్రునితో కూడిన, 
సమరుద్గణాన్‌=మరుత్తుల గణములతో కూడిన, దైవతగణాన్‌=దేవతా సము 
దాయములను, నిర్దిత్య=జయించి, |త్రిషుణమూదు, లోకేషు=లోకముల యందు, 
విశ్రుతః=ప్ర సిద్దుడై, తత్‌=ఆ, రాజ్యమ్‌=రాజ్యమును, కారయామాస=చేసెను. 


తా. విష్ణువు ఈ ఆశ్రమములో తపస్సు చేయుచున్న కాలమున, 
విరోచనుని కుమారు డైన బలిచక్రవర్తి ఇంద్ర-మరుద్గణాదిసహితముగా దేవతలను 
జయించి, మూడు లోకములలో (పసిద్దుడై, రాజ్య మేలెను. 4, 5 

(దబ్బ 

మూ. బలేస్తు యజమానస్య దేవాః సాగ్నిపురోగమాః, 

సమాగమ్య స్వయం చైవ విష్ణుమూచురిహాశ్రమే. 6 

ప. అ. బలే=బలిచ,కవరి, యజమానస్య్వ=యాగము చేయుచుండగా, 

( ర 
సాగ్నిపురోగమాః=లగ్ని దేవుడు ముందు గల, దేవాః=దేవతలు, ఇహ=ఈ, ఆశ్రమే=ఆ 
(శమమునందు, విష్ణుమ్‌=విష్ణువును, స్వయమ్‌=స్వయముగ, సమాగమ్య=సమీ పించి, 
ఊచుః=పలికిరి, 

తా. బలిచక్రవర్తి యాగము చేయుచుండగా అగ్ని మొదలైన దేవతలు 
ఈ ఆశ్రమములో నున్న విష్ణువును సమీపించి ఇట్లు పలికిరి. 6 
మూ. బలిర్వెరో చనిర్విష్టో యజతే యజ్ఞముత్తమమ్‌, 

అసమాస్తే క్రతౌ తస్మిన్స్యకార్యమభిపద్యతామ్‌. 7 


అ 


ప్ర. అ. విష్ణాఓ విష్ణూ !  వైరోచనిళణావిరోచనునికుమారు డైన, 


బాలకాండము సప. 29 331 


బలిః=బలిచక్రవర్తి, ఉత్తమమ్‌=గొప్ప, యజ్ఞమ్‌యజ్ఞమును, యజతే=చేయుచు 
న్నాడు. తస్మిన్‌=ఆ, |క్రతౌ=యజ్ఞము, అసమాస్తే-సమాప్తము కాకుండ గనే, 
స్వకార్యమ=స్వకార్యము, అభిపద్యతామ్‌= సంపాదించబడుగాక, 

తా. ఓ విష్ణూ ! విరోచనుని పుత్రు డైన బలి గొప్ప యజ్ఞము 
చేయుచున్నాడు. ఆ యజ్ఞము పూర్తి కాక మునుపే స్వకార్యమును, అనగా 
నీవార మగు మా కార్యమును, సంపాదింపుము. 7 
మూ. యే వైనమభివాఇ్ళన్లి యాచితార ఇతస్తతః, 

యచ్చ యత్ర యథావచ్చ సర్వం తేభ్యః ప్రయచ్చతి. 8 

ప్ర. అ. యే=ఏ, యాచితార=యాచకులు, ఇతస్తతః=ఇటునుంచి అటు 
నుంచి, ఏనమ్‌= ఈతనిని, అభివాఇాన్తి=కోరుచున్నారో, యచ్చ=ఏది, య(త్ర=ఎచట, 
యథావచ్చ-ఏ విధముగ ఉన్నదో, సర్వమ్‌=దాని నంతను, తేభ్యః=వారలకు, 
ప్రయచ్చతి=ఇచ్చు చున్నాడు. 

తా. నలుమూలలనుండి వచ్చిన యాచకులు, ఇతనిని యాచించినచో, 
ఏది ఎచట, ఏ విధముగ నున్నదో దాని నంతను అచట ఆ విధముగనే 
ఇచ్చి వేయుచున్నాడు. 8 
మూ. సత్వం సుర హితార్హాయ మాయాయోగముపాగతః, 

వామనత్వం గతో విష్ణో కురు కల్యాణముత్త మమ్‌. 9 

ప్ర. అ. విష్ణో=ఓ విష్ణూ! సః త్వమ్‌=లట్టి నీవు, సుర హితార్థాయ=దేవతల 
హితముకొరకై, మాయాయోగమ్‌=మాయాసంబంధమును, ఉపాగతః=పొందినవా 
డవై, వామనత్వం=వామనత్వమును, గతః=పొందినవాడవై, ఉత్తమమ్‌=ఉత్తమ 
మైన, కల్యాణమ్‌=కల్యాణమును, కురు=చేయుము. 


తా. ఓ విష్ణూ! నీవు దేవతల హితముకొరకై మాయచే వామనరూపము 


దాల్చి, ఉత్తమ మైన కల్యాణకర కార్యమును చేయుము. ౦ 
మూ. ఏతస్మిన్నన్తరే రామ కాశ్యపో౭_గ్నిసమషప్రభః, 
అదిత్యా సహితో రామ దీప్యమాన ఇవౌజసా. 10 
దేవీసహాయో భగవాన్‌ దివ్యం వర్షసహస్రకమ్‌, 
వ్రతం సమాప్య వరదం తుష్టావ మధుసూదనమ్‌. 11 
ప్ర. అ. రామారామా ! ఏతస్మిన్‌ అన్తరాఈ మధ్య, లగ్ని 


సమప్రభః=లగ్నితో సమాన మైన కాంతి గలవాడును, అదిత్యా=అదితితో, 


332 శ్రీమద్రామాయణము 


సహితః=కూడిన వాడును, ఓజసా=కాంతిచేత, దీష్యమానః ఇవామండుచున్న 
వాడు వలె ఉన్న వాడును, భగవాన్‌ =భగవంతుడును అగు, కాశ్యపః=కాశ్య 
పుడు, అదిత్యా=లదితితో, సహితఃాకూడినవాడై, దివ్యం వర్షసహస్రకమావేయి 
దేవతా సంవత్సరములు, [వతమ్‌=వ్రతమును, సమాప్య=పూర్తిచే సికొని, వరదఘ్‌= 
వరములనిచ్చు, మధుసూదనమ్‌=విష్టువును, తుష్టావాస్తుతించెను. 

తా. రామా ! ఇంతలో, అగ్నితో సమాన మైన కాంతి గలవాడు, 
అదితితో కూడినవాడు, తేజస్సుతో దేదీప్యమానుడు, మాహాత్మ్యము కలవాడును 
అయిన కాశ్యపుడు వేయి దివ్యవర్షములు చేసిన (వ్రతమును భార్యసాహాయ్యముతో 


పూర్తి చేసికొని, వరదు డైన మహావిష్ణువును స్తుతించెను. 10, 1 
మూ. తపోమయం తపోరాశిం తపోమూర్తిం తపాత్మకమ్‌, 
తపసా త్వాం సుతస్తేన పశ్యామి పురుషోత్తమమ్‌. 12 


ప్ర. అ. తపోమయమ్‌=అత్యధిక మగు తపస్సు కలవాడవు, తపో 
రాశిమ్‌=తపస్సుయొక్క రాశివి, తపోమూర్తిమ్‌=తప స్సే మూర్తిగా కలవాడవు, తపాత్మ 
కమ్‌=తపఃస్వరూపుడవు, పురుషోత్త మమ్‌ =పురుషశేష్టు డవు అయిన, త్వామ్‌=నిన్ను, 
సుత ప్తేనాబాగుగ చేయబడిన, తపసా=తపస్సుచేత, పశ్యామి= చూచుచున్నాను. 
తా. ఓ పురుషోత్తమా ! నీవు తపోమయుడవు. తపస్సుయొక్క రాశివి. 
తపస్సు నీ మూర్తి. నీవు తపః స్వరూపుడవు. అట్టి నిన్ను బాగుగ తపస్సు 
చేసి నేడు నేను చూడగలుగుచున్నాను. 12 
వి. తప శబమునకు జాన మని అరము (గ్రహించి విష్ణువు 
ఎ cy ఠా 
జానమయుడు, జానరాశి, జానమూర్తి, జ్ఞానస్వరూప్పుడు అని కొందరు అరము 
=a GC ణా cy [మం 
చెప్పిరి. 
మూ. శరీరే తవ పశ్యామి జగత్సర్వమిదం ప్రభో, 
త్వమనాదిరనిర్తేశ్వస్తా మహం శరణం గతః. 13 


ప్ర. అ. ప్రభో=ఓ ప్రభూ ! తవానీయొక్క, శరీ రే=శరీరమునందు, 
ఇదమ్‌= ఈ, సర్వం జగత్‌ =సకలజగత్తును, పశ్యామి=చూచుచున్నాను. త్వమ్‌=నీవు, 
అనాదిః=ఆదిలేనివాడవు; అనిద్దేశ్య=వర్ణింప శక్యముకాని వాడవు. అహమ్‌=నేను, 
త్యామ్‌=నిన్ను, శరణం గతః=శరణు పొందినాను. 

తా ఓ ప్రభూ ! ఈ ప్రపంచము నంతను నీ శరీరములో 


చూచుచున్నాను. నీకు ఆది లేదు.నీ విట్టివాడ వని వర్ణింప శక్యము కాదు. 
నిన్ను నేను శరణు జొచ్చుచున్నాను. 13 


బాలకాండము స, 29 33౩ 


మూ. తమువాచ హరిః (ప్రీతః కాశ్యసం ధూతకల్మషమ్‌, 
వరం వరయ భద్రం తే వరార్హో౭-సి మతో మమ. 14 


ప్ర. అ. హరిావిష్టువు, (పీతః=సంత సించినవాడై, ధూతకల్మషమ్‌=తొలగిం 
పబడిన పాపములు గల, తమ్‌=ఆ, కాశ్యపమ్‌=కొశ్యపుని గూర్చి, ఉవాచ=పలి'కెను. 
వరమ్‌=వరమును, వరయ=కోరుము, తే=నీకు, భద్రమ్‌=క్షేమము అగుగాక, 
చర్నార్ణః౭వరమునకు తగినవాడవుగా, మమ=నాకు, మతః=ఇష్టుడవు, అసి-అయి 
ఉన్నావు. 

తా. విష్ణువు సంతోషించి ఎట్టి పాపములును లేని ఆ కాశ్యపునితో 
ఇట్లనెను. వరమును కోరుకొనుము. నీకు క్షేమ మగుగాక. నీవు వరము నీయ 
దగిన వాడ వని నేను నమ్ము చున్నాను. 14 


మూ. తచ్చుత్వా వచనం తస్య మారీచః కాశ్యపో౭_బ్రవీత్‌, 

అదిత్యా దేవతానాం చ మమ చైవానుయాచతః, 15 

వరం వరద సుప్రీతో దాతుమర్హసి సువ్రత, 

ప్ర. అ. తస్య=విష్ట్ణువుయొక్క, తత్‌ వచనమ్‌=ఆ వచనమును, శ్రుత్వా= 
విని, మారీచ=మరీచుని కుమారు డైన, కాశ్యపః=కాశ్యపుడు, అబ్రవీత్‌ =పలి'కెను. 
వరద=వరములనిచ్చువాడా ! సువతామంచి వ్రతము కలవాడా ! అదిత్యాః= 
అదితికిని, దేవతానాం చ=దేవతలకును, అనుయాచతః=వారందరిని అనుసరించి 
యాచించుచున్న, మమ చెనాకును, సు పీతః=బాగుగ అనుగ్ర హించినవాడవై, 
వరమ్‌=వరమును, దాతుమ్‌=ఇచ్చుటకు, అర్షసి=తగియున్నావు. 

తా. మరీచుని కుమారు డైన కాశ్యపుడు విష్ణువు మాటలు విని ఇట్లు 


పలికెను. ఓ వరదుడా ! మంచి (వ్రతము కలవాడా ! నీవు అనుగ్రహించి, 
అదితికిని, దేవతలకును, వారితో పాటు నిన్ను ప్రార్ధించుచున్న నాకును వరము 


నిమ్ము. 15 
మూ. పుత్రత్వం గచ్చ భగవన్నదిత్యా మమ చానఘ. 16 
భ్రాతా భవ యవీయాంస్త (౦ శక్రస్యాసురసూదన, 
కోకార్తానాం తు దేవానాం సాహాయ్యం కర్తుమర్హసి. 17 


ప్ర. అ. భగవన్‌=భగవంతుడా ! అనఘ=దోషములు లేనివాడా! అదిత్యాః=, 
అదితికిని మమ చానాకును, పుత్రత్వమాపుత్రత్వమును, గచ్చ=పాందుము. 
అసురసూదన=అసురసంహారము చేయువాడా ! త్వమ్‌=నీవు, శక్రస్య=దేవేంద్రునకు, 


334 శ్రీమద్రామాయణము 


యవీయాన్‌ =చిన్నవాడైన, (భాతా=సోదరుడవుగా, భవాఅగుము. శోకార్తానామ్‌= 
శోకముచే ఆర్హులైన, దేవానామాదేవతలకు, సాహాయ్యమ్‌=సాహాయ్యమును, 
కర్తుమ్‌=చేయుటకు, లర్హసి=తగి యున్నావు. 

తా. ఓ భగవంతుడా ! దోషరహితుడా ! అదితికిని, నాకును పుత్రుడ 


వగుము. ఓ శృత్రుసూదనా ! దేవేంద్రునకు తమ్ముడ వగుము. శోకపీడితు లైన 
దేవతలకు సాహాయ్యము చేయుము. 16, 17 


మూ. అయం సిద్దాశమో నామ ప్రపాదాత్తే భవిష్యతి, 

9 ఆ . 

సిద్దే కర్మణి దేవేశ ఉత్తిష్ట భగవన్నిత:. 18 

ప్ర అ. దేవేశ=ఓ దేవతాప్రభూ ! కర్మణి=నా తపస్సు, సిద్దే-సఫల 
మైన దగుచుండగా, అయమ్‌=ఇది, తే=నీయొక్క, ప్రసాదాత్‌ =అనుగ్రహమువలన, 
సిద్దాశమో నామ= సిద్దాశమ మను పేరు గలది, భవిష్యతి=కాగలదు. భగవన్‌ = 
ఓ భగవంతుడా ! ఇతః=ఇచటినుండి, ఉత్తిష్ట=లెమ్ము. 

తా. నీవు నాకు పుత్రుడవుగ జనించుటచే నా తపస్సు సఫలము 
కాగానే ఇది నీ అనుగ్రహమువలన _ సిద్దాశమ మను సేరు గలది కాగలదు. 
భగవంతుడా ! ఇచటినుండి లెమ్ము. నా పుత్రుడవు అగుము. 18. 


మూ. అధ విష్ణుర్మ హాతేజా అదిత్యాం సమజాయత, 
వామనం రూపమాస్థాయ వైరోచనిముపాగమత్‌. 19 
ప్ర. అ. అథ=పిమ్మట, మహాతేజాః=గొప్ప తేజస్సు గల, విష్టుః=విష్టువు, 
అదిత్యామ్‌=అదితియందు, సమజాయతాపుట్టను. నామనం రూపమ్‌=వామనరూ 
పమును, ఆస్థాయైధరించి, వైరోచనిమ్‌=బలిచ క్రవర్తిని, ఉపాగమత్‌ =సమీ పించెను. 


తా. అంత విష్ణువు అదితిపుతుడుగ జనించి, వామనరూపము ధరించి, 


బలిచక్రవర్తివద్దకు వెళ్లెను. 19 
మూ, త్రీన్‌ క్రమానథ ఛభిక్షిత్వా ప్రతిగృహ్య చ మానదః, 
ఆక్రమ్య లోకార్‌ లోకాత్మా సర్వభూత హితే రతః. 20 
మహేన్హాయ పునః ప్రాదాన్నియమ్య బరిమోజసా, 
థైలోక్క్యం స మహాతేజాశ్చక్రే శక్రవశం పునః, 21 


ప్ర. అ. అథ=పిమ్మట, మానదఃామానమును ఇచ్చువాడును, లేదా 
అభిమానమును తొలగించువాడును, లోకాత్మా=లోకస్వరూపుడును, సర్వభూత 
హితే=సమస్తభూతముల హితమునందు, రతః=ఆసక్తి కలవాడును అగు విష్ణువు, 


బాలకాండము స. 29 335 


(తీన్‌=మూడు, క్రమాన్‌ =అడుగులను, భిక్షిత్యాజయాచించి, ప్రతిగృహ్య చా స్వీకరించి, 
లోకాన్‌ =లోకములను, ఆక్రమ్య=ఆక్రమించి, బలిమ్‌=బలిని, ఓజసా=తేజస్సుచేత, 
నియమ్య=బంధించి, మహేన్హాయ=మ హేంద్రునకు, పునః=మరల, ప్రాదాత్‌= 
ఇచ్చెను. మహాతేజాః=గొప్ప తేజస్సు గల, సఃఆ విష్ణువు, (తైలోక్యమ్‌= 
మూడు లోకములను, పునః=మరల, శక్రవశమ్‌=ఇంద్రునికి వశ మైన దానినిగా, 
చ(క్రే=చేసెను. 

తా. గౌరవమును ఇచ్చువాడును, లేదా అభిమానమును తొలగించు 
వాడును, సర్వలోకస్వరూపుడును, సర్వభూతములకును హితమును చేయుట 
యందు ఆసక్తి కలవాడును అగు ఆ విష్ణువు, మూడు అడుగులు యాచించి, 
వాటిని ప్రతిగ్రహించి, మూడు లోకములను ఆక్రమించి, పరాక్రమముచే బలిని 
బంధించి, మరల మహేంద్రునకు ఇచ్చెను. ఈ విధముగ మహాతేజఃశాలి యగు 
ఆ విష్ణువు, (తైలోక్యమును మరల దేవేంద్రుని వశ మగు నట్లు చేసెను. 


మూ. తేనైష పూర్వమాక్రాన్త ఆశ్రమః శ్రమనాశనః, 

మయాపి భక్త్యా తస్యెష వామనస్యోపభుజ్యతే. 22 

ప్ర, అ. 1శమనాశనఃశ్రమను తొలగించు, ఏషః = ఈ, ఆశమఃఆశ 
మము, తేన=ఆ వామనునిచేత, పూర్వమ్‌=పూర్వము, అఆక్రాన్తః=అధిష్పింప బడినది. 
తస్య=ఆ, వామనస్య=వామనుని యొక్క, భక్త్యాాభక్తి చేత, మయాపీ=నాచేత 
కూడ, ఏషః౭ఆ ఆశ్రమము, ఉపభుజ్యతే=అనుభవింపబడు చున్నది. 

తా. పూర్వము వామనుడు శ్రమను తొలగించు ఈ ఆశ్రమములో 


ఉండెడివాడు. వామనునిపై నున్న భక్తిచేత నేను కూడ ఈ ఆశ్రమములో 
నివసించు చున్నాను. 22 


మూ. ఏతమాశ్రమమాయాన్లి రాక్షసా విఘ్నకారిణః, 
అతైవ పురుషవ్యాఘ్ర హన్తవ్యా దుష్టచారిణః. 23 


ప్ర. అ. పురుషవ్యాఘ్ర=ఓ పురుషశేషుడా ! విఘ్నకారిణః=విఘ్నములు 
చేయు, రాక్షసాః=రాక్షసులు, ఏతమ్‌=ఈ, ఆశమమ్‌=ఆశమమును గూర్చి, 
ఆయాన్తి=వచ్చుచున్నారు. దుష్టచారిణః=ఆ దుర్మార్గులు, అతైవ=ఇచటనే, 
హన్తవ్యాణ౭చంపదగినవారు. 


తా. ఓ పురుష్మశేష్టుడా ! యజ్ఞమునకు విఘ్నము చేయు రాక్షసులు 
ఈ ఆశ్రమమునకే వచ్చుచున్నారు. వారిని ఇక్కడనే చంపవలసి యున్నది. 


336 శ్రీమద్రామాయణము 


మూ. అద్య గచ్చామహే రామ సిర్మాశ్రమమనుత్తమమ్‌, 
తదాశ్రమపదం తాత తవా ప్యేతద్యథా మమ. 24 


ప్ర. అ. రామారామా ! అద్య=ఇప్పుడు, అనుత్తమమ్‌ =అత్యుత్తమ మైన, 
సిద్దాశమమ్‌= సిద్దాశమమును గూర్చి, గచ్చామ హే=వెళ్లుదము. తాత=నాయనా! 
తత్‌=ఆ, ఏతత్‌=ఈ, ఆశమపదమ్‌=ఆశమము, మమైనాకు, యథా=ఎట్లో, 
తవాపి=నీకును, తథా=అ ట్ల, 

తా. రామా ! ఇపుడు ఆ అత్యుత్తమ మైన సిద్దాశమములో 
(ప్రవేశించెదము. నాయనా ! ఈ ఆశ్రమము నా కెట్లో నీకును అట్లే. 

వి. ఇపుడు నేనిచట నుండి తపస్సు చేయుటచే ఇది నాకు సొంతమైనది. 


వామనావతారమునకు పూర్వము నీవు కూడ తపస్సు చేసిన ఆశమమే కాన 
ఇది నీకును సొంతమే అని భావము (తిలకవ్యాఖ్య) 24 


మూ. ప్రవిశన్నాశమపదం వ్యరోచత మహామునిః, 
శశీవ గతనీహారః పునర్వసుసమఇోతః. 25 
ప్ర, అ. ఆశ్రమపదమ్‌=ఆశమమును, (ప్రవిశన్‌ =ప్రవేశించుచున్న, మహా 
మునిః=మహాముని, గతనీహారః=మంచు తొలగిపోయిన, పునర్వసుసమఇ్వీతః= 
పునర్వసునక్షత్రములతో కూడిన, శశీవాచంద్రుడు వలె, వ్యరోచత=ప్రకాశించెను. 
తా. రామలక్ష్మణులతో ఆశములోనికి (పవేశించుచున్న విశ్వామిత్ర 
మహాముని, మంచు తొలగి పునర్వసు నక్షత్రములతో కూడిన చంద్రుడు వలె 
(ప్రకాణించెను. 25 
మూ. తం దృష్టా $ మునయః సర్వే సిర్మాశ్రమనివా సినః, 
ఉత్పత్యోత్సత్య సహసా విశ్వామిత్రమపూజయన్‌. 26 
ప్ర. అ. సిద్దాశ్రమనివాసినణాసిద్మాశ్రమమునందు  నివసించుచున్న, 
మునయః=మునులు, సర్వే= అందరును, తమ్‌=ఆతనిని, దృష్ట్వా=చూచి, ఉత్పత్య 
ఉత్పత్య=ఎగిరి, సహసా=శీఘ్రముగా, విశ్యామి త్రమ్‌=విశ్వామిత్రుని, అపూజయన్‌ = 
పూజించిరి. 


తా. సిద్దాశ్రమములో నివసించు మును లందరును విశ్వామిత్రుని 
చూచి, తొందరగా పరుగెత్తి వెళ్లి అతనిని పూజించిరి. 26 
మూ. యధథార్లం చక్రిరే పూజాం విశ్వామిత్రాయ ధీమతే, 

తథైవ రాజపుత్రాభ్యామకుర్వన్నతిథిక్రియామ్‌, 27 


బాలకాండము స, 29 337 


ప్ర అ. ధీమతే=బుద్ధిమంతు డైన, విశ్యామిత్రాయ=విశ్వామిత్రునకు, 
యధథార్లమ్‌-తగు విధముగా, పూజామ్‌=పూజను, చక్రిరే=చేసిరి. తథైవ=అ ట్ట, 
రాజపుత్రాభ్యామ్‌=రాజపుత్రులకు, అతిథి[క్రియామ్‌ =అతిథిసత్కారమును, అకుర్వన్‌ = 
చేసిరి. 


తా. ధీమంతు డగు విశ్వామిత్రునకు తగు విధముగ పూజ చేసిరి. 
అట్లే రాజపుత్రులకు కూడ అతిథిపూజ చేసిరి. 27 


మూ. ముహూర్తమథ విశ్రాన్తా రాజపుత్రావరిన్లమౌ, 
ప్రాళ్టురీ మునిశార్జూలయూచతూ రఘునన్లనౌ. 28 


ప్ర. అ. అథాపిమ్మట, అరినమౌ=శత్రువులను పీడించువారును, 
రాజపుత్ర =దశరథమహారాజపుడత్రులును అగు, రఘునన్షనౌ=రామలక్ష్మణులు, 
ముహూర్తమ్‌=క్షణకాలముపాటు, విశాన్తా=విశ్రమించినవా రై, ప్రాజ్యరీ=కట్లబడిన 
దోసిళ్లు కలవారై, మునిశార్జూలమ్‌ =ముని'శేష్టు డైన విశ్వామిత్రునిగూర్చి, ఊచతుః= 
పలికిరి. 

తా. పిమ్మట, శత్రుసంహారకు లైన రామలక్ష్మణులు క్షణకాలము 

న వూ లు యి 

విశ్రాంతి తీసికొని విశ్వామిత్రునకు నమస్కరించి ఇట్లు పలికిరి. 28 
మూ. అద్యెవ దీక్షాం ప్రవిశ భద్రం తే మునిపుజ్లవ, 

సిద్దాశ్రమో౭_ యం సిద్దః స్యాత్సత్యమస్తు వచస్తవ. 29 

[= ధ గే అది అలి 

ప్ర. అ. మునిపుజ్ఞవ=ఓ ముని శేషా ! అద్యెవాఈ నాడే, దీక్షామ్‌=దీ 
క్షను, ప్రవిశాప్రవేశించుము. తే=నీకు, భద్రమ్‌=శ్తేమ మగుగాక. అయమ్‌=ఈ, 
సిద్దాశ్రమః= సిద్దా శ్రమము, సిద్దః= సిద్ధికలది, స్యాత్‌=అగుగాక. తవానీయొక్క, 
వచఃావాక్యము, సత్యమ్‌ అస్తు=సత్య మగుగాక, 


తాఓ! ముని శేషా ! ఈ రోజుననే యజ్ఞదీక్షలో (ప్రచేశింపుము. నీకు 
కేమ మగుగాక. ఈ సిద్దాశ్రమము సిద్దిప్రదమై సారకనామదేయ మగుగాక. 
యు యం, ద లా య 


నీ వచనము సత్య మగుగాక, 29 
మూ. ఏవముకో మహాతేజా విశాఖమితో' మహాన్‌ బుషిః, 
స్త ఎ 
ప్రవివేశ తదా దీక్లాం నియతో నియతేన్హియః. 30 


ప్ర. అ. ఏవమ్‌=ఈ విధముగా, ఉక్తః=పలకబడిన, మహాతేజాః=గొప్పతేజస్సు 
గల, విశ్వామిత్రః మహాన్‌ బు షిః=విశ్వామిత్రమహర్షి, తదా=అప్పుడు, నియతః=ని 
యమము అవలంబించిన వాడై, నియతేన్హియః=నిగ్రహింపబడిన ఇంద్రియములు 


22 


338 శ్రీమద్రామాయణము 
కలవాడె, దీకామ్‌=దీకను, 'ప్రవివేశ=ప్రవేశించెను. 
వ. లు యు 


తా. మహాతేజఃశాలి యైన విశ్వామిత్రమహర్షి వారి వాక్యము విని, 
నియమము నవలంబించి, ఇంద్రియములను నిగ్రహించి యజ్ఞదీక్షలో ప్రవేశించెను. 


మూ. కుమారావపి తాం రాత్రిము షిత్వా సుసమాహితౌ, 


ప్రభాతకాలే చోత్చాయ పూర్వాం సన్లా గముపాస్య చ, 31 
స్ప ఎష్తోదకౌ శుచీ జప్యం సమాష్య నియమేన చ. 
హుతాన్నిహోత్రమా సీనం విశ్వామిత్ర మవన్రతామ్‌. 32 


ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాగ్లే, 
ఏకోనత్రింశః పర్గః, 


ప్ర. అ. కుమారౌ అపిారామలక్ష్మణులు కూడ, తామ్‌=ఆ, రాత్రిమ్‌=రాత్రి, 
సుసమాహితౌ=చాల సావధానచిత్తులుగ, ఉషిత్వా=ఉండి, (ప్రభాతకాలే=ప్రాతఃకా 
లమునందు, ఉత్హాయాలేచి, స్స ఎష్టోదకౌ=స్స ఎశింపబడిన ఉదకము కలవారై, 
శుచీ=పవిత్రులై, పూర్వాం సన్హ్యామ్‌=ప్రాతకాలముసంధ్యను, ఉపాస్య=ఉపాసించి, 
నియమేన=నియమపూర్వకముగ, జప్యమ్‌=మం|త్రజపమును, సమాప్య=పూర్తిచే సి, 
హుతాగ్నిహోత్రమ్‌=అగ్నిహోత్రమును చేసిన, ఆసీనమ్‌=కూర్చున్న, విశ్వామిత్రమ్‌= 
విశ్వామిత్రుని, అవన్హ్లతామ్‌=నమస్కరించిరి. 

తా. రామలక్ష్మణులు ఆ రాత్రి యంతయు సావధానచిత్తులై ఉండి, 
ప్రాతఃకాలమున లేచి ఆచమనము చేసి, ప్రాతఃకాలసంధ్య నుపాసించి, నియమ 
పూర్వకముగ గాయత్ర్యాదిమంత్రముల జపము చేసి, అగ్నిహోత్రము చేసికొని 
ఉపవిష్ణుడై యున్న విశ్వామిత్రుని సమీపించి నమస్కరించిరి. 31, 32 
“బాలానందిని” యను శ్రీమ.దామాయణాంధ్రవ్యాఖ్యానమునందు బాలకాండలో 

ఇరువదితొమ్మి దవ సర్గ సమాప్తము. 


[శ్రీరాముడు రాక్షసులను నంహరించి విశ్వామిత్రుని యాగమును సంర 
ca 
శ్రించుట.] 


మూ. అథతౌ దేశకాలజ్న్టౌ రాజపుత్రావరిన్లమౌ, 
దేశే కాలే చ వాక్యజ్ఞావబూతాం కౌశికం వచః. 1 


ప్ర అ. అథ=పిమ్మట, దేశకాలజ్ఞా=దేశకాలములను ఎరిగినవారును, 
అరిన్తమౌ=శతుసంహారకులును, దేశే=దేశమునందును, కాలే చాకాలము నందును, 
వాకృజ్తా=వాకృములను ఎరిగినవారును అగు, తౌ=ఆ, రాజపుతొ=రామలక ణులు, 
డై చెను (8 చలే 
కౌగికమ్‌=విశ్వామిత్రునిగూర్చి, వచః=వాక్యమును, అ(బూతామ్‌=పలికిరి. 


తా. పీమ్మట, ఏ దేశమునందు ఏ కాలమునందు ఎట్లు మసలుకొనవలెనో 
తెలిసినవారును, శత్రుసంహారసమర్హులును, ఏ దేశమునందు, ఏ కాలమునందు 
ఎట్లు మాటలాడవలెనో తెలిసినవారును అగు రామలక్ష శ్రైణులు విశ్వామిత్రునితో 
ఇట్లు పలికిరి. 1 
మూ. భగవన్‌ శ్రోతుమిచ్చావో యస్మిన్‌ కాలే నిశాచరౌ, 

సంరకణీయౌ తౌ బ్రహ్మన్‌ నాతివర్తేత తత్‌ క్షణమ్‌. 2 

య్‌ యి 

ప్ర అ. భగవన్‌ =మాహాత్మ్యము గల, బ్రహ్మన్‌ =ఓ (బ్రహ్మర్తీ తౌ=ఆ, 
నిశాచరౌ=రాక్షసులు, యస్మిన్‌ కాలే=ఏకాలమునందు, సంరక్షణీయౌ=రక్రి ంపద 
గినవారో, శ్రోతుమ్‌=వినుటకు, ఇచ్చావః=ఇచ్చయించుచున్నాము. తత్‌=ఆ, 
క్షణమ్‌=క్షణము, నాతివర్తేతాదాటిపోగూడదు. 

తా, మహామహిమ గల ఓ బ్రహ్మర్షీ ! ఆ రాక్షసులనుండి ఎపుడు 
రక్షింప వలెనో వినగోరుచున్నాము. ఆ కాలము దాటిపోగూడదు కదా ? 

వే “సంరక్షణీయౌ” అను పదమునకు రక్షింపదగినవారు అని అర్థము. 
రాకసులు సంరకణీయులు కాదు. అందుచేత కొందరు వ్యాఖ్యాతలు విపరీత 
(SS యల 
లకణచేత “చంపదగినవారు” అని గాని, రకణ మనగా ఇష్టప్రాప్తి అనిష్టనివృత్తి 
క లు 2 ఇక కా ట్‌ = 
గాన ఇచట అనిష్టనివృత్తి అను అర్థమును గాని (గహింపలె నని చెప్పినారు 
(గోవిందరాజులు). తిలకవ్యాఖ్యలో “యజ్జరక్షణమునకై నివారింపదగినవారు” అను 


340 శ్రీమద్రామాయణము 


అర్ధము చెప్పబడినది. కాని “కృత్యల్యుటో బహులమ్‌” అను సూత్రముచే- 
“స్నేన్త గచేనేతి స్నానీయం చూర్తమ్‌” “దీయలే అసె స్మె దానీయః విప్రః” 
ఇత్యాదులలో కరణసం ప్రదానార్థాలలో “అనీయర్‌” ప్రత్యయము వచ్చినట్లు, “రక్షన్తి 
ఆభ్యామితి రక్షణీయౌ” అనగా “ఎవరినుండి రక్షింతురో వారు” వను 
అపాదానార్థములో అనీయర్‌ ప్రత్యయము వచ్చిన దని సమర్థింపవచ్చును. 2 


మూ. ఏవం బ్రువాణా కాకుత్లౌ ఎ త్వరమాణా యుయుత్సయా, 
సర్వే తే మునయః (పీతాః ప్రశశంసుర్నృపాత్మజౌ. 3 
ప్ర అ. ఏవమ్‌=ఈ విధముగా, (బ్రువాణౌ=పలుకుచున్న, యుయు 
త్సయా= =యుద్ధముచేయ వలె ననెడు ఇచ్చచేత, త్వరమాణా=తొందరపడుచున్న, 


నృపాత్మడౌ= రౌజకుమారులను, తే=ఆ, మునయః=మునులు, సర్వే= అందరును, 
ప్రీతాః= =సంతసించిన వారై, (ప్రశశంసుఃా (ప్రశంసించిరి. 


తా. ఈ విధముగ పలుకుచు, యుద్దము చేయుటకై తొందరపడుచున్న 
ఆ రామలక్ష్మణులను ఆ మును లందరును సంతసించిన వారై ప్రశంసించిరి. 
మూ.' అద్యప్రభృతి షడ్రాత్రం రక్షతం రాఘవౌ యువామ్‌, 

దీక్తాం గతో హ్యేష మునిర్మానిత్వం చ గమిష్యతి. 4 

ప్ర. అ. రాఘవౌ=రామలక్ష్మణులారా ! ! యువామ్‌=మీరు, అద్యప్రభృతి= 
నేడు మొదలు, ష్మడ్రాత్రమ్‌=ఆరు. రాత్రులు, రక్షతమ్‌=రక్రించుదు. ఏషః=ఈ, 
మునిః=ముని, దీక్షామ్‌= దీక్షను, గతః= పాదదినోడు. మౌనిత్వం చ=మౌనమును 
కూడ, గమిష్యతి= ప హందగందు 


తా. రామలక్ష్మణులారా ! నేదు మొదలు ఆరు రాత్రులు మీరు యాగ 
రకణము చేయుడు. విశ్వామిత్రమహర్షి దీక వహించినాడు గాన మౌనమును 
య్‌ ణి ల్‌ 
పాటించును. 4 


మూ తౌతు తద్వచనం (శుత్వా రాజుకుత్రౌ యశస్వినౌ, 
అనిద్రౌ షడహోరాత్రం తపోవనమరక్షతామ్‌, 5 
ప్ర. అ. యశస్వినౌ=కీర్తి గల, తౌ=ఆ, రాజపుత్రౌ=రాజకుమారులు, 


తల్‌=ఆ, వచనమ్‌=వచనమును, (శుత్వా=విని, షడహోరాత్రమ్‌=ఆరు రేయింబవళ్లు, 
అనిదౌ=నిద్ర లేనివారై, తపోవనమ్‌=తపోవనమును, అరక్షతామ్‌=రక్షించిరి. 


తా. కీర్తిమంతు లైన రామలక్ష్మణులు వారి వాక్యము విని, ఆరు 
రేయింబవళ్లు, నిద్ర లేని వారై, ఆ తపోవనమును రక్షించిరి. ర్‌ 


బాలకాండము స. ౩30 341 


మూ. ఉపాసాఇ్వుక్రతుర్వీరా యత్తౌ పరమధన్వినౌ, 
రరక్షతుర్మునివరం విశ్వామిత్రమరిన్లమౌ. 6 
యి (=) 


ప్ర. అ. పరమధన్వినౌ=గొప్ప ధనుర్హరు లైన, వీరౌ=ఆ వీరులు, యత్తౌ= 
సన్నద్దులె, ఉపాసాష్బక్రతుః=సమీపముననే ఉండిరి, _ అరిన్హమౌ=శ్మత్రుసంహారకు 
P= [m=] 
=)? [1 (ళ్ళ =దశీ 
లైన వారు, విశ్వామిత్రం మునివరమ్‌ విశ్వామిత్రమహర్షిని, రరక్షతుః=రక్షించిరి. 
తా. ధనురరు లెన ఆ వీరులు సన్నద్దులై ఆ విశ్వామిత్రుని సమీపము 
ఠా మా యణ 
ననే ఉండి ఆ మున్నిశ్రేష్ణని రక్షించిరి. 6 
అ య్‌ 
మూ. అథ కాలే గతే తస్మిన్‌ ష ష్టే౭_హని సమాగతే, 
పౌమిత్రిమబ్రవీద్రామో యత్తో భవ సమాహితః. 7 
ప్ర. అ. అథ=పిమ్మట, తస్మిన్‌=ఆ, ' కాలే=కాలము, గతే=కడచిన 
దగు చుండగా, షష్మే=ఆరవ, అహని=దివసము, _సమాగతే=వచ్చిన దగు 
చుండగా, రామః=రాముడు, సౌమిత్రిమ్‌=లక్ష శ్రణుని గూర్చి, యత్తః=సన్నద్దుడవై, 
సమాహితః=ఏమరిపాటు లేనివాడవై, భవాఉండుము, అని, ఉవాచాపలికెను. 


తా. అయిదు దివసములు కడచి ఆరవ దివసము వచ్చినది. అప్పుడు 

రాముడు లక్ష్మణునితో - “సన్నద్దుడవై, అప్రమత్తుడవై ఉండుము” అని పలికెను. 
లి D> క న్‌ 

మూ. రామ స్వెవం బువాణస్య త్వరితస్య యుయుత్సయా, 

ప్రజజ్యాల తతో వేదిః సోపాధ్యాయపురో హితా. 8 

ప్ర. అ. యుయుత్సయా=యుద్దము చేయవలె నను అభిలాషచే, 
త్వరితస్య=తొందరపడుచున్న, రామస్య=రాముడు, ఏవమ్‌=ఈ విధముగా, బువా 
ణస్య=పలుకుచుండగా, తతఃా పిమ్మట, సోపాధ్యాయ పురో హితా=బుత్విక్కులతోను 
పురోహితునితోను కూడిన, చేదిః=చేది, ప్రజజ్యాల=ప్రజ్వలించెను. 

తా. రాముడు యుద్దాభిలాషతో తొందరపడుచు ఈ విధముగా పలుకు 
చుండగనే, బుత్విక్కులతోను, పురోహితునితోను కూడిన యజ్ఞచేదిక భగ్గున 
మండెను. 8 
మూ, సదర్భచమసస్టుక్కా ససమిత్కుసుమోచ్చయా, 

ఆక ఇం ఆన్న 

విశ్వామిత్రేణ సదాతా వేదిర్ణజ్యాల సర్తి (జా, 9 

ప్ర. అ. సదర్భచమస స్రుక్కా=దర్భలతోను, చమసములతోను (పాన 
పాత్రలు) సుక్కులతోను (హోమము చేయు గరిటెలు) కూడినదియు, 
ససమిత్కుసు మోచ్చయా=సమిధలతోను పుష్పసముదాయముతోను కూడినదియు, 


౩42 శ్రీమద్రామాయణము 


విశ్వామిత్రేణ=విశ్వామిత్రునితో, సహితా=కూడినదియు, సర్తిజా=బుత్విక్కులతో 
కూడినదియు అగు, వేదిః=వేది, జజ్వాల=ప్రజ్వలించెను. 
తా. దర్భలతో, చమసములతో, (స్తుక్కులలో, సమిధలతో, పుష్పసము 
దాయములో, విశ్వామిత్రునితో, బుత్విక్కులతో కూడిన వేది - జ్వలించినది. 
వి. యాగవేది హటాత్తుగా జ్వలించుట ఉత్పాతము. అనగా రాబోవు 
ఆపదను సూచించునది. 9 


మూ. మన్ర్రివచ్చ యథాన్యాయం యజ్ష్ఞో౭సౌ సంప్రవర్తతే, 
ఆకాశే చ మహాన్‌ శబ్దః ప్రాదురా సీద్భయావహః, 10 
ప్ర. అ. అసౌ=ఈ, యజ్ఞ=యజ్ఞము, మన్త్రివత్‌ =మంత్రపూర్వకముగాను, 
యధథాన్యాయమ్‌=శా స్రానుసారముగాను, సంప్రవర్తతే=జరుగుచుండెను. ఆకాశే=ఆ 
కాశమునందు, భయావహః=భయమును కలిగించు, మహాన్‌ శబ్దఃగొప్ప ధ్వని, 
ప్రాదురాసీత్‌=పు'బ్రను. 


తా ఆ యజ్ఞము మంత్రపూర్వకముగాను, శాస్త్రానుసారముగాను 
జరుగుచుండెను. ఇంతలో, ఆకాశమునందు, భయంకర మైన ఒక శబ్దము 
వినబడెను. 10 


మూ. ఆవార్య గగనం మేఘో యథా ప్రావృషి నిర్గతః, 
తథా మాయాం వికుర్వాణా రాక్షసావభ్యధావతామ్‌ ll 


ప్ర. అ. ప్రావృషావర్షాకాలమునందు, నిర్గతః=బయలుదేరిన, మేఘః=మే 
ఘము, యథా=ఎట్లో, తథా=లట్లు, గగనమ్‌=ఆకాశమును, ఆవార్య=కప్పివేసి, 
రాక్షసౌ=రాక్షసులు, మాయామ్‌=మాయను, వికుర్యాణౌ=చేయుచు, అభ్యధావ 
తామ్‌=పరు గెత్తి వచ్చిరి. 


తా. వర్షాకాలమున బయలుదేరిన మేఘము వలె ఆకాశమును ఆవరించి, 
మారీచసుబాహువులు, మాయావికారములను చూపుచు పరుగెత్తి వచ్చిరి. 11 


మూ. మారీచశ్చ సుబాహుశ్ళ తయోరనుచరాశ్చ యే, 
ఆగమ్య భీమసజ్కాశౌ రుధిరౌఘుమవాసృజన్‌. 12 


ప్ర అ భీమసజ్కాశౌ=భయంకరు లైన, మారీచశ్చ=మారీచుడును, 
సుబాహుశ్చ=సుబాహువు, తయోః=వారిద్దరియొక్క, యే=ఏ, అనుచరాః=అను 
చరులు గలరో వారును, ఆగమ్య=వచ్చి, రుధిరౌఘమ్‌=రక్త ప్రదాహమును, 
ఆవాసృజన్‌ =వర్షించిరి. 


బాలకాండము స. ౩౦ 343 


తా. భయంకరు లైన మారీచసుబాహువులును, వారి అనుచరులును 

వచ్చి రక్తప్రవాహమును వర్షించిరి. 12 
వి 

మూ. సా తేన రుదిరౌఘేణ వేదిర్హజ్యాల మణ్చేతా, 

సహసాభిద్రుతో రామస్తావపశ్యత్తతో దివి. 13 

ప్ర, అ. తేన=ఆ, రుధిరౌఘేణ=రక్తప్రవాహముచేత, మణ్ణీతా=నింపబడిన, 
సా=ఆ, వేదిః=వేది, జజ్వాలాప్రజ్బలించెను. తతః=పిమ్మట, సహసా=శీఘ్రముగా, 
అభిద్రుతణాఎదురుగా పరుగెత్తి వచ్చిన, రామః=రాముడు, దివి=ఆకాశమునందు, 
తాన్‌=వారిని, అపశ్యత్‌ =చూచెను. 

తా. రక్తప్రవాహముచే నింపబడిన ఆ వేది (పీజ్యరిల్లెను. అంతలో, 
శీఘ్రముగ పరుగెత్తి వచ్చిన రాముడు ఆకాశమునందు ఆ రాక్షసులను చూచెను. 
మూ. తావాపతన్తా సహసా దృష్ట్వా రాజీవలోచనః, 

CO -] 

లక్ష్మణం త్వభిసం._బక్ష్య రామో వచనమబ్రవీత్‌. 14 

ప్ర. అ. రాజీవలో చనః=పద్మ ములవంటి నేత్రములు గల, రామః=రాముడు, 
సహసా=శీ(ఘముగా, ఆపతన్న్హా=వచ్చిపడుచున్న, తౌ=వారిని, దృష్టాా=చూచి, లక్ష్మ 
ణమ్‌=లక్ష్మణుని, అభిసంపేక్ష గాచూచి, వచనమ్‌=వచనమును, అబ్రవీత్‌ =పలికెను. 

తా. కమలలోచను డైన రాముడు తీ ఘముగ వచ్చి పడుచున్న ఆ 
మారీచ సుబాహువులను చూచి, లక్ష శ్రణునితో ఇట్లనెను. 14 

ఆ 9 
మూ. పశ్య లక్ష్మణ దుర్వృత్తాన్‌ రాక్షసాన్‌ పిగితాశనాన్‌, 

మానవాస్త్రసమాధూతాననిలేన యథా ఘనాన్‌. 15 

ప్ర. అ. లక్ష్మణ=ఓ లక్ష్మణా! దుర ఎల్లాన్‌=చెడ్డ నడవడిక కలవారును, 

నె త ఎలి డ్డ 

పిగితాశనాన్‌=నరమాంసమే ఆహారముగా కలవారును అగు, రాక్షసాన్‌ =రాక్షసు 
లను, అనిలేన-వాయువుచేత, ఘనాన్‌ యథా=మేఘములను వలె, మానవాస్త్ర 
సమాధూతాన్‌=మానవాస్త్రముచే ఎగురగొట్టబడుచుండగా, పశ్య=చూడుము, 

తా. లక్ష్మణా ! దుర్మార్గులును, నరమాంసభక్షకులును అగు ఈ 
రాక్షసులను, వాయువు మేఘములను ఎగురగొట్టినట్లు, మానవాస్త్రముచే 
ఎగురగొట్టి వేయుచున్నాను; చూడుము. 15 
మూ. మానవం పరమోదారమస్త్రం పరమ భాస్వరమ్‌, 

చిక్షేప పరమకక్రుడ్దో మారీచోరసి రాఘవః. 16 


344 శ్రీమద్రామాయణము 


ప్ర. అ. రాఘవఃారాముడు, పరమోదారమ్‌=చాల గొప్పదియు, పరమ 
భాస్వరమ్‌=ఎక్కువ (ప్రకాశించుచున్నదియు అగు, మానవమ్‌ అస్త్రమ్‌=మానవాస్త్ర, 
మును, పరమక్రుద్దః=చాల కోపగించినవాడై, మారీచోర సి=మారీచుని వక్షస్థలము పై, 
చిక్లేప=విసరెను. 


తా. రాముడు చాల కోపించి, మంచి సామర్థ్యము కలదియు, మిక్కిలి 
(ప్రకాగించుచున్నదియు అగు మానవాస్త్రమును మారీచుని వకఃసలముపె 
(AX) రా 

ప్రయోగించెను. 16 


మూ. స తేన పరమాస్త్రిణ మానవేన సమాహతః, 
సంపూర్తం యోజనశతం కిష్తః సాగరసంపవే. 17 
లా యట్‌ ౧ 


ప్ర అ. చేనాఆ, మానవేన=మానవ మనెడు, పరమాస్త్రీణ=గొప్ప 
అస్త్రముచేత, సమాహతఃకొట్టబడిన, సః=ఆ మారీచుడు, సంపూర్ణం=పూ 
ర్తిగా, యోజనశతమ్‌=నూరు యోజనముల దూరము, సాగరసంప్లవే=పార్లు చున్న 
సముద్రజలమునందు, క్షిష్తః=విసిరివేయబడెను. 


తా. గొప్పదైన ఆ మానవాస్త్రముచేత కొట్టబడినవాడై ఆ మారీ 
చుడు పూర్తిగ నూరు యోజనముల దూరములో సముద్రజలపూరమునందు 
పడవేయబడెను. 


వి. “స తేన” అను చోట 'సి అనునది గాయ త్రీమంత్ర ద్వితీయాక్షరము. 
వెయ్యి శ్లోకములు పూర్తియైన తరువాత ద్వితీయ సహస్ర ప్రారంభ శ్లోకమున 
నికిప్ప మెనది. 17 
లి (= 
మూ. విచేతనం విఘూర్షన్తం శీతేషుబలతాడితమ్‌, 
నిరస్తం దృశ్య మారీచం రామో లక్ష్మణమబవీత్‌. 18 
యి 


ప్ర. అ. శీతేషుబలతాడితమ్‌=ఆ చల్లని అస్ర్రముచే కొట్టబడినవాదును, 
విచేతనమ్‌=చైతన్యము _కోల్ఫోయినదాడును, విఘూర్ణన్తమ్‌=తిరిగి పోవుచున్నవా 
డును, నిరస్తమ్‌=దూరమున పడవేయబడినవాడును అగు, మారీచమ్‌=మారీచుని, 
దృశ్య=చూచి, రామః=రాముడు, లక్ష్మణమ్‌=లక్ష్మణునిగూర్చి, అబ్రవీత్‌ =పలికెను. 


తా. ఆ చల్లని బాణముచేత కొట్టబడి, చైతన్యము కోల్పోయి, గియ్టున 
తిరిగిపోవుచు దూరముగా పడవేయబడిన ఆ మారీచుని చూచి, రాముడు 
లక్ష్మ ణునిత్‌" ఇటనెను, 
యు! గా 


వి. మానవాస్త్రము సంధించిన బాణము శత్రువును చంపక, వైతన్య 


బాలకాండము స. 30 345 


రహితుని చేయుటచే అది శీతేషు వని చెప్పబడినది. 18 

మూ. పశ్య లక్ష్మణ నీతేషుం మానవం ధర్మసం హితమ్‌, 
మోహయిత్వా నయత్యేనం న చ ప్రాణైర్వ్యయుజ్యత. 19 
ప్ర అ. లక్ష్మణాలక్ష్మణా ! ధర్మసంహితమ్‌=ధర్మముతోకూడిన, 

మానవం శీలేషుమ్‌=మానవా స్ర్రము సంధించిన శీతబాణమును, పశ్య 


చూడుము. ఏనమ్‌=ఈతనిని, మోహయిత్వామోహముకలవానినిగా చేసి, 
నయతి=తీ సికొనిపోవుచున్నది. ప్రాజైః౭ప్రాణములతో, న వ్యయుజ్యత=వియుక్తుడు 
కాలేదు. 


తా. లక్ష్మణా | ధర్మము " ననుసరించి యున్న ఈ మానవాస్త్రము 
సంధించిన చల్లని బాణమును చూడుము. ఇది వీనికి మోహము కలుగజేసీ 
తీసికొనిపోవుచున్నది. కాని ఇతని ప్రాణములు తీయలేదు. 19 


మూ. ఇమానపి వధిష్యామి నిర్హ కాన్‌ దుష్టచారిణః, 
రాక్షసాన్‌ పాపకర్మస్థాన్‌ యజ్ఞఘ్నాన్‌ రుధిరాశనాన్‌. 20 


ప్ర అ. నిర ణాన్‌=జారిలేనివారును, దుష్టచారిణః=దుష్టముగా ప్రవ 
ర్తించువారును, పాపకర్మ స్థాన్‌=పాపకర్మ చేయువారును, యజ్ఞఘ్నాన్‌=యజ్ఞము 
లను నశింపచేయువారును, రుధిరాశనాన్‌=రక్తమును భుజించువారును లగు, 
ఇమాన్‌ =ఈ, రాక్షసానపీ=రాక్షసులను కూడ, వధిష్యామి=వధించెదను. 


తా. జాలి లేనివారు, దుర్మార్గులు, పాపములు చేయువారు, యజ్ఞములను 
చెరచువారు, రక్తమును 'ల్రౌగువారు అయిన ఈ రాక్షసులను కూడ చం పెదను. 


మూ. సంగృహ్యాస్త్రం తతో రామో దివ్యమా గ్నీయమద్భుతమ్‌, 

సుబాహూరసి చిక్షేప స బిద్దః ప్రాపతద్భుది. 21 

ప్ర అ. తతః= పిమ్మట, రామః=రాముడు, దివ్యమ్‌=దివ్య మైనదియు, 
అద్భుతమ్‌ = ఆశ్చర్యకర మగునదియు అగు, ఆగ్నేయమ్‌ అస్త్రమ్‌=ఆగ్నేయాస్త్ర, 
మును, సంగృహ్య=[గ్రహించి, సుబాహూరసి=సుబాహువుయొక్క వక్షఃస్థలమునందు, 
చిక్లేపావిసరెను. సఃాఅతదు, విద్దకాకొట్టబడిన వాడై, భువిభూమిపై, ప్రాప 
తత్‌=పడెను. 

తా. పిమ్మట రాముదు దివ్యము, ఆశ్చర్యకరము అయిన ఆగ్నేయాస్త్ర, 
మును గ్రహించి, సుబాహువు వక్షస్థలము పై (పయోగించెను. అతదు దాని 
దెబ్బ తిని నేలపై కూలెను. 21 


346 శ్రీమదామాయణము 


మూ. శేషాన్‌ వాయవ్యమాదాయ నిజఘాన మహాయశాః 
రాఘవః పరమోదారో మునీనాం ముదమావహన్‌. 22 
ప్ర అ. మహాయశాకాగొప్ప కీర్తి కలవాడును, పరమోదారః= 
మిక్కిలి ఉదారుడును అయిన, రాఘవః=రాముడు, మునీనామ్‌=మునులకు, 


ముదమ్‌-ఆనందమును, ఆవహన్‌ =కలిగించుచు, వాయవ్యమ్‌=వాయవ్యాస్త్రమును, 
ఆదాయాగ్రహించి, శేషాన్‌=మిగిలిన రాక్షసులను, నిజఘానైచంపెను. 


తా. గొప్పు కీర్తి గల, పరమోదారు డైన రాముడు, మునులకు 
ఆనందము కలిగించుచు, మిగిలిన రాక్షసులను, వాయవ్యాస్త్రము ప్రయోగించి 
చంపెను. 22 
మూ. స హత్వా రాక్షసాన్‌ సర్వాన్‌ యజ్ఞఘ్నాన్‌ రఘునన్తనః, 

బుషిభిః పూజితస్తత్ర యథేన్లూ విజయే పురా. 23 

ప్ర. అ. రఘునన్లన=ఆ రాముడు, యజ్ఞఘ్నాన్‌ =యజ్ఞములను చెరచు, 
రాక్షసాన్‌ =రాక్షసులను, "సర్వాన్‌= =అందరిని, హత్వా= =చంపీ, పురా=పూర్వము, 
విజయే= =విజయము కలిగినప్పుడు, ఇన్హ్రః యథా= ఇంద్రుడు వలి, తత్ర-అచట, 
బు షిభి=బుషులచేత, పూజితః=పూజింపబడెను. 

తా, యజ్ఞవిఘ్నకరు లగు ఆ రాక్షసుల నందరిని సంహరించిన రాముని, 
పూర్వము విజయము కలిగి నపుడు దేవేంద్రుని పూజించి నట్టు బుషు 
లందరును (ప్రశంసించిరి. 23 
మూ. అథ యజ సమాష్తే తు విశ్వామిత్రో మహామునిః, 

నిరీతికా దిశో దృష్ట్వా కాకుత్ణ త్హృమిదమబ్రవీత్‌. 24 


ప్ర. అ. అథాపిమ్మట, యజ్ఞే= =యజ్ఞము, సమాప్తేసమాప్త మైన దగు 
చుండగా, విశ్వామిత్రః మహామునిః= =విశ్వామిత్రమహర్షి, "నిరీలికాః= ఈలిబాధలు 
లేని, దిశః= దిక్కులను, దృష్టాః=చూచి, కాకుత్ల త్లమ్‌రాముని గూర్చి, ఇదమ్‌=ఈ 
వాక్యమును, అబ్రవీత్‌ = =పలిశెను, 

తా యజ్ఞము సమాప్ర మైన పిమ్మట విశ్వామిత్రమహాముని 
ఈతిబాధలన్నియు తొలగిపోయిన దిక్కులను చూచి, రామునితో ఇట్లనెను. 
మూ. కృతార్శో౭.స్మి మహాబాహో కృతం గురువచస్త్వ్యయా, 

సిద్దాశ్రమమిదం సత్యం కృతం రామ మహాయశః. 25 

నై టె 
ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాళ్డే, 
(త్రెంశః సర్గః, 


బాలకాండము ప. ౩3౦ 347 


ప్ర అ. మహాబాహో=గొప్పబాహువులు కలవాడా |! కృతార్థః= నెరవేరిన 
కార్యము కలవాడను, అస్మి=అయితిని. త్వయా=నీచేత, గురువచః=ఆ౪ండ్రివాక్యము, 
కృతమ్‌=చేయబడినది. మహాయశః=గొప్ప కీర్తి గల, రామ=రామా ! ఇదమ్‌=ఈ, 
సిద్దా శ్రమమ్‌= సిద్దాశ్రమము, సత్యమ్‌=సత్య మైనదిగా, కృతమ్‌=చేయబడినది. 


తా. ఓ మహాబాహూ ! నేను తలపెట్టిన పని పూర్తి యైనది. 
నీవు తండ్రిగారి ఆజ్ఞను నిర్వహించితివి. గొప్ప కీర్తి కల రామా! ఈ 
సిద్దాశమమును సత్యమైన పేరు గల దానినిగా చేసితివి. 25 


“బాలనందిని” యను శ్రీమదామాయణాం(ధవ్వ్యాఖ్యానమునందు 
బాలకాండలో మువ్పుదవసర్గ నమాప్తము. 


అథ ఏకత్రింశః సర్గః 


[శ్రీరామాదులతో కలిసీ విశ్యామ్మితుడు మిథిలకు (ప్రయాణమగుట, వారు 
మార్గమధ్యమున, సాయంకాలము శోణభదలీరమున విశ్రమించుట.] 
మూ. అథ తాం రజనీం తత్ర లారా రామలక్ష్మణౌ, 

ఊషతుర్ముదితౌ వీరౌ ప్రహృ ప్రనొన్తరాత్మనా. 1 

ప్ర. అ. అథాపిమ్మట, కృతార్జౌ=చేయబడిన కార్యము కలవారును, 
ముదితౌ=సంతసించినవారును, వీరౌ=వీరులును అగు, రామలక్ష్మణౌ=రామ 
లక్ష్మణులు, తామ్‌=ఆ, రజనీమ్‌=రాత్రి, ప్రహృష్టేన=మిక్కిలి సంతోషించిన, 
అన్తరాత్మనా=మనస్సుతో, తత్రాఅచట, ఊషతుః=నివ సించిరి, 

తా. తమ కార్యమును పూర్తిచేసి ఆనందముతో కూడిన వీరు 


లైన రామలక్ష్మణులు, ఆ రాత్రి, ఆనందముతో నిండిన మనస్సుతో, ఆ 
ఆశమమునందు నివసించిరి. 1 


గ =~ 9 కశ 

మూ. ప్రభాతాయాం తు శర్వర్యాం కృతపౌర్వాహ్లీకక్రియౌ, 

విశ్యామిత్రమృ షీంశ్చాన్యాన్‌ సహితావభిజగ్మతుః, 2 

ప్ర. అ. శర్వర్యామ్‌=రాత్రి, (ప్రభాతాయామ్‌=తెల్లవారగనే, కృతపౌర్వాహ్లిక 
క్రియౌ=పూర్యాహ్హమునకు సంబంధించిన [క్రియలను చేసికొన్న వారై, సహితౌ=కలిసి 
నవారై, విశ్వామిత్రమ్‌=విశ్వామిత్రుని, అన్యాన్‌=ఇతరు రైన, బుష్షీంశ్చాబుషులను 
గూర్చి, అభిజగ్మతుః = బెల్లిరి. 

కా. 

తా. రాత్రి తెల్లవారగనే (ప్రాతఃకాలము చేయదగిన సంధ్యావందనాదులు 
పూర్తిచే సికొని, ఇద్దరును కలిసి, విశ్వామిత్రుని వద్దకును, ఇతర బుషులవద్దకును 
వెళ్లిరి. 2 
మూ. అభివాద్య మునిశ్రేష్టం జ్వలన్తమివ పావకమ్‌, 

ఊచతుర్మధురోదారం వాక్యం మధురభాషిణౌ. 3 

ప అ. మధురభాషిణొ=-మధురముగా మాటలాడు ఆ రామలక్ష్మణులు, 
జ్వలన్తమ్‌=ప్రజ్యలించు చున్న, పావకమ్‌ ఇవాలగ్ని వలె ఉన్న, ముని శ్రేష్టమ్‌=వి 


బాలకాండము స. 31 349 


శ్యామిత్రుని, అభివాద్య=నమస్కరించి, మధథురోదారమ్‌=మధురము ఉదారము 
అయిన, వాక్యమ్‌=వాక్యమును, ఊచతుః=పలికిరి. 


తా. మధురముగా మాటలాడు స్వభావము గల ఆ రామలక్ష్మణులు, 
ప్రజ్వలించు చున్న ఆగ్ని వలె ఉన్న విశ్వామిత్రునకు నమస్కరించి, మధురమును, 


ఉదారమును అగు వాక్యమును పలికిరి. 3 
మూ. ఇమౌ స్మ మునిశార్జూల కిజ్కరా సముపస్థితౌ, 
ఆజ్ఞాపయ యథేష్టం | వె శాసనం కరవామ కిమ్‌. 4 
ప్ర అ. మునిశార్జూల=ముని(శేష్టుడా | కిజ్కరౌ=కింకరుల మైన, 


ఇమౌ=ఈ మేము, సముపస్థితౌ స్మ=వచ్చి ఉన్నాము, యథేష్టమ్‌=నీకు ఇష్టము 
వచ్చిన విధముగ, ఆజ్ఞాపయాఆజ్ఞాపించుము. కిమ్‌=ఏ, శాసనమ్‌ =శాసనమును, 
కరవామ=చేయుదుము. 

తా ఓ ముని(శ్రేష్టా ! ఇదిగో కింకరులము వచ్చినాము. నీకు ఏది 
ఇష్టమో ఆజ్ఞాపింపుము. ఏ ఆజ్ఞను చేయవలెను ? 4 
మూ.  ఏవముక్తాస్తతస్తాభ్యాం సర్వ ఏవ మహర్షయః, 

విశ్వామిత్రం పురస్క ఎ రామం వచనేమబువన్‌. 5 


ప్ర. అ, తాభ్యామ్‌=వారిరువురిచేత, ఏవమ్‌=ఈ విధముగనే, ఉక్తాః౭పలకబ 
డిన, మహర్షయః=మహర్షులు, సర్వే ఏవ=అందరును, విశ్వామిత్రమ్‌= విశ్వామిత్రుని, 
పురస్క త్య పురస్కరించుకొని, రామమ్‌=రాముని గూర్చి, వచనమ్‌ =వాక్యమును, 
అ(బువన్‌ =పలికిరి. 


తా. రామలక్ష్మణులు తమతో కూడ ఇటు పలుకగా ఆ మహరు 
లు గా వె 


లందరును, విశ్వామిత్రుని అనుజ్జ్ఞను పొంది రామునితో ఇట్లనిరి. 5 
మూ. మైధథిలస్య నరశశ్రేష్ట జనకస్య భవిష్యతి, 
యజ్ఞః పరమధర్మిష్టస్తస్య యాస్యామహే వయమ్‌. 6 
ప్ర. అ. నరశేష్ట=నరులలో (శ్రేషుడా ! _ మైథిలస్యామిథిలారా 


జైన, జనకస్య=జనకునియొక్క, _పరమధర్మిష్టః=మిక్కిలి ధర్మముతో కూడిన, 
యజ్ఞః=యజ్ఞము, భవీష్యతి=కాగలదు, వయమ్‌=మేము, తస్య=ఆ యజ్ఞమునకు 
=a హా వ 
యాస్యామ హే=వెళ్లగలము. 
A 
తా. రొమా ! మిథిలాధిపతి యైన జనకుడు మిక్కిలి ధర్మ సంమత 
మైన యజ్ఞము చేయనున్నాడు. మేము ఆ యజ్ఞమునకు వెళ్లైదము. 6 


౧. 
Es 


ఆ 


350 శ్రీమద్రామాయణము 
మూ. త్వం చైవ నరశార్జూలస్పహాస్మా భిర్గమిష్య సి, 
అద్భుతం ధనురత్నం చ తత్ర తద్ద్రష్టుమర్గ సి, 7 
ప్ర. అ. నరశార్హూలః=నర శ్రేష్ణుడ వైన, త్వం చెనీవు కూడ, అస్మాభిః 
సహ=మాతోకూడ, గమిష్యసిరాగలవు. తత్ర=అచట, అద్భుతమ్‌ = ఆశ్చర్యకర 
మైన, తత్‌=ఆ, ధనురత్నం చశ్రేష్ట మైన ధనస్సును, ద్రష్టుమ్‌=చూచుటకు, 
లర్ల సి=తగియున్నావు. 


తా. నరశేషడ వైన నీవు కూడ మాతో అచటికి వచ్చినచో అచట, 


ఆశ్చర్యకర మైన (శ్రేష్ట మైన ధనస్సును చూడగలవు. 7 
మూ. తద్ది పూర్వం నరశ్రేష్ట దత్తం సదసి దైవతైః, 
అప్రమేయబలం ఘోరం మఖే పరమభాస్వరమ్‌. 8 


ప్ర. అ. నరశ్రేష్ణ=నరులలో (శేష్టుడ వైన రామా ! అప్రమేయబలమ్‌= 
(లః న 'U ర్త 
ఊహింప రాని బలము గలదియు, ఘోరమ్‌= =భయంకర మైనదియు, పరమభాస్వ 
రమ్‌= మిక్కిలి ప్రకాశించునదియు అగు, తత్‌=ఆ ధనస్సు, పూర్వమ్‌ = పూర్వము, 
దైవతైః=దేవతలచేత, మఖే= =యుద్ధమునందు, సద సి=సభలో, దత్తమ్‌=ఇవ్వబడినది. 

తా. రామా! అప్రమేయ మైన బలము గల, భయంకర మైన, గొప్ప 
పకాశము గల ఆ ధనస్సును పూర్వము దేవతలు యజసదసులో ఇచ్చిరి. 8 
(౬ సె ఏ em) గ 
మూ. నాస్య దేవాన గన్లర్వా నాసురా న చ రాక్షసాః, 

ఠా యి 

కర్తుమారోపణం శక్తా న కథం చన మానుషాః. 9 

ప అ. అస్య=ఈ ధనస్సుయొక్క, ఆరోపణమ్‌=ఆరోపణమును (నారి 
కట్టుటను), కర్తుమ్‌=చేయుటకు, దేవాణదేవతలు, న శక్తాణసమర్హులు కారు. 
గన్దర్యాణగంధర్వులు, న=సమరులు కారు. అసురాః=లఅసురులు, న-సమరులు 
ఠా ధ రా 
కారు. రాక్షసాః చారాక్షసులును, నాసమర్హులు కారు. మానుషాః౭మనుష్యులు, 

యి లు రా 
కథంచన=ఏ విధముగను, నాసమర్జులు కారు. 

తా. దేవతలు గాని, గంధర్వులు గాని, అసురులు గాని, రాక్షసులు గాని 
ఆ ధనస్సును వంచి నారి కట్టజాలరు. మనుష్యుల మాట చెప్ప పనియే లేదు. 
మూ. ధనుషస్తస్య వీర్యం తు జిజ్ఞాసన్లో మహీక్షితః, 

న శేకురారోపయితుం రాజపుత్రా మహాబలాః, 10 


ప్ర అ రాజపుత్రాః౭రాజవంశములందు జనించిన, మహాబలాః=మ 
హాబలవంతు లైన, మ హీక్తి తః=రాజులు, తస్య ధనుషఃఆ ధనస్సు యొక్క, 


బాలకాండము స. 31 351 


వీర్యమ్‌=శక్తిని, జిజ్ఞాసన్తః=తెలియదలచిన వారై, ఆరోపయితుమ్‌=ఎక్కు పెట్టుటకు, 
న శేకుఃాసమర్హులు కాలేదు. 

తా. రాజవంశములందు పుట్టిన, మహాబలశాలు లగు ఎందరో రాజులు 
ఆ ధనస్సు శక్తిని పరీక్రింప గోరి, ప్రయత్నించి, ఎక్కు పెట్టలేక పోయిరి. 10 
మూ. తద్దనుర్నరశార్లూల మైధిలస్య మహాత్మనః, 

9 

తత్ర ద్రక్ష్యసి కాకుత్ల యజ్ఞం చాద్భుతదర్శనమ్‌. 1 

ప్ర అ నరశార్లూలానర శ్రేష్ణుడా ! కాకుత్ణ రామా ! మహా 
త్మనఃామహాత్ము డైన, మైథిలస్యాజనకునియొక్క, తత్‌ ధనుఃఆ ధనస్సును, 
అద్భుతదర్శనమ్‌=ఆశ్చర్యకర మైన దర్శనము గల, యజ్ఞం చాయజ్ఞమును, 

గో న జు ఖా 

తత్రా=అచట, ద్రక్ష్యసి=చూడగలవు. 


తా. నరశేషుడ వెన రామా ! అచటికి వెళి, మహాత్ను డెన జనకుని 
' ల ము ల తై మూ 


ధనస్సును, ఆశ్చర్యకర మైన యజ్ఞమును చూడగలవు. ll 
మూ. తద్ది యజ్ఞఫలం తేన మైథిలేనోత్తమం ధనుః, 
యాచితం నరశార్దూల సునాభం సర్వదైవతైః. 12 
ప్ర అ. నరశార్లూల=నరశేష్ణుడా ! సునాభమాదృఢమైన మధ్య 


ప్రదేశము గల, తత్‌=ఆ, ఉత్తమం ధనుఃఉత్తమ మైన ధనస్సు, లేన=ఆ, 
మైథిలేన=మిథిలాధిపతి యైన దేవరాతునిచేత, సర్వదైవతైః=సకలదేవతల నుండి, 
యజ్ఞఫలమ్‌-యజ్ఞఫలముగా, యాచితం హియాచింపబడినది కదా. 


తా. రామా ! మిథధిలాధిపతి యైన దేవరాతుడు, దృఢ మైన 
మధ్యభాగము గల ఆ ధనస్సును, దేవతలనుండి, యజ్ఞమునకు ఫలమునుగా 
యాచించి (గ్రహించెను. 12 


మూ. ఆయాగభూతం నృపతేస్తస్య వేశ్మని రాఘవ, 
అర్చితం వివిధైర్గనైర్లూ' పైశ్చాగురుగన్థిభి:. 13 
ప్ర. అ. రాఘవ=రామా ! తస్య=ఆ, నృపలేః=రాజుయొక్క, వేశ్మని=గృ 
హమునందు, ఆయాగభూతమ్‌=ధనురుత్సవములలో ప్రధానముగ పూజింపదగిన 
ధనస్సుగా అయిన ఆ ధనస్సు, వివిధైః=అనేక విధములైన, గన్చె=గంధములచే 
తను, అగురుగన్తిభి=అగురుగంధములతో గూడిన, ధూ పైశ్చ=ధూపములచేతను, 
అర్భితమ్‌=పూజింపబడినది. 


తా. రామా! ఆ ధనస్సు మిథిలాధిపతి గృహములో ప్రధానపూజ్య మగు 


352 శ్రీమద్రామాయణాము 


ధనస్సుగా ఉండి, వివిధము లైన _ గంధములచేతను, అగరుధూపములచేతను 
పూజింపబదుచున్నది. 13 
మూ. ఏవముక్త్వా మునివరః ప్రస్థానమకరోత్తదా, 

సర్షిసంఘః సకాకుళ్హ్ర ఆమన్త్య్ర వనదేవతాః. 14 

ప్ర. అ. మునివరః=ముని(శ్రేష్టుడు, ఏవమ్‌=ఈ విధముగా, ఉక్తా ా=పలికి, 
సర్షిసంఘః=బు షిసంఘముతో కూడినవాడై, సకాకుత్ణ రామలక్ష్మణులతో 
కూడినవాడై, వనదేవతాః=వనదేవతలను, ఆమన్త్య్ర=పలకరించి, తదా=అప్పుడు, 
ప్రస్థానమ్‌ప్రయాణమును, అకరోత్‌ =చేసెను. 

తా. విశ్వామిత్రుడు ఈ విధముగ పలికి, బుషీసంఘముతోను, రామ 
లక్ష్మణులతోను కూడినవాడై, వనదేవతల "సెలవు గైకొని బయలుదేరెను. 14 
మూ. స్వస్తి నో౭_స్తు గమిష్యామి సిద్ద: సిద్దాశ్రమాదహమ్‌, 

ఉత్తరే జాహ్నవీతీరే హిమవన్తం శిలోచ్చయమ్‌. 15 

ప్ర అ. (ఓ వనదేవతలారా), వఃమీకు, స్వస్తి=శ్రేమము, అగుగాక. 
సిద్ధఃా సిద్ధించిన కార్యము గల, అహమానేను, సిద్దాశమాత్‌ = సిద్దాశమము నుండి, 
ఉత్తరే జాహ్నవీతీరే=గంగానదియొక్క ఉత్తరతీరమునందు, హిమవన్తమ్‌= హిమవంతు 
డనెడు, శిలోచ్చయమ్‌ =పర్వతమును గూర్చి, గమిష్యామి=చెళ్లైదను. 

తా. ఓ వనదేవతలారా ! ఈ సిద్దాశమములో నాకు సంకల్ప సిద్ది 

ఠా ఠా 


కలిగినది. ఇచటి నుండి గంగానదికి ఉత్తరతీరమునం దున్న హిమవత్సర్వతమునకు 
వెళ్లైదను. మీకు క్షేమ మగుగొక. 15 


మూ. ప్రదక్షిణం తతః కృత్వా సిద్దాశమమనుత్తమమ్‌, 
లు [మా ఆట 
ఉత్తరాం దిశముద్దిశ్య ప్రస్తాతుముపచక్రమే. 16 
౧ యా 
ప్రై అ. తతణాపిమ్మట, అనుత్తమమ్‌=మిక్కలి శేష్ట మైన, సిద్దా 
(శ్రమమ్‌= సిద్దాశ్రమమును, (ప్రదక్షిణం కృత్వా=ప్రదక్రీ ణము చేసి, ఉత్తరాం 
దిశముద్దిశ్య=ఉత్తరదిక్కును గూర్చి, (ప్రస్థాతుమ్‌ ప్రయాణము చేయుటకు, ఉపచ 
య G2 
(కమే=ప్రారంభించెను. 
తా. పిమ్మట అత్యుత్తమ మైన ఆ సిద్దాశ్రమమునకు ప్రదక్రిణముచేసి, 
రయ! (మా యి 
ఉత్తరము వైపు ప్రయాణమై వెళ్లెను, 16 
మూ. తం ప్రయాన్తం మునివరమన్వయాదనుసారిణామ్‌, 
శకటీశతమాత్రం తు ప్రాయేణ బ్రహ్మవాదినామ్‌. 17 


బాలకాండము స. 31 353 


ప్ర. అ. ప్రయాన్తమ్‌వెళ్లుచున్న తమ్‌=ఆ, _మునివరమ్‌=మున్నిశే 
షుని, అనుసారిణామ్‌=లనుసరించుచున్న, (బ్రహ్మవాదినామ్‌= వేదవిద్వాంసులయొక్క, 
పాయేణ=దాదాపు, శకటీశతమా[తమ్‌=నూరుబండు, అన్వాయాత్‌ =అనుసరించి వెళెను. 
( శ్ర స్టే అన్వ లై 

తా, విశ్వామిత్రుడు ప్రయాణమై వెళ్లుచుండగా, అతనిని అనుసరించు 
(బహ్మవాదుల, దాదాపు, నూరు శకటములు అతనిని వెంబడించినవి. 17 
మూ. మృగపక్తి గణా శ్చెవ సిద్మాశ్రమనివా సినః, 

లు వా 

అనుజగ్ముర్మ హాత్మానం విశ్వామిత్రం మహామునిమ్‌. 18 

నివర్తయామాస తతః పక్షిసంఘాన్‌ మృగానపి. 

ప్ర. అ. సిద్దాశ్రమనివా సినః= సిద్దా శ్రమములో నివసించు, మృగపక్తి గణా 
శ్రెైవైమ్చగపక్తి గణములు, మహాత్మా నమ్‌=మహాత్ము డైన, విశ్వామిత్రం మహాము 
నీమ్‌=విశ్వామిత్ర మహర్షిని, అనుజగ్ముః=అనుసరించి వెళ్లినవి. పక్షిసంఘాన్‌ =పక్టుల 

వె ౧ లు యలు 

సముదాయములను, మృగానపి=మృగములను కూడ, నివర్తయామాస=మరలిపో 
వునట్లు చేసెను. 

తా. సిద్దాశమములో నున్న మృగపక్షులు కూడ మహాత్ము డగు ఆ 

౨౪. లు 

విశ్వామిత్ర మహామునిని అనుసరించి వెళ్లినవి. విశ్వామిత్రుడు ఆ పక్టులను, 
మృగములను కూడ వెనుకకు పంపివేసెను. 18 
మూ. తే గత్వా దూరమధ్యానం లమ్బమానే దివాకరే, 

వాసం చక్రుర్మునిగణాః శోణాకూలే సమా హితాః. 19 

ప్ర. అ. లే=ఆ, మునిగణాః=మునిగణములు, దూరమ్‌ అధ్యానమ్‌=దూ 
రమార్గమును, గత్వా=వెళ్లి, దివాకరే=సూర్యుదు, లమ్బమా నే=వేలాడు చుండగా, 
సమాహితాః=అందరును కలిసి, శోణాకూరే=శోణ మనెడు నదము యొక్క 
తీరమునందు, వాసమ్‌=నివాసమును, చక్రుః=చేసిరి. 


తౌ. ఆ మునులు చాల దూరము ప్రయాణము చేసి, సాయంకాలమున, 
శోణానదతీరమున అందరును కలిసి నివాసము చేసిరి. 19 


మూ. తేఒస్తంగతే దినకరే స్నాత్వా హుతహుతాశనాః, 
విశ్వామిత్రం పురస్క ఎ నిషేదురమితౌజసః. 20 
ప. అ. అమితౌజసః=గొప తేజస్సు గల, తే=వారు, దినకరే=సూర్వుడు, 
న ఫి సి Dy 


అస్తం గలే=అస్తమించినవా డగుచుండగా, స్నాత్వా=స్నానము చేసి, హుతహు 
తాశనాః=హోమము చేయబడిన అగ్నులు కలవారై, విశ్వామిత్రమ్‌=విశ్వామిత్రుని, 


22 


354 శ్రీమద్రామాయణము 
పురస్క్రృత్యా-పురస్కరించుకొని, నిషేదుః= =కూర్చుండిరి. 


తా. గొప్ప తేజస్సు గల ఆ బుషు లందరును, సూర్యాస్తమయానంతరము 
అగ్నిహోమములు చేసికొని, విశ్వామిత్రుని పురస్కరించుకొని కూర్చుండిరి. 26 


మూ. రామోఒపి సహసౌమిత్రిర్మునీంస్తానభిపూజ్య చ, 

అగతో నిషసాదాథ విశ్వామిత్రస్య ధీమతః. 21 

ప్ర. అ. సహసౌమిత్రిః=లక్ష్మణసమేతు డైన, రామః అపిరాముడు 
కూడ, తాన్‌=ఆ, మునీన్‌=మునులను, అభిపూజ్య=పూజించి, అథైా పిమ్మట, 
ధీమతః=ధీమంతు డైన, విశ్వామిత్రస్య=విశ్వామిత్రునియొక్క,  అ(గ్రతః=ఎదుట, 
నిషసాదాకూర్చుండెను. 

తా. లక్ష శణాసమేతు డైన రాముడు ఆ మునులను పూజించి, పిమ్మట, 
విశ్వామిత్రుని ఎదుట కూర్చుండెను. 2] 
మూ. అథ రామో మహాతేజాః చిశ్వామిత్రం మహామునిమ్‌, 

పప్రచ్చ నరశార్దూల: కౌతూహలసమన్వితః. . 22 

యి 

ప్ర అ. అథ=పిమ్మట, మహాతేజాః=గొప్ప తేజస్సు గల, నరశార్జూలః=న 
ర(శేష్టు డైన, రామఃరాముదు, కౌతూహలసమన్వితః= వేదుకతో కూడిన వాడై, 
మహామునిమ్‌=మహాముని యైన, విశ్వామిత్రమ్‌=విశ్వామిత్రుని, పృప్రచ్చ=అడి గను. 

తా. పిమ్మట, మహాలేజఃశాలి యైన రాముడు, విన వేడుకతో, 
విశ్యామ్మిత్రమహామునిని ఇట్లు ప్రశ్నించెను. 22 


మూ. భగవన్‌ కోన్వయం దేశః సమృద్ధవనశోభితః, 
శ్రోతుమిచ్చామి భద్రం తే వక్తుమర్లసి తత్త్వతః, 23 


ప్ర. అ. భగవన్‌=ఓ పూజ్యుడా ! సమృద్ధవనశోభితః= సమృద్ధము లైన 
వనములతో శోభింపచేయబడిన, ఆయమ్‌=ఈ, డేశ్మ= =దేశము, కః ను= ఏది. ? 
(శోతుమ్‌=వినుటకు, ఇచ్చామి=కోరుచున్నాను. లే=నీకు, భద్రమ్‌ =క్షేమ మగుగాక. 
తత్త్వతః౭యథార్థముగ, వక్తుమ్‌=చెప్పుటకు, అర్గసి=తగియున్నావు. 


తా. ఓ పూజ్యడా ! ఫలపుష్పాదులతో సమృద్ధ మైన వనముచే 
శోధించు చున్న ఈ (ప్రదేశము పేరేమి ? నేను విన గోరుచున్నాను, దీనిగూర్చి 
చెప్పుము. 23 


బాలకాండము స. 31 355 


మూ. చోదితో రామవాక్యేన కథయామాస సువ్రతః, 

తస్య దేశస్య నిఖిలమృషిమధ్యే మహాతపాః. 24 

ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాడ్డే 
ఏకత్రింశః పర్గః, 

ప్ర, అ. సువ్రతః=ఉత్తమ మైన వ్రతము గల, మహాతపాః=గొప్ప తపస్సు 
గల విశ్వామిత్రుడు, రామవాక్యేన=రాముని వాక్యముచేత, చోదితః= పేరే పీంపబడిన 
వాడై, బు షిమధ్యే=-బుషుల మధ్యయందు, తస్య=ఆ, దేశస్య=దేశముయొక్క, 
నిఖిలమ్‌=సకలవృత్తాంతమును, కథయామాస=చెప్పెను. 

తా. ఉత్తమవ్రతుడును, మహాతపఃశాలియు అగు ఆ విశ్వామిత్రుడు, 


రాముని వాక్యముచే (పేరేపింపబడి, ఆ దేశమునకు సంబంధించిన సకల 
వృత్తాంతమును బుషుల మధ్య ఇట్లు చెప్పదొడ గెను, 24 


“ణూలానందినిీయను శ్రీమదామాయణాంధ వ్యాఖ్యానమునందు, బాలకాండలో 
ముప్పదెియొకటవ సర్గ నమాప్తము. 


అథ ద్వాత్రింశః సర్గ 


గ(బహ్మ వ్యుతు డైన కుశుని నలుగురు పుత్రుల వ్లర్ధనము., శ్యోంభ్యదతీ 
ర్మపాంతమునందలి దేశమునకు వసువు అధిపతి యని చెప్పుట. వాయువు 
కోపముచే కుశనాభుని నూర్లురు కుమార్తెలను గూనివారినిగా చేయుట.] 


మూ. బ్రహ్మయోనిర్మహానాసీత్కుశో నామ మహాతపాః, 
అక్షిష్షవ్రతధర్మజ్ఞః సజ్జనప్రతిపూజక:. 1 
ప్ర. అ. బ్రహ్మయోనిః=బ్రహ్మ కారణముగా కలవాడును, మహాతపాః=గొప్ప 
తపస్సు కలవాడును, అక్షిష్ట్ష వతధర్మ జ్ఞః=బాధింపబడని (వతములు కలవాడును 
ధర్మములను ఎరిగినవాడును, సజ్ఞనప్రతిపూజకః=సజ్ఞనులను పూజించువాడును, 
మహాన్‌=గొప్పవాడును అగు, కుశో నామాకుశు డను పేరు గల రాజు, 
ఆసీత్‌ =ఉండెను. 


తా. (బహ్మకుమారు డైన కుశు డను ఒక మహాపురుషుడు ఉండెను. 
అతడు గొప్ప తపస్సు కలవాడు. ఎన్నడును నియమములకు భంగము కలిగించని 


వాడు. ధర్మములను ఎరిగినవాడు. సజ్జనులను పూజించువాడు. 1 
మూ. స మహాత్మా కులీనాయాం యుక్తాయాం సుగుణోల్బణాన్‌, 
వైదర్భా గం జనయామాస చతుర; సదృశాన్‌ సుతార్‌. 2 


కుశామ్బం కుశనాభం చ అధూర్తరజసం వసుమ్‌. 


ప్ర. అ. సః మహాత్మా=ఆ మహాత్ముడు, కులీనాయామ్‌=సత్కులము 
నందు పుట్టినదియు, యుకాయామ్‌=తనకు తగినదియు అగు, వైదర్భ్యామ్‌=వి 
దర్భరాజకుమారి యందు, కుశామ్బమ్‌=కుశాంబుని, కుశనాభం చ=కుశనాభుని, 
అధూర్తరజసమ్‌=అధూర్తరజసుని, వసుమ్‌=వసువును, సుగుణోల్పణాన్‌ =సుగుణము 
లతో నిండిన, సదృశాన్‌=తనకు తగిన, చతురః=నలుగురు, సుతాన్‌=కుమారులను, 
జనయామాస=పుట్టించెను. 


తా ఆ మహాత్మునకు సత్కులసంజాతురాలును, తనకు తగినదియు 
అగు విదర్భరాజకుమారియందు కుశాంబుడు, కుశనాభుడు, అధూర్తరజసుడు, 
వసువు అనెడు సుగుణవంతు లైన, తనతో సమాను లైన నలుగురు కుమారులు 


బాలకాండము స. 3౩2 357 
జనించిరి. 2 
9 ఆగ ఆగ 
మూ. దీప్తియుక్తాన్‌ మహోత్సాహాన్‌ క్షతధర్మ చికీర్ణయా, 
తానువాచ కుశః పుత్రాన్‌ ధర్మిష్టాన్‌ సత్యవాదినః. 3 
ప్ర అ. కుశాకుశుడు, దీప్రియుక్సాన్‌=కాంతితో కూడినవారును, 
మహోత్సాహాన్‌=గొప్ప ఉత్సాహము కలవారును, ధర్మిష్టాన్‌ =ధర్మనిరతులును, 
సత్యవాదినః=సత్యము పలుకువారును అగు, తాన్‌=ఆ, పుత్రాన్‌ =పుత్రులను 


గూర్చి, క్షత్రధర్మ చికీర్ణయా=క్ష త్రియధర్మ మును ఆచరింప వలె ననెడు అభిలాషచే, 
ఉవాచాపలికెను. 


తా. కుశమహారాజు, రాజధర్మమును అనుష్టింప వలె ననెడు అభిలాషచే, 
(ప్రకాశవంతులును, గొప్ప ఉత్సాహము కలవారును, ధర్మనిరతులును, సత్యమునే 
పలుకువారును అగు ఆ పుత్రులతో ఇట్లు పలికెను. 3 
మూ. క్రియతాం పాలనం పుత్రా ధర్మం (పాప్ప్యథ పుష్కలమ్‌ 4 

బుషేస్తు వచనం శ్రుత్వా చత్వారో లోకసంమతాః, 

నివేశం చక్రిరే సర్వే పురాణాం నృవరాస్తదా. 5 

ప్ర. అ. పుత్రాణపుత్రులారా ! పాలనమ్‌=పాలనము, క్రియతామ్‌=చే 
యబడుగాక, పుష్కలమ్‌ =అధికమైన, ధర్మం=ధర్మమును, (పొప్ప్యథ=పాందగలరు. 
తదా=అప్పుడు, బుషేః=ఆ బుషియొక్క, వచనమ్‌=వాక్యమును, (శుత్వాావిని, 
లోకసంమతాః=లోకమునందు పూజ్య లైన, చత్వారః=నలుగురు, నృవరాః=నర శే 
ష్ణులు, సర్వే=అందరును, పురాణామ్‌=పట్టణములయొక్క, నివేశమ్‌=ఏర్పాటును, 
చక్రిరే=చేసిరి. 

తా. “పుత్రులారా ! పాలనము చేయుడు. అత్యధిక మైన ధర్మమును 
పొందెదరు. ఆ బుషి మాటలు విని, లోకముచే పూజింపబడిన ఆ 
నర్మశ్రేష్టులు నలుగురును పట్టణముల నిర్మాణము చేసిరి. 4, 5 
మూ. కుశామృస్తు మహాతేజాః కౌశామ్బీమకరోత్సురీమ్‌, 

కుశనాభస్తు ధర్మాత్మా పురం చక్రే మహోదయమ్‌. 6 

ప. అ. మహాతేజుః=గొప్పు తేజస్సు గల, కుశామ్బస్తు=కుశాంబు 
డైతే, కౌశామ్బీమ్‌=కౌశాంబి యనెడు, పురీమ్‌=పట్టణమును, అకరోత్‌ =నిర్మించెను. 
ధర్మాత్మా=ధర్మాత్ము డైన, కుశనాభస్తు=కుశనాభు డైతే, మహోదయమ్‌=-మహో 
దయ మనే పేరు గల, పురమ్‌=పట్టణమును, చ(క్రే=నిర్మించెను. 


358 శ్రీమద్రామాయణము 


తా. మహాలేజశ్ళారి యగు కుశాంబుడు కౌంశాబీనగరమును, ధర్మాత్ము 
డైన కుశనాభుడు మహోదయప్పురమును నిర్మించిరి. 6 
మూ. అధూర్తరజసపో రామ ధర్మారణ్యం మహీపతిః, 

చక్రే పురవరం రాజా వసుశ్చడ్రే గిరివ్రజమ్‌. 7 

ప్ర. అ. రామారామా ! అధూర్తరజసః౭లఅధూర్తరజసు డనే పేరు 
గల, మహీపతిః=రాజు, ధర్మారణ్యమ్‌=ధర్మరణ్య మనెడు, పురవరమ్‌=శేష్ట మైన 
పురమును, చక్రే=నిర్మించెను. రాజా=రాజైన, వసుః=వసువు, గిరివజమ్‌ గిరి వజ 
మనెడు పురమును, చ(క్రే=నిర్మించెను. 


తా. రామా ! అధూర్తరజసుడు ధర్మారణ్య మనెడు నగరశేష్టమును, 


వసురాజు గిర్మివజపురమును  నిర్మించిరి. 7 
మూ. ఏషా వసుమతీ రామ వసోస్తస్య మహాత్మనః, 
ఏతే శైెలవరాః పణ ప్రకొశన్తే సమన్తతః, 8 
ప్ర. అ. రామారామా ! ఏషా=ఇది, మహాత్మనః౭మహాత్ము డైన, 


తస్య వసోఃఆ వసువుయొక్క, వసుమలీ=భూమి. సమన్నతఃాదీనిచుట్టును, 
పఇ=ఐదు, శైలవరాః= శ్రేష్ట మైన పర్వతములు, (ప్రకాశన్తే-ప్రకాగించుచున్నవి. 

తా. రామా! ఇది ఆ మహాత్ము డైన వసువు భూమి. దీని చుట్టును 
ఐదు ఉత్తమ పర్వతములు (ప్రకాగించుచున్నవి. 8 
మూ. సుమాగరదీ నదీ రమ్యా మగధార్‌ విశ్రుతా యయౌ, 

పష్ఞానాం శైలముఖ్యానాం మధ్యే మాలేవ శోభతే. 9 

ప్ర. అ. రమ్యా=సుందరమైన, విశ్రుతా=ప్రసిద్ధ మైన, సుమాగధీ నదీ=మగ 
ధదేశమునందు పుట్టిన శోణనది, మగధాన్‌ =మగధదేశమును, ఆయయౌ=పొందినది. 
పఖ్బానామ్‌=ఐదు, శైలముఖ్యానామ్‌=ముఖ్య మైన శైెలములయొక్క, మధ్యే=మ 
ధ్యయందు, మాలేవామాల వలె, రాజలే= ప్రకాశించుచున్నది. 

తా. మగధదేశమునందు పుట్టిన, రమ్య మైన, ప్రసిద్ద మైన శోణనది 
మగధదేశమును పొందినది. ఇది ఐదు శైలముల మధ్య పుష్పమాల వలె 
పకాణగించుచునది. 9 
ర్‌ ఇ 
మూ. సైషా హి మాగధీ రామ వసోస్తస్య మహాత్మనః, 

పూర్వాభిచరితా రామ సుక్షేత్రా సస్యమారినీ. 10 


బాలకాండము స, 32 359 


ప్ర అ. రామారామా ! సా=ఆ, ఏషా=ఈ, మాగధీ=శోణనది, 
మహాత్మనఃామహాత్ము డైన, తస్య=ఆ, వసోః=వసువునకు సంబంధించినది. 
పూర్వాభిచరితా=తూర్పునుండి ప్రవహించుచున్నది. సుక్షేత్రామంచి క్షేత్రములు 
కలది. సస్యమాలినీ=*సస్యపంక్తులు కలగి. 


తా. రామా ! ఈ శోణనది ఆ వసువునకు సంబంధించినది. 
తూర్పునుండి పశ్చిమము వైపు ప్రవహించుచున్నది. దీని తీరప్రాంతములందు 
మంచి సస్యములతో నిండిన పొలము లున్నవి. 10 


మూ. _కుశనాభస్తు రాజర్షిః కన్యాశతమనుత్తమమ్‌, 
జనయామాస ధర్మాత్మా ఘృతాచ్యాం రఘునన్లన. |. 


జ్యా ఆగ్ని వ ! జ క 

ప్ర అ. రఘునన్షన రామా! ధర్మాత్మా ధర్మాత్ముడును, రాజర్షిః రా 
జర్షియు అయిన, కుశనాభస్తు=కుశనాభు డైతే, ఘృతాచ్యామ్‌=ఘృతాచియందు, 
అనుత్తమమ్‌ = (శ్రేష్ట మైన, కన్యాశతమ్‌=కన్యాశతమును, జనయామాసైపుట్టించెను. 


తా. రామా ! ధర్మాత్ముడును, రాజర్షియు అగు కుశనాభుడు, ఘృతాచి 
యను అప్పరస్త్రీయందు అత్యుత్తమ లైన నూరుగురు కన్యలను కనెను. 11 


మూ. తాస్తు యౌవనశాలిన్యో రూపవత్యః స్వలజ్క్రృతా:, 
ఉద్యానభూమిమాగమ్య ప్రావృషీవ శత హదాః, 12 
గాయన్సోో నృత్యమానాశ్చ వాదయన్త్యశ్చ సర్వశః, 
ఆమోదం సరమం జగ్ముర్వరాభరణభూ షితా:. 13 


ప్ర. అ. యౌవనశాలిన్యః=యౌవనముతో (ప్రకాశించుచున్న, రూపవత్యః=సౌం 
దర్యవతు లైన, తా౯ఆ కన్యకలు, స్వలజ్య )తాజాబాగుగా అలంకరించుకున్న వారై, 
ఉద్యానభూమిమ్‌=ఉద్యాన ప్రదేశమును, ఆగమ్య=చేరి, ప్రావృషావర్హాకాలమునందు, 
శత్మహ్రదాః ఇవ=మెరుపుల వలె ప్రకాశించుచు, గాయన్త్యః=గానము చేయుచున్న 
చారై, నృత్యమానాశ్చ=నాట్యము చేయుచున్న వారై, వాదయన్త్యః=వీణాదులను 
(మోగించుచున్న వారై, సర్వాభరణభూషితాః=సమస్తములైన అలంకారములచే 
అలంకరింపబడిన వారై, సర్వశః=లఅన్ని వైపుల. తిరుగుచు, పరమమ్‌=గొప్ప, 
ఆమోదమ్‌=ఆనందమును, జగ్నుః=పాందిరి. 


తా. యౌవనముతో ప్రకాశించుచున్న, రూపవతు లగు ఆ కన్యలు 
సకలాభరణములతో చక్కగ అలంకరించుకొని, వర్దాకాలమునందు చురుపు 
తీగల వలె ప్రకాశించుచు, ఉద్యానములో నలుమూలల విహరించుచు, గానము 


360 శ్రీమద్రామాయణము 


చేయుచు, నాట్య మాడుచు, వాద్యములను (మోగించుచు గొప్ప ఆనందమును 
పొందిరి. 12, 13 


మూ. అధ తాశ్సారుసర్యాజో S$ రూపేణాప్రతిమా భువి, 
ఉద్యానభూమిమాగమ్య తారా ఇవ ఘనాన్తరే. 14 


ప్ర అం అథ=పిమ్మట, చారుసర్వాజ్యః౭-సుందర మైన సకలావయవములు 
కల, రూపేణ=సొందర్యముచేత, భువిభూమియందు, అప్రతిమాః=సాటిలేని, 
తాః=ఆ కన్యలు, ఉద్యానభూమిమ్‌=ఉద్యానప్రదేశమును, ఆగమ్య=పొంది, ఘనా 
న్తరే=మేఘముల మధ్య, తారాః ఇవానక్ష్మత్రముల వలె, (ప్రకాశించిరి). 


తా. అందమైన సకలావయవములు కలిగి భూలోకమునందు సాటి లేని 
రూపము గల ఆ కన్యకలు, ఉద్యానమును చేరి, మేఘమధ్యమునందు, నక్షత్రముల 
వలె ప్రకాశించిరి. 14 


మూ. తాః సర్వగుణసంపన్నా రూపయౌవనసంయుతాః, 
దృష్టా 1 సర్వాత్మకో వాయురిదం వచనమబ్రవీత్‌. 15 


ప్ర అం సర్వాత్మ క=అంతటను సంచరించు, వాయుః=వాయుడే 
వుడు, సర్వగుణసంపన్నాః=అన్ని సద్గుణములతో కూడినవారును, రూపయౌవన 
సంయుతాః=రూపముతోడను యౌవనముతోడను కూడినవారును అగు, తాః=వారిని, 
దృష్టా=చూచి, ఇదమ్‌=ఈ, వచనమ్‌=చాక్యమును, అబవీత్‌ =పలి కెను. 


తా. అంతటను సంచరించు వాయుదేవుడు, సర్వగుణసంపన్నలై, రూప 
యౌవనములతో ప్రకాశించుచున్న ఆ కన్యలను చూచి ఇట్లు పలికెను. 15 


మూ. అహం వః కొమయే సర్వా భార్యా మమ భవిష్యథ, 
మానుషస్త్యజ్యతాం భావో దీరమాయురవాప్ప్యథ. 16 


ప్ర అ. అహమ్‌= =నేను, వః=మిమ్ము లను, సర్వాఃాఅందరిని, కామయే= 
కోరుచున్నాను. మమానా యొక్క, భార్యాః=భార్యలుగా, భవిష్యథ=కాగలరు. 
మానుషః=మనుష్యసంబంధ మైన, భావఃాస్వభావము, త్యజ్యతామ్‌=విదువ బడు 
గాక, దీర్హమ్‌=దీర్ష మైన, ఆయుః=ఆయుర్హాయమును, అవాప్స్యథ=పాందుదు. 


తా. నేను మిమ్ముల నందరిని కోరుచున్నాను. నా భార్యలు కండు. 
నన్ను వివాహము చేసికొనినదో మనుష్యత్వము పోయి మీకు దీర్హాయువు 
లభించును, 16 


బాలకాండము స. 3౩2 361 


మూ. చలం హి యౌవనం నిత్యం మానుషేషు విశేషతః, 

అక్షయ్యం యౌవనం ప్రాప్తా అమర్యశ్చ భవిష్యథ. 17 

ప్ర. అ. నిత్యమ్‌=ఎల్లప్పుడును, యౌవనమ్‌=యౌవనము, చలం హి= 
అస్థిర మైనది. _మానుషేషు=మనుష్యులలో, విశేషతః= అధికముగ అస్థిరము. 
అక్షయ్యమ్‌=అంతు లేని, యౌవనమ్‌=యౌవనమును, ప్రాప్తా=పొందిన వారై, 
అమర్యః చైదేవతాస్త్రీలుగాకూడ, భవిష్యథ=కాగలరు. 

తా. యౌవన మనునది అస్థిరము. మనుష్యులలో ఇంకను అస్థిరము. 
నన్ను పెండ్లాడినచో శాశ్వత మైన యౌవనముతో దేవతొసస్త్రీలుగా కాగలరు. 
మూ. తస్య తద్వచనం శ్రుత్వా వాయోరక్షిష్షకర్మణః, 

అపహాస్య తతో వాక్యం కన్యాశతమథాటబ్రదీత్‌ 3 18 

ప్ర అ. తతః= పిమ్మట, అక్తిష్మ కర్మణః=అడ్డు 'పెట్టబడని కర్మ గల, తస్య 
వాయోః=ఆ వాయుదేవునియొక్క, తత్‌=ఆ, వచనమ్‌=వాక్యమును, [శ్రుత్వా 
విని, అపహాస్య=పరిహసించి, కన్యాశతమ్‌=కన్యకల శతము, అథ=అటు పిమ్మట, 
వాక్యమ్‌ =వాక్యమును, అబ్రవీత్‌ =పలి కను. 

తా. ఏ పనిచేయుటకైనను అడ్డు లేని ఆ వాయువు మాటలు విని, 
ఆ నూర్లురు కన్యలు పరిహాసపూర్వకముగా ఇట్లనిరి. 18 
మూ. డఅన్తశ్చరసి భూతానాం సర్వేషాం త్వం సురోత్తమ, 

ప్రభావజ్ఞాః స్మ తే సర్వాః కీిమస్మానవమన్య ే. 19 

ప్ర. అ.'సురోత్తమ=ఓ దేవత్యాశ్రేష్టుడా ! త్వమ్‌=నీవు, స ర్వేషామ్‌=సమస్త 
మైన, భూతానామ్‌=భూతములయొక్క, అన్నః=లోపల, చర సి౯సంచరించుచున్నావు. 
సర్వాః= మేమందరము, తే=నీయొక్క, ప్రభావజ్ఞాః= ప్రభావమును ఎరిగిన వార 
ముగా, స్మ=అయి ఉన్నాము. అస్మాన్‌ =మమ్ములను, కిమ్‌ అవమశ్యసే=ఎందుకు 
అవమానము చేయుచున్నావు ? 

తా. ఓ సురోత్తమా ! నీవు సర్వ ప్రాణులలోపల సంచరించువాడవు. 
నీ ప్రభావము మాకందరకును తెలియును. మమ్ములను ఎందుకు ఇట్లు 
అవమానించు చున్నావు ? 19 


మూ. _కుశనాభసుతాః సర్వాస్పమర్జాస్త్వాం సురోత్తమ, 
స్థానాచ్చ్యావయితుం దేవం రక్షామస్తు తపో వయమ్‌. 20 


ప్ర. అ. సురోత్తమ=ఓ దేవత్యాశేష్టుడా ! సర్వాః వయం=మేమందరము, 


362 శ్రీమద్రామాయణము 


కుశనాభసుతాః=కుశనాభుని కుమార్తెలము. దేవమ్‌=దేవత వెన, త్వామ్‌=నిన్ను, 
స్టానాత్‌=నీ అధికారమునుండి, చ్యావయితుమ్‌ =తొలగించుటకు, సమర్శాణ=సామ 
ర్యము కలవారము. తు=కాని, తపః=తపస్సును, రక్షామఃారక్తించుకొనుచున్నాము. 

తా. ఓ సురోత్తమా ! మే మందరమును కుశనాభుని కుమార్తెలము. 


నీవు దేవతవే యైనను నిన్ను నీ అధికారమునుండి తొలగించు సామర్థ్యము 
మా కున్నది గాని తపస్సును రక్షించుకొనుటక్రై అట్టు చేయుటలేదు. 20 


మూ. మా భూత్స కాలో దుర్మేధః పితరం సత్యవాదినమ్‌, 

అవమన్య స్వధర్మేణ స్వయం వరముపాస్మ హే. 21 

ప్ర అ. దుర్మేధః=దుష్ట్రబుద్ది కలవాడా ! సత్యవాదినమ్‌=సత్యమునే 
పలికెడు, పితరమ్‌=తం(డ్రిని, అవమన్య=అవమానించి, స్వధర్మేణ= స్వేచ్చచేత, 
స్వయమ్‌=స్వయముగనే, వరమ్‌=వరుని, ఉపొస్మ హే=ఎపుడు సేవింతుమో, 
సః=ఆ, కాలణ=కాలము, మాభూత్‌=రాక పోవుగాక. 

తా. ఓ దుర్చుద్దీ ! సత్యవాది యైన తండ్రిని కాదని స్వేచ్చానుసారముగా, 
మేమే స్వయముగ వరుని పొందెడు కాలము ఎన్నటికీని రాకుండు గాక. 
మూ. పితాహి ప్రభురస్మాకం పరమం దైవతం హి సః 

యస్య నో దాస్యతి పితా స నో భర్తా భవిష్యతి. 22 

ప్ర. అ. అస్మాకమ్‌=మాకు, పీతా=తండ్రియే, ప్రభుః హి=ప్రభువు 
కదా. సఃఅతడే, పరమమ్‌=గొప్ప, దైవతమ్‌=దేవత. పితా=మా తండ్రి, 
నః=మమ్ములను, యస్య=ఎవనికి, దాస్యతి=ఇవ్వగలడో, సః=అతడే, నః=మాకు, 
భర్తా=భర్తగా, భవిష్యతి=కాగలడు. 

తా. మాకు తండ్రియే ప్రభువు; తండ్రియే దేవత; మాతండ్రి మమ్ములను 
ఎవరి కిచ్చునో అతడే మా భర్త కాగలడు. 22 
మూ. తాసాం తద్వచనం శ్రుత్వా వాయుః పరమకోపనః, 

ప్రవిశ్య సర్వగాత్రాణి బభక్మ భగవాన్‌ ప్రభుః. 23 

ప్ర అ తాసామ్‌=ఆ కన్యలయొక్క, తత్‌ వచనమ్‌=ఆ వాక్య 
మును, శ్రుత్వాైవిని, ప్రభుఃసమర్హు డైన, భగవాన్‌ =మాహాత్మ కము గల, 
వాయుః=వాయువు, పరమకోపనః=మిక్కిలి కోపము కలవాడై, సర్వగాత్రాణి=అన్ని 
అవయవములను, ప్రవిశ్య=ప్రవేశించి, బభల్ఞ్య=భగ్నము చేసెను. 


తా ఆ కన్యకల వాక్యము విని, సామర్థ్యవంతు డగు వాయువు 


బాలకాండము స. 32 363 


చాల కోపించి, అవయవము లన్నింటిలోనికి (ప్రవేశించి వాటిని దుర్చలములుగ 
చేసెను. 23 


మూ. తాః కన్యా వాయునా భగ్నా వివిశుర్న ప్రపతేర్ల హమ్‌, 
ప్రాపతన్‌ భువి సంభ్రాన్లాః సలజ్ఞాః సాస్రలోచనా:. 24 


ప్ర అ. వాయునా౭వాయువుచేత, భగ్నాఃబలవిహీనలుగా చేయబ 
డిన, తాః కన్యాః=ఆ కన్యలు, నృపతేః=రాజుయొక్క, గృహమ్‌=గృహమును, 
వివిశుః=ప్రవేశించిరి. సంభ్రాన్తాః=తొ(ట్రుపడుచున్న వారై, సలజ్ఞాఃలజ్జతో కూడిన 
వారై, సాస్రలోచనాః=కన్నీళ్లతో కూడిన నేత్రములు కలవారై, భువి=భూమి సై, 
(ప్రాపతన్‌=పడిరి, 
తా. వాయువుచేత ఆ విధముగ పీడింపబడిన ఆ కన్యకలు రాజగృహ 
ములోనికి ప్రవేశించి, తొట్రుబడుచు, కన్నీళ్లు కార్చుచు, సిగ్గుపడుచు నేలమీద 
పడిరి. 24 
మూ. సచ తా దయితా దీనాః కన్యాః పరమశోభనాః, 
దృష్టా$ భగ్నాస్తదా రాజా సంభ్రాన్త ఇదమ[బవీత్‌. 25 
ప్ర. అ. సః రాజా-ఆ రాజు, తదా=అప్పుడు, దయితాః=ఇష్ష మైన 
వారును, దీనాః=దీనలును, పరమశోభనాః=మిక్కిలి అందమైనవారును అగు, 
తాః కన్యాఃణ=ఆ కన్యలను, భగ్నాః=ఆ విధముగ దుర్చలలుగ చేయబడిన 
వారినిగా, దృష్టా=చూచి, సంభ్రాన్తః౭కలతచెందిన వాడై, ఇదమ్‌=ఈ వాక్యమును, 
అబ్రవీత్‌ =పలికెను. 
తా. అప్పుడా కుశనాభుడు మిక్కిలి ప్రకాశించు తన (పియపుత్రికలు 
భగ్నలై, దైన్యముతో నుండుట చూచి ఇట్లు పలికెను. 25 
మూ. కిమిదం కథ్యతాం పుత్రః కో ధర్మమవమన్యతే, 
కుబ్దాః కేన కృతాః సర్వా వేష్టన్లో వ నాభిభాషథ. 26 
ఏవం రాజా వినిఃశ్వస్య సమాధిం సందదే తతః. 
ఇత్యార్డే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకొచ్చే 
ద్వాత్రింశః సర్గః, 
ప్ర. అ. పుత్రః=పుత్రికలారా ! ఇదమ్‌=ఇది, కిమ్‌=ఏమి ? కః=ఎవడు, 
ధర్మమ్‌=ధర్మమును, అవమన్యలే=అవమానముచేయుచున్నాదు ? కథ్యతామ్‌= 
చెప్పబదుగాక. సర్వాణ౯మీరందరును, కుబ్దాః= గూనివారుగా, కేన=ఎవనిచే, 


364 శ్రీమద్రామాయణము 


కృతాః=చేయబడినారు ? వేష్టన్త ః=దార్లుచు, నాభిభాషథ=మాటలాడరేమి ? 
రాజా=రాజు, ఏవమ్‌= ఈ విధముగా పలికి, వినిశ్వస్య=నిట్టూర్చి, తతః=పిమ్మట, 
సమాధిమ్‌=సావధానత్వమును, సందధే=కూర్చుకొనెను. 


తా. “పుత్రికలారా ! ఇది యేమి ? ఈ విధముగ ధర్మమును 
అవమానించుచున్నవాడు ఎవడు ? చెప్పుడు. మిమ్ముల నందరిని గూనివాళ్లనుగా 
చేసినది ఎవడు ? నేలపై దొర్లుచు మాటలాడకున్నా రేమి ?7” రాజు ఈ 
విధముగ పలికి, నిట్టూర్చి, ఏమి చెప్పెదరో అని వినుటకై సావధానచిత్తుడై 
ఉండెను, 26 


“బాలాన్ద్రిని” యను శ్రీమ.దామాయణాంధవాఖ్యానమునందు బాలకాండములో 
ముప్పది రెండవ నర్గ సమాప్తము. 


అథ త్రయ స్త్రింశః సర్గః 


[కుశనాభుడు వాయువు విషయమున ధైర్యముతో, ఓర్పుతో (ప్రవర్తించి 
నందుకు తన కుమార్తెలను మెచ్చుకొనుట. (బహ్మదత్తుని జన్మవృత్తాంతము. 
అతడు కుశనాభుని కుమార్తెలను వరిణయమాడుట.] 


మూ. తస్య తద్వచనం శ్రుత్వా కుశనాభస్య ధీమతః, 

శిరోభిశ్చరణా స్ప ఎమ కవ్యాశతమభాషత. 1 

ప్ర, అ. ధీమతః=బుద్ధిమంతు డైన, తస్య కుశనాభస్య=ఆ కుశనాభు 
నియొక్క, తత్‌ వచనమ్‌=ఆ వచనమును, (శుత్వా౭విని, కన్యాశతమ్‌=కన్యకల 
శతము, శిరోభిః=శిరప్పులచేత, చరణా=తండ్రిపాదములను, స్స ఎ వసించి, 
అభాషత=పలి కెను. 

తా. బుద్దిమంతు డైన ఆ కుశనాభుని మాటలు విని, ఆ 'నూర్లురు 
కన్యలును తండి పాదములకు నమస్కరించి ఇట్లు పలికిరి. 1 
మూ. వాయుః సర్వాత్మకో రాజన్‌ ప్రధర్షయితుమిచ్చతి, 

అశుభం మార్గమాస్థాయ న ధర్మం ప్రత్య వేక్షతే. 2 

ప్ర. అః రాజన్‌=రాజా ! సర్వాత్మ కః=సర్వచ్యాపి యైన, వాయుఃవా 
యువు, అశుభమ్‌=ఆశుభ మైన, మార్గమ్‌=మార్గమును, ఆస్థాయ=అనుసరించి, 
ప్రధర్షయితుమ్‌=తిరస్కరించుటకు, ఇచ్చతి=కోరుచున్నాడు. ధర్మమ్‌=ధర్మమును, 
న (ప్రత్యవేక్షలే-చూచుటలేదు. 

తా. తండ్రీ ! సర్వవ్యాపి యైన వాయువు చెడు మార్గము నవలంబించి 
మమ్ములను తిరస్కరించుటకు 'పప్రయత్నించుచున్నాడు. ధర్మమును లెక్క 
చేయుటలేదు. 2 
మూ. _ పితృమత్యః స్మ భద్రం తే స్వచ్చన్దే న వయం స్థితాః 

పీతరం నో వృణీష్వ త్వం యది నో దాస్యతే తవ. 3 

ప్ర అ. వయమ్‌=మేము, పీతృమత్యః=తండ్రికలవారముగా, స్మ= 
ఉన్నాము. తే=నీకు, భద్రమ్‌=మంగళ మగుగాక, స్వచ్చన్తే=స్వాతంత్యము నందు, 


366 శ్రీమద్రామాయణము 


న స్థీలాణాలేము. నః=మమ్ములను, తవానీకు, దాస్యతే యది=ఇచ్చునేమో; 
త్వమ్‌=నీవు, న=మాయొక్క, పితరమ్‌=తండ్రిని, వృణీష్వ=కోరుము. 

తా. “మా తండ్రిగా రున్నారు. ' నీకు భద్ర మగుగాక. మేము 
స్వతంత్రలము కాము. మా తండ్రి మమ్ములను నీ కిచ్చు నేమో కోరుము.” 


మూ. తేన పాపానుబన్లేన వచనం నప్రతీచ్చతా, 

ఏవం బువన: సరా స్మ వాయునా నిహతా భృశమ్‌. 4 

(Cog yn స. ల 

ప్ర. అ. ఏవమ్‌=ఈ విధముగా, (బువన్త్యః=పలుకుచున్న, సర్వాఃణ=మేమం 
దరము, పాపానుబన్లేన-పాపసంబంధము గలవాడును, వచనమ్‌=మా మాటను, 
నప్రతీచ్చతా=అంగీకరించని, తేన వాయునా=ఆ వాయువుచేత, భృశమ్‌ =మిక్కిలి, 
నిహతాః=కొట్టబడితిమి. 

తా. పాపాశయు డైన ఆ వాయువు మేమిట్టు చెప్పగా మా మాటల 
నంగీకరింపక మమ్ములను ఈ _ విధముగ పీడించినాడు. 4 
మూ. తాసాం తద్వచనం శ్రుత్వా రాజా పరమధార్శి కః, 

ప్రత్యువాచ మహాతేజాః కన్యాశతమనుత్తమమ్‌. ర్‌ 

ప్ర. అ. పరమధార్మికః=పరమధార్మికుడును, మహాతేజాః=గొప్పతేజస్సు 
కలవాడును అగు, రాజా=రాజు, తాసామ్‌=వారియొక్క, తత్‌ వచనమ్‌=ఆ వచన 
మును, (శ్రుత్వా౭విని, అనుత్తమమ్‌=అత్యుత్తమ మైన, కన్యాశతమ్‌=కన్యాశతమును 
గూర్చి, ప్రత్యువాచాతిరిగిపలి కెను. 


తా. పరమధార్మికుడును, మహాతేజఃశాలియు అగు కుశనాభుడు వారి 


మాటలు విని వారితో ఇట్లనెను. ర్‌ 

మూ, క్రాన్తం క్షమావతాం పుత్రః కర్తవ్యం సుమహత్క్మ్భతమ్‌, 
ఐకమత్యముపాగమ్య కులం చావేక్షితం మమ. 6 
ప్ర. అ. పుత్ర్యఃపుత్రికలారా ! క్షమావతామ్‌ =ఓర్పుకలవారియొక్క, 


కర్తవ్యమ్‌ =కర్తవ్య మైన, క్షాన్వమ్‌=క్షమించుట, కృతమ్‌=చేయబడినది. సుమ 
హత్‌ =ఇది గొప్పకార్యము. ఐకమత్యమ్‌ =ఐకమత్యమును, ఉపాగ్రిత్య=ఆశయించి, 
మమ=నాయొక్క, కులం చ=కులము కూడ, అవేక్రితమ్‌=చూడబడినది. 

తా. పుత్రికలారా ! ఓర్పు కలవారు చేయతగిన క్షమించుట అను 


గొప్ప పని చేసినారు. ఇది చాల ప్రశంసనీయము. మీరందరును ఒకే విధ 
మగు ఆలోచనతో నా వంశగౌరవమును కాపాడినారు. 6 


బాలకాండము స. 33 367 


మూ. అలజ్కారో హి నారీణాం క్షమా తు పురుషస్య వా, 

దుష్కరం తచ్చ యత్‌ క్షాన్తం త్రిదశేషు విశేషతః, 7 

యాద్చశీ వః క్షమా పుత్రః సర్వాసామవి శేషతః. 

ప్ర. అ. నారీణామ్‌-స్త్రీలకు గాని, పురుషస్య వా=పురుషులకు గాని, 
క్రమా=ఓర్పు, అలజ్కారో హి=అలంకారము కదా. క్షాన్తమ్‌ ఇతి యత్‌ =క్షమించుట 
(SS (SS a 
అనునది ఏది కలదో, తత్‌=అది, దుష్కరమ్‌=చేయ శక్యము కానిది. (త్రిద 
శేషు=దేవతలయందు, అనగా - దేవాంశసంభూతులయందు, విశేషతః=విశేషముగ 
దుష్కరము. పుత్ర్యఃాపుత్రికలారా ! వః=మీకు, సర్వాసామ్‌=అందరికిని, 
అవిశేషతః=భేదము  లేకుండగ, యాదృశీ=ఎట్టి, క్షమా=ఓర్పు ఉన్నదో, అది 
ఇంకను దుష్కర మైనది. 


తా. స్త్రీల కైనను, పురుషుల కైనను ఓర్పు అనునది అలంకారము 
కదా? క్షమించుట అనునది చేయశక్యము కాని పని. రూపయౌవనాదులు గల 
దేవతలకు ఓర్పు ఉండుట ఇంకను కష్టము. మీరందరును ఒకే విధమున ఓర్పు 
చూపుట ఇంకను మెచ్చుకొనవలసిన విషయము. (తన కుమార్తెలు దేవత్యాస్త్రీల 
వంటివారు గాన దేవత లని చెప్పినాడు. వారి తల్లి ఘృతాచి అప్పరస కదా.) 7 
మూ. క్షమా దానం క్షమా యజ్ఞః క్షమా సత్యం హి పుత్రికాః, 8 

యి యి కయి 

కమా యశః క్షమా ధర్మః క్షమయా విష్టితం జగత్‌. 

ల్‌ యి య్‌ © 

ప్ర. అ. క్షమా=ఓర్పు, దానమ్‌=దానము, క్షమా=ఓర్పే, యజ్ఞః౯ాయజ్ఞము. 
పుత్రికాః=పుత్రికలారా ! క్షమా=ఓర్చే, సత్యం హి=సత్యము కదా? క్షమా=ఓర్చే, 
యశః=కీర్తి. క్షమా=ఓర్వ్చే, ధర్మః౭ధర్మము. జగత్‌ =జగత్తు, క్ష్రమయా=ఓర్పుచేత, 
విష్టితమ్‌నిలచి ఉన్నది. 


తా. పుత్రికలారా ! ఓర్పే దానము ! ఓర్పే యజ్ఞము; ఓర్పే సత్యము; 


ఓర్పే కీర్తి ఓర్పే ధర్మము. ఓర్పుమీదనే ఈ జగత్తు నిలచి ఉన్నది. 8 
మూ. విసృజ్య కన్యాః కాకుత్హ శ రాజా (త్రిదశవిక్రమ:. 9 
మన్త్రజ్ఞో మన్తృయామాస ప్రదానం సహ మన్తి)భిః 
దేశకాలౌ ప్రదానస్య సదృశే ప్రతిపాదనమ్‌. 10 


ప్ర. అ. కాకుత్హ్రైరామా | త్రిదశవిక్రమః=దేవతల వంటి పరాక్రమము 
గల, మన్త్రజ్ఞః=ఆలో చనను ఎరిగిన, రాజా=రాజు, కన్యాః=కన్యకలను, విస్పజ్య= 
విడచి, మన్విభిః సహ=మంత్రులతో కూడ, (ప్రదానమ్‌=(కన్యకల) దానమును 
గూర్చి, మన్త్రియామాస=ఆలోచించెను. ప్రదానస్యాకన్యాదానమునకు, దేశ 


368 శ్రుమదామాయణము 


కాలౌ=తగినదేశకాలములను, సదృశే=తగినవానికి, ప్రతిపాదనమ్‌=ఇచ్చుటనుగూర్చి 
(ఆలోచించెను). 


తా. రామా ! దేవతలవంటి పరాక్రమము కలవాడును, ఆలోచన 
చేయుటలో సమర్జుడును అగు ఆ కుశధ్వజుడు, కన్యకలను లోనికీ పంపివేసి, 
వారి వివాహమును గూర్చి మంత్రులతో ఆలోచన చేసెను. కన్యాదానము 
చేయుటకు తగిన దేశకాలములను గూర్చియు, తగిన వరునకు ఇచ్చుట మొదలగు 
విషయములను గూర్చియు కూడ ఆలోచించెను. 9, 10 


మూ. ఏతస్మిన్నేవ కాలే తు చూళీ నామ మహాతపాః, 
ఊర గరేతాః శుభాచారో బ్రాహ్మం తప ఉపాగమత్‌. 1 


ప్ర అ. ఏతస్మిన్‌=ఈ, కాలే ఏవ=కాలమునందే, మహాతపాః=గొప్ప 
తపస్సుకలవాడును, ఊర్హ గరేతాణ పైకి ప్రసరించు రేతస్సు కలవాడును, అనగా 
రేతస్థ్సలనము లేనివాడును, శుభాచారః=శుభ మైన ఆచారము కలవాడును అగు, 
చూళీ నామ=చూళి అను మహర్షి, బ్రాహ్మమ్‌=వేదోక్త మైన, తపః=తపస్సును, 
ఉపాగమత్‌ =పొందెను. 

తా. ఆ కాలమునందే, మహాతపశ్శాలియు, ఊర్హ స రేతస్కుడును, 


శుభమైన ఆచారము కలవాడును ఆగు చూళి అను మహర్షి వేదోక్తరీతిని 
తపస్సు చేసెను. n 


మూ. తప్యన్తం తమృషిం తత్ర గన్హర్వీ పర్యుపాసతే, 
పోమదా నామ భద్రం తే ఊర్మిలాతనయా తదా, 12 


ప్ర. అ. తదా=అప్పుడు, తత్ర=అచట, తప్యన్తమ్‌=తపస్సు చేయుచున్న, 
తమ్‌ బుషిమ్‌=ఆ బుషిని, తక కలయా ర కుమార్తె యైన, 
సోమదా నామ=సోమద అను, గన్టర్వీ=గంధర్వ స్త్రీ, పర్యుపాసతే= సేవించెడిది, 
తే=నీకు, భద్రమ్‌=మంగళ మగుగాక, 


తా. అక్క డాతడు తపస్సు చేయుచుండగా ఊర్మిళ కుమార్తె యైన 
సోమద అనెడు గంధర్వ స్త్రీ, అతనికి ఉపచారములు చేయుచుండెను. రామా! 
ఈ పుణ్యకథను వినుటచే నీకు మంగళ మగుగాక. 12 


మూ. పాచతం ప్రణతా భూత్వా శుశూషణపరాయణా, 
ఉవాస కొలే ధర్మిష్టా తస్యాస్తుష్టో౭ భవద్దురుః, 13 


బాలకాండము స, 33 369 


ప్ర అ సా చాఆమె, తమ్‌=అతని విషయమున, (ప్రణతా౭విన 
యవంతురాలై, శుశూషణపరాయణా=శు శూషచేయుటయందు శ్రద్దావంతురాలై, 
ధర్మిషా=ధర్మ మునాచరించునదై, ఉవాసావసించెను. కాలే=కొంతకాలమునకు, 
గురుః=గురువు, తస్యాః=ఆమె విషయమున, తుష్టః=సంత సించినవాడు, అభవత్‌ = 
ఆయెను. 


తా. సోమద ఆ బుషి విషయమున వినయవంతురాలై, (శద్దాపూర్వకముగ 
శుశ్రూష చేయుచు, ధర్మమార్గము ననుసరించి అచట నివసించెను. కొంత 
కాలమునకు చూళికి ఆమెపై అనుగ్రహము కలిగెను. 13 


మూ. స చ తాం కాలయోగేన ప్రోవాచ రఘునన్లన, 
పరితుష్టో౭_ స్మి భద్రం తే కిం కరోమి తవ (ప్రియమ్‌, 14 
ప్ర అ. సః చాఆ చూళిమహర్షి, కాలయోగేన=ఆమె చేసిన శుశ్రూష 
ఫలించు కాలము వచ్చుటచే, తామ్‌=ఆమెను గూర్చి, ప్రోవాచాపలికెను. 
పరితుష్టఃాసంత సించినవాడను, అస్మి=అయినాను. తే=నీకు, భద్రమ్‌ామంగళము 
అగుగాక. తవ=నీకు, కిమ్‌=ఏమి, (ప్రియమ్‌=[పియమును, కరోమి=చేయుదును ? 


తా. రామా'! ఆమె చేసిన శుశూష ఫలించు కాలము వచ్చినది. ఆ 


బుషి సోమదతో - “నీ విషయమున సంతోషించితిని. నీకు క్షేమ మగుగాక, 
నీకు ఏమి (ప్రియము చేయవలెను?” అని పలికెను. 14 


మూ. పరితుష్టం మునిం జ్ఞాత్వా గంధర్వీ మధురస్వరా, 
ఉవాచ పరమ(ప్రీతా వాక్యజ్ఞా వాక్యకోవిదమ్‌. 15 


ప్ర. అ. మునిమ్‌=మునిని, పరితుష్టమ్‌=సంతో షించినవానినిగా, జ్ఞాత్వా= 
తెలిసికొని, మధురస్వరా=మధుర మైన స్వరముకలదియు, వాక్యజ్ఞా=వాక్యములను 
ఎరిగినదియు అగు, గంధర్వీ=ఆ గంధర్వాంగన, పరమ పీతా=చాల సంత సించినదై, 
వాక్యకోవిదమ్‌=వాక్యములను ఎరిగిన ఆ మునిని గూర్చి, ఉవాచెపలి3ెను. 


తా. మధుర మైన స్వరము కలదియు, మాటలాడుటలో నేర్పు 
కలదియు అగు ఆ గంధర్వ స్త్రీ, ముని అనుగ్రహించినా డని తెలిసి చాల 
సంతో షించినదై, మాటలలో నేర్పు గల ఆ మునితో ఇట్లనెను. 15 


మూ. లక్ష్మ్యా సముదితో బ్రహ్మా బ్రహ్మభూతో మహాతపాః, 
బ్రాహ్మేణ తపసా యుక్తం పుత్రమిచ్చామి ధార్మిక. 16 


24 


370 శ్రీమద్రామాయణము 
ప్ర. అ. మహాతపాః=గొప్ప తపస్సు గల నీవు, బ్రాహ్మాాబ్రాహ్మణ సంబంధి 
యైన, లక్ష్మా క=శోభలో, సముదితః=కూడినవాడవై, బ్రహ్మభూతఃబహ్మవంటివాడవై 
యున్నావు. ధార్మిక=ఓ ధార్మికుడా | బ్రాహ్మేణ= బ్రాహ్మణ సంబంధ మైన, 
తపసా=తపస్సుతో, యుక్తమ్‌=కూడిన, పుత్రమ్‌=పుత్రుని, ఇచ్చామి=కోరుచున్నాను. 
తా. మహాతపః శారి వైన నీవు, (బ్రాహ్మ తేజస్సుచే బ్రహ్మదేవుని వంటి 
వాడవై ఉన్నావు. ఓ ధార్మికుడా ! బ్రాహ్మ మగు తపస్సుతో కూడిన పుత్రుని 
కోరుచున్నాను. 16 
మూ. అపతిశ్చా స్మి భద్రం తే భార్యా చాస్మి న కస్య చిత్‌, 
బ్రాహ్మేజోపగతాయాశ్చ దాతుమర్హసి మే సుతమ్‌. 17 
ప్ర అ. అపతిః చాభర్త లేనిదాననై, అస్మి=ఉన్నాను. తే=నీకు, 
భద్రమ్‌= క్షేమ మగుగాక. కస్య చిత్‌ =ఎవ్వనికిని, భార్యా=భార్యగా, నాస్మి=లేను, 
ఉపగతాయాః=నిన్ను ఆశ్రయించి ఉన్న, మే=నాకు, బా హ్మేణ=తపస్సుచేత (తపో 
మహిమచేత), సుతమ్‌=కుమారుని, దాతుమ్‌=ఇచ్చుటకు, ల్రర్ల సి=తగియున్నావు. 
తా. నాకు భర్త లేదు. నీకు క్షేమ మగుగాక. నే నెవ్వరికిని భార్యను 
కాను. నిన్ను ఆశ్రయించి ఉన్న నాకు నీ తపోబలముచే కుమారుని ఇమ్ము. 


మూ. తస్యాః (ప్రసన్నో బ్రహ్మ్నర్షిరదౌ పుత్రమనుత్తమమ్‌, 

బ్రహ్మదత్త ఇతి ఖ్యాతం మానసం చూళిన స్సుతమ్‌. 18 

ప్ర. అ. తస్యాః=ఆమెకు, ప్రసన్నః=౭అనుగ్ర హించిన, (బహ్మర్షి=[బహ్మర్షి, 
చూళినః=చూళియొక్క, మానసమ్‌=మనస్సంకల్పమువల్లపుట్టిన, సుతమ్‌=కుమా 
రుడు గాను, (బ్రహ్మదత్త ఇతి=బ్రహ్మదత్తు డనియు, భ్యాతమ్‌ప్రసిద్దు డైన, 
అనుత్తమమ్‌=అత్యుత్రము డైన, పుత్రమ్‌ =పుత్రుని, దదౌ=ఇచ్చెను. 

తా. (పసన్ను డైన ఆ (బ్రహ్మర్షి ఆమె కొక అత్యుత్తము డైన పుత్రుని 
ఇచ్చెను. అతదు బ్రహ్మదత్తు డనియు, చ్తూళి మానసపుత్రు డనియు ప్రసిద్ధి 
పొందెను. 18 
మూ. స రాజా పౌమదేయస్తు పురీమధ్యవసత్తదా, 

న ఇంథ పద జో | 

కామ్బిల్యాం పరయా లక్ష్మ్యా దేవరాజో యథా దివమ్‌. 19 

ప్ర అ సౌమదేయః=సోమద కుమారు డైన, సఃఆ, రాజా 
రాజు, తదా=లప్పుదు, దేవరాజః=దేచేందుడు, దివం యథా=స్వర్గమును వలె, 
కామ్బిల్యామ్‌=కాంపిల్య అను పేరు గల, పురీమాపట్రణమును, పరయా=గొప్ప, 


బాలకాండము స, 33 న 371 
లక్ష్మా -ఐశ్వర్యముతో, అధ్యవసత్‌ =అధి ష్మించి ఉండెను. 


తా. అపుడు, సోమదకుమారు డైన ఆ రాజు, దేవరాజు స్వర్గమునందు 
వలె, కాం పిల్యానగరమునందు అత్యధి కైశ్వర్యముతో నివసించెను. 19 


మూ స బుద్ధిం కృతవాన్‌ రాజా కుశనాభః సుధార్మికః, 
బ్రహ్మదత్తాయ కాకుత్హ ని దాతుం కన్యాశతం తదా. 20 


ప్ర. అ. కాకుత్ణ-రామా | తదా=అప్పుడు, సుధార్మి కామంచిధార్శ్మి కు 
డైన, రాజా=రాజైన, సణాఆ, కుశనాభఃాకుశనాభుడు, కన్యాశతమ్‌=కన్యాశత 
మును, బ్రహ్మదత్తాయాబ్రహ్మదత్తునకు, దాతుమ్‌=ఇచ్చుటకు, బుద్ధిమ్‌=ఆలోచనను, 
కృతవాన్‌ =చేసినాడు. 


తా. రామా ! సుధార్మికు డైన ఆ కుశనాభమహారాజు తన నూర్వురు 
కన్యలను బ్రహ్మదత్తున కీయవలె నని నిశ్చయించెను. 20 


మూ. తమాహూయ మహాతేజా బ్రహ్మదత్తం మహీపతిః; 

దదౌ కన్యాశతం రాజా సుప్రీతేనాన్తరాత్మనా. 21 

ప. అ. మహాతేజాః=గొప్ప తేజస్సు గల, మహీపతిః=భూమికి (ప్రభు 
వైన, రాజా=ఆ రాజు, తమ్‌=ఆ, (బహ్మదత్తమ్‌=[బహ్మదత్తుని, ఆహూయ= 
పిలచి, సు పీతేన=చాల సంతసించిన, అన్తరాత్మనా=హృదయముతో, కన్యా 
శతమ్‌=కన్యాశతమును, దదౌ=ఇచ్చెను. 

తా. మహాలేజఃశాలి యగు ఆ కుశనాభ మహారాజు, బహ్మదత్తుని 


ఆహ్వానించి, ఆనందభరిత మైన హృదయముతో- నూర్గురు కూతుళ్లను అతని 
కిచ్చి వివాహము చేసెను. 21 


మూ. యథాక్రమం తతః పాణీన్‌ జగ్రాహ రఘునన్లన, 

బ్రహ్మదత్తో మహీపాలస్తాసాం దేవపతిర్యథా. 22 

ప్ర. అ. రఘునన్హన=రామా ! దేవపతిర్యథా=దేవేంద్రుని వంటివా డైన, 
(బహ్మదత్తః మ హీపాలః=ఆ (బహ్మదత్త మహారాజు, తతః= పిమ్మట, యథా 
'క్రమమ్‌=క్రషూనుసారముగా, తాసామ్‌=ఆ కన్యలయొక్క, పాణీన్‌ =హస్తములను, 
జగాహ=పట్టుకొ నెను. 

తా. రామా ! దేవేంద్రునితో సమాను డైన (బహ్మదత్త మహారాజు, 
క్రమానుసారముగా ఆ కన్యల హస్తములను గ్రహించెను. 22 


372 శ్రీమద్రామాయణము 


మూ. స్ప ఎప్తచూత్రే తతః పాణౌ వికుబ్దా విగతజ్వరా:, 

యుకాః: పరమయా లక్ష్మ్యా బభుః కన్యాశతం తదా. 23 

(SN 

ప్ర అ. తతః= పిమ్మట, పాణా=హస్తము, స్పృష్టమాత్రే=స్పృశింపబడి 
నంతనే, తదా=అప్పుడు, కన్యాశతమ్‌=నూరుగురు కన్యలును, వికుబ్బాః=పోయిన 
గూని కలవారై, విగతజ్వరాః౭పోయిన జ్వరము కలవారై, పరమయా=గొప్ప దైన, 
లక్ష్మా ్య-శోభతో, యుక్తాః=కూడినవారై, బభుః=ప్రకాశించిరి. 

తా. అతడు హస్తములు స్ప ఎశింపగనే, ఆ నూర్గురు కన్యలును, గూను 
తొలగి, జ్వరము శాంతించి, గొప్ప శోభతో (పకాశించిరి. 23 
మూ స దృష్ట్వా వాయునా ముకాః కుశనాభో మ హీపతిః 

బభూవ పరమ పీతో హర్షం లేభే పునః పునః. 24 

ప్ర. అ. మహీపతిః=రాజైన, సః=ఆ, కుశనాభః=కుశనాభుడు, వాయునా= 
వాయువుచేత, ముక్తాః= విడవబడిన కుమార్తెలను, దృష్ట్వా=చూచి, పరమ పీతః= 
చాల సంతోషించినవాడదు, బభూవ=ఆయెను. పునః పునః= మాటిమాటికిని, 
హర్షమ్‌-ఆనందమును, లేభే=పొందెను. 

తా. ఆ కుశనాభ మహారాజు వాయుదోషము తొలగిపోయిన కుమార్తెలను 
చూచి చాలా సంతోషించెను. మాటిమాటికిని ఆనందము పొందెను. 24 
మూ. కృతోద్యాహం తు రాజానం బ్రహ్మదత్తం మహీపతిః, 

సదారం (ప్రేషయామాస సోపాధ్యాయగణం తదా. 25 

ప్ర. అ. తదా=అప్పుదు, మహీపతిః=రాజు, కృతోద్యాహమ్‌=చే సికొనబడిన 
వివాహము. కలవాడును, సదారమ్‌=భార్యలతో కూడినవాడును, సోపాధ్యాయగ 
ణమ్‌=బుత్విక్కుల సముదాయముతో కూడిన వాడును. అగు, రాజానమ్‌=రాజైన, 
బ్రహ్మదత్తమ్‌=బ్రహ్మదత్తుని, (పేషయామాస=తన రాజ్యమునకు పంపెను. 

తా. కుశనాభుడు వివాహము చేసికొనిన (బహ్మదత్త మహారాజును, 
భార్యా బుత్విగాదిస మేతముగా అతని రాజ్యమునకు పంపెను. 25 
మూ. సోమదా చ సుసంహృష్టా పుత్రస్య సదృశీం క్రియామ్‌, 

యథాన్యాయం చ గన్హర్వి స్నుషాస్తాః (ప్రత్యనన్తత. 26 

స్పృష్ట్వా స్పృష్ట్వా చ తాః కన్యాః కుశనాభం ప్రశస్య చ. 

ఇత్యార్షీ శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాణ్డే 
త్రయ్త్రింశః పర్గః. 


బాలకాండము స. 3౩3 373 


ప్ర. అ. గన్టర్వీ=గంధర్వస్త్రీ యైన, సోమదాపి=సోమద కూడ, తాః=ఆ, 
కన్యాః౭కన్యలను, స్ప ఎష్టా వ్‌ స్స ఎష్తా ఛెమాటిమాటికి స్పృశించి, కుశనాభమ్‌=కుశ 
నాభుని, ప్రశస్య చాప్రశంసించి, పుత్రస్య=పుత్రుని యొక్క, సదృశీమ్‌=యుక్త మైన, 
క్రియామ్‌ క్రియను, తాః=ఆ, స్నుషాః=కోడళ్లను, ప్రత్యనన్హత=అభినందించెను. 

తా. సోమద ఆ కన్యకలను మాటిమాటికి ఒక్కరొక్కరుగ స్పృశించి, 
వారి తండ్రి యైన కుశనాభుని ప్రశంసించి, పుత్రుడు చేసిన ఆ యుక్త మైన 
కార్యమును (ఆ కన్యల వైరూప్యమును తొలగించుటను, లేదా వివాహక్రియను) 
ఆ కోడళ్లను అభినందించెను. 26 


“బాలానందినిోయను (శ్రీముద్రామాయణాంధవ్యాఖ్యానమునందు, బాలకాండములో 
ముప్పది మూడవ సర్గ సమాప్తము. 


అథ చతు స్త్రింశ సర్గః 


[md జన్మవృత్తాంతము, విశ్వామిత్రుని సోదరి యైన కౌశికీ ప్రశంస, 
కథ ముగించి విశ్యామితుడు అర్రర్శాతమును వర్థించుచు, నిదించవలనీనదిగా 
అందరిని ఆదేశించి, తాను కూడ న్మిదించుట.] 


మూ. కృతోద్వాహే గతే తస్మిన్‌ బ్రహ్మదత్తే చ రాఘవ, 
ఆ అ వ B 

అపుత్రః పుత్రలాభాయ పౌత్రీమిష్టిమకల్పయత్‌. 1 

ప్ర. అ. రాఘవారామా ! తస్మిన్‌=ఆ, బ్రహ్మదత్తే=*బ్రహ్మదత్తుడు, 
కృతోద్వాహే=చేయబడిన వివాహము కలవాడై, గతే=వెళ్ళినవాడగుచుండగా, 
అప్పుత్రణపుత్రులు లేని ఆ రాజు, పుత్రలాభాయ=పుత్రులను పొందుట కొరకు, 
పౌత్రీమ్‌ ఇష్టిమ్‌=పుత్రకామేష్షిని, అకల్పయత్‌ =చేసెను. 

తా. రామా ! బ్రహ్మదత్తుడు వివాహము చేసికొని వెళ్లిన పిమ్మట, 
పుత్రులు లేని కుశనాభుడు, పుత్రుల కొరకై పుత్రకామేష్టిని చేసెను. 1 
మూ. ఇష్ట్యాం తు వర్తమానాయాం కుశనాభం మహీపతిమ్‌, 

ఉవాచ పరమోదారః కుశో బ్రహ్మసుత స్తదా. 2 

ప్ర. అ. తదా=అప్పుడు, ఇష్ట్ర్యామ్‌=పుత్రకా మేష్టి, వర్తమానాయామ్‌= 
జరుగుచుండగా, పరమోదారః=మిక్కిలి ఉదారు డైన, బ్రహ్మసుతఃబహ్మపుత్రు 
డైన, కుశః=కుశుదు, కుశనాభమ హీపతిమ్‌=కుశనాభ మహారాజును గూర్చి, 
ఉవాచైపలి కెను. 

తా, పుత్రకామేష్టి జరుగుచున్న సమయమున మిక్కిలి ఉదారుడును, 
బ్రహ్మ పుత్రుడును అగు కుశుడు కుశనాభునితో ఇట్లనెను. 2 
మూ. పుత్రస్తే సదృశః పుత్ర భవిష్యతి సుధార్మికః, 

గాధిం ప్రాప్స్యసి లేన త్వం కీర్తిం లోకే చ శాశ్వతామ్‌. 3 

ప్ర. అ. పుత్ర=కుమారుడా ! లే=నీకు, సదృశః=తగినవాడును, 
సుధార్మి కః=మిక్కిరి ధార్మికుడును అగు, పుతః=కుమారుదు, భవిష్యతి=పుట్టగ 
లడు. గాధిమ్‌=గాధి అనే కుమారుని, 'పాష్యృసి=పొంధగలవు, లేన=అతనిచే, 


బాలకాండము స. 34 375 


త్వమ్‌=నీవు, లోకే=లోకమునందు, శాశ్వతామ్‌=శాశ్వత మైన, కీర్తిం చ=కీర్తిని 
కూడ, (పొందగలవు). 
తా. కుమారా ! నీకు తగిన వాడును, మంచి ధార్మికుడును అగు 


కుమారుడు జనించగలడు. గాధి యను పేరు గల ఆ కుమారుని ద్యారా 
నీకు లోకమున శాశ్వత మగు కీర్తి లభింపగలదు. 3 


మూ. ఏవముక్త్వా కుశో రామ కుశనాభం మ హీపతిమ్‌, 

జగామాకాశమావిశ్య బ్రహ్మలోకం సనాతనమ్‌. 4 

ప్ర. అ. రామ=రామా! కుశః=కుశుడు, మ హీపతిమ్‌=రాజైన, కుశనాభమ్‌= 
కుశనాభుని గూర్చి, ఏవమ్‌=ఈ విధముగా, ఉక్తా ఛెపలికి, ఆకాశమ్‌=ఆకాశమును, 
ఆవిశ్య=ప్ర వేశించి, సనాతనమ్‌=శాశ్వత మైన, బహ్మలోకమ్‌=బహ్మలోకమును 
గూర్చి, జగామ=వెళ్ళెను. 

తా. రామా ! కుశుడు కుశనాభునితో ఈ విధముగ చెప్పి, 
ఆకాశమార్గమున శాశ్వత మగు (బహ్మలోకమును చేరెను. 4 
మూ. కస్యచిత్త (థ కాలస్య కుశనాభస్య ధీమతః, 

జజ్జే పరమధర్మిష్టో గాధిరిత్యేవ నామతః, 5 

ప్ర. అ. అథ=పిమ్మట, కస్యచిత్‌ కాలస్య=కొంతకాలమునకు, ధీమతః= 
బుద్ధిమంతు డైన, కుశనాభస్య=కుశనాభునకు, పరమధర్మిష్టః=మిక్కిలి ధార్మికుడును, 
నామతః=పేరుచే, గాధిః ఇత్యేవ=గాధి యను, కుమారుడు, జజ్జైపుట్టను. 


తా. కొంత కాలమునకు, దీమంతు డైన ఆ కుశనాభునకు, గాధి 


యను పేరు గల పరమధార్మికు డైన కుమారుడు జనించెను. 5 

మూ. స పితా మమ కాకుళ్హ ఎ గాధిః పరమధార్శ్మికః, 
కుశవంశప్రసూతో౬_ స్మి కౌశికో రఘునన్హన, 6 
ప్ర అ. కాకుట్ల సెరామా ! పరమధార్శ్మి కః=మిక్కి లిధార్మి కు డైన, 


సః=ఆ, గాధిః=గాధి, మమానా యొక్క, పితా=తండ్రి. రఘునన్లనాఓ రామా! 
కుశవంశప్రసూతః=కుశుని వంశమునందు పుట్టిన నేను, కౌగిక=కౌగికు డను 
పేరు గలవాడనుగా, అస్మి=అయి ఉన్నాను. 


తా. రామా! పరమధార్మికు డగు ఆ గాధి నా తండ్రి. కుశుని 
వంశము నందు పుట్టుటచే నాకు కౌశికు డను పేరు వచ్చినది. 6 


376 శ్రీమద్రామాయణము 


మూ. పూర్వజా భగినీ చాపి మమ రాఘవ సువ్రతా, 

నామ్నా సత్యవతీ నామ బుచకే ప్రతిపాదితా. 7 

ప. అ. రాఘవైరామా ! సుువతా=మంచి యమములు కల 

ట్ర మం న 
దియు, నామ్నా= పేరుచేత, సత్యవతీ నామ=సత్యవతి యని ప్రసిద్దురాలును 
అగు, మమానా యొక్క, పూర్వజా భగినీ=జ్యేష్ణ సోదరి, బుచకే=బుచకునికి, 
(పతిపాదితా=ఇవ్వ బడినది. 

తా. రామా ! సత్యవతి యను పేరు గల, ఉత్తమృవ్రత యగు నా 
అక్కగారిని బుచకున కిచ్చి వివాహము చేసిరి. 7 
మూ. సశరీరా గతా స్వర్గం భర్తారమనువర్తినీ, 

కౌశికీ పరమోదారా ప్రవృత్తా చ మహానదీ. 8 

ప్ర అ. (ఆమె) భర్తారమ్‌=భర్తను, అనువర్తినీ=అనుసరించుచున్నదై, 
సశరీరా=సశరీరురాలుగ, స్వర్గమ్‌=స్వర్గమును గూర్చి, గతా=చెళ్లినది. పరమోదారా= 
మిక్కిలి ఉదార మైన, కౌశికీ=కౌశికి అనెడు, మహానదీ=మహానదిగ, ప్రవృత్తా 
చ=ఏర్పడినది. 

తా. ఆమె భర్తను అనుసరించి సశరీరముగ స్వర్గమునకు వెళ్లినది. అతి 
(శ్రేష్ట మగు కౌశికీమహానదిగా కూడ ప్రవహించినది. 8 
మూ. దివ్యా పుణ్యోదకా రమ్యా హిమవన్తముపాగితా, 

లోకస్య హితకామార్థం ప్రవృత్తా భగినీ మమ. 9 

ప్ర అ. లోకస్య=లోకముయొక్క, హితకామార్థమ్‌=పారలౌకిక హితము 
కొరకును ఐహిక సుఖము కొరకును, ప్రవృత్తాప్రవహించిన, దివ్యా=దివ్యమైన, 
పుణ్యోదకా=పుణ్య మైన ఉదకములు గల, రమ్యా=రమ్య మైన, మమ భగినీ=నా సోదరి 
యైన కౌశికీనది, హిమవన్తమ్‌= హిమవత్సర్యతమును, ఉపాశ్రితా=ఆశ్రయించినది. 

తా. లోకమునకు ఐహికాముష్మిక సుఖములను ప్రసాదించుటకై 
ప్రవహించుచున్నదియు, దేవతాశక్తి కలదియు, పుణ్యోదకము కలదియు, సుందర 
మైనదియు, నా సోదరియు అగు ఈ కౌగికీనది హిమవత్సర్వతముమీద 
ప్రవహించు చున్నది. 9 
మూ. తతో౭హం హిమవత్సార్నే ఏ వపామి నిరతః సుఖమ్‌, 

వవ అం జ ళు ద్ధి ఆ 
భగిన్యాం స్నహసంయుక్తః కౌగ్షిక్యాం రఘునన్షన. 10 


ప్ర. అ. రఘునన్లన=రామా ! తతణాఆ కారణమువలన, భగిన్యామ్‌= 


బాలకాండము స. 34 377 


సోదరియగు, కౌశిక్యామ్‌=కౌశికియందు, "స్నేహసంయుక్షః= స్నేహముతో కూడిన, 
అహమ్‌=నేను, నిరతః=ఆసక్తి కలవాడనై, హిమవత్సార్శే $ హిమవత్సర్వతము 
యొక్క పార్శ గ్రమునందు, సుఖమ్‌=సుఖముగా, వసామి=నివసించుచున్నాను. 


తా రామా ! ఆ కారణముచే, సోదరి యగు కౌశికియందతి 
స్నేహముచే నేను హిమవత్సంతమునందు, ఎక్కువ ఆసక్తితో, సుఖముగా 
నివసించుచున్నాను. 10 


మూ. పాతు సత్యవతీ పుణ్యా సత్యే ధర్మే ప్రతిష్టితా, 

పతివ్రతా మహాభాగా కౌశికీ సరితాం వరా, Il 

ప్ర అ. సాొ=ఆ,  సత్యవతీ=సత్యవతి, పుణ్యా=పుణ్యాత్మురాలు. 
సల్యే=సత్యమునందు, ధర్మే=ధర్మమునందును, ప్రతిషితా=స్టిరముగ నిలచినది. 
పతివతా=పతివ్రత, మహాభాగా=పూజ్యురాలు, సరితాం వరా=నదులలో శ్రేష్టమైన, 
కౌడిక్రీ=కౌడికిగా, (ఉన్నది). 

తా. కౌశికి యను మహానదిగా ఏర్పడిన, ఆ సత్యవతి పుణ్యయైనది. 
సత్యమునందును; ధర్మమునందును న కలది. పతివ్రత, గొపు భాగ్యము 


కలది. 1l 
మూ. అహం హి నియమాద్రామ హిత్వా తాం సముపాగతః, 
సిద్దాశమమనుప్రాప్య సిద్దో౭_ స్మి తవ తేజసా. 12 
(=) (=) 
ప్ర. అ. రామారామా ! అహమ్‌=నేను, నియమాత్‌=నియమము 


వలన, తామ్‌=ఆమేను, హిత్వా=విడచి, సముపాగతః=వచ్చినాను. సిద్దా శ్రమమ్‌= 
సిద్దాశ్రమమును, అను ప్రాష్య=పొంది, తవానీ యొక్క, తేజసా=లేజస్సు చేత, 
సిద్దఃాకార్య సిద్ధిని పొందినవాడను, గ ఉన్నాను. 


తా. రామా ! యాగనియమము పూర్తి చేసుకొనుటకై నే నామెను 
విడచి సిద్దాశమమునకు వచ్చితిని. నీ తేజస్సుచే కార్య సిద్ది పొందితిని. 12 


మూ. ఏషా రామ మమోత్పత్తిః స్వస్య వంశస్య కీర్తితా, 
దేశస్య చ మహాబాహో యన్మాం త్వం పరిషృచ్చసి. 13 
ప్ర అ. మహాబాహో=గొప్పు బాహువులు కలవాడా ! రామ=రామా! 
ఏషా=ఈ, మమానా యొక్కయు, స్వస్య వంశస్య=నా వంశముయొక్కయు, 
దేశస్య చాదేశముయొక్కయు, ఉత్పత్తిః=పుట్టుక, కీర్తితా=చెప్పబడినది. యత్‌ = 
దేనినిగూర్చి, త్వమ్‌=నీవు, మామ్‌=నన్ను, పరిప్పచ్చసి=అడుగుచున్నావో. 


378 శ్రీమద్రామాయణము 


తా. ఓ మహాబాహూ ! రామా! నీవు చెప్ప మని నన్ను అడిగితివి 
కదా నేను ఎట్లు పుట్టితినో, నా వంశము, ఈ దేశము ఎట్లు పుట్టినవో 
చెప్పినాను. 13 


మూ. గతోర్హరాత్రః కాకుత్ల కథాః కథయతో మమ, 
నిద్రామభ్యేహి భద్రం తేమా భూద్విఘ్నో౭_ధ్వనీహ నః 14 
ప్ర. అ. కాకుత్స్సైారామా ! మమ౭నేను, కథాః=కథలను, కథ 
యత్కః=చెప్పు చుండగా, అర్ధరాత్రః=అర్ధరాత్రి, గతఈః=కడచినది. నిద్రామ్‌=నిదను, 
అభ్యే హి=పొందుము, తే=నీకు, భద్రమ్‌=క్షేమ మగుగాక, ఇహ=ఇచట, నః=మనకు, 
అధ్వని=మార్గమునందు, విఘ్నఃావిఘ్నము, మాభూత్‌ =కాకుండుగాక. 


తా. రామా ! నేను ఈ కథలు చెప్పుటలో అర్హరా్రి గడచిపోయినది. 
ఇక నిద్రపామ్ము. నీకు మంగళ మగుగాక. మనకు ఈ మార్గమధ్యమున 
ప్రయాణవిఘ్నము కాకుండుగాక. 14 

ఆ జ్యూ త కష “RR వ్‌ 
మూ. నిష్పన్నాస్తరవః సర్వే నిలీనమృగపక్తి ణః, 

వైశేన తమపా వ్యాప్తా దిశశ్చ రఘునన్షన. 15 


ప్ర. అ. రఘునన్త్లనారామా ! తరవః=వృక్షములు, నిష్పన్లాః=నిశ్చలముగా 
నున్నవి. మృగపక్రిణః౭మృగములును పకులును, సర్వే=అన్నియు, నిఠీనాః=అణగి 
యి టు 
యున్నవి. దిశశ్చ=దిక్కులు కూడ, నైశేన=రాత్రికి సంబంధించిన, తమసా=చీకటిచే, 
వ్యాప్తా ।=వ్యా పింపబడినవి. 
తా. రామా! వృక్షములు నిశ్చలముగ ఉన్నవి. మృగపక్ర్యాదులు తమ 


తమ స్థానములలో కదలకుండ అణగి యున్నవి. రాత్రి చీకటి అన్ని దిక్కు 
లందును వ్యాపించినది. 15 


మూ. _ శనైర్వియుజ్యతే సన్హ్యా నభో నేరైరివావృతమ్‌, 
నక్షత్రతారాగహనం జ్యోతిర్భిరవభాసతే, 16 
ప ౪. సన్హ్వా=సంధ్యాకాలము, శనైఃమెల్ల మెల్లగా, వియుజ్య 
తే=తాలగిపోయినది. నక్షతతారాగహనమ్‌=నక్ష్మృతములతోడను తారల తోడను 
నిండిన, నభః=ఆకాశము, జ్యోతిర్భిః= ఈ నక్షతములతో, నేతై=న్నేతములచే, 
ఆవృతమ్‌ ఇవ=కప్పబడినది వలె, భాసతే=ప్రకాశించుచున్నది. 
తా. మెల్ల మెల్లగా సంధ్య తొలగిపోయినది. నక్షత్రములతోడను, 
అశ్విన్యాదితారాగణముతోడను నిండిన ఆకాశము, జ్యోతీరూపము లైన వాటిచేత 


బాలకాండము ప. 34 379 


వ్యాప్తమై, నేత్రములతో నిండినట్లు ఉన్నది. 16 
మూ. ఉత్తిష్టతి చ సీతాంశు: శశీ లోకతమోనుదః, 
హ్లాదయన్‌ ప్రాణినాం లోకే మనాంసి ప్రభయా విభో, 17 
ప్ర అ. విభో=రామప్రభూ | శీతాంశుాచల్లని కిరణములు 


గల, శగీ=చం[ద్రుడు, లోకతమోనుదః=లోకము యొక్క చీకటిని తొలగిం 
చుచు, ప్రభయా=కాంతిచేత, లో కే=లోకమునందరి, ప్రాణినామ్‌= ప్రాణులయొక్క, 
మనాంసి=మనస్సులను, హ్లాదయన్‌ =సంతోష పెట్టుచు, ఉత్తిష్పతి= పైకి వచ్చుచు 
న్నాడు. 

తా. చల్లని కిరణములు గల చంద్రుడు లోకమునందరి చీకటిని 
తొలగించుచు, కాంతిచేత (ప్రాణుల మనస్సులను ఆనందింపచేయుచు పైకి 


వచ్చుచున్నాడు. 17 
మూ. నైశాని సర్వభూతాని ప్రచరన్తి తతస్తతః, 
యక్షరాక్షససంఘాశ్చ రౌద్రాశ్చ పిగితాశనాః. 18 


ప్ర. అ. నైశాని=ర్మాత్రి సంచరించు, సర్వభూతాని=సకలప్రాణులును, 
యక్ర్షరాక్షససంఘాశ్చయక్షరాక్షస సంఘములును, రౌద్రాః౭భయంకరు లైన, 
పిశితాశనాశ్చ=మనుష్యమాంస భక్షకులును, తతస్తతః=అక్కడక్కడ, (పచరన్తి=సం 
చరించుచున్నారు. 

తా. రాత్రి సంచరించు సకలప్రాణులును, యక్షులు, రాక్షసులు, 
భయంకరు లైన మనుష్యాశనులును అక్కడక్కడ తిరుగుచున్నారు. 18 
మూ. ఏవముక్త్వా మహాతేజా విరరామ మహామునిః, 

సాధు పార్వితి తం సర్వే మునయో హ్యభ్యపూజయన్‌. 19 

ప్ర అ. మహాతేజాః=గొప్ప తేజస్సు గల, మహామునిః=విశ్వామిత్రుడు, 
ఏవమ్‌=ఈ విధముగా, ఉక్తా $ెపలికి, విరరామావిరమించెను. సర్వే=సమస్త 
మైన, మునయః=మునులు, సాధు సాధు ఇతి=బాగున్నది బాగున్నది అని, 
తమ్‌=అతనిని, అభ్యపూజయన్‌ =పూజించిరి. 

తా. మహాతేజఃశాలి యగు విశ్వామిత్రుడు ఈ విధముగ పలికి 
విరమించెను. “బాగున్నది బాగున్నది” అని అనుచు మును లందరును ఆయనను 
ఈ విధముగ మెచ్చుకొనిరి, 19 


మూ. కుశికానామయం వంశో మహాన్‌ ధర్మపరస్సదా, 


380 శ్రీమద్రామాయణము 
బ్రహ్మోపమా మహాత్మానః కుశవంశ్యా నరోత్తమాః, 20 
ప్ర అ కుగికానామ్‌=కుశుని సంతానమునకు చెందిన వారియొక్క, 

అయమ్‌=ఈ, వంశః=చంశము, మహాన్‌=పూజ్య మైనది. సదా=ఎల్లప్పుడును, 

ధర్మపరః=ధర్మమునం దాసక్తికలది. కుశవంశ్యాః=కుశుని వంశము నకు 
చెందిన, నరోత్తమాః=నరోత్తములు, మహాత్మానః=పూజ్యమైన స్వభావము కల 
వారు. బ్రహ్మోపమాః=బ్రహ్మదేవునితో సమానులు. 

తా. “ఈ కుశ వంశము పూజ్య మైనది. సర్వదా ధర్మమునం దాసక్తి 
కలది. కుశవంశమునందు పుట్టిన మానవోత్తములు పూజింపదగిన స్వభావము 

కలవారు. (బ్రహ్మ దేవునితో సమానులు.” 20. 

మూ. విశేషేణ భవానేవ విశ్వామిత్ర మహాయశః, 
కౌశికీ సరితాం (శేషా కులోద్ద్యోతకరీ తవ. 21 

అ య 
ప్ర అ. మహాయశఃాగొప్ప కీర్తి గల, విశ్వామిత్రడవిశ్వామిత్రుడా! 
భవానేవానీవేే _ విశేషేణ=విశేషముగా, _(మహాత్ముడవు, బహ్మసదృశుడవు). 
సరితామ్‌=నదులలో, (శేషా శేష్ణ యైన, కౌశిక్రీ=కౌశికి తవానీయొక్క, కులో 
ద్లోతకరీ=కులమును ప్రకాశింపచేయునది. 


తా. “మహాయశఃశాలి వైన ఓ విశ్వామిత్రమహామునీ ! కుశవంశము లోని 
వారందరిలోను విశేషించి నీవు మహాత్ముడవు, (బహ్మతుల్యుడవు. నదులలో 


శేష యైన కౌశికి నీ వంశమునకు వన్నె తెచ్చి పెట్టినది.” 21 
మూ. ఇతి లైర్మునిశార్జూలైః ప్రశస్తః కుగికాత్మజః, 
నిద్రాముపాగమచ్చ్రీమాన్‌ (శ్రీమానస్తమివాంశుమాన్‌. 22 


ప్ర అ. ఇతి-ఈ విధముగ, తై౯ఆ, మునిశార్జూలైః=ముని(శ్రేష్టులచేత, 
నం టా శ్రీమాన్‌ =తేజస్సు గల, కుగి కాత్మ జః=విశ్వామిత్రుడు, 
(శ్రీమాన్‌ =కాంతి గల, అంశుమాన్‌ =సూర్యుడు. ఆస్తమివ=అస్మాద్రిని వలె, న్మిద్రామ్‌= 
నిద్రను, ఉపాగమత్‌ =పొందెను. 

తా. బ్రహ్మవర్చస్వి యగు విశ్వామిత్రుని ఆ మున్నిశ్రేష్టులు ఈ విధముగ 
ప్రశంసించిరి. పిమ్మట విశ్వామిత్రుడు, సూర్యుడు అస్తాదిని చేరినట్లు నిద్రను 
పొందెను. ' 22 
మూ. రామో౭_పి సహపౌమిత్రిః కించిదాగతవిస్మయ: 

ప్రశస్య మునిశార్జూలం నిద్రాం పముప సేవతే, 23 


ఇత్యాగ్లే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాంకాగ్డే 


బాలకాండము స. 34 381 


చతు స్త్రింశః పరః. 
0 
ప్ర. అ. సహసౌమిత్రిః=లక్ష శ్రణునితో కూడిన, రామో పీ=రాముడు 
కూడ, కించిత్‌=కొంచెము, ఆగతవిస్మయః=పాందబడిన ఆశ్చర్యము కలవాడై, 
మునిశార్హూలమ్‌=ముని శేష్టుని, ప్రశస్య=ప్రశంసించి, నిద్రామ్‌=నిద్రను, సముపసే 
వతే=సేవించెను. 
తా. లక్ష్మణ సమేతు డగు రాముడు కూడ విశ్వామిత్రుడు చెప్పిన కథ 
వినుటచే కొంచెము ఆశ్చర్యము నొంది, ఆయనను ప్రశంసించి, నిద్రించెను. 


“బాలానందిని” యను శ్రీముద్రామాయణాంధ వ్యాఖ్యానమునందు బాలకాండలో 
మువ్పుది నాల్గవ నర్గ నమాప్తము, 


అథ పషాత్రింశః సర్గః 


[విశ్యామిత్రాదులు శోణభ్యదను దాటి, గంగాతీరము చేరి, ర్మాతి అచట 
నివనీంచుట. శ్రీరాముడు. (పళ్ళింవగా విశ్వామిత్రుడు గంగావతరణకథ చెప్పుట. 
మూ. ఉపాస్య రాత్రిశేషం తు శోణాకూలే మహర్షిభిః, 

నిశాయాం సుప్రభాతాయాం విశ్వామిత్రో౭_ భ్యభాషత. 1 

ప్ర. అ. విశ్వామిత్రణావిశ్వామిత్రుడు, రాత్రిశేషం=మిగిలిన రాత్రి, 
మహర్షిభిః=మహర్షులతో కూడ, శోణాకూలే=శోణానదీతీరమున, ఉపాస్య=ఉండి, 
నిశాయామ్‌=రాత్రి, సుప్రభాతాయామ్‌=బాగుగా తెల్లవారగా, అభ్యభాషత=పలికెను. 

తా. ఆ రాత్రి అంతయు మహర్షులతో శోణానదీతీరమున గడపి, 
విశ్వామిత్రుడు, తెల్లవారగనే, ఇట్లు పలికెను. 1 
మూ. సుప్రభాతా నిశా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే, 

ఉత్తిష్టోత్తిష్ట భద్రం తీ గమనాయాభిరోచయ. 2 

ప్ర. అ. రామారామా ! నిశా=రాత్రి, సుప్రభాతా=బాగా తెల్లవారినది. 
పూర్వా సన్హ్యాప్రాతఃకాలసంధ్య, ప్రవర్తతే-వచ్చుచున్నది. ఉత్తిష్ట ఉత్తిష్ట=లెమ్ము 
లెమ్ము. తే=నీకు, భద్రమ్‌=శుభ మగుగాక. _గమనాయాప్రయాణమునకు, 
అభిరోచయ=ఆసక్తి కలవాడవు అగుము. 

తా. రామా! రాత్రి బాగుగా తెల్లవారినది. (ప్రాతఃకాలసంధ్య (ప్రారంభ 
మైనది. లెమ్ము లెమ్ము. నీకు మంగళ మగుగాక. ప్రయాణమునకు సన్నద్దుడవు 
అగుము. 2 

ళ్ళ 9. 
మూ. తచ్చుత్వా వచనం తస్య కృత్వా పౌర్వాపాకీం క్రియామ్‌, 

గమనం రోచయామాస వాక్యం చేదమువాచ హ. 3 

ప్ర. అ. తస్య=అతనియొక్క, తల్‌ వచనమ్‌=ఆ వచనమును, (శుత్వాావిని, 
పౌర్వా హ్లికీమ్‌=పూర్వాహ్హమునకు సంబంధించిన, క్రియామ్‌=[క్రియను, కృత్వా=చేసి, 
గమనమ్‌= ప్రయాణము చేయుటకు, రోచయామాస=ఇష్టపడెను. ఇదమ్‌=ఈ, 
వాక్యం చావాక్యమును, ఉవాచ హ=పలికెను. 


బాలకాండము స. 35 383 


తా. విశ్వామిత్రుని మాట విని రాముడు, పూర్వాహ్హమునందు చేయవలసిన 
సంధ్యావందనాదులను పూర్తి చేసికొని, ప్రయాణమునకు సిద్దుడై, ఇట్లు పలికెను. 
మూ. అయం శోణః శుభజలో గాధః పులినమణ్ణీతః, 

కతరేణ పథా బ్రహ్మన్‌ సంతరిష్యామహే వయమ్‌. 4 

ప్ర. అ. (బ్రహ్మన్‌= బ్రాహ్మణోత్తమా ! శుభజలణాశుభ మైన ఉదకము 
గలదియు, పులినమణ్ణితః=ఇసుకతిన్నెలచే అలంకరించబడిన, అయమ్‌=ఈ, శోణః= 
శోణనదము, గాధః=లోతులేనిది. వయమ్‌=మనము, కేన=ఏ, పథా=మార్గముచేత, 
సంతరిష్యామ హే=దాటుదము. 

తా. మునీంద్రా ! శుభ మైన జలము గల ఈ శోణనదము ఇసుకతిన్నె 
లతో ప్రకాశించుచు, లోతు తక్కువగ ఉన్నది. మనము దీనిని ఏ మార్గమున 


దాటవలెను ? 4 
మూ. ఏవముక్తస్తు రామేణ విశ్యామిత్రో౭_(బ్రవీదిదమ్‌, 
ఏష పనా మయోద్లిషో యేన యాన్తి మహరయః. ర్‌ 
ఠా ౧లు ఇ 


ప్ర. అ. రామేణ=రామునిచేత, ఏవమ్‌=ఈ విధముగా, ఉక్తః=పలకబడిన, 
విశ్వామిత్రః=విశ్వామిత్రుడు, ఇదమ్‌=-ఈవాక్యమును, అబవీల్‌ =పలి కెను. మహ 
రయః=మహరులు, యేన=ఏ మారముచేత, యాన్సి=వెళుచున్నారో, ఏషః=ఈ, 
యె లె లి క గా న్నా 
పన్లాః=మార్గము, మయా=నా చేత, ఉద్దిషకానిశ్చయింపబడినది. 

డా గి ౧౬ 

తా. రాముని మాటలు విని విశ్వామిత్రుదు ఇట్లు పలికెను. “మహర్షులు 
ఏ మార్గమున వెళ్లుచున్నారో ఆ మార్గముననే పోవుదము.” 5 
మూ. ఏవముక్తా మహర్షయో విశ్వామిత్రేణ ధీమతా, 

పశ్యన్తస్తే ప్రయాతా వై వనాని వివిధాని చ. 6 

ప్ర అ. ధీమతా=బుద్ధిమంతు డైన, విశ్వామిత్రేణ=విశ్వామిత్రునిచేత, 
ఏవమ్‌=ఈ విధముగా, ఉక్తాః=పలకబడిన, తే మహర్షయః=ఆ మహర్షులు, 
వివిధాని=అనేకవిధము లైన, వనాని=వనములను, పశ్యన్తః=చూచుచున్న వారై, 
ప్రయాతాః=వెళ్లినారు. 

తా. విశ్వామిత్రుని మాటలు విన్న మహర్షులు వివిధము లైన వనములను 
చూచుచు, ప్రయాణము చేసిరి. 6 
మూ. తే గత్వా దూరమధ్యానం గతే2_ర్రదివసే తదా, 

జాహ్నవీం సరితాం (శ్రేష్టాం దదృశుర్ముని సేవితామ్‌. 7 


384 శ్రీమద్రామాయణము 


ప్ర అ, తే=వారు, దూరమ్‌=దూర మైన, అధ్వానమ్‌=మార్గమును, 
గత్వా=వెళ్లి, తదా=అప్పుడు, అర్హదివే =దివసము యొక్క సగము భాగము, 
గతే=కడచిన దగుచుండగా, ముని పేవితామ్‌=మునులచే సేవింపబడినదియు, 
సరితామ్‌=నదులలో, (శ్రేష్టామ్‌=శేష్ట మైనదియు అగు, జాహ్నవీమ్‌=గంగను, 
దదృశు=చూచిరి. 


తా. వారు చాల దూరము ప్రయాణము చేసి, మధ్యాహ్నసమయ 
మునందు, నదులలో (శ్రేష్ట మైనదియు, మునులచే సేవింపబడినదియు అగు 
గంగను చూచిరి. 7 


మూ. తాం దృష్ట్వా పుణ్యసరిభాం హంసపారససువితామ్‌, 
బభూవుర్ముదితాః సర్వే మునయః సహరాఘవాః. 8 
ప్ర. అ. పుణ్యసలిలామ్‌=పుణ్య మైన ఉదకము కల, హంస సారససేవి 
తామ్‌=హంసలచేతను సారసపక్షులచేతను సేవింపబడిన, తామ్‌=ఆ గంగానదిని, 
దృష్టా=చూచి, సహరాఘవాః=రామునితో కూడిన, సర్వే మునయః=మును 
లందరును, ముదితాః=సంతసించినవారు, బభూవుః=అయిరి. 


తా. పుణ్య మైన ఉదకము కలదియు, హంససారసపక్టులతో కూడినదియు 
అగు ఆ గంగను చూచి, రామలక్ష్మణులును, ఆ .మునులును సంతో షించిరి. 
మూ. తస్యాస్తీరే తతశ్చక్రు స్త ఆవాసపరిగ్రహమ్‌, 

తతః స్నాత్వా యథాన్యాయం సంతర్ప్య పీతృదేవతాః. 9 

హుత్యా చైవాగ్నిహోత్రాణి ప్రాశ్య చామృతవద్దవిః, 

వివిశుర్దాహ్నవీతీ'రే శుచౌ ముదితమానసాః, .10 

విశ్వామిత్రం మహాత్మానం పరివార్య సమన్తతః. 

ప్ర అ. తతః= పిమ్మట, తే=వారు, తస్యా౯ఆ గంగానదియొక్క, తీరే=తీర 
మునందు, ఆవాసపరిగ్రహమ్‌=నివాస స్వీకారమును, చక్రుఃచేసిరి. తతః=పిమ్మట, 
స్నాత్వా=స్నానము చేసి, యథాన్యాయమ్‌=యథాశా స్త్రముగా, పీతృదేవతాః=పి 
తృదేవతలను, సంతర్ప్య=తృ ప్తిపరచి, అగ్నిహోత్రాణి హుత్వా-అన్నిహోత్రములు 
చేసి, అమృతవత్‌ =అమృతము వంటి, హవీః=హవిస్సును, _ ప్రాశ్య=భుజించి, 
ముదితమానసాః=ప్రశాంత మైన చిత్తములు కలవారై, మహాత్మానమామహాత్ము 
డైన, విశ్వామిత్రమ్‌=విశ్వామిత్రుని, సమన్తతః=నలుప్రక్కల, పరివార్య=చుట్టి, 
శుచౌ=పవిత్రమైన, జాహ్నవీతీరే=గంగానదీతీరమునందు, వివిశుః=కూర్చుండిరి. 


బాలకాండము స. 35 385 

తా. వారందరును గంగాతీరమున నివసించిరి. స్నానములు చేసి యథా 
శాస్త్రముగ పితృతర్పణములు చేసిరి. అగ్నిహోత్రములు చేసికొని అమృతతుల్య 
మగు హవిస్సును భుజించిరి. ప్రశాంతచిత్తులై, పవిత్ర మగు ఆ గంగాతీరమున 


మహాత్ము డైన విశ్వామిత్రుని పరివేష్టించి కూర్చుండిరి. 9, 10 
మూ. అథ తత్ర తదా రామో విశ్యామిత్రమథాబ్రవీత్‌. 1l 
భగవన్‌ శ్రోతుమిచ్చామి గజ్ఞాం త్రిపథగాం నదీమ్‌, 
తైలోక ౦ కథమాక్రమ్య గతా నదనదీపతిమ్‌. 12 


ప. అ. అధథై= పిమ్మట, రామః-రాముడు, తదా=అప్పుడు, తత్ర=అచట, 
విశ్వామిత్రమ్‌విశ్వామిత్రుని గూర్చి, అబవీత్‌=పలికెను. భగవన్‌ =పూజ్యుడా, 
త్రిపథగామ్‌= =మూడు మార్గములలో ప్రవహించు, గజ్బ్జాం నదీమ్‌=గంగానదిని 
గూర్చి, (థోతుమ్‌= వినుటకు, ఇచ్చామి= కోరుచున్నాను. "లైలోక్యమ్‌= =మూడు లోక 
ములను, ఆక్రమ్య=ఆక్రమించి, నదనదీపతిమ్‌=సముద్రుని గూర్చి, కథమ్‌=ఎట్లు, 
గతా=వెళ్లినది? 


తా. అంతట రాముడు అచట సుఖా సీనుడై యున్న విశ్వామిత్రునితో 
ఇట్లనెను. “పూజ్యుడా ! మూదు మార్గములందు ప్రవహించు గంగను గూర్చి 
తెలి సికొనదలచుచున్నాను. ఈ నది మూడు లోకములను ఎట్లు ఆక్రమించినది? 
ఎట్టు సముద్రములోనికి ప్రవేశించినది”. 


వి. తూర్పుగా ప్రవహించి తూర్పుసముద్రములో 'ప్రవేశించునవి నదులు. 
పశ్చిమముగా (ప్రవహించి పశ్చిమసముద్రములో (ప్రవేశించునవి నదములు. 
నదులకును నదములకును పతి సముద్రుడు. 1, 12 
మూ. చోదితో రామవాక్వేన విశ్వామిత్రో మహామునిః, 

వృద్దిం జన్మ చ గజ్ఞాయా వక్తుమేవోపచక్రమే. 13 

నా! 0౧ కా 

ప్ర. అ. రామవాశ్యేన=రాముని వాక్యముచేత, చోదితః పేరేపింపబ 
డిన, విశ్వామిత్రః మహామునిః=విశ్వామిత్రమహర్షి, గజ్బాయాః=గంగ యొక్క, 
జన్మ=పుట్టుకను, వృద్ధిం చైవృద్ధిని, వక్తుమ్‌=చెప్పుటకు, ఉపచక్రమే= ప్రారంభించెను. 

ఠా. రాము డిట్టు 'ప్రన్నింపగా విశ్యామిత్రమహాముని గంగానది ఉత్పత్తి, 
వృద్ది మొదలైన విషయములను చెప్ప మొదలిడెను. 13 
మూ. శైలేన్లో హీమవాన్నామ ధాతూనామాకరో మహాన్‌, 

తస్య కన్యాద్వయం రామ రూపేణాప్రతిమం భువి. 14 


25 


386 శ్రీమద్రామాయణము 


ప్ర, అ. రామ=రామా ! ధాతూనామ్‌=ధాతువుయొక్క, మహాన్‌ =గొప్ప, 
ఆకరః=గని యైన, హిమవాన్నామ=హిమవంతు డనెడు, శైలేన్హః=పర్వతరాజు 
ఉన్నాడు. తస్య=అతనికి, రూపేణ=రూపముచేత, భువిభూలోకమునందు, అప్ర 
తిమమ్‌=సాటిలేని, కన్యాద్వయమ్‌=కన్యాద్వ్యయము ఉన్నది. 


తా. రామా ! హిమవంతు డనెడు పర్వతరాజు ఉన్నాడు. ఆతడు 
అనేక విధము లగు ధాతువులకు గొప్ప నిధి, అతనికి ప్రపంచమునందు 
సాటిలేని సౌందర్యము గల ఇద్దరు కన్యకలు ఉన్నారు. 14 


మూ. యా మేరుదుహితా రామ తయోర్మాతా సుమధ్యమా, 
నామ్నా మనోరమా నామ పత్నీ హిమవతః (ప్రియా. 15 
ప్ర, అ. రామ=రామా ! నామ్నా= పేరుచేత, మనోరమా నామ=మనోరమ 
అను ప్రసిద్ధి గల, యా=ఏ, మేరుదు హితా=మేరుపర్వతము యొక్క కుమార్తె 
ఉన్నదో, సుమధ్యమా=అందమైన నదుము గల ఆమె, హిమవతః= హిమవంతుని 
యొక్క, (పియా=ఇష్టురాలైన, పత్నీ=భార్య. తయోః=ఆ - కన్యకల యొక్క, 
మాతాాతల్లి. 


తా. మేరుపర్వతము కుమార్తె యైన మనోరమ ఆ హిమవంతుని 


భార్య. ఆ కన్యకల తల్లి. 15 
మూ. తస్యాం గబ్షేయమభవజ్డే కష్టా హోమవతః సుతా, 
ఉమా నామ ద్వితీయాభూన్నామ్నా తస్యెవ' రాఘవ. 16 


ప్ర, అ. రామ=రామా +! ఇయమ్‌=ఈ, గజ్ఞా=-గంగ, హిమవతః= హిమవం 
తునియొక్క, జ్యేష్టా= పెద్దదైన, సుతా=కుమార్తెగా, తస్యామ్‌=మనోరమయందు, 
అభవత్‌ =జనించెను. త స్యెవ=లఅతనికే, నామ్నా= పేరుచేత, ఉమా నామ=డమ 
అను పసిది గల, దిఇతీయా=రెండవ కుమార, అభూత్‌ =జనించెను. 
(అణద్ద వీ 5 


తా. రామా! ఈ గంగ హిమవంతునకు, మనోరమయందు పెద్ద 
కుమార్తెగా జనించినది. అతనికే ఉమ రెండవ కుమార్తెగా జనించినది. 16 
మూ. అథ జ్వ్యేష్టాం సురాః సర్వే దేవతార్లచికీరయా, 

© థ a 

శైలేన్తుం వరయామాసుర్గజ్ఞాం త్రిపథగాం నదీమ్‌. 17 

జ= (య రిల 

ప్ర. అ. అథ=పిమ్మట, సర్వే ' సురాః=దేవత లందరును, దేవతార్హ 
చికీర్ణయా=దేవతల ప్రయోజనమును చేయ నిచ్చతో, త్రిపథగామ్‌=మూడు 
మార్గములలో ప్రవహించు, నదీమ్‌=నది యైన, జ్యేష్టామ్‌=పెద్ద కుమార్తె యైన, 


బాలకాండము ప. 35 387 
గజ్జామ్‌=గంగను, శైలేన్రుమ్‌ =పర్వతరాజును, వరయామాసుః=యాచించిరి. 


తా. దేవత లందరును తమ ప్రయోజనమును సాధించుకొనుటకై, 
జ్యేష్ట పుత్రికయు, మూడు మార్గములలో (ప్రవహించునదియు అగు గంగను 


తమ కిమ్మని హిమవంతుని కోరిరి. 17 
మూ. దదౌ ధర్మేణ హిమవాన్‌ తనయాం లోకపావనీమ్‌, 
స్వచ్చందపథగాం గజ్ఞాం ఖైలోక్యహితకొమ్యయా. 18 


ప్ర. అ. హీమవాన్‌ = హిమవంతుడు, ధర్మేణాధర్మబుద్ధితో, త్రైలోక్య హిత 
కామ్యయా=మూడు లోకములకు హితము చేయ వలె ననెడు అభిలాషతో, 
లోకపావనీమ్‌=లోకములను పవిత్రింపచేయునదియు, స్వచ్చన్తపథగామ్‌=తన క్రీష్ట 
మైన మార్గమున (ప్రవహించునదియు అగు, తనయామ్‌=కుమార్తె యైన, 
గబ్యామ్‌ాగంగను, దదౌ=ఇచ్చెను. 


తా. హిమవంతుడు ధర్మమును పాటించి, మూడులోకములకును 
హితము కలుగ వలె ననెడు కోరికతో, లోకములను పవిత్రింపచేయునదియు, 
స్వేచ్చానుసారముగా, ప్రవహింప సమర్హురాలును అగు తన జ్యేష్ణపు త్రి రమైన 
గంగను వారి కిచ్చెను. 18 
మూ. ప్రతిగృహ్య తతో దేవాస్ర్రిలోక హితకారిణః, : 

గజామాదాయ తేఒగచ్చన్‌ కృతార్దేనాన్తరాత్మనా. 19 

CaS ఠా అజ 

ప్ర. అ. తతణాపిమ్మట, తే దేవా=ఆ దేవతలు, త్రైలోక్య హిత 
కారిణః=మూడు లోకములకును హితము చేయబోవు వారై, గజ్ఞామ్‌=గం 
గను, ప్రతిగృహ్య= స్వీకరించి, ఆదాయ=తీసికొని, కృతార్థేన=చరితార్హ మైన, 
అన్తరాత్మనా=మనస్సుతో, అగచ్చన్‌ =చెళ్లిరి. 

తా. దేవతలు గంగను హిమవంతుని నుండి ప్రతిగ్రహించి, సఫల మైన 
కోరిక గల మనస్సుతో, ఆమెను, మూడు లోకములకును హితము చేయబోవు 


వారై, తీసుకొని వెళ్లిరి. 19 
మూ. యా చాన్యా శెలదుహితా కన్యా సీద్రఘునన్షన, 
ఉగ్రం సా వ్రతమాస్థాయ తపస్తేపే తపోధనా. 20 
ప్ర. అ. రఘునన్హ్లన=రామా ! అన్యాణమరియొక, శెలదుహితా=హి 


మవంతుని పుత్రి యైన, యా=ఏ, కన్యా=కన్య, ఆసీత్‌=ఉండెనో, సా=ఆమె, 
తపోధనా=తపోధనురాలై, ఉగమ్‌=ఉ(గ్ర మైన, (వ్రతమ్‌=[వతమును, ఆస్థాయ=ల 


388 శ్రీమద్రామాయణము 
వలంబించి, తపః౭తపస్సు, తే'పే=చేసెను. 


తా. రామా ! హిమవంతుని రెండవ కుమార్తె యైన ఉమ, తపోధను 


రాలై, ఉగ్రమైన వ్రతమును అవలంబించి తపస్సు ఆచరించెను. 20 
మూ. ఉ(గేణ తపసా యుక్తాం దదౌ శ్రెలవరః సుతామ్‌, 
రుద్రాయాప్రతిరూపాయ ఉమాం లోకనమస్కృతామ్‌. 21 


ప్ర. అ. శైలవరః హిమవంతుడు, ఉ(గ్రేణ=ఊగ్రమైన, తపసా=తపస్సుతో, 
యుక్తామ్‌=కూడినదియు, _లోకనమస్కతామ్‌=లోకములచే  నమస్కరింపబడిన 
దియు అగు, సుతామ్‌=కుమార్తె యైన, ఉమామ్‌=ఉమను, అప్రతిరూపాయాసాటి 
లేని, రుదాయ=రుదునకు, దదౌ=ఇచ్చెను. 

తా. హిమవంతుడు ఉగ్ర మైన తపస్సు చేసిన, సర్వలోకనమస్కత 
యైన కుమార్తె యగు ఉమను సాటి లేని రుద్రున కిచ్చి వివాహము చేసెను. 
మూ. ఏతే తే శైలరాజస్య సుతే లోకనమస్కృతే, 

గజ్లా చ సరితాం (శ్రేష్టా ఉమాదేవీ చ రాఘవ, 22 

ప్ర అ. రాఘవారామా ! సరితామ్‌=నదులలో, (శ్రేష్టా=శ్రేష్ట 
యైన, గజ్ఞా చాగంగయు, ఉమాదేవీ చాఉమాదేవియు, ఏతే=వీరిద్దరును, 
శైలరాజస్య=శైలరాజుయొక్క, లోకనమస్క ఎలే=లోకములచే నమస్కరింపబడిన, 
తే=ప్రసిద్ద లైన, సులే=కుమార్తెలు. 


తా. రామా ! నదులలో శ్రేష్ణరా లైన గంగ, ఉమాదేవి, వీరిరువురును 


హిమవంతుని పుత్రికలు, లోకములచే పూజింపబడిన వారు. 22 
మూ. ఏతత్తే సర్వమాఖ్యాతం యథా త్రిపథగా నరీ, 
ఖం గతా (పథమం తాత గతిం -గతిమతాం వర. 23 


ప్ర. అ. గతిమతామ్‌=అందమైన నడక కలవారిలో, వర శ్రేష్ణుడా | 
తాత=నాయనా రామా! (త్రిపథగా నదీ=మూడు మార్గము లందు సంచరించు 
గంగానది, (ప్రథమమ్‌=ముందుగా, యథా=ఏ విధముగా, ఖమ్‌=ఆకాశమును, 
గతా=పొందినదో, ఏతత్‌ =ఇది, సర్వమ్‌=అంతయు, ఆభ్యాతమ్‌=చెప్పబడినది. 


తా. అందమైన నడక గలవారిలో '(శేష్ణుడా ! రామా ! గంగానది 
మొదట ఆకాశమునకు ఎట్లు వెళ్ళినదో ఈ విషయ మంతయు చెప్పినాను. 
మూ. సైషా సురనదీ రమ్యా శైలేంద్రస్య సుతా తదా, 

సురలోకం సమారూఢా విపాపా జలవాహినీ. 24 


బాలకాండము స. 35 389 


ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకొణ్డే 
పజ్బత్రింశః సర్గః 
ప్ర, అ. రమ్యా=సుందర మైనదియు, విపాపా=పాపములు లేనిదియు, 
జలవా హినీ=జలరూపమున ప్రవహించునదియు అగు, సా ఏషా=అట్టి ఈ, శైలే 
న్తుస్యాహిమవంతుని యొక్క, సుతా=కుమార్తి, తదా=అప్పుడు, సురనదీ=సురనదిగా 
అయి, సురలోకమ్‌=స్వర్గలోకమును, సమారూఢా=ఎక్కినది. 


తా. రమ్య మైనదియు, పాపరహితయు అగు ఆ హిమవత్ను త్రిక జల 
రూపమున (ప్రవహించుచు, అపుడు స్వర్గమును అధిరోహించి సురనది యైనది. 


“బాలానందినోయను ఢ్రీముద్రామాయణాంధ వ్యాఖ్యానమునందు బాలకాండలో 
ముప్పది యైదవ నధ్గ సమాప్తము. 


అథ షట్తింశః సర్గః 


[దేవతలు పార్పతీశివుల రతి క్రీడలకు విఘము కలిగింపగా పార్పతి 
దేవతలకును, భూదేవికిని శాపము నిచ్చుట.] 


మూ. ఉక్తవా శే మునౌ తస్మిన్నుభౌ రాఘవలక్ష్మణా, 
ప్రతినన్ల్య కథాం వీరావూచతుర్మునిపుజ్ణవమ్‌. l 
ప్ర. అ. తస్మిన్‌ =ఆ, మునౌ=ముని, ఉక్తవా క్యే=చెప్పబడిన వాక్యము కలవా 
డగుచుండగా, వీరౌ=వీరు లైన, రాఘవలక్ష్మణౌ=రామలక్ష్మణులు, ఉభౌ=ఇరువు 
రును, కథామ్‌=కథను, (ప్రతినన్హ్య=అభినందించి, మునిపుజ్ఞవమ్‌=ఆ ముని శ్రేష్ణని 
గూర్చి, ఊచతుః=పలికిరి. 


తా, విశ్వామిత్రుని వాక్యము విని రామలక్ష శకులు ఆ కథను మెచ్చుకొని, 
ఆ మునిపుంగవునితో ఇట్లు పలికిరి. 1 


మూ. ధర్మయుక్తమిదం బ్రహ్మన్‌ కథితం పరమం త్వయా, 

దుహితుః శైలరాజస్య జ్యేష్ణాయా వక్తుమర్లసి. 2 

విస్తరం విస్తరజ్ఞో2_ సి దివ్యమానుషసంభవమ్‌. 

ప్ర. అ. (బ్రహ్మన్‌=ఓ (బ్రహ్మర్షీ ! ధర్మయుక్తమ్‌=ధర్మముతో కూడిన, 
పరమమ్‌=ఉత్తమ మైన, ఇదమ్‌=ఇది, త్వయా=నీచేత, కథితమ్‌=చెప్పబడినది. 
శైలరాజస్య= హిమవంతునియొక్క, జ్యేష్టాయాః దుహితుః= పెద్ద కుమార్తెయొక్క, 
దివ్యమానుషసంభవమ్‌=దేవలో కమునందును, మనుష్యలోకమునందును జరిగిన, విస్త 
రమ్‌=కథా విస్తరమును, వక్తుమ్‌=చెప్పుటకు, అర్లసి-తగి ఉన్నావు. విస్తరజ్ఞ =కథా 
విస్తరములు తెలి సినవాడవుగా, అసి=అయి ఉన్నావు. 

తా. మునీంద్రా | ధర్మయుక్త మైన ఈ ఉత్తమకథను చెప్పినావు. 
హిమవంతుని పెద్ద కుమార్తెకు సంబంధించిన, దేవలోకమనుష్యలోకములలో 
జరిగిన కథను సవిస్తరముగ చెప్పుము. నీవు కథావిస్తరములు తెలిసినవాడవు 
కదా. 2 


మూ. (త్రీన్‌ పథో హేతునా కేన షావయేల్లోకపావనీ. 3 
కథం గజ్ఞా త్రిపథగా విశ్రుతా సరిదుత్తమా, 


బాలకాండము స. 36 391 
త్రిషు లోకేషు ధర్మజ్ఞ కర్మభిః కై: సమన్వితా. 4 
ప్ర. అ. లోకపావనీ=లోకములను ఫవిత్రింపచేయు గంగ, కేన హేతునా=ఏ 

కారణముచేత, |త్రీన్‌=మూడు, పథః=మార్గములను, ప్లావయేత్‌=ఉదకముచే నింపి 

నది ? ధర్మజ్ఞ=ధర్మ ములను ఎరిగినవాడా ! తిపథగా౭మూడు మార్గములందు 

(ప్రవహించు, గజ్ఞాగంగ, 'కై=ఏ, కర్మ భిః=కర్మ లతో, అన్వితా=కూడినదై, త్రిషు 

లోకేషుమూడు లోకములలో, సరిదుత్తమా=నదులలో ఉత్తమ మైనదిగా, 

విశుతా=ప్రసిద్ధ మైనది ? | 
తా. లోకపావని యైన గంగ ఏ కారణముచేత మూడు మార్గములలో 
ప్రవహించుచున్నది ఓ ధర్మజ్ఞడా | (త్రిపథగ యైన ఈ గంగ, ఏ కర్మలను 

పట్టి, మూడు లోకములలో ఉత్తమనది యని ప్రసిద్ధి పాందినది ? 3,4 

మూ. తథా బ్రువతి కాకుత్హ్రే విశ్వామిత్రస్తపోధనః, 
నిఖిలేన కథాం సర్వా మృష్షిమధ్యే న్యవేదయత్‌. ర్‌ 
ప్ర. అ. కాకుళ్ణేైరాముడు, తథా=ఆ విధముగా, (బ్రువతి=పలుకు 

చుండగా, తపోధనః=తపస్సే ధనముగా గల విశ్వామిత్రుడు, సర్యామ్‌=సమస్త 
మైన, కథామ్‌=కథను, నిఖిలేన=పూర్తిగా,  బుషిమధ్యైబుషులమధ్యయందు, 
న్యవేదయత్‌ =తెలి పెను. 


తా. రాముని మాటలు విని విశ్వామిత్రమహర్షి ఆ కథ నంతను 


సంపూర్ణముగా, బుషులమధ్యయందు చెప్పెను. 5 
మూ. పురారామ కృతోద్వాహో నీలకణ్లో మహాతపాః, 
దృష్ట్వా చ స్ప్పృహయా దేవీం మైథునాయోపచక్రమే. 6 


ప్ర. అ. రామ=రామా | పురా=పూర్వము, కృతోద్వాహః=చే సికొనబడిన 
వివాహము గల, మహాతపాఃమహాతపఃశాలి యైన, నీలకణ్బః=శివుడు, దేవీమ్‌= 
దేవిని దృష్టా=చూచి, స్పృహయా=ఆసక్తితో, మైథునాయ=మైథునమునకు, 
ఉపచక్రమే= ప్రారంభించెను. 


తా. రామా ! మహాతపఃశాలి యగు ఈశ్వరుడు పూర్వము వివాహము 


చేసికొని, దేవిని చూచి, అత్యాసక్తితో మైథునమునకు ఉపషక్రమించెను. 6 
మూ. శితికణ్ణస్య దేవస్య దివ్యం వర్షశతం గతమ్‌, 
న చాపి తనయో రామ తస్యామా సీత్సరంతప. 7 


ప్ర. అ. పరంతపశత్రువును పీడించు, రామెరామా ! దేవస్యైదేవు 


392 శ్రీమద్రామాయణము 


డైన, శితికంఠస్య=ఈశ్వరునకు, _ దివ్యమ్‌=దివ్య మైన, వర్షశతమ్‌=సంవత్సర 
ముల శతము, గతమ్‌=కడచినది. అపిచాఅయినను, తస్యామ్‌=ఆమెయందు, 
తనయః=కుమారుడు, న అసీత్‌ =పుట్టలేదు. 

తా. ఈశ్వరు డీ విధముగ క్రీడించుచుండగా నూరు దివ్య వర్షములు 
కడచిపోయినవి. కాని ఆ దేవియందు కుమారుడు జనించలేదు. 7 


మూ. తతో దేవాః సముద్విగ్నాః పితామహపురోగమాః, 
యదిహోత్పద్యతే భూతం క స్తత్స్రతిస హిష్యతే. 8 
ప్ర. అ. తతణాపిమ్మట, పితామహపురోగమాః=బ్రహ్మ మొదలైన,; 
దేవాః=దేవతలు, ఇహ=ఈ దేవియందు, యత్‌=ఏ, భూతమ్‌= ప్రాణి, ఉత్ప 
ద్యతే=పుట్టునో, తల్‌ =దానిని, కః=ఎవడు, (ప్రతిస హిష్యతే=స హింపగలడు అని, 
సముద్విగ్నాః౭కలత చెందిరి. 


తా. “ఈ దేవియందు పుట్టబోవు భూతమును ఎవ్వడైన సహింపగలడా?” 


అని (బ్రహ్మదేవుడు మొదలైన దేవత లందరును కలత చెందిరి. 8 
మూ. అభిగమ్య సురాస్సర్వే ప్రణిపత్యేదమబ్రువన్‌, 
దేవదేవ మహాదేవ లోకస్యాస్య హితే రత. 9 


సురాణాం ప్రణిపాతేన ప్రసాదం కర్తుమర్హసి. 

ప్ర అ. సురాః=దేవతలు, సర్వే=అందరును, అభిగమ్య= ఈశ్వరుని 
వద్దకు వెళ్లి, (ప్రణిపత్య=నమస్కరించి, ఇదమ్‌=ఈ వాక్యమును, అ(బువన్‌ =పలికిరి. 
దేవదేవ=దేవతలకు దేవుడా ! అస్య=ఈ, లోకస్య=లోకముయొక్క, హితే=హీ 
తమునందు, రతా=ఆసక్తుడా ! మహాదేవామహాదేవుడా ! సురాణామ్‌=దేవతల 
మైన మా యొక్క, ప్రణిపాతేనానమస్కారముచేత, 'ప్రసాదమ్‌=అనుగ్రహమును, 
కర్తుమ్‌=చేయుటకు, అర్ల సి=తగియున్నావు. 


తా ఈ లోకమునకు హితము చేయుటయందు ఆసక్తి గల, 
దేవాధిదేవుడ వైన మహాదేవా ! దేవతలము మేము నమస్కరించుచున్నాము; 


అనుగ్రహింపుము. 9 
మూ. న లోకా ధారయిష్యన్సి తవ తేజః సురోత్తమ. 10 
బ్రాహ్మేణ తపసా యుక్తో దేవ్యా సహ తపశ్చర, 
త్రైలోక్య హితకామార్హం తేజస్తేజసి ధారయ. 1 


ప్ర. అ. సురోత్తమ=ఓ దేవత్మాశ్రేష్ణుడా ! తవానీయొక్క, లేజః=లేజ 


బాలకాండము స. 36 393 


స్సును, లోకాః=లోకములు, న ధారయిష్యన్తి=ధరింపజాలవు. (బాహ్మేణ=వేదోక్త 
మైన, తపసా=తపస్సుతో, యుక్తః=కూడినవాడవై, దేవ్యా సహ=పార్వతితో 
గూడ, తపః=తపస్సును, చరాచేయుము. త్రైలోక్య హితకామార్ధమ్‌ = తైలోక్యము 
యొక్క హితమునందు కోరికతో, లేజః=తేజస్సును, తేజసి=తేజస్సునందు, 
ధారయ=నిలుపుము. 

తా. ఓ సురోత్తమా ! నీ తేజస్సును లోకములు ధరింపజాలవు. దేవితో 
కూడ వేదోక్తప్రకారమున తపస్సు చేయుము. తేజస్సును నీ తేజస్సునందే 
ధరించి మూడు లోకములకును హితము చేకూర్చుము. 10, 11 
మూ. దేవతానాం వచః శ్రుత్వా సర్వలోకమ హేశ్వరః, 

బాఢమిత్య|బ్రవీత్సర్యాన్‌ పునశ్చేదమువాచ హ, 12 

ప్ర అ. సర్వలోకమ హేశ్వరః=ఆ సర్వలోక ప్రభువు, దేవతానామ్‌=దేవ 
తలయొక్క, వచఃవాక్యమును, శుత్వాావిని, బాఢమ్‌=తప్పక అట్లే అగుగాక, 
ఇలి=అని, అ(బవీత్‌ =పరి కెను. పునశ్చ=మరల, ఇదమ్‌=ఈ వాక్యమును, ఉవాచ 
హ=పలికెను. 

తా. ఆ' సర్వలోకమ హేశ్వరుడు దేవతల వాక్యము విని తప్పక అటులనే 
అగుగాక అని పలికి మరల ఇట్లనెను. 12 
మూ. ధారయిష్యామ్యహం తేజస్తేజ స్యేవ సహోమయా, 

'త్రిదశాః పృథివీ చైవ నిర్వాణమధిగచ్చతు. 13 

ప్ర. అ. ఉమయా సహవ=ఉమాదేవితో గూడ, అహమ్‌ానేను, లేజః=లే 
జస్సును, తేజ స్యేవ=తేజస్సునందే, ధారయిష్యామి=ధరించగలను. (త్రిదశాః=దేవత 
లును, పృథివీ చైవ=భూమియు, నిర్వాణమ్‌=సుఖమును, అధిగచ్చతు=పొందుగాక. 

తా. ఉమాసహితుడ నైన నేనునా తేజస్సును (రేతస్సును) లేజస్సునందే 
(నా శరీరమునందే) ధరించెదను. దేవతలును, పృథివియు భయపడకుందురు 
గాకు 13 
మూ. యదిదం క్షుభితం స్థానాన్మమ తేజో హ్యనుత్తమమ్‌, 

ధారయిష్యతి కస్తన్మే బ్రువన్తు సురసత్తమాః, 14 

ప్ర. అ మమ=నా యొక్క, అనుత్తమమ్‌= శేష మైన, యత్‌=ఏ, 
ఇదమ్‌=ఈ, తేజః తేజస్సు, స్లానాత్‌=స్వస్తానము నుండి, కుభితమ్‌=క్షోభిం 

ధ్‌ మా అ యి 

పచేయబడినదో, తత్‌ాదానిని, కఖణాఎవదు, ధారయిష్యతి=ధరించగలడు ? 


394 శ్రీమద్రామాయణము 
సురసత్తమాఃదేవతా(శ్రేష్టులారా ! మే=నాకు, బ్రువన్తు=చెప్పుదురు గాక, 

తా. దేవతలారా ! స్వస్థానమునుండి చలించిన నా యీ శ్రేష్ట మైన 
లేజస్సును ఎవరు ధరింతురో చెప్పుడు. 14 
మూ. _ ఏవముక్తా: సురాస్సర్వే ప్రత్యూచుర్యషభధ్యజమ్‌, 

ల | 5 < 

యత్తేజః క్షభితం హ్యేతత్తద్దరా ధారయిష్యతి. 15 

ప్ర అ ఏవమ్‌=ఈ విధముగా, ఉక్తాః=పలకబడిన, సురాః=దేవతలు, 
సర్వే=అందరును, వృషభధ్వజమ్‌=వృషభము ధ్వజమునందు గల ఈశ్వరుని గూర్చి, 
(పత్యూచుః=తిరిగి పలికిరి. యత్‌=ఏ, తేజః=లతేజస్సు, క్షుభితమ్‌=చలించినదో, 
తత్‌ =దానిని, ధరా=భూమి, ధారయిష్యతి=ధరించగలదు. 


తొ. ఆ మాటలు విని దేవతలు ఈశ్వరునితో ఇట్లు అనిరి -- “చలించిన 
తేజస్సును భూమి ధరించగలదు.” 15 


మూ. ఏవముక్తః సురపతిః [పముమోచ మహీతలే, 
తేజసా పృథివీ యేన వ్యాప్తా సగిరికొననా. 16 
ప్ర. అ. ఏవమ్‌=ఈ విధముగ, ఉక్తఃాపలకబడిన, సురపతిః=మ హేశ్వరుడు, 
యేన=ఏ, తేజసా=లతేజస్సు చేత, సగిరికాననా=పర్వతములతోడను అడవులతోడను 
గూడిన, పృథివీ=భూమి, వ్యాప్తా=వ్యాపింపబడినదో, అట్టి తేజస్సును, మహీతలే= 
భూమియందు, ప్రముమోచావిడచెను. 


తా. దేవతలు చెప్పిన విధముగ మహేశ్వరుడు తేజస్సును భూమిపై 
విడువగా అది పర్వతారణ్యాదులతో సహా భూమిపై అంతటను వ్యాపించెను. 


మూ. తతో దేవాః పునరిదమూచుశ్సాథ హుతాశనమ్‌, 
ప్రవిశ త్వం మహాతేజో రౌద్రం వాయుసమన్నితః. 17 


ప్ర. అ. తతణఆ కారణమువలన, అధథ= పీమ్మట, దేవాః=దేవతలు, 
పునః=మరల, హుతాశమ్‌=లగ్నిని, ఇదమ్‌=ఈ వాక్యమును, ఊచుఃఖాపలికీరి. 
త్వమ్‌=నీవు, వాయుసమన్వితః=వాయువుతో కూడినవాడవై, రౌద్రమ్‌=రుద్రుని 
సంబంధ మైన, మహాతేజః=గొప్ప తేజస్సును, ప్రవిశప్రవేశించుము. 

తా. అది చూచి దేవతలు “వాయువుతో కూడినవాడచై ఈ ఈశ్వర 
తేజస్సులో ప్రవేశించుము” అని అగ్నిని ఆదేశించిరి. 17 


మూ. తదగ్నినా పునర్య్యాప్తం సంజాతః శ్వే తంతులో 


దివ్యం శరవణం వైవ పావకాదిత్యసంనిభ 18 


బాలకాండము స. 36 395 


యత్ర జాతో మహాతేజా కార్తి కేయో౭_గ్నిసంభవః. 


ప్ర. అ. Me వ్యాప్తమ్‌=వ్యాప్త మైన, తత్‌=ఆ తేజస్సు, 
పునః=మరల, శ్వేతపర్వతః=తెల్లని పర్వతముగా, సంజాతః౭అయినది. పావ 
కాదిత్యసంనిభమ్‌=అగ్నితోడను ఆదిత్యునితోడను సమాన మైన, దివ్యమ్‌=దివ్య 
మైన, శరవణం వైవాటెల్లుగడ్డి వనము గాను, అయినది. యత్ర=దేనియందు, 
మహాతేజాః=గొప్ప తేజస్సు కలవాడును, అగ్నిసంభవః=లగ్ని నుండి పుట్టినవాడును 
అగు, కార్తి కేయః=కృత్తికాకుమారు. డైన కుమారస్వామి, జాతః=పుట్టనో. 

తా ఆ లేజస్సు అగ్నిచేత వ్యాప్తమై శ్వేతపర్వతముగ అయినది. 
అచటనే అగ్య్నాదిత్యులతో సమాన మైన, దివ్య మైన, శరవణము కూడ 
బయలుదేరినది. దానియందే మహాలేజఃశారియు, అగ్నినుండి పుట్టిన వాడును, 
కృత్తికల కుమారుడును అగు కుమారస్వామి జనించెను. 


వి. కుమారస్వామి అగ్నిచే ధరింపబడిన మ హేశ్వరతేజస్సు నుండి 
పుట్టుటచే 'అగ్నిసంభవః' అనియు, కృత్తికలు పెంచుటచే 'కార్తికేయః' అనియు 
చెప్పబడినాడు. 18 
మూ. అథోమాం చ శివం చైవ దేవాః సర్షిగణాస్తదా, 

పూజయామాసురత్యర్హం సుప్రీతమనసస్త త: 19 

ప్ర అ. అథాఅటు పిమ్మట, సర్షిగణాః= బుషులగణములతో కూడిన, 
'దేవాః= =దేవతలు, తతః= అట్లు జరుగుటవలన, సు పీతమనసః= చాల సంతోషించిన 


మనస్సులు కలవారై, తదా= అప్పుడు, ఉమాం చాఉమాదేవిని, శివం వైవ=శివుని, 
అత్యర్ధమ్‌=మిక్కిలి, పూజయామాసుః=పూజించిరి. 

తా. పిమ్మట దేవతలును, మహర్షులును చాల సంతసించినవారై 
ఉమాదేవిని, పరమేశ్వరుని ఎక్కువగా _ పూజించిరి. 19 
మూ. అథ శైలసుతా రామ త్రిదశానిదమటబ్రవీత్‌ ; 

సమన్యురశపత్సర్వాన్‌ క్రోధసంరక్తలోచనా. 20 

ప్ర. అ. రామ=రామా ! అథాపిమ్మట, శైలసుతా=ఉమాదేవి, సమన్యుః= 
కోపముతో కూడినదై, త్రిదశాన్‌=దేవతలను గూర్చి, ఇదమ్‌=ఈ వాక్యమును, 
అబవీత్‌ =పలి కెను, క్‌ కోధసంరక్తలో చనా క్రో ధము చేత ఎజ్జ నైన నేత్రములు 
కలదై, సర్వాన్‌ =అందరిని, అశపల్‌ =శపించెను. 


తా. రామా ! ఉమాదేవి కోపించినదై, ఎజ్జబడిన న్మేత్రములతో, దేవతల 


396 శ్రీమదామాయణము 
నందరిని శపించుచు ఇట్లు పలికెను. 20 
మూ. యస్మాన్నివారితా చైవ సంగతిః పుత్రకామ్యయా, 

అపత్యం స్వేషు దారేషు తస్మాన్నోత్సాదయిష్యథ. 21 

ప్ర. అ. యస్మాత్‌ =ఎందువలన, పుతకామ్యయా=పుత్రుడు కావలె నను 
కోరికతో, సంగతిః=మేము చేయుచున్న సంగమము, నివారితా=నివారింపబడి 
నదో, తస్మాత్‌ =ఆ కారణమువలన, స్వేషు=తమ, దారేషు=భార్యల యందు, 
అపత్యమ్‌=సంతానమును, నోత్సాదయిష్యథ=పుట్టింపకుందురుగాక. 

తా. “పుత్రుడు కావలె నను కోరికచే మేమిరువురము చేయుచున్న 
సంభోగమునకు అడ్డు తగిలినారు గాన మీకు మీ భార్యలయందు సంతానము 
కలుగుకుండుగాక.” 21 
మూ. అద్యప్రభృతి యుష్మాకమప్రజాః సన్తు పత్నయః, 22 

ఏవముక్త్వా సురాన్‌ సర్వాన్‌ శశాప పృథివీమపి. 

ప్ర. అ. అద్యప్రభృతి=నేడు మొదలు, యుష్మాకమ్‌=మీయొక్క, పత్నయః= 
భార్యలు, అప్రజాః౭సంతానము లేనివారుగా, సన్తు=అగుదురుగాక, సర్వాన్‌ 
సురాన్‌=అందరు దేవతలను, ఏవమ్‌=ఇట్లు, ఉక్తా పలికి, పృధథివీమ పి=భూమిని 
కూడ, శశాప=శ పించెను. 

తా. “నేడు మొదలు మీ భార్యలకు సంతానము కలుగుకుండుగాక” 
దేవతల నందరిని ఈ విధముగ శపించి, ఉమాదేవి పృథివిని గూడ ఇట్లు 


శపించెను. 22 
మూ. అవనే నైకరూపా త్వం బహుభార్యా భవిష్యసి. 23 
నచ పుత్రకృతాం (ప్రీతిం మత్కోంధకలు షీకృతా, 
ప్రాప్య్యసి త్వం సుదుశ్మేధే మమ పుత్రమనిచ్చతీ. 24 


ప్ర. అ. అవనే=ఓ భూమీ ! త్వమ్‌=నీవు, నైకరూపా=అనేక రూపములు 
గలదానబై, బహుభార్యా=చాలామందికి భార్యవు, భవిష్యసి=కాగలవు. సుదు 
ర్మేధే=చాల చెడ్డబుద్ధి కలదానా ! మమానాకు, పుత్రమ్‌=పుత్రుడు_ కలుగుటకు, 
అనిచ్చతీ=ఇష్టపడని, త్వమ్‌=నీవు, మత్రోధకలు షీకృతా=నా యొక్క (కోధముచేత 
పీడితురాలవై, పుత్రకృతామ్‌=-పుత్రులవలన కలుగు, ప్రీతిం చాఆనందమును 
గూడ, న ప్రాప్ఫ్యసి=పొందవు. 


తా. “ఓ భూమీ ! నీవు అనేక రూపములు కలదానవు 


బాలాకాండము స. 36 397 


గాను, అనేకులకు భార్యవుగాను అగుదువుగాక. చాల చెడ్డబుద్ధి గలదానా |! 
నాకు పుత్రుడు జనించుటకు ఇష్టపడని నీవు నా కోపమునకు ఫలితముగా, 
పుత్రానందమును పొందకుందువుగాక.” 23, 24 


మూ. తాన్‌ సర్వాన్‌ వ్రీళితాన్‌ దృష్ట్వా సురాన్‌ సురపతిస్తదా, 
గమనాయోపచక్రామ దిశం వరుణపాలితామ్‌. 25 


ప్ర. అ. సురపతిః=మ హేశ్వరుడు, తదా=అప్పుడు, వ్రీడితాన్‌ = సిగ్గుచెందిన, 
తాన్‌=ఆ, సర్వాన్‌=సమస్త మైన, సురాన్‌=దేవతలను, దృష్టా 3=చూచి, వరుణపాలి 
తామ్‌=వరుణునిచే పాలింపబడిన, దిశమ్‌=దిక్కును గూర్చి, గమనాయ=వెళ్లుటకు, 
ఉపచక్రామాఉపక్రమించెను. 


తా. అపుడు మహేశ్వరుడు సిగ్గుచెందిన సురుల నందరిని చూచి, 
అచటి నుండి పశ్చిమదిక్కు వైపు వెళ్లుటకు బయలుదేరెను. 25 


మూ. స గత్వా తప అతిష్టత్సార్భ్వే తస్యోత్తరే గిరేః 

హిమవత్ర్రభవే శృజ్లే దేవ్యా సహ మహేశ్వరః, 26 

ప్ర అ సః=ఆ, మ హేశ్వరః=మ హేశ్వరుడు, గత్వా-పశ్చిమము._ వైపు 
వెళ్లి తస్య=ఆ, గిరేః? హిమవత్సర్వతముయొక్క, ఉత్తరే=ఉత్తరము నందున్న, 
పార్మే ఛఫెపార్య్యమునందు, హిమవత్ర్రృభచే= హిమవత్సర్వ తము నందు పుట్టిన, 
శృజ్లే=ణిఖరమునందు, దేవ్యా సహ=ఉమాదేవితో గూడ, తవః=తపస్సును, 
అతిష్టత్‌ =చేసెను, 

తా. మ హేశ్వరుడు హిమవత్సర్వతమునందే పశ్చిమదిక్కుగా వెళ్లి ఆ 
హిమవత్సర్వతము  ఉత్తరపార్శ్యతమునం దున్న గిఖరముపై, ఉమాసమేతుడై 
తపస్సు చేసెను. 26 
మూ. ఏష తే విస్తరే రామ శైలపుత్రా నివేదిత, 

గజ్ఞాయాః ప్రభవం చైవ శృణు మే సహ లక్ష్మణః. 27 

ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాడ్డే 
షట్రింశః సర్గః, 


ప్ర. అ. రామారామా ! శైలపుత్యాః= ఉమాదేవికి సంబంధించిన, 
ఏషః=ఈ, విస్తరఃణ=కథావిస్తరము, తే=నీకు, కథితః=చెప్పబడినది. గజ్ఞాయాఃాగంగ 


398 శ్రీమద్రామాయణము 


తా. రామా ! ఉమాదేవికి సంబంధించిన కథ చెప్పితిని. ఇపుడు 
నీవును, లక్ష్మణుడును, గంగాప్రభావమును వినుడు. 27 


“బాలాన్ద్రూని” యను శ్రుమదామాయణాంధవ్యాఖ్యానమునందు బాలకాండలో 
ముప్పదియారవ నర్గ నమాస్తము. 


అథ సప్తత్రింశః సర్గః 


(గంగనుండి కొర్తి కేయుడు జనించుట.] 


ర్ట 


తప్యమావే తపో దేవే దేవాః సర్షిగణాః పురా, 

సేనాపతిమభీప్పన్తః పితామహముపాగమన్‌. క 1 
ప్ర. అ. పురా=పూర్వము, దేవే=పరమేశ్వరుడు, తపః తప్యమౌనే=త 
పస్సు చేయుచుండగా, సర్షిగణాణాబు షిగణములతో కూడిన, దేవాః=దేవతలు, 


క$కేనాపతిమ్‌ = సేనాపతిని, ఆధీప్పన్తః= కోరుచున్నవారై, పితామహమ్‌= =బ్రహ్మ దేవుని, 
ఉపాగమన్‌=సమీ పించిరి. 


తా. పూర్వము ఈ విధముగ పరమేశ్వరుడు తపస్సు చేయుచుండగా, 
దేవతలును, బుషులును, సేనానాయకుడు కావలె నని కోరుచు (బ్రహ్మదేవుని 
వద్దకు వెళ్లిరి. స 1 
మూ. తతో౭_(బ్రువన్‌ సురాః సర్వే భగవన్తం పితామహమ్‌్‌, 

ప్రణిపత్య సురాః సర్వే సేన్నా: పాగ్నిపురోగమాః. 2 

ప్ర. అ. తతః= పిమ్మట, "సేన్హాః=ఇంద్రునితో కూడినవారును, అగ్నిపు 
రోగమాః=అన్ని ఎదుట కలవారును అగు, సురాకాదేవతలు, సర్వే=అందరును,. 
భగవన్తమ్‌=భగవంతుడైన, పితామహమ్‌=బ్రహ్మదేవుని, (ప్రణిపత్య=నమస్కరించి, 
అబువన్‌ =పలికిరి. 


తా, అగ్నిని ముందు ఉంచుకొని వెళ్లిన ఆ ఇంద్రాదిదేవత లందరును 
బ్రహ్మదేవునకు నమస్కరించి ఇట్లు పలికిరి. 2 
మూ. యో నః పేవాపతిగ్రేవ దత్తో భగవతా పురా, 

తపః పరమమాస్తాయ తప్యతే స్మ సహోమయా. 3 

ప్ర అ, 'దేచూ వో. ! భగవతా=భగవంతుడ వైన నీచేత, పురా= పూర్వము, 
నః=మాకు, యః=ఏ, పేనాపతిః=ే సనాపతి, దత్తః= =ఇవ్వబడినాడో, అతడు, ఉమయా 


హ=ఉమాదేవితో కూడ, పరమమ్‌=గొప్ప, తపః=తపస్సును (నియమమును), 
కు తప్యతే=తపస్సు చేయుచున్నాడు. 


400 శ్రీమద్రామాయణము 


తా. పూర్వము నీవు మాకు సేనాపతిగా ఇచ్చిన మహేశ్వరుడు 
ఉమాదేవితో కూడ గొప్పనియమము _ నవలంబించి తపస్సు చేయుచున్నాడు. 
మూ. యదత్రానన్తరం కార్యం లోకానాం హితకామ్యయా, 

ఆ 9 ఖ్‌ త్న ఖే 

సంవిధత్స్వ విధానజ్ఞ త్వం బా నః పరమా గతిః. 4 


ప. అ."“విధానజ్ఞాఉపాయములు తెలిసిన ఓ పితామహా ! లోకా 
నామ్‌=లోకములయొక్క, _హితకామ్యయా= హితమునందు కోరికచే, అత్ర=ఈ 
విషయమున, అనన్తరమ్‌=దీని తరువాత, యత్‌=ఏది, కార్యమ్‌చేయదగినదో, 
దానిని, సంవిధత్స గ(ెచేయుము. త్వమ్‌=నీవు, నః=మాకు, పరమా=గొప్పదైన, 
గతిః హి=గతి కదా. 


తా. ఈ విషయమున లోకక్ష్తేమముకొరకై ఇపు డేమి చేయవలెనో అది 
చేయుము. తగు ఉపాయములు నీకే తెలియును. మాకు శరణము నీవే 
గదా ? 4 


మూ. దేవతానాం వచః శ్రుత్వా సర్వలోక పితామహః, 
సాన్త్వయన్మధు రైర్యాక్యెస్త్రిదశానిదమబ్రవీత్‌ . ర్‌ 
ప్ర. అ. సర్వలోకపితామహః=సమస్తలోకములకును పితామహుడైన 
బ్రహ్మదేవుడు, దేవతానామ్‌=దేవతలయొక్క, వచః=వాక్యమును, (శ్రుత్వా౭విని, 
మధురైః౭మధురములైన, _వాక్యెఃణవాక్యములచేత, త్రిదశాన్‌=ఆ దేవతలను, 
సాన్త్యయన్‌=ఓదార్చుచు, ఇదమ్‌=ఈ వాక్యమును, అ(బవీత్‌=పలి కెను, 


తా. దేవతల వాక్యము విని పితామహుడు వారిని మధురములైన 
మాటలచే ఓదార్చుచు ఇట్లు పలికెను. ర్‌ 


మూ. శైలపుత్రా యదుక్తం తన్న ప్రజాస్యథ పత్నిషు, 
త జ్య జ 
తస్యా వచనమక్షిష్టం సత్యమేతన్న సంశయః. 6 
ప్రై అ. యత్‌=ఎందువలన, శైలప్పుత్రా=ఉమాదేవిచేత, ఉక్తమ్‌- 
చెప్పబడినదో, తత్‌=ఆ కారణమువలన, పత్నిషు= భార్యలయందు, న 
(ప్రజాస్యథ=సంతానమును కనజాలరు, తస్యాః=ఆమెయొక్క, వచనమ్‌=వాక్యము, 


అక్షిష్టమ్‌=బాధింపబడనిది. ఏతత్‌ =ఇది;, సత్యమ్‌=సత్యము. సంశయః=సంశయము, 
న=లేదు. 


తా. ఉమాదేవి చెప్పిన విధముగ మీకు మీ భార్యలయందు పుత్రులు 
పుట్టరు. ఆమె మాటకు అద్దు లేదు. ఇది సత్యము. సందేహము లేదు. 6 


బాలకాండము స. ౩7 401 


మూ. ఇయమాకాశగా గజ్ఞా యస్యాం పుత్రం హుతాశనః, 
జనయిష్యతి దేవానాం సేనాపతిమరిన్లమమ్‌. 7 


ప్ర అ. యస్యామ్‌=ఏ గంగయందు, హుతాశనఃఅగ్ని, అరిందమమ్‌= 
శత్రువును నశింపచేయు, దేవానామ్‌=దేవతలయొక్క, సేనాపతిమ్‌= సేనాపతియైన, 
పుత్రమ=పుత్రుని, జనయిష్యతి=పుట్టింపగలడో, ఇయమ్‌=అట్టి, ఆకాశగా=ఆకాశ 
మునందు ప్రవహించు చున్న, గజ్ఞాగంగ ఉన్నది. 


తా. ఆకాశమునందు ప్రవహించు ఈ గంగ ఉన్నది కదా. ఈమె 
యందు అగ్నిదేవుడు, దేవతలకు సేనాపతియై శత్రుసంహారము చేయు పుత్రుని 


పుట్టించును. 7 
మూ. జ్యేష్టా శైలేన్తాతనయా మానయిష్యతి తత్సుతమ్‌, 
ఉమాయాస్తదృహువుతం భవిష్యతి న సంశయః. 8 


ప్ర. అ. జ్యేష్టా=పెద్దదైన, శైలేంద్రతనయా=శైలరాజదు హిత, తత్సు 
తమ్‌=ఆ అగ్నియొక్క కుమారుని, మానయిష్యతి=అంగీకరింపగలదు. తత్‌ =అది, 
ఉమాయాః=ఉమకు, బహుమతమ్‌=చాల ఇష్టమైనది, భవిష్యతి=కాగలదు. సంశయః= 
సంశయము, నాలేదు. 

తా. హిమవంతుని జ్యేష్పపుత్రి యైన గంగ లగ్నిదేవునినుండి ఆ 
గర్భమును స్వీకరంచును. ఇది యంతయు ఉమకు కూడ అంగీకారయోగ్య 
మగును. సందేహము లేదు. 8 


మూ. తచ్చుత్వా వచనం తస్య కృతార్థా రఘునన్లన, 
ప్రణిపత్య సురాః సర్వే పితామహమపూజయన్‌. 9 
ప్ర. అ. రఘుసన్తన=రామా ! సురాః=దేవతలు, సర్వే=అందరును, తస్య= 
అతనియొక్క, తత్‌=ఆ, వచనమ్‌=వాక్యమును, శుత్వాావిని, కృలార్జాఃకృతార్జులై, 
పితామహమ్‌= బ్రహ్మ దేవుని, (ప్రణిపత్య=నమస్కరించి, అపూజయన్‌ =పూజించిరి. 


తా. రామా! ఆ దేవత లందరును (బ్రహ్మదేవుని వాక్యము విని, 
సఫలీకృతమనోరథులై, ఆయనకు నమస్కరించి పూజించిరి. 9 


మూ. తే గత్వా పర్వతం రామ కైలాసం ధాతుమణ్ణితమ్‌, 
అగ్నిం నియోజయామాసుః పుత్రార్థం సర్వదేవతాః, 10 


ప్ర. అ. లే=ఆ, సర్వదేవలాః=దేవతలందరును, ధాతుమణ్ణితమ్‌=ధాతువు 
లచే అలంకరింపబడిన, కైలాసం పర్వతమ్‌=కైలాసపర్వతమును గూర్చి, గీత్వా=వెళ్లి, 


౧R 


402 శ్రీమద్రామాయణము 
పుత్రార్థమ్‌=పుత్రునికొర కై, అగ్నిమ్‌=అగ్ని దేవుని, నియోజయామాసుః=ఆజ్ఞా పించిరి, 


తా. దేవతలందరును ధాతువులచే అలంకృత మగు కైలాసపర్వతమునకు 


పోయి, “పుత్రుని కనుము” అని అగ్నిదేవుని ఆజ్ఞాపించిరి. 10 
మూ. దేవకార్యమిదం దేవ సంవిధత్స్వ హుతాశన, 
శైలపుత్రాం మహాతేజో గజ్ఞాయాం తేజ ఉత్సృజం ll 


ప్ర. అ. దేవాప్రకాశమానుడ వగు, హుతాశన=ణగ్నీ ! ఇదమ్‌=ఈ, 
దేవకార్యమ్‌ = దేవతాకార్యమును, సంవిధత్స ఫెచేయుము. మహాలేజః=గొప్ప తేజస్సు 
కలవాడా, తేజః=మ హేశ్వరుని తేజస్సును, శైలపుత్రామ్‌= హిమవత్స్పుత్రి యగు, 
గజ్ఞాయామ్‌=గంగయందు, ఉత్సృజావిడువుము. 


తా. ఓ ఆగ్నిదేవా ! ఈ దేవతాకార్యమును చేయుము. నీయం దున్న 
మహేశ్వరుని తేజస్సును హిమవంతుని పుత్రి యగు గంగయం దుంచుము. 11 


మూ. దేవతానాం ప్రతిజ్ఞాయ గజ్ఞామభ్యేత్య పావకః, 
గర్భం ధారయ వై దేవి దేవతానామిదం (పీయమ్‌. 12 


ప్ర. అ. పావకః=లగ్నిదేవుడు, దేవతానామ్‌=దేవతలకు, ప్రతిజ్ఞాయ=మౌాట 
యిచ్చి, గజ్ఞామ్‌=గంగను, అభ్యేత్య=సమీ పించి, దేవి=ఓ దేవీ! గర మ్‌=గర్భమును, 
ధారయ వై=ధరింపుము. ఇదమ్‌=ఈ కార్యము, దేవతానామ్‌ాదేవతలకు, 
(పియమ్‌=ఇష్టమైనది (అని పలికెను. 

తా. అగ్నిదేవుడు “అటులనే” అని దేవతలకు మాట యిచ్చి, గంగను 


సమీపించి - దేవీ! గర్భమును ధరింపుము. ఈ కార్యము దేవతలకు [ప్రియ 
మైనది అని పలికెను, 12 


మూ. తస్య తద్వచనం శ్రుత్వా దివ్యం రూపమధారయత్‌, 
దృష్ట్వా తన్మ హిమానం స సమన్తాదవకీర్యత.. 13 
ప్ర. అ. తస్యాలగ్ని యొక్క, తద్‌ వచనమ్‌=ఆ వాక్యమును, 
శ్రుత్వా౭విని, దివ్యమ్‌=దివ్య మైన, రూపమ్‌=రూపమును, అధారయత్‌ =ధరించెను. 


స=ఆ అగ్ని, తన్మ హిమానమ్‌=ఆ గంగయొక్క మహిమను, దృష్టా గ్రైచూచి, 
సమన్నాత్‌ =అంతటను, అవకీర్యత=వ్యా పించెను. 


తా. అగ్నిదేవుని మాట విని గంగ దివ్య మైన రూపమును ధరించెను. 
ఆమె మహిమను చూచి అగ్నిదేవుదు తన దేహము ఆమెపై అంతటను 
వ్యాపించునట్లు చేసెను. 13 


బాలకాండము స, 37 403 


మూ. సమన్తతస్తతో దేవీమభ్యషిఇషత పావకః, 
సర్వస్రోతాంసి పూర్ణాని గజ్ఞాయా రఘునన్షన. 14 


ప్ర. అ. రఘునన్హనైరామా ! తతఃాపిమ్మట, పావకఃాలగ్నిదేవుడు,, 
దేవీమ్‌=గంగాదేవిని, సమన్తతః=అంతటను, అభ్యషిఖృత=తనలో నున్న పరమేశ్వ 
రుని వీర్యముచే తడిపెను. గజ్ఞాయాఃగంగయొక్క, సర్వసోతాం సి=అవయవము 
లన్నియు, పూర్ణాని=నిండిపోయినవి. 


తా, రామా ! పిమ్మట ఆ అగ్నిదేవుడు తనలో నున్న పరమేశ్వరవీర్యము 
ఆమెయందు అంతటను వ్యాపించు నట్లు విడచెను. దానితో గంగ అవయవము 
లన్నియు నిండిపోయినవి. 14 


మూ. తమువాచ తతో గజా సర్వదేవపురో హితమ్‌, 

అశక్తా ధారణే దేవ తవ తేజస్సముద్దతమ్‌. 15 

దహ్యమానాగ్నినా తేన సంప్రవ్యథితచేతనా. 

ప్ర. అ. తతణాపిమ్మట, గజాగంగ, సర్వదేవపురో హితమ్‌=సమ 
స్తదేవతలకును అగమునందు నిలుపబదు, తమ్‌=ఆ, అగ్నిదేవుని గూర్చి, 
ఉవాచాపలికెను. దేవ=ఓ అగ్ని దేవుడా | సముద్ధతమ్‌=విజృంభిం చిన, తవ=నీ 
యొక్క, తేజఃాతేజస్సును, ధారణ్ణే=ధరించుటయందు, అశక్తా=అసమర్జురాలను. 
తేన=ఆ, అగ్నినా=అగ్నిచేత, (రేతస్సుచేత), దహ్యమానా=కార్చి వేయబడు చున్న 
నేను, సంప్రవ్యథిచేతనా=మిక్కిలి క్షోభ పెట్టబడిన చైతన్యము కలదానను. 


తా. పిమ్మట ఆ గంగ సర్వదేవతలకును ముందుండెడు ఆ అగ్ని 
దేవునితో ఇట్లు పలికినది. “అగ్నిదేవా ! విజృంభించిన నీ యొక్క ఈ తేజస్సును 
ధరింపజాలను. ఈ తేజస్సు నన్ను దహింపచేయుచున్నది. నాకు స్పృహ 


తప్పిపోవుచున్నది.” 15 
మూ. అథాబ్రవీదిదం గజ్ఞాం సర్వదేవహుతాశనః, 16 


ఇహ 'హైమవతే పాదే గర్భో౭ యం సంనిచేశ్యతామ్‌. 


ప్ర. అ. అథాపిమ్మట, సర్వదేవహుతాశనః=దేవిత లందరికొరకును 
హోమము చేయబడిన హోమద్రవ్యములను భుజించు అగ్నిదేవుడు, గజ్ల్జామ్‌= 
గంగను గూర్చి, ఇదమ్‌=ఈ వాక్యమును, అబ్రవీత్‌ =పలికెను. అయమ్‌=-ఈ, 
గర్భః=గర్భము, ఇహ=ఇచటు, "హైమవతే= హిమవత్సర్వతమునకు సంబంధించిన, 
పాదే=సమీపపర్వతమునందు, సంని వేశ్యతామ్‌=ఉంచబడుగాక. 


404 శ్రీమద్రామాయణము 


తా. అగ్నిదేవుడు గంగతో - “ఈ గర్భమును ఇచట, హిమవత్సర్వత 
సమీపమునం దున్న చిన్న పర్వతముపై విడువుము” అని చెప్పెను, 16 
మూ. శ్రుత్వా త్వగ్నివచో గజ్ఞా తం గర్భమతిభాస్వరమ్‌, 

అబ్బా ఆ, న ల్‌ 9 ఆ 

ఉత్ససర్హ మహాతేజః ప్రోతోభ్యో హి తదానఘ. 17 

ప్ర. అ, మహాలేజః=గొప్పతేజస్సు గలవాడా ! అనఘ=పాపరహీతుడ 
వగు రామా! అగ్నివచ=లఅగ్ని యొక్క వాక్యమును, (శుత్వాైవిని, గజ్ఞా=గంగ, 
తదా=అప్పుడు, అతిభాస్వరమ్‌=మిక్కిరి (ప్రకాశించుచున్న, తం గర్భమ్‌=ఆ గర్భమును, 
(సోతోభ్యః= అవయవముల నుండి, ఉత్ససర్హావిడచెను. 


తా. దోషరహితుడవు, తేజణశాలివి అగు రామా ! అపు డా గంగ 
అగ్నిదేవుడు చెప్పిన విధమున, మిక్కిలి ప్రకాశించుచున్న ఆ గర్భమును, 
తన అవయవములనుండి అచట విడచెను. 17 
మూ. యదప్యా నిర్గతం తప్మాత్తప్తజామూనదప్రభమ్‌, 

కాషానం ధరణీం ప్రాప్తం హిరణ్యమమలం శుభమ్‌. 18 

ప్ర అ. అస్యాణఈ గంగానదినుండి, తప్తజామ్చూనదప్రభమ్‌=కరి 
గిన బంగారమువంటి కాంతి గల, యత్‌=ఏ తేజస్సు, నిర్గతమ్‌=బయలు 
దేరినదై, ధరణీమ్‌=భూమిని, ప్రాప్తమ్‌=పొందినదో, తస్మాత్‌ =దానినుండి, శుభమ్‌= 
శుభ మైన, కాఖ్బనమ్‌=బంగారము, అమలమ్‌ తెల్లని, హిరణ్యమ్‌ = వెండియు, 
(అభవత్‌ =పు ట్రైను). 

తా. ఆ గంగ వదిలిపెట్టగా బయటకు వచ్చి భూమిపై పడిన, కరిగిన 
బంగారముతో సమాన మైన కాంతి గల, తేజస్సు నుండి, మంగళకర మైన 


బంగారము, పరిశుద్ద మైన వెండియు పుష్టైను. 18 
మూ. తౌమం కార్‌మ్ణాయసం చైవ తైక్‌ష్టాదేవాభ్యజాయత, 19 
మలం తస్యాభవత్తత్ర త్రపు సీసకమేవ చ. 
తదేతద్దరణీం ప్రాప్య నానాధాతురవర్హత, 20 


ప్ర. అ. తత్ర=అచట, తైక్‌ష్టాల్‌= తీక్‌ష్ణత్వమునుండి (క్షారము నుండి), 
తొామమ్‌=రాగియు, కార్‌ష్టాయసం వైవాఇనుము, అభ్యజాయతాపుట్టను. 
తస్య=ఆ రేతస్సు యొక్క, మలమామలము, ్రపు=తగరము; సీసకమేవ 
చెసీసము, అభవత్‌ =ఆయెను. తత్‌ ఏతత్‌=ఆ ఈ వీర్యము, ధరణీమ్‌=భూమిని, 
(ప్రాప్య=పొంది, నానాధాతుః=అనేకవిధము లైన ధాతువుగా, అవర్రతావృద్ధిచెందెను. 


బాలకాండము స. 37 405 


తా. అచట, రేతస్సులో నున్న క్షారము నుండి రాగి, ఇనుము పుట్టినవి. 
ఆ రేతస్సులోని మలము తగరముగాను, సీసము గాను అయినది. ఈ విధముగ 
ఆ వీర్యము నేలపై బడి అనేకధాతువుల రూపములో వృద్ది పొందినది.19, 20 


మూ. నిక్షిప్తమాత్రే గర్భే తు లేజోభిరభిరజ్ఞోతమ్‌, 
సర్వం పర్వతసన్నద్దం పౌవర్థమభవద్వనమ్‌. 21 
ప్ర. అ. గర్భే=గర్భము, నిక్షిప్తమాత్రే=ఉంచబడగానే, _సర్వమ్‌=సమస్త 
మైన, పర్వ తసన్నద్దమ్‌=పర్వతమునందు మొలిచిన, వనమ్‌=శరవణము, తేజోభిః= 
తేజస్సులచేత, అభిరజ్జుతమ్‌=రంజింపచేయబడినదై, సౌవర్హమ్‌=సువర్షమయముగా, 
అభవత్‌ =ఆయెను, 


తా. ఆ గర్భమును అచట విడువగనే పర్వతముపై మొలచిన శరవణ 
మంతయు కాంతులచె రంజింపబడి నదై, సువర్ణమయ మైపోయినది. 21 


మూ. జాతరూపమితి ఖ్యాతం తదా ప్రభృతి రాఘవ, 
సువర్ణం పురుషవ్యా(సు హుతాశనసమప్రభమ్‌. 22 
తృణవృక్షలతాగుల్మం సర్వం భవతి కాషనమ్‌. 


ప్ర అ. పురుషవ్యాఘ=పురుషులలో (శ్రేష్టడా 1! రాఘవారామా ! 
తదాప్రభృతి=అది మొదలు, హుతాశనసమ(ప్రభమ్‌-=అగ్నితో సమాన మైన కాంతి 
గల, సువర్ణమ్‌=బంగారము, జూతరూపమ్‌ ఇతి=పుట్టిన రూపము గలది అని, 
భ్యాతమ్‌= ప్రసిద్ద మైనది. సర్వమ్‌=సమస్త మైన, తృణ వృక్షలతాగుల్మ మ్‌= 
తృణవృక్షలతాగుల్మాదికము, కాషానమ్‌=బంగారముగా, భవతి=అయినది. 

తా. పురుషశ్రేష్ణుడా ! రామా ! అది మొదలు అగ్నితో సమాన మైన 
కాంతి గల బంగారము జాతరూపము (పుట్టిన రూపము కలది) అని ప్రసిద్ది 
చెందినది. తృణము, వృక్షములు, లతలు, పాదలు, అన్నియు. బంగారముగా 
మారిపోయినవి. 22 


మూ. తం కుమారం తతో జాతం సేన్హాః సహ మరుద్గణాః, 23 
కీరసంభావనారాయ కృత్తికాః సమయోజయన్‌. 
లి [--) = 
ప్ర. అ. తతః=పిమ్మట, జాతమ్‌=ప్పుట్టిన, తమ్‌=ఆ, కుమారమ్‌=కుమారుని, 
సేన్ట్హాఃణఇంద్రునితో కూడిన, మరుద్గణాః= దేవతాగణములు, సహ=జఒకేకాలము 


నందు,  క్రీరసంభావనాయాక్షీరమునిచ్చి ఆదరించుటకై,  కృత్తికాణాకృత్తికలను, 
సమయోజయన్‌ =ఏర్పరచిరి. 


406 శ్రీమద్రామాయణము 


తా. అంతట కుమారుడు పుట్టను. అతనికి కృత్తికలు అందరును 
కలసి ఒకే కాలమునందు పాలు ఇచ్చి. ఆదరించవలె నని, ఇంద్రసమేతులగు 


దేవతలు ఏర్పాటుచేసిరి. 23 
మూ. తాః క్షీరం జాతమాత్రస్య కృత్వా సమయముత్తమమ్‌, 24 
(a 


దదుః పుత్రో౭_.యమస్మాకం సర్వాసామితి నిశ్చితాః 


ప్ర అ. తాఃఆ “కృత్తికలు, నిశ్చితాః=తమలో తాము నిశ్చయించు 
కొనిన వారై. అయమ్‌=ఇతడు, అస్మాకమ్‌=మాకు, సర్వాసామ్‌=అందరికిని, 
పుత్రపుత్రుడు అగుగాక అని, ఉత్తమమ్‌=గొప్ప దైన, సమయమ్‌=కట్టుబాటును, 
కృత్వా=చేసి, జాతమాత్రస్య=అపుడే పుట్టిన ఆ పిల్లవానికి, క్రీరమ్‌=చనుబాలను, 
దదుః=ఇచ్చిరి. 


తా. ఆ కృత్తికలు తమలో తాము నిర్ణయము చేసుకొని, “ఈ పిల్లవాడు 
మా కందరకును పుత్రుడు కావలెను” అని దేవతలతో ఒక ఉత్తమ మైన 
ఒప్పంద మేర్పరచుకొని, అపుడే పుట్టిన ఆ పిల్లవానికి చనుబాలు ఇచ్చిరి. 24 


మూ. తతస్తు దేవతాః సర్వాః కార్తికేయ ఇతి (బ్రువన్‌, 25 
పుత్రస్‌తైలోక్య విఖ్యాతో భవిష్యతి న సంశయః. 


ఆ 


ప్ర. అ. తతఃపిమ్మట, సర్వాఃసమస్త మైన, దేవతాః=దేవతలు, 
పుత్రః=ఈ పుత్రుడు, కార్తికేయ! ఇతి=కృత్తికల పుత్రుడు అని, (ఖైలోక్యవిఖ్యాతః= 
మూడు లోకములలో విఖ్యాతుడు, భవిష్యతి=కాగలడు, సంశయః=సంశయము, 
న=లేదు, ఇతి=అని, (బువన్‌ =పలికిరి. 


తా. ఈ పుత్రుడు కార్తికేయుడు (కృత్తికల కుమారుడు) అని మూడు 
లోకములలో (ప్రసిద్ధి పొందును; సందేహము లేదు అని దేవత లందరును 
పలికిరి. 25 


మూ. తేషాం తద్వచనం (శుత్యా స్కన్నం గర్భపరిస్రవే, 26 
స్నాపయన్‌ పరయా లక్ష్మ్యా దీస్యమానం యథానలమ్‌. 
ప్ర అ. తేషామ్‌=ఆ దేవతలయొక్క, తత్‌=ఆ, వచనమ్‌=వచనమును, 
శుత్వాావిని, గర్భపరిస్రవే=గర్భస్రావమునందు, స్కన్నమ్‌=జారిపడిన వాడును, 
అనలం యథా౭లగ్ని వలె, పరయా=గొప్ప దైన, లక్ష్మ్యాసౌందర్యముతో, 


దీపష్యమానమ్‌= ప్రకాశించు చున్నవాడును అగు, ఆ పిల్లవానిని, స్నాపయన్‌ =స్నానము 
చేయించిరి. 


బాలకాండము స. ౩37 407 


తా. దేవత లిట్లు చెప్పగా, గర్భస్రావమునందు జారిపడి, అగ్ని వలె 
శోభతో (ప్రకాశించుచున్న ఆ పిల్లవానికి కృత్తికలు స్నానము చేయించిరి. 26 
మూ. స్కన్త ఇత్యబ్రువన్‌ దేవాః స్కన్నం గర్భపరిస్రవాత్‌ : 27 
కార్తికేయం మహాభాగం కాకుత్ర జ్యలనోపమమ్‌ 


ప్ర. అ. కాకుత్ధ్రైరామా | జ్యలనోపమమ్‌=అగ్నితో సమానుడును, 
మహాభాగమ్‌=గొప్ప భాగ్యము కలవాడును అగు, గర్భపరిస్రవాత్‌ =గర్భ స్రావము 
వలన, స్కన్నమ్‌=జారి పడిన, కార్తి కేయమ్‌=కార్తి కేయుని, స్కన్హః ఇతి=స్కందుడు 
అని, అబ్రువన్‌ =పలికిరి. 


! వో! గ 
తా. రామా ! మహాభాగ్యవంతుడును, అగ్నితుల్యుడును, గర్భస్రావము 


వలన జారి పడినవాడును అగు ఆ కార్తి కేయునకు “స్కందుడు” (జారిపడినవాదు) 
అని కూడ పేరు పెట్టిరి. 27 


మూ. ప్రాదుర్భూతం తతః క్షీరం కృత్తికానామనుత్తమమ్‌, 28 

షణ్ఞాం షడాననో భూత్వా జగ్రాహ స్తనజం పయః, 

ప్ర. అ. తతఃాపిమ్మట, కృత్తికానామ్‌=కృత్తికలకు, అనుత్తమమ్‌ =అత్యుత్తమ 
మైన, క్రీరమ్‌=క్రీరము, ప్రాదుర్భూతమ్‌=పుట్టినది. షణ్లామ్‌=ఆరుగురియొక్క, స్తన 
జమ్‌=స్తనములందు పుట్టిన, పయః=పాలను, షడాననః=ఆరుముఖములు గలవాడు, 
భూత్వా=అయి, జ[గ్రాహాగ్రహించెను. 

తా. అంత ఆ కృత్తికల స్తనములలో అత్యత్తమ మైన క్షీరము పుట్టినది. 
ఆ శిశువు ఆరు ముఖములు కలవాడై, ఆ ఆరుగురి స్తనములలో పుట్టిన 


గ్రీరమును ఒక్క సమయముననే త్రాగెను. 28 
మూ. గృహీత్వా క్రీరమేకాహ్నా సుకుమారవప్పస్తదా, 29 


అజయత్సే వన వీర్యేణ దైత్య సేనాగణాన్విభు:. 

ప్ర. అ. విభు=సమర్హు డైన ఆ కుమారుడు, ఏకాహ్నా=ఒక దినము 
మాత్రమే, క్రీరమ్‌=క్షీరమును,' గృ హీత్వా=గ్ర హించి, తదా=అప్పుడు, సుకుమా 
రవపుః=సుకుమార మైన శరీరము కలవా డైనను, స్వేన=తన సంబంధ 
మైన, వీర్యేణ=పరాక్రమముచేత, దైత్య సేనాగణాన్‌ =దైత్యసేనాసముదాయములను, 
అజయత్‌ =జయించెను. 


తా. సామర్థ్యశారి యగు ఆ కుమారుడు ఒక్క దినమునందు మతమే 
పాలు త్రాగి, సుకుమారశరీరవంతు డైనను, తన పరాక్రమముచే దైత్య సేనలను 
జయించెను. 29 


408 శ్రీమద్రామాయణము 


మూ. సురసేనాగణపతిం తత స్తమతులద్యుతిమ్‌, 30 
అభ్య షిఇ్సన్‌ సురగణాః సమేత్యాగ్నిపురోగమాః. 
ప్ర అ. తతః= పీమ్మట, అగ్నిపురోగమాః=లగ్ని మొదలైన, సురగణాః= 
దేవతాగణములు, సమితా కలిపి, అతులద్యుతిమ్‌=సాటి లేని కాంతి గల, 
తమ్‌=ఆతనిని, సుర సేనాగణపతిమ్‌=దేవసేనాగణమునకు నాయకునిగా, అభ్యషి 
ఇన్‌ = =అభిషేకించిరి. 


తా. అగిమొదలగు దేవత లందరును కలిసి సాటి లేని కాంతి గల 
ఆతనిని దేవేనానాయకునిగా అభిషేకించిరి. 30 


మూ. ఏష తే రామ గజ్ఞాయా విస్తరోఒభిహితో మయా, 31 
కుమారసంభవ శ్చైవ ధన్యః పుణ్యస్త థైవ చ. 


ప్ర. అ. రామ=రామా ! మయానాచేత, తే=నీకు, గజ్ఞాయాః=గంగ 
యొక్క, ఏషః=ఈ, విస్తరః=కథావిస్తరము, తథైవామరియు, ధన్యః=ధన్యత్వమును 
కలిగించునదియు, పుణ్యః=పవిత్ర మైనదియు అగు, కుమారసంభవశ్చెవా =కుమార 
స్వామియొక క్క పుట్టుకయు, అభిహితః= =చెప్పబడినది. 

తా. రామా ! గంగకు సంబంధించిన విస్తృతకథను, ధన్యత్వమును 
కలిగించునదియు, పుణ్యమును అయిన కుమారసంభవ వృత్తాంతమును చెప్పితిని. 
మూ. భక్తశ్చ యః కార్తికేయే కాకుత త్త భువి మానవః, 

ఆయుష్మాన్‌ పుత్రపౌ|తైశ్చ సన్హసాలోక్యతాం వ్రజేత్‌. 32 

ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే 
బాలకాడ్డై సప్త త్రింశః పర్గః. 

ప్ర అ. కాకుత్త్స=రామా ! భువి=భూలోకమునందు, యః=ఏ, 
మానవః=మానవుడు, కార్తి కేయే=కుమారస్యామియందు, భక్తః చాభక్తుడో, అతడు, 
ఆయుష్మాన్‌ =ఆయుర్దాయవంతుడై, పుత్రపొతైః౭పుత్రపొత్రాదులతో కూడినవాడై, 
స్కన్తసాలోక్యతామ్‌=స్కందునితో సాలోక్యమును, వ్రజేత్‌ =పొందును. 

తా. రామా! భూలోకమున, కుమారస్యామియందు భక్తి గల మానవుడు 
దీర్హాయుర్ణాయవంతుడై, పుత్రపొత్రాది సౌఖ్యము లనుభవించి మరణానంతరము 
స్మందునిలోకము చేరును. 32 


“బాలానందిని” యను శ్ర్రీమద్రామాయణాంధ్ర వ్యాఖ్యానమున బాలకొండలో 
ముప్పది యేడవ సర్గ సమాప్తము, 


[సగరచక్రవర్తికి సంతానోత్పత్తి, అతడు యాగము చేయుటకై సంకల్పించి 
'ప్రారంభించుట.] 
మూ. తాం కథాం కౌగికో రామే నివేద్య కుగికాత్మజః, 

పునరేవాపరం వాక్యం కాకుత్ర గ్రమిదమబవీత్‌. 1 

ప్ర. అ కుగికాత్మజణాకుశవంశీయు డైన గాధి కుమారు డైన, 
కౌశికః=విశ్వామిత్రుడు, తాం కథామ్‌=ఆ కథను, రామే=రామునియందు 
(నకు), నివేద్య=తెలిపి, పునరేవామరల, ఇదమ్‌=ఈ, వాక్యమ్‌=వాక్యమును, 
కాకుత్హ ఎమ్‌=రాముని గూర్చి, అబ్రవీత్‌ =పలి'కను. 

తా. విశ్వామిత్రుడు రామున కీ కథ చెప్పి మరల అతనితో ఇట్లనెను. 


మూ. అయోధ్యాధిపతిః శూరః పూర్వమా సీన్నరాధిపః, 

సగరో నామ ధర్మాత్మా ప్రజాకొమస్స చాప్రజః. 2 

ప్ర. అ. పూర్వమ్‌=పూర్వము, అయోధ్యాధిపతిః= అయోధ్యకు అధిపతియు, 
శూరః=శూరుడును, ధర్మాత్మా=ధర్మాత్ముడును అగు, సగరో నామ=సగరు డను 
పేరు గల, నరాధిపః=రాజు, ఆసీత్‌=ఉండెను. సఃలఅతడు, అప్రజఃణాసంతానము 
లేనివాడై, (ప్రజాకామః=సంతానమునందు కోరిక గలవాడై ఉండెను. 

తా. పూర్వము అయోధ్యాధిపతియు, శూరుడును, ధర్మాత్ముడును అగు 
సగరు డను రాజు ఉండెను. సంతానము కలుగకపోవుటచే ఆతడు సంతానమును 


కోరుచుండెను. 2 
మూ. వైదర్భదుహితా రామ కేశనీ నామ నామతః, 
జ్యేష్టా సగరపత్నీ పా ధర్మిషా సత్యవాదినీ. 3 
ప్ర అ. రామారామా | వైదర్భదు హితా=విదర్భ దేశరాజుయొక్క 


కుమార్తెయు, నామతః=పేరువలన, కేగినీ నామాకేశిని యను ప్రసిద్ధి కలదియు 
అగు ఒక ఉత్తమురాలు, జ్యేషా= పెద్ద దైన,సగరపత్నీ=సగరపత్నిగా ఉండెను. 
సా=ఆమె, ధర్మిష్టా=చాల ధార్మికురాలు, సత్యవాదినీ=సత్యమే పలుకునది. 


410 శ్రీమద్రామాయణము 

తా. రామా! విదర్భాధీశుని కూతు రగు కేశిని సగరుని "పెద్ద భార్య. 
ఆమె మిక్కిలి ధార్మికురాలు. సత్యమునే పలికెడిది. 3 
మూ. అరిష్టనేమేర్చుహితా రూ పేణాప్రతిమా భువి, 

ద్వితీయా సగరస్యా సీత్సల్నీ సుమతిసంజ్జికా. 4 

ప్ర అ. అరిష్టనే మే॥=అరిష్టనేమియొక్క, దుహితా=కుమార్తెయు, 
రూపేణ=రూపముచేత, భువి=భూలోకమునందు, ఆప్రతిమా=సాటి లేనిదియు 
అగు, సుమతిసంజ్ఞికా=సుమతి యను పేరు గలది, సగరస్య=సగరుని యొక్క, 
ద్వితీయా=రెండవ, పత్నీ=భార్యగా, ఆసీత్‌=ఆయెను. 


తా. అరిష్టనేమి కుమార్తెయు, రూపముచే భూలోకమునందు సాటి 


లేనిదియు అగు సుమతి సగరుని రెండవ భార్య, 4 

మూ. తాభ్యాం స హి తదా రాజా పత్నీభ్యాం తప్తవాం స్తపః, 
హిమవన్తం సమాసాద్య భృగుప్రస్రవణే గిరౌ, 5 
ప. అ. తదా=అప్పుడు, సః=ఆ, రాజా=రాజు, తాభ్యామ్‌=ఆ, 


పత్నీభ్యామ్‌-భార్యలతో, సహితఃకూడినవాడై, హీమవన్తమ్‌= హిమవత్సర్వతమును, 
సమాసాద్య=చేరి, భృగుప్రసవణే=భృగు ప్రస్రవణ మనెడు, గిరౌ=పర్వతమునందు, 
తపః తప్తవాన్‌=తపస్సు చేసినాడు. 

తా. అపు డా రాజు ఆ భార్య లిద్దరితో కలిసి, హిమవత్పర్వతమునకు 
పోయి, భృగుప్రసవణ మనెడు పర్వతమునందు తపస్సు చేసెను. ర్‌ 
చూ. అథ వర్షశతే పూర్ణే తపసారాధితో మునిః, 

సగరాయ వరం ప్రాదాద్భ ఎగున సత్యవతాం వరః. 6 

ప్ర. అ. అథ=అటుపిమ్మట, వర్షశలే=నూరు సంవత్సరముల కాలము, 
పూర్ణే=నిండిన దగుచుండగా, తపసా=తపస్సుచే, ఆరాధితః=సంతోష పెట్టబడిన, 
సత్యవతాం వరః=సత్యవంతులలో (శ్రేష్ట డైన, భృగుః మునిఃాభృగుమహర్షి, 
సగరాయ=సగరునకు, వరమ్‌=వరమును, 'ప్రాదాల్‌ =ఇచ్చెను. 

తా. ఇట్లు నూరు సంవత్సరములు గడచినవి. సత్యవంతులలో (శ్రేష్ట 
డైన భృగుమహర్షి, సగరుని తపస్సునకు సంతోషించి ఆతనికి వర మిచ్చెను.6 
మూ. అపత్యలాభః సుమహాన్‌ భవిష్యతి తవానఘ, 

కీర్తిం చాప్రతిమాం లోకే ప్రాప్ఫ్య పే పురుషర్షభ. 7 


బాలకాండము స. 38 411 


ప్ర. అ. అనఘ=దోషములు లేనివాడా ! తవానీకు, సుమహాన్‌=చాల 
గొప్ప దైన, అపత్యలాభః=సంతానప్రాప్తి, భవిష్యతి=కాగలదు. పురుషర్షభా పురుష 
(శ్రేష్టడా ! లో కే=లోకమునందు, అప్రతిమామ్‌=సాటి లేని, శ్రీర్తించాకీర్తీని కూడ, 
'ప్రాప్ప్య సి=పొందగలవు. 


తా. ఓ పుణ్యాత్మా ! నీకు అత్యధికసంతానప్రాప్తి కలుగును. లోకములో 


సాటి లేని కీర్తి కూడ లభించును. 7 
మూ. ఏకా జనయితా తాత పుత్రం వంశకరం తవ, 
షష్టిం పుత్రసహహప్రాణి అపరా జనయిష్యతి. 8 
ప్ర అ. తాతానాయనా ! _ ఏకా=ఒక భార్య, తవానీయొక్క, 


వంశకరమ్‌=వంశమును నిలుపు, పుత్రమ్‌=పుత్రుని, _జనయిష్యతి=కనగలదు. 
అపరా=మరియొకభార్య, షష్టిమ్‌=అరువది, పుతసహస్రాణాపుత్రసహస్రములను, 
జనయిష్యతి=కనగలదు. 

తా. నాయనా ! ఒక భార్య నీ వంశమును నిలుపు ఒక కుమారుని 
కనగలదు. మరియొక భార్య అరువదివేలమంది కుమారులను కనగలదు. 8 
మూ. భాషమాణం మహాత్మానం రాజపుత్ర (ప్రసాద్య తమ్‌, 

ఊచతుః పరమ్శప్రీతే కృతాళ్ణులిపు'ఓే తదా. 9 


(ప. అ. తదా=అప్పుడు, పరమ పీలే=చాల సంతసించిన, రాజపుత్రౌ=రా 
జపుత్రికలు, కృతాష్ణులిపు టే=కట్టబడిన దోసిలి కలవారై, భాషమాణమ్‌=ఆ విధముగ 
మాటలాడు చున్న, మహాత్మానమ్‌=ఆ మహాత్ముని, ప్రసాద్య=అనుగ్రహింపచే సికొని, 
తమ్‌ =అతనిని గూర్చి, ఊచతుః=పలికిరి. 

తా. అపుడా రాజపుత్రికలు చాల సంతసించి, చేతులు జోడించి, ఆ 
విధముగ పలికిన ఆ మహాత్ముని అను[గ్రహింపచే సికొని ఇట్లు పలికిరి. 9 
మూ. ఏకః కస్యాః సుతో బ్రహ్మన్‌ కా బహూన్‌ జనయిష్యతి, 

చ్‌ క్‌ లీ లీ జ్యా 

శ్రోతుమిచ్చామ హా బ్రహ్మన్‌ సత్యమస్తు వచ స్తవ. 10 

ప్ర. అ. (బహ్మన్‌=బ్రహ్మర్షీ ! కస్యాః=ఎవతెకు, ఏకః=ఒక్క, సుతః=కుమా 
రుడు పుట్టును ? కా=ఎవతె, బహూన్‌=చాల మందిని, జనయిష్యతి=కనును ? 

లు 
(బహ్మన్‌=ఓ బ్రాహ్మణోత్త మా! (శోతుమ్‌=వినుటకు, ఇచ్చామ హే=కోరుచున్నాము, 
తవెనీ యొక్క, వచః=వాక్యము, సత్యమ్‌ అస్తు=సత్యమగుగాక. 


తా. (బహ్మర్దీ 1 మా ఇద్దరిలో ఒక్క కుమారుడు ఎవతెకు కలుగును, 


412 శ్రీమద్రామాయణము 


చాలమంది ఎవతెకు కలుగుదురు. విన వలె నని కోరుచున్నాము. నీ వాక్యము 
సత్య మగు గాక, 10 


మూ. తయో స్తద్వచనం (శుత్వా భృగుః పరమధార్శ్మి కః, 
ఉవాచ పరమాం వాణీం స్వచ్చన్దోఒత్ర విధీయతామ్‌. i 


ప్ర. అ. పరమధార్శ్మి కః=మిక్కిలి ధార్మికు డైన, భృగుః=భృగువు, 
తయోః=వారియొక్క, తత్‌ వచనమ్‌=ఆ వచనమును, (శుత్వా౭విని, పరమామ్‌= 
ఉత్తమ మైన, వాణీమ్‌=వాక్కును, ఉవాచపలికెను. ఆత్ర-ఈ విషయమున, 
స్వచ్చన్ద= స్వేచ్చ, విధీయతామ్‌=చేయబడుగాక. 


తా. వారి మాటలు విని పరమధార్శ్మికు డన ఆ భృగుమహర్షి ఇట్లు 
పరికెను - “ఈ విషయమున మీరు కోరుకొనుడు”. ll 


మూ. ఏకో వంశకరో వాస్తు బహవో వా మహాబలాః, 
కీర్తిమనో మహోత్సాహాః కా వా కం వరమిచ్చతి. 12 


ప్ర. అ. వంశకరఃావంశమును నిలుపు, ఏకః=ఒక్క పుత్రుడు, అస్తు 
వా=కలుగవలెనా ? మహాబలాఃాగొప్ప బలము కలవారును, కీరిమన్తః=కీర్తి 
కలవారును, మహోత్సాహాః=గొప్ప ఉత్సాహము కలవారును లగు, బహవో 
వొ=చాలమంది కావలెనా ? కా వా=మీలో ఎవరు, కమ్‌=ఏ, వరమ్‌=వరమును, 
ఇచ్చతి=కోరుచున్నది 2 


తా. వంశకరు డైన ఒక్క కుమారుడు కావలెనా ? మహాబలవంతులును, 
క్రీర్తిమంతులును, మహోత్సాహవంతులును అగు చాలమంది పుత్రులు కావలెనా? 
మీలో ఎవరికి ఏ వరము కావలెను ? 12 


మూ. మునేస్తు వచనం శ్రుత్వా కేశినీ రఘునన్షవ, 
పుత్రం వంశకరం రామ జగ్రాహ నృపసన్నిథా, 13 


ప్ర. అ. రఘునన్షనారఘువంశీయులను ఆనందింపచేయువాడా ! 
రామ=రామా | మునేః=మునియొక్క, వచనమ్‌=వాక్యమును, [శ్రుత్వా 
విని, కేశినీ=కేశిని వంశకరమ్‌=వంశమును నిలబెట్టువాడైన, పుత్రమ్‌=పుత్రుని, 
నృపసన్నిధారాజుయొక్క సంనిధియందు, జగ్రాహాగ్రహించెను. 


తా. ఓ రఘునందనా ! రామా ! కేశిని ముని వాక్యమును విని, 
రాజు సన్నిధిలో, “నాకు వంశకరు డగు పుత్రుడు కావలెను” అని కోరుకొనెను. 


బాలకాండము స. 38 413 
మూ. షష్టిం పుత్రసహస్రాణి సుషర్ణభగినీ తదా, 

మహోత్సాహాన్‌ కీర్తిమతో జగ్రాహ సుమతిః సుతాన్‌. 14 

ప. అ. తదా=అపుడు, సుపరభగినీ= గరుత్మంతుని సోదరి యెన, 
సుమతిః=సుమతి, మహోత్సాహాన్‌=గొప్ప ఉత్సాహము కలవారును, కీర్తిమతః=కీర్తి 
కలవారును అగు, షష్టిమ్‌=అరువది, పుత్రసహసాణి-పుతుల సహస్రములను, 
సుతాన్‌=తన కుమారులనుగా, జగ్రాహ=గ్రహించెను. 

తా. అపుడు, గరుత్మంతుని సోదరి యగు సుమతి మహోత్సా 


హవంతులును, కీర్తిమంతులును అగు అరువది వేలమంది పుత్రులను 
కోరెను. 14 


మూ. ప్రదక్తిణఇమృషిం కృత్వా గిరపాభిప్రణమ్య చ 
జగామ స్వపురం రాజా సభార్యో రఘునన్తన. 15 
ప్ర, అ. రఘునన్హ్లనారామా | సభార్యః=భార్యాసహితు డగు, రాజా=రాజు, 
బు షిమ్‌=బు షిని, ప్రదక్షిణం కృత్వాాప్రదక్రిణము చేసి, శిరసా=శిరస్సుచేత, 
అభిప్రణమ్య=నమస్కరించి, స్వపురమ్‌= తన పురమునుగూర్చి, జగామ=వెళ్లెను. 


తా రామా |! భార్యాసమేతు డైన సగరచక్రవర్తి, బుషికి 
ప్రదక్షిణనమస్కారములు చేసి తన పురమునకు వెళ్లెను. 15 
మూ. అథ కాలే గతే తస్మిన్‌ జ్యేష్టా పుత్రం వ్యజాయత, 

అసమంజ ఇతి ఖ్యాతం కేశినీ సగరాత్మజమ్‌. 16 


ప్ర. అ. అథాపిమ్మట, తస్మిన్‌ కాలే గలే=కొంత కొలము గడచిన 
పిమ్మట, _జ్యేష్టా=జ్యేష్ట భార్య యైన, కేశినీ=కేశినిి సగరాత్మజమ్‌=సగరుని 
కుమారు డెన, అసమంజ ఇతి=అసమంజుడు అని, తమ్‌=పసిద్దు డెన, 
పుత్రమ్‌ =పుత్రుని, వ్యజాయత=కనెను. 


తా. కొంతకాలము గడచిన పిమ్మట, జ్యేష్ణభార్య యైన కేశిని యందు, 


సగరచక్రవర్తికి అసమంజు డను పేరు గల పుత్రుడు కలిగెను. 16 
మూ. సుమతిస్తు నరవ్యాఘ్ర గర్భతుమృం వ్యజాయత, 
అలం కో అఆ అ పష 3 
షః పుత్రసహస్రాణి తుమృభేదాద్వినిఃసృతా:. 17 
ప్రై అ. నరవ్యాఘాఓ నర్మశేష్మా ! సుమతిస్తు=సుమతియైలే, 


గర్భతుమృమ్‌=సారకాయ వంటి గర్భ పిండమును, వ్యజాయత=కనెను. తుమ్బ 
భేదాత్‌=ఆ సొరకాయ వంటి గర్భపిండము పగులుటవలన,  షష్టిణ౯అరువది, 


414 శ్రీమద్రామాయణము 
పుత్రసహ(స్రాణి=పుత్రసహ(స్రములు, వినిస్సృతాః=బైటకువచ్చినవి. 

తా. రామా ! సుమతి సారకాయ వంటి గర్భపిండమును కనెను. ఆ 
గర్భపిండము పగులగా అరువది వేలమంది పుత్రులు బైటకు వచ్చిరి. 17 
మూ. ఘృతపూర్ణేషు కుమ్ఫేషు ధాత్ర్యస్తాన్సమవర్హయన్‌, 

కాలేన మహతా సర్వే యౌవనం ప్రతిపేదిరే. 18 

ప్ర. అ. ధాత పెంపుడు తల్లులు, తాన్‌=వారిని, ఘృతపూర్తేషు=నేతితో 
నిండిన, పాత్రేషు=పాత్రలయందు, సమవర్హయన్‌ =వృద్ధి పొందించిరి. సర్వే= 


వారందరును, మహతా కాలేన=చాల కాలమునకు, యౌవనమాయౌవనమును, 
(ప్రతి పేదిరే=పొందిరి. 


తా. పెంపుడు తల్లులు వారిని నేతితో నింపిన పాత్రలలో ఉంచి 


'పెంచిరి. చాల కాలమునకు వారు యౌవనవంతు లయిరి. 18 
మూ. అథ దీర్చేణ కాలేన రూపయౌవనశాలినః, 
షష్టిః పుత్రసహప్రాణి సగరస్యాభవం స్తదా. 19 


ప్ర. అ. అథ=పీమ్మట, దీర్దేణ కాలేనాచాలాకాలముచేత, సగరస్య=సగరు 
నియొక్క, షష్టిః పుత్రసహస్రాణి= అరువది వేలమంది పుత్రులును, తదా=అప్పుడు, 
రూపయౌవనశాలినః=రూపయౌవనములతో ప్రకాశించుచున్న వారుగా, అభవన్‌= 
అయిరి. 


తా. సగరుని అరువది వేలమంది కుమారులును దీర్ణకాలమునకు 
రూపయౌవనములతో 'ప్రకాశించుచు పెరిగిరి. 19 


మూ సచ జ్యేష్టో నరశ్రేష్ట సగరప్యాత్మ సంభవః, 

బాలాన్‌ గృహీత్వా తు జలే సరయ్యా రఘునన్తన, 20 

అక్షి ఆ ఆగి ఆలు జ్య . జ్య 

(ప్రక్షిప్య ప్రహసన్నిత్యం మజ్జతస్తాన్‌ సమీక్ష వె. 

ప్ర. అ. నరశేష్ట=నరులలో శేష్ణుడా ! రఘునన్లన=రామా ! జ్యేష్టః= పెద్ద 
వాడైన, సఃఆ, సగరస్య ఆత్మసంభవఃసగరుని కుమారుడు, నిత్యమ్‌= ప్రతిదినము, 
బాలాన్‌=చిన్న పిల్లలను, గృహీత్వా=పట్టుకొని, సరయ్యాః౭-సరయూనదియొక్క, 
జలే=జలమునందు, |ప్రక్రిప్య=పడవే సి, నిమజ్ఞతఃణమునిగిపోవుచున్న, తాన్‌ =వాళ్లను, 
సమీక్ష్య=చూచి, ప్రహసన్‌=నవ్వుచు, (ఆనందించుచుండెడివాడు). 

తా. నర్మశ్రేషా ! రామా ! సగరుని జ్యేష్ణకుమారుడు ప్రతిదినము, 
చిన్నపిల్లలను పట్టుకొని, సరయూనదీ జలములోనికి విసిరివేసి, వాళ్లు మునకలు 


బాలకాండము స, 3౩8 415 


కొట్టు చుండగా చూచి ఆనందించుచుండెడి వాడు. 20 
మూ. ఏవం పాపసమాచారః సజ్జన ప్రతిబాధకః, 21 
పౌరాణామ హితే యుక్తః పుత్రో నిర్వాసిత: పురాత్‌. 
ప్ర. అ. ఏవమ్‌=ఈ విధముగా, పాపసమాచారః=పాప ప్రవృత్తి కలవాడును, 
తిబాధకః=సజ్జనులను బాధించువాడును, పౌరాణామ్‌=పౌరులయొక్క, 
అహితే=హితముకొని కార్యమునందు, రతః=ఆసక్తి గల, పుతఃపుతుడు, 
పురాత్‌ =పురమునుండి, నిర్వా సితః=వెడలగొట్టబడెను. 


et 
28 
ల 
త్‌ 


తా. ఈ విధముగ పాపకార్యములు చేయుచు, సజ్జనులను బాధించుచు, 
పౌరులకు అహితము చేయుటలో ఆసక్తు డైన ఆ పుత్రుని, సగరుడు పట్టణము 
నుండి వెడలగొ టను. 21 


మూ. తస్య పుత్రోజ_౦.శునూన్నాము అసమంజస్య వీర్యవాన్‌, 22 

సంమతః సర్వలోకస్య సర్వప్యా పీ (పియంవదః. 

ప్ర. అ. తస్య=ఆ, అసమంజస్య=అసమంజుని యొక్క, పుత్రకాపుత్రుడును, 
వీర్యవాన్‌= పరాక్రమవంతుడును అగు, అంశుమాన్‌ నామైలంశుమంతుడు అను 
నతడు, సర్వలోకస్య=సమస్తలోకమునకును, సంమతః=ఇష్టుడు. సర్వస్యాపి=అంద 
రికిని, (పీయంవదఃవ్న ప్రియము మాటలాడువాడు. 

తా. ఆ.అసమంజుని కుమారుడు అంశుమంతుడు. అతడు పరాక్రమము 
కలవాడు. సకలలోకమునకును ఇష్టుడు. అందరితోను (పియముగా మాటలాడు 
వాడు. 22 
మూ. తతః కాలేన మహతా మతిః సమభిజాయత, 23 

సగరస్య నరశ్రేష్ట యజేయమితి నిశ్చితా. 

ప. అ. నరశేష=ఓ రామా ! తతః=పిముట, మహతా కాలేన=చాల 

(ల (త్త ్రై 
కాలము చేత, పగరస్య=సగరునకు, యజేయమ్‌ ఇతి=యాగము చేయుదును అని, 
నిశ్చితా=నిశ్చిత మైన, మతిః=బుద్ది, సుమభిజాయత=పుట్టినది. 

తా. పురుషశేషా ! పిముట చాలకాలమునకు, సగరునకు యజము 

య అ శ్రి ణా 

చేయ వలె నని ఆలోచన కలిగెను. 23 
మూ. స కృత్వా నిశ్చయం రామ సోపాధ్యాయగణస్తదా, 

యజ్ఞకర్మణీ వేదజ్ఞో యష్టుం సముపచక్రమే. 24 


416 శ్రీమద్రామాయణము 


ఇత్యార్లే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాణ్డే 
అష్టత్రింశః సర్గః. 
ప్ర. అ. రామ=రామా ! తదా=అపుడు, వేదజ్జః= వేదముల నెరిగిన, 
సః=అతడు, సోపాధ్యాయగణః=ఉపాధ్యాయస హితుడై, యజ్ఞకర్మణి=యజ్ఞానుష్టా 
నము విషయమున, నిశ్చయమ్‌=నిశ్చయమును, కృత్వా=చేసి, యషహ్హుమ్‌=యాగము 
చేయుటకు, సముపచక్రమే=ఉపక్రమించెను. 
తా. రామా ! అపుడు వేదజ్ఞ డైన ఆ సగరుడు ఉపాధ్యాయులతో 


కూడ యజ్ఞానుషానము విషయమున నిశ్చయించుకొని యాగము చేయ 
(ప్రారంభించెను. 24 


“బభాలానందిని” అను ఢ్రీమద్రామాయణాం ధవ్యాఖ్యానమునందు బాలకాండలో 
మువ్పుది యెనిమిదవ నర్ధ సమాప్తము. 


అథ ఏకోనచత్యారింశః సర్గః 


[(సగరచక్రవర్తి విడచిన యజ్ఞాశ్వమును దేవేంద్రుడు అపహరించుట, 
సగరుని కుమారులు యజ్ఞాశ్వమును వెదకుచు భూమిని భేదించుట. దేవత 
లందరును పోయి (బహ్మ వద్ద మొర పెటుకొనుట.] 

యి లు 


మూ. విశ్వామిత్రవచః శ్రుత్వా కథాన్తే రఘునన్షనః, 

ఉవాచ పరమ పీతో మునిం దీప్తమివానలమ్‌. 1 

ప్ర. అం రఘునన్లనః=రాముడు, విశ్వామిత్రవచః=విశ్వామిత్రుని వాక్య 
మును, శుత్వావిని, పరమ్మపీతఃణ=చాల సంతపించినవాడై, కథాన్తే=కథయొక్క 
అంతమునందు, దీప్తమ్‌=ప్రజ్యలించుచున్న, అనలమివైలగ్ని వలె ఉన్న, 
మునిమ్‌=విశ్వామిత్రుని గూర్చి, ఉవాచ= పలికెను. 

తా. రాముడు విశ్వామిత్రుని వచనమును విని చాల సంతసించి, 
కథాంతమున, (ప్రజ్వలించుచున్న అగ్ని వలె ఉన్న ఆతనితో ఇట్లనెను. 1 
మూ. గ్రోతుమిచ్చామి భద్రం తే విస్తరేణ కథామిమామ్‌, 

ళో క డో జా మో 

పూర్వకో మే కథం బ్రహ్మన్‌ యజ్ఞం వై సముపాహరత్‌. 2 

ప్ర అ (బ్రహ్మన్‌ =ఓ (బ్రాహ్మణ శేషా |! ఇమామ్‌-ఈ, కథామ్‌= 
కథను, విస్తరేణ=సవిస్తరముగ, (శోతుమ్‌=వినుటకు, ఇచ్చామి=కోరుచున్నాను. 
తే=నీకు, భద్రమ్‌=మంగళ మగుగాక. మే=నా యొక్క, పూర్వకః=పూర్వికుదు, 
యజ్ఞమ్‌=యజ్ఞమును, కథమ్‌=ఎట్లు, సముపాహరల్‌ =చేసెను ? 

తా ఓ బ్రాహ్మణశ్రేష్టా ! మా పూర్వపురుషు డైన సగరచక్రవర్తి 
యజ్ఞము ఎట్లు చేసెనో సవిస్తరముగా విన గోరుచున్నాను. 2 
మూ. _ విశ్వామిత్రస్తు కాకుత్హమువాచ ప్రహసన్నివ, 

శ్రూయతాం విస్తరో రామ సగరస్య మహాత్మనః, 3 

ప్ర. అ. విశ్వామిత్రస్తూవిశ్వామిత్రుడు, ప్రహసన్నివానవ్వుచు, కాకు 
త్ల ఎమ్‌-రామునిగూర్చి, ఉవాచ=పలి కెను. మహాత్మ న=మహాత్ము డెన, సగరస్య= 
సగరునియొక్క, విస్తరః=కథావిస్తరము, (శూయతామ్‌=వినబడుగాక, 


27 


418 శ్రీమద్రామాయణము 


తా. విశ్వామిత్రుడు చిరునవ్వు నవ్వి రామునితో ఇట్లు పలికెను. రామా! 
మహాత్ము డైన సగరుని కథావిస్తరమును చెప్పెదను, వినుము. 3 
మూ. శజ్కరశ్వశురో నామ హిమవానచలోత్తమః, 

విన్ల పర్వతమాసాద్య నిరీక్షేతే పరస్పరమ్‌. 4 

ప్ర. అ. శంకరశ్వశురః=శివుని మామగా రైన, హిమవాన్నామ= హిమవంతు 
డను పేరు గల, అచలోత్తమః=పర్వత శ్రేష్టము, విన్హ్యపర్వతమ్‌=వింధ్యపర్వతమును, 
ఆసాద్య=పొంది ఉన్నది. ఆ రెండు పర్వతములును, పరస్పరమ్‌=పరస్పరము, 
నిరేక్తేత=చూచుకొనుచున్నవి. 


తా. మహేశ్వరుని మామగా రైన హిమవత్పర్వత మను పర్వత(శేష్టము 
వింధ్యపర్వతమును చూపుల ద్వారా పొంది ఉన్నది. అట్ల వింధ్యము దానిని 
పొంది యున్నది. ఆ రెండు పర్వతములును, పరస్పరము చూచుకొనుచుండును. 


వి. హిమవద్వింధ్యపర్వతముల నడుమ మరే పర్వతమును అద్దు లేక 
పోవుటచేతను, ఆ రెండును చాల ఎత్తెన వగుటచేతను హిమవత్సర్వతము 
'వింధ్య పర్వతమును పొంది, వింధ్యము " హిమవత్సర్వతమును పొంది ఉన్న 
దనియు, ఆ రెండును ఒకదాని నొకటి చూచుచు నిలబడి ఉన్న వనియు 
చెప్పబడిన దని వ్యాఖ్యాతలు. 4 


మూ. తయోర్మథ్యే ప్రవృత్తోఒభూద్యజ్ఞ స్ప పురుషోత్తమ, 

అ 9 ా ఆ ఆ 

స హీ దేశో నరవ్యాఘ్ర ప్రశస్తో యజ్ఞకర్మణి. ర్‌ 

ప్ర. అ. పురుషోత్తమ=ఓ పురుష్మశేష్టుడా ! సఃాఆ, యజ్ఞ౭యజ్ఞము, 
తయోః=ఆ  హిమవద్వింధ్యముల, మధ్యామధ్యయందు, ప్రవృత్తః=జరిగినది. 
నరవ్యా(ఘ=నర శేష్ణడా ! సకల, దేశః=దేశము, యజ్ఞకర్మ ణి=యజ్ఞకర్మ యందు, 
(ప్రశస్తః హి=ప్రశస్త మైనది కదా ? 

తా రామా! ఆ యజ్ఞము ఆ రెండు పర్వతముల మధ్య నున్న 
దేశము నందు జరిగినది. ఏల నన, యజ్ఞము చేయుటకు ఆ దేశము చాల 
ప్రశస్త మైనది. 5 
మూ. తన్యాశ్వచర్యాం కాకుత్హ ఎ దృఢథన్వా మహారథః, 

అంశుమానకరోత్తాత సగరస్య మతే స్థితః 6 

ప్ర. అ. తాతాతండ్రీ ! కాకుత్స=రామా ! దృఢధన్వా=దృఢమైన 
ధనస్సు కలవాడును, మహారథ=మహారథుడును ఆగు, అంశుమాన్‌ =అంశు 


బాలకొండము ప. ౩9 419 


మంతుడు, సగరస్య=సగరునియొక్క, మతే=మతమునందు, స్థితణాఉన్నవాడై, 
తస్య=ఆ  యజ్ఞముయొక్క, _అశ్వచర్యామ్‌=అశ్వముయొక్క అనుసరణమును, 
అకరోల్‌ =చేసెను. - 

తా. రామా! దృఢ మైన ధనస్సు కలవాడును, మహారథుడును అగు 
అంశుమంతుడు, సగరుని ఆజ్ఞ ప్రకారము యజ్ఞాశ్వమును రక్షించుచు దాని 

Cry హా లు 

ననుసరించెను. 6 
మూ. తస్య పర్వణి తం యజ్ఞం యజమానస్య వాసవః, 

రాకసీం తనుమాసాయ యజ్జీయాశ్వమపాహరత్‌. 7 

లు (==) a 


ప్ర. అ. వాసవఃాఇంద్రుడు, రాక్ష సీమ్‌=రాక్షససంబంధ మైన, తనుమ్‌= 
శరీరమును, ఆస్తాయఃగహించి, పర్వణి=ఉక్ట్యదివసమునందు, యజ్ఞం యజమా 
నస్య=యజ్ఞము చేయుచున్న, తస్య=సగరునియొక్క, యజ్జీయాశ్వమ్‌=యజ్ఞమునకు 
సంబంధించిన అశ్వమును, అపాహరత్‌ =అపహరించెను. 

తా. దేవేంద్రుడు రాక్షసరూపమును ధరించి, ఉక్ట్యదివస మను 
పర్వమునందు, సగరుని యజ్ఞాశ్య్వమును అపహరించెను. 7 

9 9 ఆగ అ 
మూ. (హ్రయమాణే తు కాకుళ్హ్ర తస్మిన్నశ్వే మహాత్మనః, 

ఉపాధ్యాయగణా: సర్వే యజమానమథాబ్రువన్‌. 8 

ప్ర. అ. కాకుత్త-రామా | మహాత్మనః౭మహాత్ము డైన ఆ సగరుని యొక్క, 
తస్మిన్‌ అశ్వే=ఆ అశ్వము, (హియమాణే=హరింపబడు చుండగా, అథ=పిమ్మట, 
సర్వే=సమస్త మైన, ఉపాధ్యాయగణాః=బుత్విక్కులు, యజమానమ్‌=యజమానుని 
గూర్చి, అబ్రువన్‌ =పలికిరి, 


తా. రామా ! మహాత్ము డైన సగరుని యజ్జీయాశ్వము అపహరింపబడు 


చుండగా బుత్విక్కు లందరును యజమానునితో ఇట్లనిరి. 8 
మూ. అయం పర్వణి వేగేన యజ్జీయాశ్యో౭_పనీయతే, 
హర్తారం జహి కాకుత్హ హయశ్ఫెవోపనీయతామ్‌. 9 
ప్ర. అ. కాకుత్హ్సాఓ సగరచక్రవర్తీ ! పర్వణి=ఉక్ట్యాహపర్వము 


నందు, అయమ్‌=ఈ, యజ్జీయాశ్వః౭యజ్ఞాశ్వము, వేగేన=వేగముచేత, అపనీ 
యతే=తీసికొనిపోబడుచున్నది. హర్తారమ్‌=ఆపహరించువానిని, జహి=చంపుము. 
హయశ్చ=అశ్వము, ఉసనీయతామ్‌=తీ సికొనిరాబడుగాక. 


తా. సగరచక్రవర్తీ ! పర్వమునందు ఈ యజ్ఞాశ్వమును ఎవ్వరో 


420 శ్రీమద్రామాయణము 


వేగముగ అపహరించి తీసికొనిపోవుచున్నారు. అపహరించువానిని సంహరించి 
యజ్ఞాశ్వమును తీసికొనిరమ్ము. 9 
a 


మూ. యజ్ఞచ్చిద్రం భవత్యేతత్స ర్వేషామశివాయ నః, 

తత్తథా క్రియతాం రాజన్‌ యథా౭_చ్చిద్రః క్రతుర్భవేత్‌. 10 

ప. అ. ఏతత్‌=ఈ, యజచిదమ్‌ఢయజాపరాధము, నఃామనకు, 

(8 ద 1 ఇ 
సర్వేషామ్‌=అందరికిని, అశివాయ=అమంగళకరము, భవేత్‌=అగును. తల్‌ =ఆ 
కారణమువలన, రాజన్‌=రాజా ! క్రతుఃఈ క్రతువు, అచ్చిద్రః౭అపరాధర హితమై, 
యధథా=ఎట్లు, భవేత్‌ =అగునో, తథా=ఆ (ప్రకారము, క్రియతామ్‌=చేయబడుగాక, 

తా. రాజా! ఈ యజ్ఞాపరాధము మన అందరికిని అమంగళకరము. 
అందువలన యజ్ఞములో అపచారము కలుగకుండు నట్లు చేయుము. 10 
మూ. ఉపాధ్యాయవచః శ్రుత్వా తస్మిన్‌ సదసి పార్థివః 

ఆక జీ ల అ 

షష్టిం పుత్రసహస్రాణి వాక్యమేతదువాచ హ. 11 

ప్ర అ. పార్ధివః=ఆ రాజు, ఉపాధ్యాయవచః=బుత్విక్కుల వాక్యమును, 
(శుత్వాావిని, తస్మిన్‌ సదసి=ఆ యజ్ఞసదస్సునందు, షష్టింంఅరువది, పుత్రస 
హ(స్రాణి=పుత్రుల సహస్రములను, ఏతత్‌ వాక్యమ్‌=ఈ _ వాక్యమును, ఉవాచ 
“హ=పరికెను. 

తా. సగరుడు బుత్సిక్కుల . వాక్యములు విని, ఆ యజ్ఞసదస్సులో, 
అరువదివేలమంది కుమారులతో ఇట్లనెను. n 
మూ. గతిం పుత్రా న పశ్యామి రక్షసాం పురుషర్షభాః, 

మన్తపూతైర్మ హాభాగైరాస్టితో హి మహాక్రతుః 12 

రా a ఠా 

ప్ర అ పురుషర్షభాః=పురుషశేష్ట లైన, పుత్రాఃపుత్రులారా ! 
రక్షసామ్‌ =రాక్షసులకు, 'గతిమ్‌:=ఇచట (ప్రవేశమును, న పశ్యామి=చూడను. 
హి=ఏలననగా, మహాక్రతుః==ఈ  మహాయజ్ఞము, మన్త్రపూతైశ=మంత్రములచే 
పవిత్రు లైన, మహాభాగై==మహాత్ములచేత, ఆస్థితః=లఅధి ష్టింపబడినది. 

తా. పురుషశ్రేష్ణ లైన పుత్రులారా ! ఇచటకు రాక్షసులు రాజాల రని 
నా విశ్వాసము. ఏలననగా ఈ క్రతువును జరిపించువారు మంత్రములచే 
పవిత్రు లైన మహానుభావులు. 12 
మూ. తద్గచ్చత విచిన్వధ్వం పుత్రకా భద్రమస్తు వః, 

సముద్రమాలినీం సర్వాం పృథివీమనుగచ్చత. 13 


బాలకాండము స. 39 421 


ప్ర. అ. పుత్రకాణకుమారులారా ! తత్‌=ఆ కారణము వలన, 
గచ్చత=చెళ్ళుదు. వః=మీకు, భద్రమ్‌=మంగళము, అస్తు=అగుగాక. సముద్ర మాలి 
నీమ్‌=సముద్రము లనెడు మాల గల, సర్వామ్‌=-సమస్త మైన, పృథివీమ్‌=భూమిని, 
అనుగచ్చతావెదకుడు. 


తా. పుత్రులారా ! మీకు మంగళ మగుగాక. మీ రందరును 
బయలుదేరుడు. సముద్రములచే చుట్టబడి యున్న భూమి నంతను వెదకుడు. 
మూ. ఏకైకయోజనం పుత్రా wey 

యావత్తురగసన్తర్శస్తావల్థనత మేదినీమ్‌. 

తం చైవ హయహర్తారం మార్గమాణా మమాజ్ఞయా. 


14 


ప్ర. అ. పుత్రాః౭పుత్రులారా | ఏకైకయోజనమ్‌=ఒక్కొక్క యోజనము 
చొప్పున, విస్తారమ్‌=భూవైశాల్యమును, అధిగచ్చత=తీ సికొనుడు. మమానాయొక్క, 
ఆజ్ఞయా=ఆజ్ఞచేత, తమ్‌=ఆ, హయహర్హారమ్‌=అశ్వమును _హరించినవానిని, 
మార్గమాణాః=అన్వే షించుచున్న వారై, తురగసందర్శః౭అశ్వముయొక్క దర్శ 
నము, యావత్‌=ఎప్పటికి అగునో, తావల్‌=అంతవరకును, మేదినీమ్‌=భూమిని, 
ఖనత=త్రవ్వుడు. 

తా. పుత్రులారా ! మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క యోజనము చొప్పున 
భూమియొక్క విస్తారమును పంచుకొని, అశ్వమును హరించినవానిని వెదకుచు, 
గుజ్జము కనబడు నంతవరకును భూమిని (త్రవ్యుడు. ఇది నా యాజ్ఞ 14 


మూ. దీక్షితః పౌర్రస హిత: పోపాధ్యాయగణో హ్యహమ్‌, 15 
ఇహ ప్టాస్యామి భద్రం వో యావత్తురగదర్శనమ్‌. 
ప్ర. ఆ. దీక్షితఃదీక్ష వహించిన, అహమ్‌=నేను, పొత్రస హితః=పౌ|త్రునితో 
కూడిన వాడవై, సోపాధ్యాయగణః=బుత్విగ్గణము తో కూడిన వాడనై, యావత్తురగ 
దర్శవమ్‌=గుజ్జము కనబడు నంతవరకును, ఇహ=ఇచ్చటనే, స్థాస్యామి=ఉండగలను. 
వః=మీకు, భద్రమ్‌=క్షేమ మగుగాక. 


తా. గుజ్జము కనబడువరకును, దీక్ష వహించిన నేను, బుత్విక్కులును, 
పొత్రుడును ఇచటనే ఉండగలము. 15 


మూ. ఇత్యుక్తా హృష్టమనపో రాజపుత్రా మహాబలాః, 16 
జగ్ముర్మ హీతలం రామ పితుర్వచనయన్తితాః:. 


ప్ర. అ. రామారామా 1! ఇతిఈ విధముగా, ఉక్సాణ౯పలకబడిన, 


422 శ్రీమద్రామాయణము 


మహాబలాః=మహాబలవంతు లైన, రాజపుత్రాః=రాజపుత్రులు, హృష్టమనసో=సంత 
సించిన మనస్సు కలవారై, సితుఃాతండ్రియొక్క, వచనయన్తితాః= వాక్కుచే 
నియమితులై, మహీతలమ్‌=భూతలమును గూర్చి, జగ్ము = వెళ్లిరి. 

తా. సగరుడు ఇట్లు పలుకగనే మహాబలశాలు లగు ఆ రాజపుత్రులు 
ఉత్సాహవంతులై, తండ్రి ఆజ్ఞ (ప్రకారము భూమి నంతను వెదకుటకు వెళ్లిరి. 


మూ. యోజనాయామవిస్తారమేకైకో ధరణీతలమ్‌, 17 

బిభిదుః పురుషవ్యాఘ్ర వజస్పర్శస మైర్నఖైః. 

ప్ర అ. పురుషవ్యాఘ=ఓ పురుష శేష్ణుడా | ఏకైకణాఒక్కొక్కడు, 
యోజనాయామవిస్తారమ్‌=ఒక యోజనము పొడవు ఒక యోజనము వెడల్పు 
గల, ధరణీతలమ్‌=భూ ప్రదేశమును, వజ్రస్పర్శసమైః=వజముయొక్క స్పర్శతో 
సమానమైన, నఖైః=గోళ్లతో, బిభిదుః=బద్దలు కొట్టిరి. 

తా. రామా! ఒక్కొక్కడు ఒక నలుచదురపు యోజనము చొప్పున 
భూప్రదేశమును వజము వంటి సారము గల నఖములతో (బద్దలుగొట్టిరి. 17 
మూ. శూలైరశనికల్పెశ్ళ హలైశ్సాపి సుదారుణైః, 18 

భిద్యమానా వసుమతీ ననాద రఘునన్లన. 


ప్ర. అ. రఘునన్లనారామా ! అశనికల్పెః=-వజ్రాయుధముతో సమాన 
మైన, శూలైణశూలములతోడను, సుదారుణైః=చాల' భయంకర మైన, హలైశ్చ=నాగ 
శ్లతోడను, భిద్యమానా=భేదింపబడుచున్న, వసుమతీ=భూమి, ననాదాధ్వనిచే సెను. 


తా. వా రీవిధముగ వజముల వంటి శూలములచేతను, భయంకర 
మైన నాగళ్లచేతను భూమిని భేదించుచుండగా గొప్ప ధ్వని బయలుదేరెన్ను 


మూ. నాగానాం మథ్యమానానామసురాణాం చ రాఘవ, 10 
రాక్షసానాం చ దురర్షః సత్త్వానాం నినదో౭_ భవత్‌. 
లి య 


ప్ర. అ. రాఘవారామా | మథ్యమానానామ్‌=నలగగొట్టబడుచున్న, 
నాగానామ్‌=సర్పములయొక్క, అసురాణాం చాఅసురులయొక్కయు, రాక్షసానాం 
చ=రాక్షసులయొక్కయు, సత్తా $నామ్‌=ఇతరజంతువుల యొక్కయు, దుర్హర్హణాస 
హింపరాని, నినదః=ధ్వని, అభవత్‌ =ఆయెను. 

తా. రామా ! వారు భూమిని త్రవ్వుచుండగా ఎన్నియో సర్పములు, 


అసురులు, రాక్షసులు, ఇతరజంతువులు నలిగిపోవుటచే సహింపరాని ఆర్తధ్వని 
బయలుదేరినది. 19 


బాలకాండము స. 39 423 
మూ. యోజనానాం సహస్రాణి షష్టిం తు రఘునన్హన, 20 
బిభిదుర్రరణీం వీరా రసాతలమనుత్తమమ్‌. 
ప్ర. అ. రఘునన్లనారామా ! వీరాణఆ వీరులు, యోజనానామ్‌= 


యోజనములయొక్క, షష్టిం సహస్రాణి=అరువది వేలు, ధరణీమ్‌=భూమిని, 
అనుత్తమమ్‌=గొప్ప దైన, రసాతలమ్‌=రసాతలమునుగా, బిభిదుః=త్రవ్విరి. 


తా. రామా! ఆ వీరులు అరవైవేల యోజనముల భూమి పాతాళమై 
పోవునట్టుగా |త్రవ్విరి. 20 
మూ. ఏవం పర్వతసంబాధం జమ్బూద్వీపం నృపాత్మజాః; 21 

ఖనన్లో నృపశార్జూల సర్వతః పరిచక్రముః, 

ప్ర. అ. నృపశార్హూల=రాజ శేష్ణడా ! నృపాత్మజాః=సగరుని కుమారులు, 
పర్వతసంబాధమ్‌=పర్వతములచేత ఇరుకైన, జమూద్వీపమ్‌=జంబూద్వీపమును, 
ఏవమ్‌=ఈ విధముగ, ఖనన్తఃాత్రవ్వుచున్న వారై, సర్వతః=అంతటను, పరిచ 
'క్రముఃసంచరించిరి. 


తా. రామా ! సగరుని కుమారులు పర్వతములతో ఇరుకుగా ఉన్న 
జంబూద్వీపమును ఈ విధముగ (త్రవ్వుచు అంతటను సంచరించిరి. 21 


మూ. తతో దేవాః సగన్తర్వాః సాసురాః సహపన్నగాః, 29 
సంభ్రాన్తమనస: సర్వే పితామహముపాగమన్‌. 
ప్ర. అ. తతః=పిమ్మట, సగన్తర్వాః=గంధర్వులతో కూడిన, సాసురాః= 
అసురులతో కూడిన, సహపన్నగాః =సర్పములతో కూడిన, దేవాః=దేవతలు, 
సర్వే=అందరును, సంభాన్తమనసః=కలతచెందిన మనస్సు కలవారై, పితామ 
హమ్‌= బ్రహ్మ దేవుని, ఉపాగమన్‌ =చేరిరి. 


తా. పిమ్మట దేవతలు, గంధర్వులు, అసురులు, పన్నగులు అందరును 
కలతచెంది బ్రహ్మదేవుని వద్దకు వెళ్లిరి. 22 
మూ. తే ప్రసాద్య మహాత్మానం - విషణ్ణవదనాస్తదా, 23 
ఊచుః పరమసంధత్రస్తాః పితామహమిదం వచః. 


ప్ర. అ. పరమసంత్రస్తాణమిక్కిరి భయపడిన దారును, విషళ్ణవదనాఃాది 
గులు చెందిన ముఖము కలవారును అగు, తే=వారు, మహాత్మానమ్‌=మహాత్ము 
డైన, పితామహమ్‌=[బహ్మ దేవుని, (పసాద్య=అనుగ్ర హింపచే సికొని, ఇదం వచ।ః=ఈ 
వాక్యమును, ఊచుః=పలికిరి. 


424 శ్రీమద్రామాయణము 


తా. మిక్కిలి భయముతో దిగులుచెందిన ముఖములు గల వారందరును 
మహాత్ము డైన (బ్రహ్మదేవుని అనుగ్ర హింపచేసికొని ఇట్లు పలికిరి. 23 
మూ. భగవన్‌ పృథివీ సర్వా ఖన్యతే సగరాత్మజైః, 24 

బహవశ్ళ్చ మహాత్మానో హన్యన్తే తలవాసినః. 

ప్ర. అ. భగవన్‌=ఓ భగవంతుడా |! సర్వా=సమస్త మైన, పృథివీ=భూమి, 
సగరాత్మజైః=సగరుని కుమారులచేత, ఖన్యతే=త్రవ్వబడుచున్నది. తలవాసినః= 
పాతాలములో నివసించు, బహవఃచాలమంది, మహాత్మానః=మహాత్ములు, 
హన్యన్తే-చంపబడు చున్నారు. 

తా. భగవంతుడా ! సగరకుమారులు భూమి నంతను త్రవ్వి వేయు 
చున్నారు. పాతాలములో నివసించు ఎందరో మహాత్ములను చంపివేయు 
చున్నారు. 24 


మూ. అయం యజ్ఞహనో౭_స్మాకమనేనాశ్యో౭_సనీయతే, 25 
ఇతి తే సర్వభూతాని నిఘ్నన్సి సగరాత్మజాః. 
ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాడ్డే 
( . ఆ అ 
ఏకోనచత్వారింశః సర్గః 
ప్ర అ. అయమ్‌=వీడు, న=మనయొక్క, యజ్ఞహనః=యజ్ఞమును పాడు 
చేసినవాడు. అనేన=వీనిచేత, అశ్వః=అశ్వము, అపనీయతే=అపహరింపబడుచున్నది. 
ఇతి=అని అనుచు, తే సగరాత్మజాః=ఆ సగరకుమారులు, సర్వభూతాని=సమస్త 
భూతములను, నిఘ్నన్తి=-చంపుచున్నారు. 
తా. “వీడే మన అశ్వమును అపహరించుచున్నాడు. మన యజ్ఞమును 
a 


చెరచినవాడు వీడే” అని అనుచు ఆ సగరకుమారులు కనబడిన ప్రతి ఒక్క 
(ప్రాణిని చంపుతున్నారు. 25 


“బాలానందిని” యను శ్రుమగామాయణాంధవ్యాఖ్యానమునందు బొలకాండలోని 
మువృది తొమ్మిదవ నర్హ నమాస్తము. 


అథ చత్యారింశః సర్గః 


/సగరవ్యుతులు అచిరకొలమున నశింవగల రని చెప్పీ (బ్రహ్మ దేవుడు దేవతల 
నూరడించుట, భూమిని (తవ్వుచు పాతాళమునకు పోయిన సగరవుతులు అచట 
కవీలుని దగ్గర యజ్ఞాశ్రమును చూచి ఆతనిని చంవుట్వై వెళ్లగా అతడు వారిని 
హుంకరించి భిన్మ ము చేయుట.] 


మూ. దేవతానాం వచః శ్రుత్వా భగవాన్వె పీతామహః, 
ప్రత్యువాచ సుసంతప్తాన్‌ కృతాన్రబలమో హితాన్‌. 1 
ప్ర అ. భగవాన్‌=పూజ్యు డైన, పీతామహః=బ్రహ్మ దేవుడు, దేవ 
తానామ్‌=దేవతలయొక్క, వచః=వాక్యమును, (శ్రుత్వా=విని, కృతాన్రబలమో హి 
తాన్‌=దైవముయొక్క బలముచే మోహితులును, సుసంతస్తాన్‌=చాల భయము 
చెందినవారును అగు వారిని గూర్చి, ప్రత్యువాచతిరిగి పలికెను. 


తా. దేవతల వాక్యము విని (బ్రహ్మదేవుడు, దైవబలముచేత మోహము 
చెంది, మిక్కిలి భయపడిన వారితో ఇట్లనెను. 1 


మూ. యస్యేయం వసుధా కృత్స్నా వాసుదేవస్య ధీమతః, 

కొపిలం రూపమాస్థాయ ధారయత్యనిశం ధరామ్‌. 2 

తస్య కోపాగ్నినా దగ్గా భవిష్యన్తి నృపాత్మజాః, 

ప్ర. అ. కృత్నా సెసమస్త మైన, ఇయం వసుధాఈ భూమి, 
యస్య=ఏ, ధీమతః=ధీమంతు డైన, వాసుదేవస్య=వాసుదేవునకు సంబంధించినదో, 
ఆ వాసుదేవుడు, కాపీలం రూపమ్‌=కపిలు డను రూపమును, ఆస్థాయైధ 
రించి, అనిశమ్‌=ఎల్లప్పుడును, ధరామ్‌=భూమిని, ధారయతి=ధరించుచున్నాడు. 
నృపాత్మజాః=సగరుని కుమారులు, తస్య=అతని యొక్క, కోపాగ్నినా=కోపాగ్ని 
చేత, దగ్గాః=కాల్చబడినవారు, భవిష్యన్తి=కాగలరు. 


తా. ఈ సమస్తభూమియు ఏ వాసుదేవునకు చెందినదో అట్టి 
వాసుదేవుడు, కపిలావతారము నెత్తి సర్వదా ఈ భూమిని ధరించుచున్నాడు. 


ఈ సగరకుమారులు ఆ కపిలుని కోపాగ్నిచే భస్మము కాగలరు. 2 
మూ. పృథివ్యాశ్చాపి నిర్భేదో దృష్ట ఏవ సనాతనః, 3 


సగరస్య చ పుత్రాణాం వినాశో౭_దీర్ణజీవినామ్‌. 


426 శ్రీమద్రామాయణము 


ప్ర. అ. పృథివ్యాః౭భూమియొక్క, నిర్భేదః=భేదనము, అదీర్ణజీవినామ్‌=-ఆ 
ల్పాయుర్దాయవంతు లైన, సగరస్య పుత్రాణామ=సగరపుత్రుల, వినాశశ్చ=వినాశనము, 
సనాతనః=పురాతనముగా, దృష్ట ఏవ-చూడబడినదే. 

తా. ఈ విధముగా భూమి (త్రవ్వబడు ననియు, అల్సాయుర్జాయవంతు 
లైన సగరకుమారులు నశించెద రనియు ఏ నాడో న్నిర్ణయింపబడినది. 3 
మూ. పితామహవచః (శ్రుత్వా (తయ స్త్రింశదరిందమ, 4 

దేవాః పరమసంహృష్టాః పునర్హగ్ముర్యథాగతమ్‌. 

ప్ర, అ. అరిందమ=శత్రువులను సంహరించువాడా ! పితామహవచణ్నాబ 
హ్మదేవుని వాక్యమును, శుత్వా=విని, (త్రయస్త్రింశల్‌ దేవాః=ముప్పది ముగ్గురు 
దేవతలు, పరమసంహృష్టాః=మిక్కిలి సంతసించిన వారై, యథాగతమ్‌=వచ్చిన 
విధముగనే, పునః=మరల, జగ్ముః=వెళ్లిరి. 

తా. రామా ! ముప్పదిముగ్గురు దేవతలును, ఇతరులును, బ్రహ్మదేవుని 
మాటలు విని, చాల సంతోషించి, తమ తమ స్థానములకు వెళ్లిపోయిరి. 4 

వి. ఎనమండుగురు వసువులు, పదకొండుగురు రుదులు, పండెండుగురు 
ఆదిత్యులు, ఇద్దరు అశ్వినులు కఠిసి ముప్పదిముగ్గురు దేవతలు. 

యి ణి 

మూ. సగరస్య చ పుత్రాణాం ప్రాదురా సీన్మహాత్మనామ్‌, 5 

పృథివ్యాం భిద్యమానాయాం నిర్జాతసమనిస్వనః. 

ప్ర అ. మహాత్మ నామ్‌=మహాత్ము లైన, సగరస్య పుత్రాణామ్‌=సగరుని 
కుమారులకు, పృథివ్యామ్‌-భూమి, భిద్యమానాయామ్‌ =బ్రద్దలుకొట్రబదు చుండగా, 
నిర్హాతసమనిస్వనః=పిదుగు వంటి ధ్వని, ప్రాదురాసీత్‌=పుట్రైను (వినబడెను), 

తా. ఈ విధముగ భూమిని (బ్రద్దలుకొట్టుచున్నప్పుదు సగరకుమారులకు 


పిడుగు వంటి ధ్వని, వారి వినాశమును సూచించుచు, వినబడెను, 5 
మూ. తతో భిత్త్వా మహీం సర్వే కృత్వా చాభి ప్రదక్షిణమ్‌, 6 


సహితాః సగరాః సర్వే పితరం వాక్యమ[బ్రువన్‌. 


ప్ర అ. తతణాపిమ్మట, సర్వేఅందరును, మ హీమ్‌=భూమిని, 
భిత్తా వభేదించి, అభిప్రదక్లి ఇమ్‌=పదక్రి ణము, కృత్వా=చేసి, సర్వే సగరాః=ఆ 
సగరకుమారు లందరును, 'సహితాః=కలసిన వారై, పిఠరమ్‌=తండ్రిని గూర్చి, 
వాక్యమ్‌=వాక్యమును, అబువన్‌ =పలికిరి. 


తా. ఆ సగరకుమారు లందరును భూమిని భేదించి ఒక చుట్టు తిరిగి 
వచ్చిరి. అశ్వము కనబడలేదు. అంత వారందరును కలిసి తండ్రి వద్దకు 


బాలకాండము స.40 427 


పోయి ఇట్లు చెప్పిరి. 6 
మూ. పరిక్రాంతా మహీ సర్వా సత్త్వవన్తశ్చ సూదితాః, 7 
దేవదానవరక్షాంసి పిశాచోరగకిన్నరాః, 
న చ పశ్యామహేఒశ్వం తమశ్వహర్హారమేవ చ, 8 


కిం కరిష్యామ భద్రం తే బుద్రిరత్ర విచార్యతామ్‌. 


ప్ర. అ. సర్వా=సమస్త మైన, మహీ=భూమి, పరిక్రాన్నా=సంచరింపబడినది, 
సత్త్యవన్తః చాబలవంతు లైన, దేవదానవరక్షాం సి=దేవతలు, దానవులు, రాక్షసులు, 
పిశాచోరగకిన్నరాః= పిశాచములు, ఉరగులు, కిన్నరులు, సూదితాః=చంపబడినారు. 
అశ్వమ్‌=అశ్వమును, అశ్వహర్హారమేవ చ=అశమును అపహరించినవానిని, న 
పశ్యామహే చెాచూడజాల మైతిమి. కిమ్‌=ఏమి, కరిష్యామాచేయుదుము ? 
తే=నీకు, భద్రమ్‌=క్షేమ మగుగాక.  అఆత్ర-ఈ విషయమున,  బుద్ధిఃణ=బుద్ధి, 
విచార్యతామ్‌=ఆలోచింపబడుగాక. 


తా. భూమండల మంతయు తిరిగితిమి. బలవంతు లైన ఎందరో 
దేవదానవరాక్షస పిశా చోరగకిన్నరులను పరిమార్చితిమి. ఆ గుట్జముగాని, దాని 
నపహరించినవాడు' గాని కనబడలేదు. ఇపు డేమి చేయవలెనో ఆలోచించి 
చెప్పుము. నీకు భద్ర మగుగాక, 7, 8 
మూ. తేషాం తద్వచనం శ్రుత్వా పుత్రాణాం రాజసత్తమః, 9 

జో నే అ ఆ 

సమన్యురబ్రవీద్యాక్యం సగరో రఘునన్తన. 

ప్ర. అ. రఘునన్లనారామా ! తేషామ్‌=ఆ, పుత్రాణామ్‌=ప్పుతుల 
యొక్క, తద్వచనమ్‌=ఆ వచనమును, శ్రుత్వావిని, రాజసత్తమః=ఆ రాజ్యశేష్టు 
డైన, సగరణాసగరుడు, సమన్యుః=కోపముతో కూడినవాడై, వాక్యమ్‌ =వాక్యమును, 
అబ్రవీత్‌ =పలికెను. 

తా. రామా ! పుత్రుల మాటలు విని, రాజేష్టు డైన సగరుడు 
కోపముతో కూడినవాడై ఇట్లు పలికెను. 9 
మూ. భూయః ఖనత భద్రం వో నిర్భిద్య వసుధాతలమ్‌, 10 

అశ్వహర్హారమాసాద్య కృతార్జాశ్చ నివర్తథ. 

ప్ర అ. వసుధాతలమ్‌=భూమిని, నిర్భిద్య=భేదించి, భూయః=మరల, 
ఖనతాత్రవ్వుడు, అశ్వహర్హారమ్‌=అశ్వమును హరించినవానిని, ఆసాద్య=పొంది, 


కృతారా=చరితార్డులై, _నివర్తథామరలి రండు, వఃామీకు, భద్రమామంగళ 
మగుగాక. 


428 శ్రీమదామాయణము 


తా. మరల (త్రవ్వి భూతలమును భేదింపుడు. అశ్వమును హరించినవానిని 
పట్టుకొని, కార్యము పూర్తి యైన పిమ్మటనే తిరిగి రండు. 10 
మూ. పితుర్వచనమాసాద్య సగరస్య మహాత్మనః, I 
“9 అ అ ఆ 
షష్టిః పుత్రసహస్రాణి రసాతలమభిద్రవన్‌. 
ప్ర అ. పితుః=తండ్రి రపైన, మహాత్మ న=మపహాత్ము డన, సగ 
రస్య=సగరునియొక్క, వచనమ్‌=వచనమును, ఆసాద్య=పొంది, షష్టి=అరువది, 
ప్కుత్రసహస్రాణి=పుత్రుల సహస్రములు, రసాతలమ్‌=పాతాలమును గూర్చి, అభి 
(దవన్‌=శీఘముగ పోయిరి. 


తా. తండ్రి యైన సగరుని ఆజ్ఞ ననుసరించి ఆ ఆరువదివేల మంది 


కుమారులును పాతాళలోకమునకు శీఘ్రముగ పోయిరి. 1l 
మూ. ఖన్యమానే తతస్త స్మిన్‌ దదృశుః: పర్వతోపమమ్‌, 12 


దిశాగజం విరూపాక్షం ధారయన్తం మహీతలమ్‌. 

ప్ర. అ. తతః= పిమ్మట, తస్మిన్‌=ఆ ప్రదేశము, ఖన్యమానే=త్రవ్వబడుచుం 
డగా, పర్వతోపమమ్‌=పర్వతముతో సమాన మైనదియు, మ హీతలమ్‌=భూతలమును, 
ధారయన్తమ్‌=ధరించుచున్నదియు నగు, విరూపాక్షమ్‌=విరూపాక్ష మను పేరు 
గల, దిశాగజమ్‌=దిగ్గజమును; దదృశుః=చూచిరి. 

తా ఆ ప్రదేశమును (త్రవ్వుచున్నపుడు వారికి అచట పర్వతమువంటి 
ప్రమాణము గల విరూపాక్ష మను దిగ్గజము కనబడెను. అది భూతలమును 
మోయుచుండెను. 12 
మూ. సపర్వతవనాం కృత్స్నాం పృథివీం రఘునన్తన, 13 

శిరసా ధారయామాస విరూపాక్షో మహాగజ:. 

ప్ర. అ. రఘునన్లనారామా ! విరూపాక్షః=విరూపాక్ష మను "పేరు గల, 
మహాగజః=ఆ మహాగజము, సపర్వతవనామ్‌=పర్వతములతోడను వనములతోడను 
కూడిన, కృత్నామ్‌=సమస్త మైన, మ హీమ్‌=భూమిని, శిరసా=శిరప్పుచేత, 
ధారయామాస=ధరించెను. 

తా. రామా! విరూపాక్ష మనెడు ఆ దిగ్గజము పర్వతవవాదిప హితముగా 
ఈ భూమి నంతను తన శిరస్సుపై మోయుచుండును. 13 
మూ యదా పర్వణి కొకుత్ధ ఎ విశ్రమార్థం మహాగజః 14 

ఖేదాచ్చాలయతే శీర్షం భూమికంపప్తదా భవేత్‌. 

ప్ర. అ. కాకుత్హ్స-రామా ! మహాగజః=ఆ మహాగజము, పర్వణి-పర్వకా 


బాలకాండము స.40 429 


లమునందు, యదా=ఎప్పుడు, విశమార్ధమ్‌ =విశ్రాంతికొర కై, ఖేదాత్‌ =అలసటవలన, 
గీర్షమ్‌=శిరస్సును, చాలయతే=కదల్చునో, తదా=అప్పుడు, భూమికమ్పః=భూకంపము, 
భవేత్‌=అగును. 

తా. రామా ! ఆ మహాగజము అలసట కలిగినపుడు అప్పుడప్పుడు, 
విశాంతికొర కై శిరస్సును కదల్బుచుండును. అపుడు భూకంపము కలుగు 
చుండును. 14 


మూ. తంతే ప్రదక్షిణం కృత్వా దిశాపాలం మహాగజమ్‌, 15 
మానయనో హి తేరామ జగ్ముర్భిత్సా రసాతలమ్‌. 


ప్ర. అ. రామ=రామా ! తే=వారు, తమ్‌=ఆ, దిశాపాలం మహాగజమ్‌=దిగ్గ 
జమును, ప్రదక్షిణం కృత్వా=(ప్రదక్రిణము చేసి, మానయన్తః=పూజించుచున్న వారై, 
భిత్సా్య=భూమిని భేదించుకొని, రసాతలమ్‌=పాతాలమును గూర్చి, జగ్ము = వెళ్ళిరి. 


తా. రామా ! వారు ఆ దిగ్గజమునకు ప్రదక్షిణము చేసి, పూజించి, 


భూమిని భేదించుకొనుచు పాతాళమునకు పోయిరి. 15 
మూ. తతః పూర్వాం దిశం భిత్వా దక్షిణాం బిభిదుః పునః, 16 
దక్షిణస్యామపి దిశి దదృశుస్తే మహాగజమ్‌, 
మహాపద్మం మహాత్మానం సుమహత్పర్వతోపమమ్‌, 17 


శిరసా ధారయన్తం తే విస్మయం జగ్మురుత్తమమ్‌. 


ప్ర. అ. తతఃపిమ్మట, పూర్వామ=తూర్పు దైన, దిశమ్‌ది 
క్కును, భిత్స్వా=త్రవ్వి, పునః=మరల (పిమ్మట), దక్షిణామ్‌ాదక్షిణదిక్కును, 
బిభిదుః=భేదించిరి. తే=వారు, దక్షిణస్యాం దిశ్యపి=దక్షిణదిక్కునందు కూడ, 
సుమహత్సర్వతోపమమ్‌=గొప్పపర్వతముతో సమాన మైనదియు, శిరసా=శిరస్సు 
చేత, ధారయన్తమ్‌=భూమిని ధరించుచున్నదియు, మహాత్మా నమ్‌=పూజ్య మైన 
స్వభావముకలదియు అగు, మహాపద్మమ్‌=మహాపద్మ మనే, మహాగజమ్‌=గొప్ప ఏను 
గును, దదృశుః=చూచిరి. లే=దారు, ఉత్తమమ్‌=గొపు, విస్మయమ్‌=ఆశ్చర్యమును, 
జగ్ముః=పొందిరి. 

తా. పిమ్మట తూర్పుదిక్కును తరువాత దక్షిణ దిక్కును భేదించిరి. 
దక్షిణ దిక్కునందు కూడ దారు గొప్ప పర్వతముతో సమాన మైన 
మహాపద్మ మనెడు మహాగజమును చూచిరి. అది కూడ శిరస్సు పై భూమిని 
మోయుచుండెను. దానిని జూచి వారు చాల ఆశ్చర్యము చెందిరి. 16, 17 
మూ. తతః ప్రదక్షిణం కృత్వా సగరస్య మహాత్మనః, 18 

షష్టిః పుర్రసహస్రాణి పశ్చిమాం బిభిదుర్తిశమ్‌. 


430 శ్రీమద్రామాయణము 


ప్ర అ. తతః= పిమ్మట, మహాత్మ న=మహాత్ము డైన, సగరస్యాసగ 
రుని యొక్క, షషిః పుత్రసహస్రాణి=అరవై వేలమంది పుత్రులు, ప్రదక్షిణం 
కృత్వా=ప్రదక్తిణము చేసి, పశ్చిమాం దిశమ్‌=పశ్చిమదిక్కును, బిభిదుః=ఖేదించిరి. 


తా. పిమ్మట మహాత్ము డైన సగరుని అరువదివేలమంది కుమారులు, 


ఆ దిగ్గజమునకు ప్రదక్షిణము చేసి, పశ్చిమ దిక్కునందు |త్రవ్విరి. 18 
మూ. పశ్చిమాయామపి దిశి మహాన్తమచలోపమమ్‌, 10 


దిశాగజం సౌమనసం దదృశుస్తే మహాబలాః. 


ప్ర అ. మహాబలాః=గొప్ప బలము గల, తే=వారు, పశ్చిమాయాం 
దిశ్య పి=పశ్చిమదిక్కునందు గూడ, మహాన్తమ్‌ =గొప్పదియు, అచలోపమమ్‌=పర్వత 
ముతో సమాన మైనదియు అగు, సౌమనసమ్‌=సౌమనస మను పేరు గల, 
దిశాగజమ్‌=దిగ్గజమును, దదృశుః=చూచిరి. 


తా. మహాబలవంతు లైన ఆ సగరపుత్రులు పశ్చిమదిక్కునందు కూడ 
పర్వతసమాన మైన సౌమనస మనెడు దిగ్గజమును చూచిరి. 19 


ఆ (a 9 

మూ. తంతే ప్రదక్షిణం కృత్వా పృష్ట్వా చాపి నిరామయమ్‌, 20 

ఖనన్తః సముపక్రాన్హా దిశం హైమవతీం తతః, 

ప్ర. అ. తే=వారు, తమ్‌=దానిని, ప్రదక్షిణం కృత్వా=ప్రదక్టిణాము చేసి, 
నిరామయమ్‌=ఆరోగ్యమును, పృష్ణ్వా=అడిగి, ఖనన్తణ్మాత్రవ్వుచున్న వారై, తతః= 
అక్కడినుండి, 'హైమవతీం దిశమ్‌=ఉత్తరదిక్కును గూర్చి, సముష క్రాన్లాః= వెళ్లిరి. 

తా. వారు ఆ దిగ్గజమునకు ప్రదక్షిణనమస్కారములు చేసి, కుశలప్రశ్న 
వేసి, అచటినుండి, భూమిని (త్రవ్వుకొనుచు ఉత్తరము వైపు వెళ్లిరి. 20 


మూ. ఉత్తరస్యాం రఘు శ్రేష్ట దదృశ్తుర్ణిమపాణ్ణరమ్‌, 21 
భద్రం భద్రేణ వపుషా ధారయన్తం మ హీమిమామ్‌. 
ప్ర_ అ. రఘుశ్రేష్ట=రామా ! ఉత్తరస్యామ్‌=ఉత్తరదిక్కునందు, హిమపా 
ణ్ఞరమ్‌=మంచు వలె తెల్లగా నున్నదియు, భదేణ వపుషా=మంగళకర మైన 
శరీరముతో, ఇమామ్‌=ఈ, మహీమ్‌=భూమిని, ధారయన్తమ్‌ =ధరించుచున్నదియు 
అగు, భద్రమ్‌=భద్ర మనెడు దిగ్గజమును, దదృశుః=చూచిరి. 


తా. రామా ! ఉత్తరదిక్కునందు, వారు, మంగళకర మైన శరీరముతో 
ఈ భూమిని మోయుచున్న, మంచు వలె తెల్లగా ఉన్న భద్ర మనెడు దిగ్గజమును 
చూచిరి. 21 


బాలకాండము స.40 431 


మూ. సమాలభ్య తతః సర్వే కృత్వా చైనం ప్రదక్షిణమ్‌, 22 
షష్టి: పుత్రసహస్రాణి బిభిదుర్వసుధాతలమ్‌. 
ప్ర. అ. తతః= పిమ్మట, సర్వే=సమస్త మైన, షష్టిః పుత్రసహస్రాణి=సగరుని 
అరువదివేలమంది పుత్రులు, ఏనమ్‌=దీనిని, సమాలభ్య=స్పృశించి, ప్రదక్షిణం 
చెప్రదక్షిణము కూడ, కృత్వా=చేసి, వసుధాతలమ్‌=భూమిని, బిభిదుః=భేదించిరి. 
తా, పిమ్మట ఆ సగరుని అరువదివేలమంది కుమారులును ఆ 
దిగ్గజమును స్పృశించి, (ప్రదక్షిణనమస్కారములు చేసి భూమిని త్రవ్విరి. 22 
మూ. తతః ష్రాగుత్తరాం గత్వా పాగరాః ప్రథితాం దిశమ్‌, 23 
రోషాదభ్యఖనన్‌ సర్వే పృథివీం సగరాత్మజాః 
ప్ర, అ. తతఃపిమ్మట, సొగరాః=సగరకుమూరులు, (ప్రథితామ్‌=ప్ర సిద్ద 


మైన, (ప్రాగుత్తరాం దిశమ=ఈశాన్యదిక్కును గూర్చి, గత్వా వెళ్లి, సర్వే=సమస్తమైన్‌, 
సగరాత్మజాః=సగరుని కుమారులు, రోషాత్‌ =కోపము వలన పృథివీమ్‌= భూమిని, 


అభ్యఖనన్‌ =త్రవ్విరి. 
తా. పిమ్మట ఆ సగరకుమారు లందరును (ప్రసిద్ద మైన ఈశాన్యదిక్కునకు 


వెళ్లి, రోషముతో భూమిని (త్రవ్విరి. 23 
మూ. తేతు సర్వే మహాత్మానో భీమచేగా మహాబలాః, 24 
దదృశుః కపిలం తత్ర వొసుదేవం సనాతనమ్‌. 
హయం చ తస్య దేవస్య చరన్తమవిదూరతః, 25 


ప్రహర్షమతులం ప్రాప్తాః సర్వే తే రఘునన్లన, 


ప్ర. అ. మహాత్మానః=గొప్ప బుద్ధి గలవారును, భీమవేగాః౭భయంకర 
మైన వేగము గలవారును, మహాబలాః =గొప్ప . బలము కలవారును అగు, 
తే సర్వే=వారందరును, త్మత్ర=అచట, కపిలమ్‌=కపిలావతారములో నున్న, 
సనాతనమ్‌=పురాణపురుషు డైన, వాసుదేవమ్‌=వాసుదేవునిి తస్య దేవస్య=ఆ 
దేవునకు, అవిదూరతః=సమీపమున, చరన్తమ్‌ =మేయుచున్న, హయం చాగుజ్జ 
మును, దదృశుఃచూచిరి. రఘునననారామా ! తే సర్వే=వారందరును, 
అతులమ్‌=సాటి లేని, (ప్రహర్షమ్‌= =సంతోషమును, (పాప్తాః=పొందినారు. 


తా. రామా ! భయంకర మైన వేగము గొప్పు బలము గల ఆ 
మహాత్ములు అందరును అచట కపిలరూపములో నున్న సనాతనపురుషు డైన 
శ్రీమహావిష్ణువును, ఆతని సమీపమున గడ్డి మేయుచు తిరుగుచున్న అశ్వమును 
చూచిరి. ఆ అశ్వము కనబడగనే చాల సంతసించిరి. 24, 25 


432 శ్రీమద్రామాయణము 


మూ. తేతం హయవరం జ్ఞాత్వా (కోధపర్యాకులేక్షణాః, 26 
cy లు 
ఖనిత్రలాంగలధరా నానావృక్షశిలాధరా:; 
జ్య రజ జుప్‌ 
అభ్యధావన్త సంక్రుడ్డాస్తిష్ట తిష్టేతి చాబ్రువన్‌. 27 


ప్ర అ తే-వారు, తమ్‌=ఆ, హయవరమ్‌=అశ్వశ్రేష్టమును, జ్ఞాత్వా 
గుర్తించి, (కోధపర్యాకులేక్షణాః= క్రోధముచే వ్యాకుల మైన నేత్రములు కలవారై, 
ఖనిత్రలాంగలధరాః౭గునపములను నాగళ్లను ధరించిన వార్త, నానావృక్షశిలాధరాః= 
అనేకవిధము లైన వృక్షములను శిలలను ధరించిన వారై, సంక్రుద్దాః=కో పించిన 
వారై, అభ్యధావన్త=ఆతని మీదికి పరుగెత్తిరి. తిష్ట తిష్ట=ఆగుము ఆగుము, 
ఇతి=లఅని, అబ్రువన్‌ చాపలికిరి కూడ. 


e 

తా. వారు ఆ గుట్బమును గుర్తించిరి. వారి కళ్లు కోపముచే 
ఎట్టిబారినవి. గునపములను, నాగళ్లను, వృక్షములను, శిలలను ధరించి ఆగు 
మాగుము అని పలుకుచు ఆ కపిలునిమీదికి పరుగెత్తి వెళ్లిరి. 26, 27 


మూ. అస్మాకం త్వం హి తురగం యజ్జీయం హృతవానసి, 
దుర్మేధస్త్యం హి సంప్రాప్తాన్‌ విద్ధి నః సగరాత్మజాన్‌. 28 
ప్ర. అ. దుర్మేధః=ఓ దుర్చుద్దీ, త్వమ్‌=నీవు, అస్మాకమ్‌=మా యొక్క, 

యజ్జీయమ్‌=-యజ్ఞమునకు సంబంధించిన, తురగమ్‌=తురంగమును, హృత 


వాన్‌ అసి=హరించినావు. సంప్రాష్తాన్‌ =ఇచటికివచ్చిన, నః= మమ్ములను, 
సగరాత్మజాన్‌ =సగరుని కుమారులనుగా, విద్ధాతెలుసుకొనుము. 


తా. దుర్చుద్దీ |! నీవుమా యజ్ఞాశ్వమును హరించినావు. మేము 


ఎవరను కొంటివి ? సగరచక్రవర్తి కుమారులము. 28 
మూ. (శ్రుత్వా తు వచనం తేషాం కపిలో రఘునన్హన, 
రోషేణ మహతావిష్టో హుంకారమకరోత్తదా. 29 
ప్ర. అ. రఘునన్తనారామా ! కపిలణకపిలుడు, తేషామ్‌=వారి 


యొక్క, వచనమ్‌=వచనమును, (శుత్వా౭విని, తదా=అప్పుడు, మహతా= 
గొప్ప, రోషేణ=రోషముతో, ఆవిష్టః=కూడిన వాడై, హుంకారమ్‌=హుంకారమును, 
అకరోల్‌ =చేసెను. 


తా. రామా ! కపిలుడు వారి మాటలు, విని కోపావిష్ణుడై హుంకారము 
చేసెను. 29 


మూ. తత స్తేనాప్రమేయేన కపిలేన మహాత్మనా, 
భస్మరాశీకృతా: సర్వే కాకుత్హ్ల సగరాత్మజాః 30 


బాలకాండము స.40 433 


ఇత్యార్షే శ్రీమద్రామయణే ఆదికావ్యే బాలకాట్టే 
చత్వారింశః సర్గః, 


ప్ర. అ. కాకుత్హ్రైరామా ! ! తతఃపిమ్మట, అప్రమేయేన= =ఊ హింపరాని 
ప్రభావము కల, మహాత్మ నా=మహాత్ము డైన, తేన కపిలేనాఆ కపిలుని చేత, 
సర్వే-సమస్త మైన, సగరాత్మజాః=సగరపుత్రులు, భస్మ రాశీకృతాః=భస్మ రాణిగా 
చేయబడినారు. 


తా. రామా! అప్రమేయప్రభావశాలి యైన, మహాత్ము డైన ఆ 
కపిలుడు హుంకరించగనే ఆ _సగరపుత్రు లందరును భస్మమై పోయిరి. 30 


“భాలానందిని” యను (శ్రీమదామాయణాంధ వ్యాఖ్యానమునందు బాలకొండలో 
నలుబదియవ నర నమాప్తము. 


అథ ఏకచత్యారింశః సర్గః 


[సగరచక్రవర్తి ఆజ్ఞచే అంశుమంతుడు రసాతలమునకు వెళ్లి యజ్ఞాళ్య 
మును తీనుకొని వచ్చుట. అతడు తన వీనతండ్రుల వినాశమును గూర్చియు, 
గంగోదకముతో తర్పణము చేనీననే వారు ఉద్దరింవబడుదు రనియు నగరచ్మకవర్తికి 
చెప్పుట. 
మూ. పుత్రాంశ్చిరగతాన్‌ జ్ఞాత్వా సగరో రఘునన్హన, 

నప్తారమబ్రవీద్రాజా దీప్యమానం స్వతేజసా. 1 


ప్ర, అ. రఘునన్షనారామా ! సగరః రాజా=సగరచక్రవర్తి, పుత్రాన్‌ =పు 
తులను, చిరగతాన్‌=చిరకాలము (కితము వెళినవారినిగా, జాత్వా=తెలుసుకొని, 
‘ త ల్దైత్వా 
స్వతేజసా=సహజ మెన తేజస్సుతో, దీషమానమ్‌=పజ్యరిలుచున్స, నపొరమ్‌=పొతుని 
గూర్చి, అబవీత్‌ =పలికెను, 


తా. రఘునందనా ! తన కుమారులు వెళ్లి చాలకాల మైన 
దని గుర్తించిన సగరచక్రవర్తి సహజతేజస్సుతో (ప్రకాశించుచున్న మనమ డైన 
అంశుమంతునితో ఇట్లనెను. 1 


మూ. శూరళశ్చ కృతవిద్యశ్చ పూర్వెస్తుల్యో౭_సీ తేజసా, 

పిత్తూణాం గతిమన్విచ్చ యేన చాశ్యో౭_పహారితః, 2 

ప్ర. అ. శూరశ్చైశూరుడవును, కృతవిద్యశ్చ=నేర్వబడిన _ విద్యలు 
కలవాడవును అగు నీవు, తేజసా=తేజస్సుచేత, పూర్వెః=పూర్వపురుషులతో, 
తుల్యః=సమానుడవుగా, అసి=అయి ఉన్నావు. పితాణామనే తండ్రుల యొక్క, 
గతిమ్‌=మార్గమును, అన్విచ్చ=వెదకుము. అశ్వః౭అశ్వము, యేన=ఎవనిచేత, 
అపహారితః=అపహరింపబడినదో, (వాని మార్గమును గూడ వెదకుము). 

తా. నీవు శూరుడవు. విద్య లన్నియు నేర్చినవాడవు. తేజస్సుచే 
పూర్వపురుషులతో సమానుడవు. నీవు వెళ్లి నీ పినతండ్రుల జాడను, అశ్వమును 
అపహరించినవాని జాడను తెలిసికొని రమ్ము. 2 


మూ. _అన్తర్భౌమాని సత్తాని వీర్యవన్తి మహాన్తి చ, 
తేషాం త్వం ప్రతిఘాతార్థం సాస్త్రం గృహ్లీష్య కార్ముకమ్‌. 3 


బాలకాండము స.41 435 


ప్ర అ. అన్తర్భౌమాని=భూమిలోపలనుండు, సత్తా వనెప్రాణులు, వీర్య 
వన్తి=పరాక్రమముగలవి, మహాన్తి చెచాల గొప్పవి కూడ. త్వమ్‌=నీవు, 
తేషామ్‌=వాటియొక్క; (ప్రతిఘాతార్థమ్‌=సంహారముకొరకు, సాస్త్రమ్‌=అ స్త్రములతో 
కూడిన, కార్ముకమ్‌=ధనప్సును, గృహ్హీష్వ=గ్రహింపుము. 

తా. భూమిలోపల నుండు (ప్రాణులు పరాక్రమము, మహాప్రమాణము 
కలవై ఉండును. వాటిని చంపుటకై ధనస్సును, అస్త్రములను తీసికొని 
వెళ్లుము. ' 3 
మూ. అభివాద్యాభివాద్యాంస్త వి హత్యా విఘ్నకరానపి, 

సిదారః సంనివర్తస్వ మమ యజ్ఞస్య పారగః. 4 

డాబ a 

ప్ర. అ. త్వమ్‌=నీవు, అభివాద్యాన్‌ =నమస్కరింపతగినవారిని, అభివాద్య= 
నమస్కరించి, విఘ్నకరాన్‌ =విఘ్నము చేయువారిని, హత్వా అపాచంపి, సిద్దార్థః 
నన్‌=సిద్దమైన కార్యము కలవాడవై, మమ=నాయొక్క, యజ్ఞస్య=యజ్ఞముయొక్క, 

ధి దా C= 9 వ 

పారగః=పారమును పొందించువాడవై, నివర్తస్వ=తిరిగి రమ్ము. 

తా. నీవు నమస్కరింపదగినవారికి నమస్కారము చేయుచు, విఘ్నమును 
చేసినవారిని చంపుచ్చు కార్యమును పూర్తిచేసికొని తిరిగి వచ్చి, నా యజ్ఞమును 
తుదముట్రింపుము. | 4 
మూ. ఏవముక్ష్తో2_౦శుమాన్‌ సమ్యక్సగరేణ మహాత్మనా, 

ధనురాదాయ ఖడ్గం చ జగామ లఘువిక్రమః. ర్‌ 

ప్ర, అ. అంశుమాన్‌=అంశుమంతుడు, మహాత్త నా౭మహాత్ము డైన, 
సగరేణ=సగరునిచేత, ఏవమ్‌=-ఈ విధముగా, సమ్యక్‌=బాగుగా, _ఉక్తః=ప 
లకబడినవాడై, ధనుఃాధనస్సును, ఖడ్గం చాఖడ్గమును, ఆదాయ=గ్రహించి, 
లఘువి[క్రమః=శీఘ్రగమనము కలవాడై, జగామావెళ్లెను. 

తా. మహాత్ము డైన సగరచక్రవర్తి ఈ విధముగ చక్కగా బోధింపగా, 


అంశుమంతుడు ధనస్సును ఖడ్గమును (గ్రహించి కీ ఘ్రముగ వెళ్లెను. ర్‌ 
మూ. స ఖాతం పితృభిర్మార్గమన్తర్భౌమం మహాత్మభిః; 
ప్రాపద్యత నర శ్రేష్ట తేన రాజ్ఞాభిచోదిత:. 6 


ప్ర. అ నరశేష్ణ=నరులలో (శ్రేష్టుడా ! స=అతడు, రాజ్ఞా=రాజు చేత, 
అభిచోదితః= పేరే పంపబడిన వాడై, మహాత్మ భిః=మహాత్ము లైన, పితృభిః=తండ్రు 
లచేత, అన్తర్భౌెమమ్‌=భూమిలోపల, ఖాతమ్‌=త్రవ్వబడిన, మార్గమ్‌=మార్గమును, 
(పాపద్యత=పొందెను. 


తా. ఓ నరోత్తమా ! సగరునిచే ఆజ్ఞప్షుడై ఆ అంశుమంతుడు 


436 శ్రీమద్రామాయణము 


భూమిలోపల తన పినతండ్రులు త్రవ్విన మార్గమును అనుసరించి వెళ్లెను. 6 
మూ. _ దైత్యదానవరక్షోభిః పిశాచపతగోరగః, 

పూజ్యమానం మహాతేజా దిశాగజమపశ్యత. 7 

ప్ర. అ. మహాతేజాః=గొప్ప తేజస్సు గల అతడు, దైత్యదానవరక్షోభిః= 
దైత్యులచేత, దానవులచేత, రాక్షసులచేత, పిశాచపతగోరగైః= పిశాచములచేత, 
పక్టులచేత సర్పములచేత, పూజ్యమానమ్‌=పూజింపబడుచున్న, దిశాగజమ్‌=దిగ్గజ 
మును, అపశ్యత=చూచెను. 

తా. మహాతేజఃశాలి యగు అంశుమంతుడు దారిలో -దిగ్గజమును 
చూచెను. దైత్యదానవరక్షః పిశాచపతగోరగులు దానిని పూజించుచుండిరి. 7 

Ca జ్యూ a 9 
మూ. స తం ప్రదక్షిణం కృత్వా పృష్ట్వా చాపి నిరామయమ్‌, 

పిత్ధూన్‌ స పరిపప్రచ్చ వాజిహర్హారమేవ చ. 8 

ప్ర. అ. స=అతడు, తమ్‌=దానిని, ప్రదక్షిణం కృత్వాాప్రదక్షిణము చేసి, 
నిరామయమ్‌=ఆరోగ్యమును, పృష్ట్వా చాపి=అడిగి, సఃఅతదడు, పిత్ఫూన్‌=తం 
డులను గూర్చియు, వాజిహరారమేవ చ=అశ్వమును అపహరించిన వానిని 
C ల యో డు 
గూర్చియు, పరిషప్రచ్చ=ప్రశ్నించెను. 

తా. అతడు అ దిగ్గజమునకు ప్రదక్షిణనమస్కారములు చేసి, కుశల 
ప్రశ్న కూడ వేసి, తన పినతండ్రులను గూర్చియు, అశ్వమును అపహరించిన 
వానిని గూర్చియు అడిగెను. 8 
మూ. దిశాగజస్తు తచ్చుత్వా ప్రత్యాహాంశుమతో వచః, 

ఆ ఆఅ ఆఆ వ అ ఆం 9 

ఆసమంజ కృతార్థస్త వం సహాశ్వః కీఘమేష్య సి. 9 

ప్ర అ. దిశాగజస్తు-ఆ దిగ్గజ మైతే, అంశుమతః=అంశుమంతుని 
యొక్క, తత్‌=ఆ, వచనమ్‌ =వచనమును, (శుత్వాావిని, ప్రత్యాహాతిరిగి పలికెను. 
ఆసమంజాఅసమంజుని పుత్రుడా ! త్వమ్‌=నీవు, కృతార్ధః=కృతార్జుడ దై, 
సహాశ్వః=అశ్వముతో కూడిన నాడవై, శీ ఘమ్‌=శీఘముగా, ఏష్య సి=రాగలవు. 

తా. అంశుమంతుని వచనము విని దిగ్గజము - “ఓ అంశుమంతా | 
నీవు కృతార్ణు డవై, అశ్వముతో శీఘ్రముగ తిరిగి రాగలవు” అని చెప్పెను.9 
మూ. తస్య తద్వచనం శ్రుత్వా సర్వానేవ దిశాగజాన్‌, 

యథాక్రమం యథాన్యాయం ప్రష్టుం సముపచక్రమే. 10 

ప్ర. అ. తస్యాదానియొక్క, తత్‌ వచనమ్‌=ఆ వాక్యమును, 


బాలకొండము స.41 437 


(శుత్వా=విని, సర్వానేవ=సమస్త మైన, దిశాగజాన్‌ =దిగ్గజములను, యధథాక్రమమ్‌= క్ర 
మానుసారముగా, యథాన్యాయమ్‌=న్యాయానుసారముగొ, ప్రష్టుమ్‌=అడుగుటకు, 
ఉపచక్రమే=ఉపక్రమించెను. 

తా. అంశుమంతుడు ఆ దిగ్గజము మాట విని, మిగిలిన దిగ్గజములను 
కూడ ఒకదాని తరువాత ఒకదానిని, న్యాయానుసారముగ ప్రన్నించుటకు 
ప్రారంభించెను. 10 


మూ. తైశ్చ సర్వెర్తిశాపా లైర్వాక్యజైర్వాక్యకోవిదైః, 
పూజితస స్పహయశ్చైవ గన్తోసీత్యభిచోదితః. 1 
ప్ర, ఆ. వాక్యజ్జః=వాక్యములను ఎరిగిన, వాక్యకోవిదైః౭వాక్యములందు 
సమర్థము లైన, స గాసమేస్త మైన, తైః దిశాపాలైః=ఆ దిగ్గజముల చేత, పూజితః= 


పూజింపబడిన వాడ్డ, సహయః=అశ్వముతోకూడిన వాడవై, గన్నా సి=వెళ్లగలవు, 
ఇతి=లఅని, అభిచోదిత=ేశే పింపబడెను. 


తా. ఆ దిగ్గజము లన్నియు మాటలలో సారమును (గహింపగల్లినవి, 
ఎట్లు మాటలాడవలెనో బాగుగ తెలిసినవి. అట్టి ఆ దిగ్గజములు ఆతనిని 


ఆదరించి, “అశ్వముతో తిరిగి వెళ్లైదవు” అని పలికి ప్రోత్సహించినవి. i 
మూ. తేషాం తద్వచనం శ్రుత్వా జగామ లఘువిక్రమః, 
భస్మరాశీకృతా యత్ర పీతరస్తస్య సాగరాః. 12 


ప్ర. అ. తేషామ్‌=వాటియొక్క, తద్వచనమ్‌=ఆ మాటను, శుత్వాావిని, 
లఘువిక్రమః=శీఘ మైన గమనము కలవాడై, తస్య=అతనియొక్క, పీతరః= 
తండ్రు లైన, సాగరాః=సగరకుమారులు, య్మత్ర=ఎచట, భస్మ రాశీకృతాః=భస్మ రాణిగా 
చేయబడినారో, అచటికి, జగామ వెళ్లెను. 


తా. ఆ దిగ్గజముల మాటలు విని, సగరకుమారు లైన తన పినతండ్రులు 
భస్మరాశిగా పడి ఉన్న చోటికి శీఘ్రముగా వెళ్లెను. 12 
మూ స దుఃఖవశమాౌపన్నస్త ఇసమంజసుతస్తదా, 

చుక్రోశ పరమార్తస్తు వధాత్తేషాం సుదుఃభితః. 13 

ప. అం తదా=అప్పుడు, స=లఆ, అసమత్హుసుతః=౭అసమంజుని కుమారుడు, 
దుఃఖవశమ్‌=దుఃఖమునకు వశత్వమును, ఆపన్నః=పొందిన వాడై, పరమార్తః= 
మిక్కిలి పీడితుడై, తేషామ్‌=వారియొక్క, వధాత్‌=వధవలన, సుదుఃఖితః=చాల 
దుఃఖితుడై, చుక్రోశ=ఏడ్చెను. 


తా. అప్పు డా అంశుమంతుడు దుఃఖపరవశుడై, వారు మరణించినందులకు 


438 శ్రీమద్రామాయణము 


చాల బాధపడుచు ఏడ్చెను. 13 
మూ, యజ్షీయం చ హయం తత్ర చరన్తమవిదూరతః, 
దదర్శ పురుషవ్యాఘ్ర" దుఃఖశోకసమన్విత:. 14 


ప్ర. అ. దుఃఖశోకసమన్వితః=దుఃఖశో కములతో కూడిన, పురుషవ్యాఘ్రః=ఆ 
పురుష్మశ్రేష్టుడు, అవిదూరతః=సమీపమునందు, చరన్తమ్‌=మేయుచున్న, యజ్జీయం 
హయమ్‌ాయజ్ఞాశ్వమును, దదర్శ=చూచెను. 

తా. దుఃఖముతో ఏద్చుచున్న ఆ అంశుమంతుడు అచట దగ్గరనే 
మేయుచు తిరుగు చున్న యజ్ఞాశ్వమును చూచెను. 14 


మూ. స తేషాం రాజపుత్రాణాం కర్తుకామో జలక్రియామ్‌, 

సలిలార్టీ మహాతేజా న చాపశ్యజ్ఞలాశయమ్‌. 15 

ప్ర. అ. మహాతేజాః=గొప్ప తేజస్సు గల, సః=అతడు, తేషామ్‌=ఆ, రాజ 
పుత్రాణామ్‌=రాజపుత్రులకు, జలక్రియామ్‌=జలతర్పణములను, కర్తుకామఃచేయ 
కోరిక గలవాడై, సలిలార్థీ=- ఉదకమును కోరుచు, జలాశయమ్‌జలస్థానమును, న 
చ అపశ్యలత్‌ =చూడలేదు. 

తా. ఆ అంశుమంతుడు సగరప్తుత్రులకు జలతర్పణము లివ్వవలె నని 
తలచెను. ఉదకమునకై అన్వేషింపగా అచట జలాశయ మేదియు కనబడలేదు. 15 
మూ. విసార్య నిపుణాం దృష్టిం తతో౭_పశ్యత్థగాధిపమ్‌, 

పితాణాం మాతులం రామ సుపరమనిలోపమమ్‌. 16 

ప్ర అ. రామ=రామా ! తతః= పిమ్మట, నిపుణామ్‌=సమర్ధ మైన, 
దృష్టిమ్‌=దృష్టిని, విసార్య=ప్రసరింపచేసి, _ పిత్హూాణామ్‌=పినతండ్రుల యొక్క, 
మాతులం=మెనమామయు, ఖగాధిపమ్‌=పక్షి రాజును, అనిలోపమమ్‌=వాయుసమా 
నుడును అగు, సుషర్థమ్‌=గరుత్మంతుని, అపశ్యత్‌ =చూచెను. 

9 అ aA 9, అలి ఆ్యా ళ్ళ రి: 

తా. ఎమ్మట అతడు ప్రయత్నపూర్వకముగ దృష్జని (ప్రసరింపచేసీ 
చూడగా, అచట పక్షిరాజు, వాయుసమానుడు, పీనతండ్రుల మేనమామయు 
అయిన గరుత్మంతుడు కనబడను. 16 
మూ. స చైనమబవీద్యాక్యం వైనతేయో మహాబలః, 

మా శుచః పురుషవ్యాఘ్ర వధో౭.యం లోకసంమత:. 17 

ప్ర. అ. మహాబలఃగొప్ప బలము గల, సఃఆ, వైనతేయః=గరు 
త్మంతుడు. ఏనమ్‌= ఈతనిని గూర్చి, వాక్యమ్‌ =వాక్యమును, అబ్రవీత్‌ =పలి కెను. 


బాలకాండము స,41 439 


పురుషవ్యాఘ=పురుష శేష్టుడా ! మా శుచఈ=దుఃఖింపకుము, అయం వధః=ఈ 
వధ, లోకసంమతః=లోకమునకు ఇష్ట మైనదే. 


తా. మహాబలశారి యగు వైనతేయుడు ఇట్లు పలికెను. ఓ 
అంశుమంతుడా! దుఃఖింపకుము. మీ పినతండ్రుల మరణమునకు లోకు 
లందరును హర్షించు చున్నారు. 17 


మూ. కపిలేనాప్రమేయేన దగ్గా హీమే మహాబలాః 
సరిలం నార్లసి ప్రాజ్ఞ రౌతుమేషాం హి హి లౌకికమ్‌. 18 


ప్ర అం మహాబలాః=గొప్ప బలము గల, ఇమే=వీరు, అప్రమేయేన=అమేయ 
మైన ప్రభావము గల, కపిలేన=కపిలునిచేత, దగ్గాః హి=కాల్బబడినారుకదా. 
ప్రొజ్ఞా =ఓ  బుద్ధిమంతుడా ! లౌకికమ్‌=లౌకిక మైన, సలిలమ్‌=ఉదకమును, 
దాతుమ్‌= =ఇచ్చుటకు, నార్ల సి=తగవు. 


తా. మహాబలవంతు లైన నీ పినతండ్రులను అప్రమేయ మైన (ప్రభావము 
గల కపిలుడు కాల్చి వేసినాడుకదా. ఓ బుద్ధిమంతుడా ! వీరికి లౌకిక మైన 
ఉదకమును ఇచ్చుట యుక్తము కాదు. 
వి. “చణ్డాలాదుదకాత్సర్పాద్వెద్యుతాద్పాహ్మణాదపి, 
దంస్థ్రిభ్యశ్చ పశుభ్యశ్చ' మరణం పాపకర్మణామ్‌, 
ఉదకం పిణ్ణదానం చ ఏతేభ్యో యది ధీయతే, 
నోపతిష్టతి “తత్సర్వమన్నరిక్లే వినశ్యతి. ల 


(పాపాత్ములకు చండాలుడు, ఉదకము, పిడుగు, బ్రాహ్మణుడు, కోరలు 
గల జంతువులు, పశువులు, వీటివలన మరణము కలుగును. వారికి 
చేసిన జలతర్పణపిండదానాదులు వారికి చెందక ఆకాశమునందే నశించును అని 
ధర్మశాస్త్రములలో చెప్పిన విధమున వీరు బ్రాహ్మణుని వలన మరణించినా రగుటచే 
సాధారణజలతర్పణములు వీరికి ముట్ట వని భావము (గోవిందరాజులు). 18 


మూ. గజా హిమవతో జ్యేష్టా దుహితా పురుషర్షభ, 
తస్యాం కురు మహాబాహో పితణాం తు జలక్రియామ్‌. 19 
ప్ర. అ. పురుషర్షభ= పురుష్యశేష్టుడా ! హిమవతణా హిమవంతుని యొక్క, 
జ్యేష్టా= పెద్ద కుమార్తె యైన, గజ్బా=గంగ ఉన్నది. మహాబాహో=గొప్ప బాహు 


వులు కలవాడా ! 'పీతాణామ్‌=పీనతం ద్రులకు, జల క్రియామ్‌= జలతర్పణమును, 
తస్యామ్‌=ఆ గంగయందు, కురు=చేయుము. 


తొ. ఓ పురుష్యశేష్టా ! హిమవంతుని జ్యేష్టపు త్రిక యగు గంగానదిలో 
నీ పినతండ్రులకు జలతర్పణము  లిమ్ము. 19 


440 శ్రీమద్రామాయణము 


మూ. భస్మ రాశీకృతా నేతాన్సావయేల్లోకపావనీ, 

తయా క్షిన్నమిదం భస్మ గజ్లయా లోకకాన్తయా, 20 

షష్టిం పుత్రసహస్రాణి స్వర్గలోకం నయిష్యతి. 

ప. అ. లోకపావనీ=లోకములను పవిత్రము చేయు ఆ గంగ, భస్మరాశీ 

Ke ఆ గై 
కృతాన్‌ =భస్మరాడిగా చేయబడిన, ఏతాన్‌ =వీరిని, పావయేత్‌ =పవిత్రింపచేయును. 
లోకకాన్వయా=లోకమునకు ఇష్టురా లైన, తయా=ఆ, గజయా=గంగ చేత, 
క్రిన్నమ్‌=తడపబడిన, ఇదం భస్మ=ఈ భస్మ, షష్టిం పుత్రసహస్రాణి=అర వైవేలమంది 
పుత్రులను, స్వర్గలోకం=స్వర్గ కమును, నయిష్యతి=పొందించగలదు. 

తా. ఆ లోకపావని భస్మరాశులుగా చేయబడిన వీరి నందరిని పవిత్రింప ' 
చేయును. లోకమునకు ఇష్టురా లైన ఆ గంగచే తడపబడిన ఈ భస్మము 
సగరుని అరువదివేలమంది కుమారులను స్వర్గలోకము చేర్చును. 20 
మూ. గచ్చ చాశ్వం మహాభాగ తం గృహ్య పురుషర్షభ, 21 

యజ్ఞం పైతామహం వీర సంవర్తయితుమర్హ సి. 

ప. అ. మహాభాగాగొప్ప భాగ్యము కలవాడా | పురుషర్షభ=పురు 
షశ్రేష్ణుడా! తమ్‌=ఆ, అశ్వమ్‌=అశ్వమును, గృహ్య=గ్రహించి, గచ్చ=వెళ్లుము. 
వీర=వీరుడా! పైతామహమ్‌=నీ పితామహుని సంబంధ 'మైన, యజ్ఞమ్‌=యజ్ఞమును, 
సంవర్తయితుమ్‌ =జరిగించుటకు, అర్హసి=తగి ఉన్నావు. 

తా. మహాభాగ్యశాలి వైన ఓ పురుష్మశేష్టుడా ! ఈ గుజ్జమును 
తీసికొని వెళ్లి నీ పితామహుడు ప్రారంభించిన యజ్ఞము జరిపింపుము. 21 
మూ. సుసర్గవచనం శ్రుత్వా పో౭_౦శుమానతివీర్యవాన్‌, 22 

త్వరితం హయమాదాయ పునరాయాన్న్మహాయశాః, 

ప్ర. అ. ఆతివీర్యవాన్‌ =మిక్కిలి పరాక్రమము గల, మహాయశాః=గొప్ప కీర్తి 
గల, సః=ఆ, అంశుమాన్‌ =అంశుమంతుడు, సుషర్ణవచనమ్‌=గరుత్మంతుని వాక్యము, 
శుత్వాావిని, త్వరితమ్‌=శీ ఘ్రముగా, హయమ్‌=గుజ్జమును, ఆదాయ=గ్రహించి, 
పునః=తిరిగి) ఆయాత్‌ =వచ్చెను. 

తా. వీర్యవంతుడును, మహాయశశ్శాలియు అగు ఆ అంశుమంతుడు 
గరుత్మంతుడు చెప్పిన విధముగ _ గుజ్జమును తీసికొని తన పురము చేరెను. 


మూ. తతో రాజానమాసాద్య దీక్షితం రఘునన్తన, 23 
న్యవేదయద్యథావృత్తం సుషర్థవచనం తథా. 


ప్ర. అ. రఘునన్షనారామా | తతః= పిమ్మట, దీక్రితమ్‌=దీక్షవ హించి 


బాలకాండము స.41 441 


ఉన్న, రాజానమ్‌=రాజును, ఆసాద్య=పొంది, యథావృత్తమ్‌=ఎట్లు జరిగినదో అట్లు, 
తథా=మరియు, సుపర్గవచనమ్‌=గరుత్మంతుని వాక్యమును, న్యవేదయత్‌ =తైెరి పెను. 

తా, రామా ! అంశుమంతుడు, యజ్ఞదీక్షితు డైన సగరచక్రవర్తి వద్దకు 
వెళ్లి జరిగిన విషయమును, గరుత్మంతుని మాటలను అతనికి తెలిపెను. 23 


మూ. తచ్చుత్వా ఘోరసంకాశం వాక్యమంశ్లమతో నృపః, 24 
యజ్ఞం నిర్వర్తయామాస యథాకల్పం యథావిధి. 


ప్ర అ. నృపఃారాజు, అంశుమతః=అంశుమంతునియొక్క, ఘోరసజ్కా 
శమ్‌=ఘోర మైన, వాక్యమ్‌=వాక్యము, (శ్రుత్వా=విని, యథాకల్పమ్‌=పద్దతిప్రకారము, 
యధథావిధి=శాస్త్ర ప్రకారము, యజ్ఞమ్‌=యజ్జమును, నిర్వర్తయామాస=జరి పించెను. 


తా. సగరచక్రవర్తి అంశుమంతుని నుండి ఆ ఘోర మైన వార్త విని 
చాల విచారించెను. యజ్ఞమును _ శాస్త్రోక్షప్రకారము, చేయవలసిన పద్దతిలో 
పూర్తి చేసెను. 24 
మూ. స్వపురం చాగమచ్చీ)మానిష్టయజో మహీపతిః, 25 
గజ్ల్బాయాశ్సాగమే రాజా నిశ్చయం నాధ్యగచ్చత. 
ప్ర. అ. శ్రీమాన్‌ =శ్ర్రీమంతు. డైన, మహీపతిః=రాజు, ఇష్టయజ్ఞఃాయ 
జింపడిన యాగము కలవాడై, స్వపురమ్‌=తన పురమును, ఆగమల్‌=చేరెను. 
రాజా=రాజు, గజ్ఞాయాః౭గంగయొక్క, ఆగమే=రాకవిషయమున, నిశ్చయమ్‌=నిశ్చ 
యమును, నాధ్యగచ్చత=పొందలేదు. 


తా. సగరచక్రవర్తి యజ్ఞము పూర్తి చేసికొని నగరములో ప్రవేశించెను. 
గంగను తీసికొనివచ్చుటకు ఉపాయ మేదియు అతడు కానజాలకపోయెను. 


మూ. అకృత్యా నిశ్చయం రాజా కాలేన మహతా మహాన్‌, 26 
త్రింశద్వర్షసహపప్రాణి రాజ్యం కృత్వా దివం గతః. 
ఇత్యార్డే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకొత్డే 


ఏకచత్యారింశః పర్గః, 


ప్ర అ మహాన్‌ =గొప్పవా డైన, రాజా=ఆ రాజు, మహతా 

కాలేన=చాలకాలముచేత కూడ, నిశయమ్‌=నిరయమును, అకుత్వా=చేయకయే, 
ఫ్రే 5 ఫత్వా 

త్రింశద్వర్షసహ(స్రాణి=ముప్పది వేల సంవత్సరములు, రాజ్యమ్‌=రాజ్యము, కృత్వా= 


442 శ్రీమద్రామాయణము 
చేసి, దివమ్‌=స్వర్గమునుగూర్చి, గతః=వెళ్లెను, 


తా. గొప్పవా డైన ఆ సగరచ్నకవర్తి చాలకాలమునకు గూడ గంగను 
తీసికొని వచ్చు ఉఫాయము కానజాలక, ముప్పది వేల సంవత్సరములు రాజ్యము 
చేసి స్వర్గమునకు వెళ్లెను. 26 
0 ౧ 


'బాలానందిని' యను శ్రీమదామాయణాంధవ్వాఖ్యానమునందు, బాలకాండలో 
నలుబది ఒకటవ న సమాప్తము, 


అథ ద్విచత్యారింశః సర్గః 


[అంశుమంతుడు గంగను భూలోకమునకు తీనీకొనివచ్చుటకై తపన్సుచేనీ 
విఫలు డగుట. వీమ్మట భగీరథుడు తవన్సు చేసి (బ్రహ్మ దేవుని మెవ్పీంపగా 
(బ్రహ్మ దేవుడు (వత్వ్నక్తమై ఆతనితో భూలోకమునకు దిగు గంగను తన తలపై 
ధరించుటకై శివుని (ప్రార్థించు మని చెప్పుట! 
మూ. కాలధర్మం గతే రామ సగరే ప్రకృతీజనాః, 

రాజానం రోచయామాసురంశుమన్తం సుధార్మి కమ్‌. 1 

ప్ర. అ. రామారామా ! సగరే=సగరచడక్రవర్తి, కాలధర్మమ్‌=మరణమును, 
గలే=పొందినవా డగుచుండగా, ప్రకృతీజనాః౭మందత్రులును ప్రజలును, సుధార్మి 


కమ్‌=మిక్కిలి ధార్మికు డైన, అంశుమన్తమ్‌ =అంశుమంతుని, రాజానమ్‌ =రాజునుగా, 
రోచయామాసుః=అంగీకరించిరి. 


తా. రామా ! సగరచక్రవర్తి మరణించిన పిమ్మట, మంత్రులును 
ప్రజలును, ధార్మికు డైన అంశుమంతుని రాజుగా చేసిరి, 1 
మూ. స రాజా సుమహానా సీదంశుమాన్రఘునన్హ్దన, 
ఆ జ ధో 5 A లా 
తస్య పుత్రో మహానా సిద్దిలీప ఇతి విశ్రుతః. 2 
ప్ర. అ. రఘునన్తన=రామా ! సఃఆ, అంశుమాన్‌=లఅంశుమంతుడు, 
'సుమహాన్‌ =చాల గొప్పు, రాజా=రాజుగా, ఆసీత్‌=ఆయెను. తస్య=అతనికి, దిలీపః 
ఇత-దిలీపు డని, విశ్రుతణాప్రసిద్దు డైన, మహాన్‌=పూజ్యు డైన, పుత్ర=పుత్రుడు, 
ఆసీత్‌ =కలిగెను. 


తా. రామా! ఆ అంశుమంతుడు గొప్ప రాజుగా ఉండి రాజ్యము 


చేసెను. అతనికి దిలీపు డను పూజ్య డైన కుమారుడు కలిగెను. 2 
మూ. తస్మిన్‌ రాజ్యం సమావేశ్య దిరీపే రఘునన్తన, 
హిమవచ్చిఖరే పుణ్యే తపస్తేపే సుదారుణమ్‌. 3 
ప్ర. అ. రఘునన్హ్లన=ామా ! తస్మిన్‌=ఆ, దిలీపే=దిలీపునిమీద, 


రాజ్యమ్‌=రాజ్యమును, సమావేశ్య=నిలిపి, పుణ్యే=పవిత్ర మైన, హిమవచ్చి ఖరే= 
హిమవత్సర్వతముయొక్క శిఖరమునందు, సుదారుణమ్‌=మిక్కిలి తీవ్ర మైన, 


444 శ్రీమద్రామాయణము 
తపఃతపస్సును, తేపే=చేసెను. 
తా. రామా ! అంశుమంతుడు రాజ్యభారమును దిలీపునకు అప్పచెప్పి, 


పుణ్య మైన _హిమవత్పర్వతశిఖరముపై తీవ మైన తపస్సు చేసెను. 3 
మూ. డద్వాత్రింశచ్చ సహప్రాణి వర్లాణీ సుమహాయశాః, 
తపోవనం గతో రామ స్వర్గం లేభే తపోధనః. 4 


ప్ర. అ. రామారామా | సుమహాయశాః=గొప్ప కీర్తి గల ఆ అంశు 
మంతుడు, ద్వాత్రింశల్‌ సహస్రాణి= ముప్పది రెండువేల, వర్షాణీ= పలదాట ర యులు, 
తపోవనమ్‌=తపోవనమును, గతః=పొందినవాడై, తపోధనః=తపే స్స ధనముగా 
కలవాడై, స్వర్గమ్‌=స్వర్గమును, లేభే= పొందెను. 

తా. రామా! గొప్ప తపస్సు గల ఆ అంశుమంతుడు ముప్పది రెండువేల 


సంవత్సరములు తపోవనములో నివసించి, తపస్సు అనెడు ధనము నార్జించి, 
స్వర్గమును పొందెను. 4 


మూ. దిలీపస్తు మహాతేజాః శ్రుత్వా పైతామహం వధమ్‌, 
దుఃఖోపహతయా బుద్దా నిశ్చయం నాధ్యగచ్చత. 5 
ప్ర అ. మహాతేజాః=గొప్ప తేజస్సు కల, దిలీపస్తు=దిలీపుడైతే, 
"పైతామహమ్‌= పితామహుల సంబంధ మైన, వధమ్‌=వధను, (శుత్వా౭విని, దుఃఖో 
పహతయా=దుఃఖముచే పీడింపబడిన, బుద్ద్యా=బుద్దితో, నిశ్చయమ్‌=నిర్ణయమును, 
నాధ్యగచ్చత=పాందలేదు. 
తా. మహాతేజఃశాలి యగు దిలీపుడు తన పితామహుల వధవృత్తాంతమును 
విని చాల విచారించి, గంగను. తీసికొనివచ్చుటకు ఉపాయమును నిర్ణయింప 


జాలకపోయెను. 5 
మూ. కథం గజ్ఞావతరణం కథం తేషాం జలక్రియా, 
తారయేయం కథం చైనానితి చిన్తాపరో2_ భవత్‌. 6 


ప. అ. గజ్ఞావతరణమ్‌=గంగయొక్క అవతరణము, కథమ్‌ =ఎట్లు 
చేయవలెను ?  తేషామ్‌=వారికి, జలక్రియా=జలతర్పణము, కథమ్‌=ఎట్లు లి 
ఏనాన్‌=వీరిని, కథమ్‌=ఎట్లు, తారయేయమ్‌=తరింపచేయుదును ? ఇతి=ఇట్లు, 
చిన్నాపర౭విచారముతో నిండినవాడు, అభవత్‌ =ఆయెను. 


తా. గంగను ఎట్లు తేవలెను ? వీరికి జలతర్పణము లెట్లు ఈయవలెను ? 
వీరిని ఎట్లు తరింపచేయవలెను ? అను ఆలోచనలతో బాధపడెను. 6 


మూ. తస్య చిన్తయతో నిత్యం ధర్మేణ విదితాత్మనః, 


బాలకాండము స.42 445 
పుత్రో భగీరథో నామ జజ్జే పరమధార్మికః. 7 


ప్ర. అ. విదితాత్మనః= ప్రసిద్ధ మైన బుద్ధి కలవాడ్డన। ధ bn ధర్మము 
చేత, నిత్యమ్‌=నిత్యము, చిన్వ్యయతః=గంగానయనమును గూర్చి ఆలోచించుచున్న, 
తస్య=అతనికి, భగీరథో నామ=భగీరథు డను పేరు గల, పరమధార్మికః=మిక్కిలో 
ధార్మికు డైన, పుత్రకాపుత్రుడు, జజ్జే= =పు'ట్రను, 


తా. ధర్మమార్గమున గంగానయనమును గూర్చి నిత్యము ఆలోచించు 
చున్న, ప్రసిద్ధ మైన బుద్ధి గల ఆ దిలీపునకు, పరమధార్మికు డైన, భగీరథు 


డనెడు కుమారుడు జనించెను. 7 
మూ. దిలీపస్తు మహాతేజా యజ్టైర్బహుభిరిష్ట్రవాన్‌, 
త్రింశద్వర్షనహస్రాణి రాజా రాజ్యమశాసయత్‌ 8 


(ప్ర. అ. మహాతేజాః=గొప్ప తేజస్సు గల, _ దిలీపస్తు=దిలీపుడు, 
బహుభిః=అనేక మైన, యజ్జై=యజ్ఞములచేత, ఇష్టవాన్‌=యజించినాడు. రాజా=ఆ 
రాజు, గ్రింశద్వర్షసహ స్రాణీక్‌ ముప్పది వేల సంవత్సరములు, రాజ్యమ్‌=రాజ్యమును, 
అశాసయత్‌ =శా సించెను. 


తా. మహాతేజఃశాలి యగు ఆ దిలీపుడు అనేకయజ్ఞములు చేసి, 
ముప్పది వేల సంవత్సరములు రాజ్యము పాలించెను. 8 
మూ. అగత్యా నిశ్చయం రాజా తేషాముద్దరణం ప్రతి, 

వ్యాధినా నరశార్దూల కాలధర్మము పేయివాన్‌. 9 

ప్ర. అ నరశార్హూల=నర శేష్బడా ! రాజా=దిలీపమహారాజు, తేషామ్‌= 
aan ఉద్దరణం  ప్రతి=ఉద్దరణమును గూర్చి, నిశ్చయమ్‌=నిశ్చయమును, 


అగత్వా=పొందజొలక, వ్యాధినా=మునోవ్యథతో, కాలధర్మమ్‌= మరణమును, ఉపే 
యివాన్‌=పొందినాడు. 


తా. రామా! ఆ దిలీపుడు సగరపుత్రులను ఉద్దరించు మార్గము 


తెలియక ఆ మనోవ్యథతోడనే మరణించెను. 9 
మూ. ఇన్హలోకం గతో రాజా స్వార్టితేనైవ కర్మణా, 
రాజ్యే భగీరథం పుత్రమభిషిచ్య నరర్షభః. 10 


ప్ర. అ. నరర్షభఃానర (శేష డైన, రాజా=ఆ రాజు, పుత్రమ్‌=పుత్రు 
డైన, భగీరథమ్‌= భగీరథుని, రాజ్యేరాజ్యమునందు, అభిషిచ్య=అభి షేకించి, స్వార్టి 
చేనైవ= =తనచేతనే ఆర్టింపబడిన, కర్మణా= కర్మచేత, ఇన్హ్రులో కమ్‌ =ఇంద్రలోకమును 
గూర్చి, గతఃావెళ్లినాడు. 


446 శ్రీమద్రామాయణము 


తా. దిలీపమహారాజు పుత్రు డైన భగీరథుని రాజ్యమునందు అభిషిక్తుని 
చేసి, స్వయముగ సంపాదించిన పుణ్యకర్మలచే. స్వర్గము చేరెను. 10 


మూ. భగీరథస్తు రాజర్షిర్దార్మి కో రఘునన్హన, 
అనపత్యో మహాతేజాః ప్రజాకామః స చాప్రజః, i 


ప్ర. అ. రఘునన్తన-రామా ! ధార్మికఃణధార్మికుడును, మహాతేజాః=గొప్ప 
తేజస్సు కలవాడును, రాజర్షిణారాజును బుషియును అయిన, భగీరథస్తు=భగీరథు 
డెతే, అనపత్యః=సంతానములేనివాడు. సః=అతడు, ప్రజాకామఃసంతానమునందు 
కోరిక కలవా డైనను, అప్రజాః=సంతానము లేనివాడుగనే ఉండెను. 


తా. రామా ! ధార్మికుడును, మహాతేజఃశాలియు, రాజర్షియు అగు 
భగీరథునకైతే సంతానము లేదు. అతనికి సంతానము కావలేసని కోరిక 
యుండెడిది గాని సంతానము మాత్రము కలుగలేదు. ln 


మూ. మన్తిష్వాధాయ తద్రాజ్యం గజ్ఞావతరణే రతః, 
స తపో దీర్ణమాతిష్టద్లో కర్ణే రఘునన్హన, 12 
ఊర్త బాహుః పఇతపా మాసాహారో జితేన్తియః, 
స యణ 


ప్ర అ. రఘునన్హ్లన=రామా ! సఃఅతడు, గజ్ఞావతరణే=గంగను 
దింపుటయందు, రతః=ఆసక్తి కలవాడై, తద్రాజ్యమ్‌=ఆ రాజ్యమును, మన్తిిషు= 
మం(తులయందు, ఆధాయ=ఉంచి, ఊర్హ్వబాహుః= పై "పెకి ఎత్తబడిన బాహువులు 
కలవాడై, పఖ్బృతపాః=పంచాన్నిమధ్య తపస్సు చేయుచున్నవాడై, మాసాహారః=మా 
సమున న కొకసారి ఆహారము కలవాడై, జిలేస్తియః= జయింపబడిన ఇంద్రియములు 
గలవాడై, గోకర్ణే= =గ్గోక్షర్ణ శేతమునందు, '"దీర్ణమ్‌= దీర్ణ మైన, తపఃాతపస్సును, 
ఆతిష్టత్‌= =చేసెను. 

తా. రామా ! ఆ భగీరథుడు గంగను స్వర్గమునుండి భూలోకమునకు 
తేవలె నను నిర్ణయముతో రాజ్యభారమును మంత్రులకు అప్పగించి గోకర్ణ 
క్షేత్రమునకు పోయెను. అచట చేతులను "పైకెత్తి, జితేంద్రియుడై, మాసమున 


కొక సారి మాత్రమే ఆహారము భుజించుచు, గ్రీష్మమునందు పంచాగ్నిమధ్య 
చాలకాలము తపస్సు చేసెను. 


వి. (గ్రీష్మమునందు నాల్లు దిక్కులందు నాలుగు అగ్నులు ఉంచుకొని 
ఆకాశమున నున్న సూర్యుని వైపు చూచుచు చేయు తపస్సు పంచాగ్ని 
తపస్సు. 12 
మూ. తస్య వర్షసహస్రాణి ఘోరే తపసి తిషతః, 13 


అ 


బాలకాండము స.42 447 

అతీతాని మహాబాహో తస్య రాజ్ఞో మహాత్మనః, 

సుప్రీతో భగవాన్‌ బ్రహ్మా ప్రజానాం పతిరీశ్వరః. 14 

ప్ర. అ. మహాబాహో=గొప్ప బాహువులు గల రామా ! తస్య=ఆతడు, 
ఘోరే తపసిఘోరమైన తపస్సులో, తిష్పతః=ఉండగా, వర్షసహ(స్రాణి=వేల కొలది 
సంవత్సరములు, అతీతాని=కడచీపోయినవీ, 'ప్రజానామ్‌= ప్రజలకు, పతిఃప్రభువును, 
ఈశ్వరః=సమర్జుడును అగు, భగవాన్‌ ప్రహ్మోాభగనంతు డై డన బ్రహ్మదేవుడు, తస్య=ఆ, 
మహాత్మ నః=మహాత్ము డైన, రాజ్ఞః=రాజునకు, సు పీతః= చాల సంతసించినవాడు 
అయ్యెను. 

తా. రామా ! భగీరథుడు ఘోర మైన తపస్సు చేయుచుండగా, 
వేలకొలది సంవత్సరములు కడచిపోయినవి. (ప్రజలకు పతియు, సమర్దుడును 
అగు భగవంతు డైన బ్రహ్మదేవుడు మహాత్ము డైన ఆ రాజు విషయేమున 


సంతో షించెను. 13, 14 
మూ. తతః సురగణః పార్రముపాగమ్య పితామహః, 
భగీరథం మహాత్మానం తప్యమానమథాబవీత్‌. 15 


ప్ర. అ. తతః= పీమ్మట, పీతామహః=బ్రహ్మ దేవుడు, సురగణైః=దేవతాగణ 
ములతో కూడ, ఉపాగమ్య=వచ్చి, అథ= పిమ్మట, తప్యమానమ్‌=తపస్సు చేయుచున్న, 
మహాత్మా నమ్‌=-మహాత్ము డైన, భగీరథమ్‌=భగీరథుని గూర్చి, అబవీత్‌ =పలి కెను, 

తా, (బ్రహ్మదేవుడు - దేవతాగణములతో కలసి వచ్చి తపస్సు చేయుచున్న 
మహాత్ము డైన ఆ భగీరథునితో ఇట్లు పలికెను. 15 
మూ. భగీరథ మహాభాగ (పీతస్తే సే2 హం జనేశ్వర, 

తపసా చ సుతప్తేన వరం వరయ సువ్రత. 16 

ప్ర అ. మహాభాగా మహాభాగ వదల వైన, జనేశ్వర= =మహారాజా ! 
భగీరథ=భగీరథుడా ! తే= నీయొక్క, సుతస్తేన=బాగుగా చేయబడిన, తపసా=త 
పస్సుచేత, అహమ్‌=నేను, (పీతా =సంతసించినాను. సువ్రత= మంచి నియమము 
కలవాడా ! వరమ్‌-వరమును, వరయ=కోరుకొనుము. 

తా. మహాభాగ్యవంతుడ వగు ఓ భగీరథ మహారాజా ! నీవు చేసిన గొప్ప 
తపస్సుకు సంతసించినాను. ఓ  సువ్రతుడా ! వరమును కోరుకొనుము. 16 
మూ. తమువాచ మహాతేజాః సర్వలోక పితామహమ్స్‌, 

ఆ, క్‌ వ సక్‌ 
భగీరథో మహాభాగః కృతాజ్ఞ్యలిరుప స్థితః, 17 
ప్ర అ. మహాతేజాః=గొప్ప తేజస్సు గల, మహాభాగః=గొప్ప భాగ్యము 


448 శ్రీమద్రామాయణము 


గల, భగీరథ=భగీరథుడు, కృతాష్టులిః= దో సిలికట్టిన వాడై, ఉపస్థితః=సమీ పించిన 
వాడై, తమ్‌=ఆ, సర్వలోక పితామహమ్‌=-సమస్తలోకములకును పితామహు డైన 
(బ్రహ్మదేవుని గూర్చి, ఉవాచాపలికెను. 

తా. మహాతేజఃశాలియు, మహాభాగ్యవంతుడును అగు భగీరథుడు, 
(బ్రహ్మదేవుని సమీపించి, చేతులు జోడించి, అతనితో ఇట్లనెను. 17 


మూ. యది మే భగవన్‌ (పీతో యద్యస్తి తపసః ఫలమ్‌, 

సగరస్యాత్మజాః సర్వే మత్తస్సలిలమాప్నుయుః:. 18 

ప్ర. అ. భగవన్‌=భగవంతుడా ! మే=నా విషయమున, (ప్రీతః యది= 
సంతసించినట్లతే, తపసః=తపస్సునకు, ఫలమ్‌=ఫలము, అస్తి యది=ఉన్న ట్లైతే, 
సగరస్య=సగయ్‌నియొక్క, ఆత్మజాః౭కుమారులు, సర్వే=అందరును, మత్తః=నా 
నుండి, సలిలమ్‌=ఉదకమును, ఆప్నుయుః=పొందుదురుగాక, 

తా. భగవంతుడా ! నీకు నాపై అనుగ్రహము కలిగినచో, తపస్సుకు 
ఫలమున్నచో, సగరుని కుమారు అందరికిని నేను జలతర్పణములు చేయగల్లుదును 
గాక, 18 


మూ. గజ్ఞాయాః సలిలక్షిన్నే భస్మ న్యేషాం మహాత్మనామ్‌, 

స్వర్గం గచ్చేయురత్యన్తం సర్వే మే ప్రపితామహాః. 19 

ప్ర అ. ఏషామ్‌=ఈ, మహాత్మ నామ్‌-మహాత్ము లయొక్క, భస్మ నిభ 
స్మము, గజ్ఞాయాః=గంగయొక్క, సలిలక్షిన్నే-ఉదకము చేత తడుపబడిన దగుచుండగా, 
మే=నా యొక్క, సర్వే=సమస్త మైన, (ప్రపితామహాః=ప్రపితామహులు, అత్య 
న్తమ్‌=శాశ్వతముగా, స్వర్గమ్‌=స్వర్గమునుగూర్చి, గచ్చేయుః=వెళ్లుదురుగాక. 

తా. మహాత్ము లైన మా (పేపితామహు లందరును, వారి భస్మము 
గంగా జలముచే తడుపబడి నంతనే శాశ్వతముగ స్వర్గమును చేరుదురు గాక. 
మూ. దేయా చ సన్తతిర్రేవ నావసీదేత్కులం చ నః 

ఇక్షాకూణాం కులే దేవ ఏష మే౭స్తు వరః పరః 20 

ప్ర అ దేవాదేవా ! ఇక్షాకూణామ్‌=ఇకాకువంశీయులయొక్క, 
కులే=కులమునందు, సన్తతిః=సంతానము, దేయా=ఇవ్వదగినది. నః౭మాయొక్క, 
కులమ్‌=కులము, నావసీదేత్‌ =నశింపకుండుగాక. _ ఏషః=ఇది, మే=నాయొక్క, 
పరః=మరియొక, వరః=వరము, అస్తు=అగు గాక. 

తా. దేవా ! నా రెండవ వర మేమనగా - ఇక్షాకు వంశీయుల 
మైన మా కులమునందు సంతానము కలుగవలెను. మా వంశ మెన్నటిీకిని 


బాలకొండము స.42 449 


నశించ కూడదు. 20 
మూ. డఉక్తవాక్యం తు రాజానం సర్వలోకపితామహః, 
ప్రత్యువాచ శుభాం వాణీం మధురాం మధురాక్షరామ్‌. 21 


ప్ర. అ. సర్వలోకపితామహః=సమస్త లోకములకును పితామహు డైన 
(బహ్మ దేవుడు, ఉక్తవాక్యమ=ఈ విధముగా పలకబడిన వాక్యము గల, 
రాజానమ్‌=రాజును గూర్చి, శుభామ్‌=శుభ మైన, మధురామ్‌=మధుర మైన, మధు 
రాక్షరామ్‌=మధుర మైన అక్షరములు గల, వాణీమ్‌=వాక్కును, (ప్రత్యువాచ=తిరిగి 
పలికెను. 


తా. భగీరథుడు ఇట్టు పలుకగా విని, బ్రహ్మదేవుడు, భగీరథునితో, 
మంగళకర మైన, మధురాక్షర మైన, మధుర మైన ఈ వచనము పలికెను.21 


మూ. మనోరథో మహానేష భగీరథ మహారథ, 
ఏవం భవతు భద్రం తే ఇక్ష్వాకుకులవర్హన, 22 
ప్ర. అ. మహారథామహారథుడ వైన, భగీరథ=భగీరథుడా ! ఏషః=ఈ, 
మనోరథః=కోరిక, మహాన్‌=చాల గొప్పది. ఇక్ష్యాకుకుల వర్హన=ాఇక్ష్యాకు 
కులమును వృద్ధి పొందించినవాడా ! ఏవమ్‌=ఇట్లు, భవతు= అగుగాక, తే= నీకు, 
భద్రమ్‌= =మంగళ మగుగాక, 


తా. మహారథుడ వైన భగీరథుడా ! ఈ కోరిక చాల గొప్పది. దుర్లభ 
మైనది. ఓ! ఇక్ష్వాకుకులవర్ణనా ! | ఇప్లే అగుగాక. నీకు క్షేమ మగుగాక, 22 


మూ. ఇయం హైమవతీ గజ్లా జ్యేష్టా హిమవతః సుతా, 
తాం వై ధారయితుం శక్తో హరస్తత్ర నియుజ్యతామ్‌. 23 


ప్ర. అ, హైమవతీ= హిమవంతునినుండి పుట్టిన, ఇయమ్‌=ఈ, గజ్ల్జా=గంగ, 
హిమవతః= హిమవంతునియొక్క, జ్యేష్టా సుతా= పెద్ద కూతురు. తామ్‌=ఆ 
మెను, ధారయితుమ్‌=ధరించుటకు, శక్త॥ాసమర్హు డైన, హరః=శివుడు, తత్ర=ఆ 
కార్యమునందు, నియుజ్యతామ్‌=నియమింపబడు గాక. 

తా. హిమవంతుని పెద్దకూతు లైన గంగను వహింప సమర్జ్హుడు గివు 
డొక్కడే. అందుచే అతనిని ఆ కార్యమునందు నియోగింపవలెను. 23 


మూ. గజ్ల్ఞాయాః పతనం రాజర్‌ పృథివీ న సహిష్యతి, 
తాం వై ధారయితుం వీర నాన్యం పశ్యామి శూరినః, 24 
ప్ర. అ. రాజన్‌ =రాజా ! గజ్ఞాయాః=గంగ యొక్క, పతనమ్‌=పతనమును, 
పృథివీ=భూమి, న సహిష్యతి=సహింపజాలదు, వీర=ఓ వీరుడా ! తామ=ఆమెను, 


29 


450 శ్రీమద్రామాయణము 


ధారయితుమ్‌=ధరించుటకు, శూలినః=ఈశ్వరుని కంటె, అన్యమ్‌=అన్యుని, న 
హ్యూమి=చూడను. 
తా రాజా! గంగ (క్రిందికి పడుచున్నపుడు ఆ పడుటను భూమి 


సహింప జాలదు. ఓ వీరుడా! ఆ గంగను ధరించుటకు ఈశ్వరుడు తప్ప 
మరెవ్వరును నాకు కనబడుటలేదు. 24 


మూ. తమేవముక్త్వా రాజానం గజ్ఞాం చాభాష్య లోకకృత్‌, 

జగామ త్రిదివం దేవః సహ దేవైర్మరుద్గణైః. 25 

ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాణ్డే 
ద్విచత్వారింశః పర్గః 

ప్ర. అ. లోకకృత్‌ =| బ్రహ్మ దేవుడు, తమ్‌=ఆ, రాజానమ్‌=రాజును గూర్చి, 
ఏవమ్‌=ఈ విధముగా, ఉక్తా ఎరికి, గజ్ఞాం చాగంగను కూడ, ఆభాష్య=మా 
టలాడి, సహ దేవైః=దేవతలతో గూడిన, మరుర్గణైః=మరుద్గణములతో కూడ, 
(త్రిదివమ్‌=స్వర్గమును గూర్చి, జగామైవెళైను. 

తౌ. (బహ్మ దేవుడు భగీరథునితో ఇట్లు చెప్పీ, గంగతో కూడ మాటలాడి, 
దేవతలతోడను, మరుద్గణములతోడను స్వర్గమునకు చెళ్లెను, 25 


“బాలొనందిని" అను శ్రీమద్రామాయణాం ధ్ర వ్యాఖ్యానమునందు బాలకాండలో 
నలుబది రెండవ నర్గ సమాప్తము. 


అథ త్రిచత్యారింశః సర్గః 


[భగీరథుని తపన్సుచే నంతనీంచిన శివుడు గంగను శిరస్సు పై ధరించి 
ఆమెను బిందునరోవరమునందు విడుచుట. గంగ అచట ఏడు (ప్రవాహములుగ 
చీలి, భగీరథుని ఆనునరించి పాతాళమునకు వెళ్ళి ఆతని తాతలగు నగర వ్యుతులను 
ఉద్దరించుట. 


మూ. దేవదేవే గతే తస్మిన్‌ పో౭_ంగుష్టాగ్రని పీడితామ్‌, 

కృత్వా వసుమతీం రామ సంవత్సరముపాసత. 1 

ప. అ. రామ=రామా ! తస్నిన్‌=ఆ, దేవదేవే=దేవతలకు దేవత యెన 

Ee గై మై 
బ్రహ్మదేవుడు, గతే=వెళ్లినవా డగుచుండగా, సః=అతడు, వసుమతీమ్‌=భూమిని, 
అబ్లుష్టా (గ్రని పీడితామ్‌=కాలి బొటనవేలుచేత పీడింపబడిన దానినిగా, కృత్వాచచేసి, 
సంవత్సరమ్‌=సంవత్సరము కాలము, ఉపాసత=ఉపాసించెను. 

తా. రామా ! బ్రహ్మదేవుడు వెళ్లిన పిదప, ఆ భగీరథుడు సంవత్సర 
కాలము భూమిపై కాలి బొటన వేలుతో నిలచి తపస్సు చేసెను. 1 
మూ. అథ సంవత్సరే పూర్ణే సర్వలోకనమస్కృతః, 

ఉమాపతి: పశుపతి రాజానమిదమటవీత్‌ i 2 

ప్ర. అ. అథాపిమ్మట, సంవత్సరే=ఒక సంవత్సరము, పూర్తే=నిండగా, 
సర్వలోకనమస్క్టృతః=సమస్తలోకములచేతను నమస్కరింపబడినవాదును, ఉమా 
పతిః=ఉమయొక్క భర్తయు అగు, పశుపతిః=ఈశ్వరుడు, రాజానమ్‌=రాజును 
గూర్చి, ఇదమ్‌=ఈ వాక్యమును, అబ్రవీత్‌ =పలికెను. 

తా. సంవత్సరకాలము పూర్తి యైన పిమ్మట, సర్వలోకములకును 
పూజనీయు డగు ఉమాపతి యైన, మహేశ్వరుడు రాజుతో ఇట్లు పలికెను, 2 
మూ. (పీతస్తే హం నరడ్రేష్ట కరిష్యామి తవ ప్రియమ్‌, 

శిరపా ధారయిష్యామి శైలరాజసుతామహమ్‌. 3 

ప్ర అ, నరశ్రేష=ఓ నరశ్రేషడా ! అహమ్‌=నేను, లే=నీకు, 
(ప్రీతణసంతసించినాను. తవెనీకు, (పీయమ్‌్మాపియమైన కార్యమును, కరి 
ష్యామి=చేయగలను. అహమ్‌=నేను, శెలరాజసుతామ్‌=హిమవంతుని కుమార్తె 


452 శ్రీమద్రామాయణము 
యైన గంగను, శిరసా=శిరస్సుచేత, ధారయిష్యామి=ధరించెదను. 

తా ఓ నర శేషా ! నీ తపస్సునకు సంతసించినాను. గంగను 
శిరస్సుచే వహించి నీకు పీయము చేకూర్చిదను. 3 
మూ. తతో హైమవతీ గజ్ఞా సర్వలోకనమస్క తౌ, 

తదా సాతిమహద్రూపం కృత్వా వేగం చ దుస్సహమ్‌, 4 

ఆకాశాదపతద్రామ ణిచే శివశిరస్యుత. 

ప్ర. అ. రామారామా ! తతః=పిమ్మట, హైమవతీ= హిమవంతుని 
కుమార్తె యగు, సర్వలోకనమస్క ఎళలౌెసమస్తలోకములచేతను నమస్కరింపబడిన, 
గజ్ఞా=గంగ, తదా=అప్పుడు, అతిమహత్‌ =చాల గొప్పు దైన, రూపమ్‌=రూప 
మును, దుస్సహమ్‌=సహింపశక్యము కాని, వేగం చ=వేగమును, కృత్వా=చేసి, 
ఆకాశాల్‌ =ఆకాశమునుండి, శి వే=పవిత్ర మైన, శివశిరసి=శివుని శిరస్సు పైన, 
అపతత్‌ ఉత=పడెను. 

తా. రామా ! పిమ్మట ఆ హిమవత్పుత్రియు, సర్వలోకములచే 
నమస్కరింపబడినదియు అగు గంగ, గొప్ప ఆకారమును, సహింప శక్యముకాని 
వేగమును వహించి ఆకాశమునుండి, పవిత్ర మైన శివుని శిరస్సుపై పడెను. 4 
మూ. అచిన్తయచ్చ సా దేవీ గజ్ఞా పరమదుర్హరా, ర్‌ 

విశామ్యహం హి పాతాలం ప్రోతసా గృహ్య శజ్కరమ్‌. 

ప్ర. అ. పరమదుర్హరా=ధరించుటకు చాల కష్ట మైన, సా=ఆ, దేవీదేవి 
యైన, గజ్ఞా=గంగ, అచినయచ్చ=ఆలోచించెను కూడ. అహమ్‌=నేను, (సోతసా=నా 
(ప్రవాహముచేత, శజ్కరమ్‌=శంకరుని, గృహ్యడగ్రహించి, పాతాలమ్‌=పాతాలమును, 
విశామి=ప్రవేశింతును. 

తా. ధరించుటకు చాల కష్ట మైన ఆ గంగాదేవి - “నా ప్రవాహమునందు 
శివుని గ్రహించి ఆతనితో సహా పాతాళమును ప్రవేశించెదను” అని తలచెను. 
మూ. తస్యావలేపనం జ్ఞాత్వా క్రుద్దస్తు భగవాన్‌ హరః, 6 

వ > 

తిరోభావయితుం బుద్దిం చక్రే త్రిణయనస్తదా. 

ప్ర అ. త్రిణయనః=మూడు నేత్రములు గల, భగవాన్‌ =భగవంతు 
డైన, హరః=ఈశ్వరుడు, తస్యాః=ఆ గంగయొక్క, వలేపనమ్‌గర్వమును, 
జ్ఞాత్వా=లెలుసుకొని, తదా=అప్పుడు, తిరోభావయితుమ్‌=కనబడకుండ చేయుటకు, 
బుదిమాబుదిని, చ(కే=చేసెను. 

వా > 
తా. అప్పుడు, మూడు నేత్రములు గల భగవంతు డైన ఈశ్వరుడు 


బాలకాండము స,43 453 


ఆమె గర్వమును తెలిసికొని ఆమె _కనబడకుండ చేయవలె నని నిశ్చయించు 
కొనెను. 6 
మూ. సా తస్మిన్‌ పతితా పుణ్యా పుణ్యే రుద్రస్య మూర్తని, 7 

హిమవత్రతిమే రామ జటామణ్జలగహ్వారే. 

ప్ర ఆ రామారామా ! సా=ఆ, పుణ్యాపుణ్యనది యైన గంగ, 
హిమవత్ర్రృతిమే= హిమవత్సర్వతముతో సమాన మైన, జటామణ్ణలగహ్వ రే=జటా 
మండలముచే గుహ వలె నున్న, తస్మిన్‌ =ఆ, రుద్రస్య=శివునియొక్క, పుణ్యే=పవిత్ర 
మైన, మూర్హని=గిరస్సు పై, పతితా=పడినది. 


తా. రామా ! పవిత్ర మైన ఆ గంగ, హిమవత్సర్వతముతో సమాన 
మైనదియు, జటామండల మనెడు గుహలు కలదియు అగు, శివుని పవిత్ర 
మగు శిరస్సుపై పడినది. 7 


మూ. సా కథంచిన్మహీం గన్తుం నాశక్నోద్యత్నమా స్థితా, 8 
నైవ నిర్గమనం లేభే జటామలణ్ణలమో హితా. 


ఆ 


ప్ర అ. సా=ఆ గంగ, యత్నమ్‌=ప్రయత్నమును, ఆసితా=అవలంబిం 
చినను, కథంచిత్‌=ఏ విధముగను, మహీమ్‌=భూమిని, గన్నుమ్‌=పొందుటకు, 
న అశక్‌షీత్‌=సమర్జురాలు కాలేదు. జటామణలమో హితా=జటామండలముచే 
మోహితురాలై, నిర్గమనమ=బైటపడుటను, న లేఫే=పాందలేదు. 


తా. ఆ గంగ ఎంత ప్రయత్నించినను భూమిమీద పడలేకపోయెను. 


ఆ జటామండలములో చిక్కుకొని బైటకు రాజాలకపోయెను. 8 
మూ. తతైవాబమ్ర్రమద్దేవీ సంవత్సరగణాన్‌ బహూన్‌, 9 


తామపశ్యన్‌ పునస్తత్ర తపః పరమమా స్థితః, 

ప్రః అ. దేవీఆ గంగ, బహూన్‌=అనేకము లైన, సంవత్సరగణాన్‌ =సం 
వత్సరసముదాయములను, తవైవ=అచటనే, అబంభమత్‌ =తిరిగెను. తామ్‌=ఆ 
గంగను, ఆపశ్యన్‌=చూడని వాడై, (భగీరథుడు), పునఃమరల, తత్రాఅచట, 
పరమమ్‌=గొప్ప, తపః=తపస్సును, ఆస్టితః=అవలంబించెను. 

తా. ఆ గంగ ఎనో సంవత్సరములు ఆ జటాజూటమునందే తిరిగెను. 
ఆమె కనబడకపోవుటచే భగీరథుడు మరల _తీవ్రతపస్సు చేసెను. 9g 


మూ. అనేన తో షితశ్చా సీదత్యర్థం రఘునన్తన, 10 
విససర తతో గజాం హరో బినుసరః ప్రతి. 
హా! గొ > 


ప్ర_ అ. రఘునన్దన=రామా ! అనేన=ఈ తపస్సుచేత, హరః=శివుడు, 


454 శ్రీమదామాయణము 


ఆత్యర్థమ్‌=మిక్కిలి, తోషితః చ=సంతోష పెట్టబడినవాడు, అభూత్‌=ఆయెను. 

తతా పిమ్మట, గజామ్‌=గంగను, దినుసరః (పతి=బిందుసరస్సును గూర్చి, 
fs యి 

విససర్హ=విడచెను. 


తా. రామా ! దీనిచేత శివుడు చాల సంతసించినవాడై, బిందుసరః 


(ప్రాంతమునందు గంగను విడచెను. 10 
మూ. తస్యాం విసృజ్యమానాయాం సప్త ప్రోతాంసి జజ్జిరే, 11 
హ్లోదినీ పావనీ చైవ నళినీ చ తథాపరా, 
తిస్రః ప్రాచీం దిశం జగ్నుర్గజ్ఞాః గివజలాః శుభాః 12 


ప్ర అ. తస్యామ్‌=ఆ గంగ, విసృజ్యమానాయామ=విడవబడు చుండగా, 
సప్త=ఏడు, ్రోతాంసి=ప్రవాహములు, జజ్జిరే=పుట్టినవి, హ్లాదినీ=హ్లాదినియు, పావనీ 
చైవ=పావనియు, తథా=మరియు, అపరా=మరియొక, నళినీ చ=నళినియు అను, 
శివజలాః౭మంగళప్రద మైన జలము గల, తిప్రః౭మూడు, శుభాః౭శుభమైన, 
గజ్ఞాః౭గంగలు, (ప్రాచీమ్‌=తూర్పుదిక్కును గూర్చి, జగ్ముః=వెళ్లినవి, 


తా. శివుడు గంగను విడచి నప్పుడు ఏడు ప్రవాహములు పుట్టినవి. 

వాటిలో హ్లాదిని, పావని, నళిని అను పవిత్రజలము గల శుభము లైన మూడు 

గంగలు తూర్పు వైపు (పీవహించినవి. 11, 12 
మూ. అరలు సీతా చ సిన్దుశ్చెవ మహానరీ, 

తిస్ర స్త్వేతా దిశం జగ్ముః "ల్రతెచీం తు శుభోదకా:. 13 

ప్ర అ. సుచక్తుఃా =సుచక్షువు, సీతా చ=సీతయు, సిన్దుః= సింధు వనెడు, 


మహానదీ చ= మహానదియు, శుభోదకాః= =శుభ మైన ఉదకము గల, ఏతాః=ఈ, 
తిస్రః౭మూడును, ప్రతీచీం దిశమ్‌ = =పశ్చిమదిక్కును గూర్చి, జగ్న్ముఃావెళ్లినవి. 


తా. సుచక్టువు, సీత, సింధునది అనెడు శుభోదకములు గల మూడు 


నదులును పశ్చిమదిక్కునకు (ప్రవహించినవి. 13 
మూ. సప్తమీ చాన్వగా త్తాపాం భగీరథమథో నృపమ్‌, 
9 ఆ రి ణా 
భగీరథో౬. పి రాజర్తిర్తివ్యం స్యన్తనమా స్థితః, 14 


ప్రాయాదగే మహాతేజా గజ్లా తం చాప్యనువ్రజత్‌ | 
ప్ర. అ. అథో=మరియు, తాసామ్‌=వాటిలో, సప్తమీ=ఏడవది, భగీరథం 
నృపమ్‌= =భగీరథమహారాజును, అన్వగాల్‌ = అనుసరించి వెళ్లెను. మహాతేజాః= 


గొప్ప తేజస్సు గల,  రాజర్షి=రాజర్షి యైన, భగీరథోరి_ పి= భగీరథుదుకూడ, 
దివ్యమ్‌=దివ్య మైన, స్యన్లనమ్‌= రథమును, ఆస్థితః= =అధిష్టించినవాడై, అ(గే=ఎదుట, 


బాలకాండము స.43 455 
పాయాత్‌=వెళెను, గజా చాగంగయు, తమ్‌=అతనిని, అను[వజత్‌ =అనుసరించి 
(& OU శ 0 ) {e 

వెళ్లెను. 


తా. వాటిలో ఏడవ ప్రవాహము భగీరథుని అనుసరించెను. మహాలేజః 
శాలియు, రాజర్షియు అగు భగీరథుడు దివ్య మైన రథము నెక్కి ముందు 


వెళ్లగా గంగ అతని వెనుక వెళ్లెను, 14 
మూ. గగనాచ్చజ్కరశిరస్తతో ధరణిమాశ్రితా, 15 


వ్యసర్పత జలం తత్ర తీవ్రశబ్దపురస్క తమ్‌. 

ప్ర అ. గగనాత్‌ =ఆకాశమునుండి, శంకరశిరః=శంకరుని శిరస్సును, 
తతః=అచటనుండి, ధరణిమ్‌=భూమిని, ఆశ్రితా=ఆశయించినది, తత్రాఅచట, 
జలమ్‌=జలము, తీవ్రశబ్రపురస్కృృతమ్‌=తీవ్ర మైన శబ్దముతో కూడినదై, వ్యస 
రృత=వ్యాపించెను. 

తా. గంగ ఆకాశమునుండి శివుని శిరస్సును, ఆచటనుండి భూమిని 


చేరినది. అచట జలము తీ వ్రశబ్దముతో ప్రవహించెను. 15 
మూ. మత్స్యకచ్చపసం ఘైశ్ళ గింశుమారగణైస్తదా, 16 


పతద్భిః పతిలైశ్చాన్యె ర్వ గరోచత వసున్హరా, 

ప్ర అ. తదా=అప్పుడు, వసుంధరా=భూమి, పతితైః౭పడినవియు, 
పతద్భిశ్చాపడుచున్నవియు అగు, మత్స్యకచ్చపసం 7 ఘైశ్స=౭మత్స్యముల యొక్క 
తాబేళ్యయొక్క సముదాయములచేతను, శింశుమారగణైశ్చ= మొసళ్ల సముదాయ 
ములచేతను, అన్యెఃాఇతర మైన జల జంతువులచేతను, వ్యరోచత=ప్రకాశించెను. 

తా. అపుడు భూమిపై కొన్ని మత్స్యములు, తాబేళ్లు, మొసళ్లు 
మొదలైనవి పడినవి, కొన్ని పడుచున్నవి. వాటితో భూమి ప్రకాశించెను. 16 
మూ. తతో దేవర్తిగన్తర్వా యక సిదగణాస్తదా, 17 

షణ టె 
వ్యలోకయన్త తే తత్ర గగనాద్గాం గతాం తథా. 


ప్ర. అ. తతః=పిమ్మట, దేవర్షిగన్దర్వాః= దేవతలు, బుషులు, గంధర్వులు, 
యక్షా=యక్షులు, లే=ఆ, సిద్దగణాఃా సిద్దుల గణములు, తదా=లప్పుడు, తథా=ఆ 
విధముగా, గగనాత్‌ =ఆకాశమునుండి, గోమ్‌= =భూమిని, గతామ్‌=పొందిన గంగను, 
వ్యలోకయన్త=చూచిరి. 


తా. అపు డా గంగ ఆకాశమునుండి భూమిపై పడుచుండగా, 
దేవ-బు షి-గంధర్వ-యక్ష- సిద్దాదులు ఆశ్చర్యముతో చూచిరి. 17 
లి ౧ 


మూ. విమానైర్నగరాకా రైర్ణయైర్గజవ రైస్తదా, 18 


456 శ్రీమదామాయణము 
పారిప్లవగలైశ్చాపి దేవతాస్తత్ర విష్టితాః, 
ణు రా = © 
ప. అ. తదా=అప్పుడు, దేవతాః=దేవతలు, నగరాకా రైః౭నగరములవంటి, 


విమానైః=విమానములతోడను, పారిప్పవగతైః= వేగిరపాటు చెందిన, హయైః=గుజ్జముల 
తోడను, గజవరైః శ్రేష్టము లైన ఏనుగులతోడను, తత్ర=అచట, విష్టితాఃానిలచిరి, 


తా. నరగములవంటి విమానముల పైనను, తొందరగా నున్న గుజ్జముల 
మీదను, ఏనుగులమీదను ఎక్కి వచ్చిన దేవతలు అచట నిలచి ఉండిరి. 18 


మూ. తదద్భుతతమం లోకే గజ్ఞాపతనముత్తమమ్‌, 19 
దిదృక్షవో దేవగణాః సమీయురమితౌజసః. 


ప్ర. అ. లోకే=లోకమునందు, అద్భుతతమమ్‌=అత్యాశ్చర్యకర మైన, 
ఉత్తమమ్‌=ఉత్తమ మైన, గజ్ఞాపతనమ్‌=గంగావతరణమును,  దిదృక్షవః=చూడ 
అభిలాష కలవారై, అమితౌజసః=గొప్ప తేజస్సు గల, దేవగణాః=దెవగణములు, 
సమీయుః=వచ్చిరి. 


తా. లోకములో అత్యాశ్చర్యకర మైన ఉత్తమ మైన ఆ గంగావతరణమును 
చూచుటకై గొప్ప తేజస్సు గల దేవత లందరును వచ్చిరి. 19 


మూ. సంపతద్భిః సురగణైస్తేషాం చాభరణౌజసా, 20 
శతాదిత్యమివాభాతి గగనం గతతోయదమ్‌. 


ప్ర. అ. గతతోయదమ్‌=తొలగిన మేఘములు గల, గగనమ్‌=ఆకాశము, 
సంపతద్భిః= వేగముగా వచ్చుచున్న, సురగణైః=దేవతాగణములచేతను, తేషామ్‌= 
వారియొక్క, ఆభరణౌజసా=ఆభరణముల కాంతిచేతను, శతాదిత్యమివానూర్లురు 
సూర్యులు కలది వలె, ఆభాతికాపకాశించు చున్నది. 


తా. మేఘములు లేని ఆకాశముమీద సురగణములు వచ్చి చేరగా వారి 
అలంకారముల కాంతిచేత నూర్లురు సూర్యు లున్నంత కాంతి కలిగెను. 20 


మూ. శింశుమారోరగగణైర్మీ నైరపి చ చఇలైః 21 
విద్యుద్భిరివ విక్షిప్తమాకాశమభవత్తదా. 


ప్ర. అ. తదా=అప్పుడు, శింశుమారోరగగణైః= మొసళ్లయొక్కయు, 
సర్పములయొక్కయు సముదాయములచేతను, చషలైకాచంచలము లైన, 
మీనై రపి చ=మీనములచేతను, ఆకాశమ్‌=ఆకాశము, విద్యుద్భిః= మెరపులచేత, 
విక్షిప్త్రమివ=వ్యాప్త మైనది వలె, అభవత్‌ =ఆయెను. 


తా. అపుడు మొసళ్లు, సర్పములు, మీనములు కదలుచు పడుచుండగా 
ఆకాశము మెరపులచే వ్యాప్త మైన ట్లుండెను. 21 


బాలకాండము ప.43 457 


మూ. పాలణ్ణరైః సలిలోత్పీడైః కీర్యమాణైః సహస్రధా, 22 
శారదాఖైరివాక్షీర్ణం గగనం హంససంస్లవైః, 


ప. అ. సహసధా=వేయివిధములుగా, కీర్యమాణైః=చిమ్మ బడుచున్న, 
పాణ్ణరైః=తెల్లని, సలిలోత్పీ డైః=నీటినురుగులతో, గగనమ్‌=ఆకాశము, హంససం 
ప్లేవై=-హంసలయొక్క గుంపులచేతను, శారదా(భైః= శరత్కాల మేఘములచేతను, 
ఆక్షీర్ణమివ= =వ్యాప్త మైనది వలె ఉండెను. 


తా. వేయి విధములుగా చిమ్మబడుచున్న నీటి నురుగులతో ఆకాశము, 
హంసల సముదాయములచేతను, శరత్కాల మేఘములచేతను వ్యాప్త మైనది వలె 
ఉండను. 22 


మూ. క్వచిద్దుతతరం యాతి కుటిలం క్వచిదాయతమ్‌, 23 

వినతం క్వచిదుద్దూతం క్వచిద్యాతి శనైః శనైః. 

ప్ర. అ. క్వచిత్‌ =కొన్ని చోట్ల, (దుతతరమ్‌=లఅతి క్రీ ఘముగా, యాతి= 
ప్రవహించుచున్నది. క్వచిత్‌ =కొన్ని చోట్ల, కుటిలం యాతి=వంకరగా 
(ప్రవహించుచున్నది. క్వచిత్‌= కొన్ని చోట్ల, ఆయతమ్‌=పొడవుగా, (ప్రవహించుచు 
న్నది. క్వచిత్‌ = కొన్ని చోట్ల, వినతమ్‌=వంగి ప్రవహించుచున్నది. క్వచిత్‌ = కొన్ని 
చోట్ల, ఉద్దూతమ్‌= "పైకి. లేచుచు ప్రవహించుచున్నది. క్వచిత్‌ = కొన్ని చోట్ల, 
శనైః శనైః=మెల్రిమెల్లిగా, యాతి= =వెళ్లుచున్నది. 


తా ఆ గంగ కొన్ని చోట్ల గీఘ్రముగను, కొన్ని చోట్ల మెల్లగను, 
కొన్ని చోట్ల వంకరగను, కొన్ని చోట్ల పొడవుగను, కొన్ని చోట్ల క్రిందికిని, 
కొన్ని చోట్ల పెకిని ప్రవహించుచున్నది." 23 
మూ. సలిలేనైవ సలిలం క్వచిదభ్యాహతం పునః, 24 

ముహురూర్త ముఖం గత్వా పపాత వసుధాతలమ్‌. 

ప్ర అ. క్వచిత్‌ =కొన్ని చోట్ల, సలిలమ్‌=నీరు, సలిలేవైవానీటిచేతనే, అభ్యా 
హతమ్‌=కొట్టబడినదై, ముహుః=మాటి మాటికిని, ఊర్హ  ముఖమ్‌=ఊర్హ ముఖముగా, 
గత్వా=వెళ్లి, పునః=మరల, వసుధాతలమ్‌=-భూమిని గూర్చి, పపొత=పడెను. 

తా. కొన్ని చోట్ల నీటితో నీరు డీకొని, పైకెగసి, మరల భూమిపై 
పడుచుండెను. 24 
మూ. తచ్చజ్కరశిరోభ్రష్టం భ్రష్టం భూమితలే పునః, 25 

వ్యరోచత తదా తోయం నిర్మలం గతకల్మషమ్‌. 


ప్ర అ. శజ్కరశిరో భష్టమ్‌=శంకరుని శిరస్సుపై పడినదియు, పునః= 


458 శ్రీమద్రామాయణము 


మరల, భూమితలే=భూమి "పై, (భష్టమ్‌=పడిన, గతకల్మషమ్‌=కాలుష్యము లేని, 
నిర్మలమ్‌=నిర్మల మైన, తత్‌=ఆ, తోయమ్‌=ఉదకము, తదా=అప్పుడు, వ్యరో 
చత=ప్రకాశించెను. 

తా. ఆకాశమునుండి శంకరుని శిరస్సు పై బడి, పిమ్మట భూమిపై 
బడిన ఆ కల్మషము లేని ఉదకము నిర్మలముగా ప్రకాశించెను. 25 


మూ. తత్ర దేవర్షిగన్దర్వా వసుధాతలవా సినః, 26 
భవాజ్ఞపతితం తోయం పవిత్రమితి పస్ప ఎకి 
పప. అ. తత్రాఅచట, దేవర్షిగన్హర్వాః= దేవతలు, బుషులు, గంధర్వులు, 
వసుధాతలవాసిన౯భూమి పై నివసించువారును, భవాజ్వపతితమ్‌= ఈశ్వరుని 
శరీరమునుండి జారిన, తోయమ్‌=ఆ ఉదకము, పవి(త్రమ్‌ ఇతిా-పవిత్ర మైనది 
అని, పస్ప ఎకకస్స ఎశించిరి, 


తా. శివుని శరీరమునుండి పడిన దగుటచే ఆ జలము పవిత్ర మైన దను 
అభిప్రాయముతో, అచట దేపబు షిగంధర్వులును, భూమిపై నివసించువారును 
దానిని స్పృశించిరి. | 26 


మూ. శాపాత్రపతితా యేచ గగనాద్వసుధాతలమ్‌, 27 
కృత్వా తత్రాభిషేకం తే బభూవుర్గతకల్మ షాః. 
ప్ర అ యే చ=ఎవరు, శాపాత్‌=శాపమువలన, గగనాల్‌=ఆకాశ 
మునుండి, వసుధాతలమ్‌-భూతలముగూర్చి, (ప్రపతితాః=పడినారో, తే=వారు, 


తత్ర=దానియందు, అభి షేకమ్‌=స్నానమును, కృత్వా=చేసి, గతకల్మషాః=తొలగిన 
కల్మషములు కలవారు, బభూమవుః=అయిరి. 


తా. శాపవశముచేత స్వర్గమునుండి భూలోకములో పడినవారు గంగలో 


స్నానము చేసి, పాపరహితు లైరి. 27 
మూ. ధూతపాపాః పున స్తేన తోయేనాథ సుభాస్వతా, 28- 


పునరాకాశమావిశ్య స్వాన్‌ లోకాన్‌ ప్రతిపేదిరే. 


ప్ర అ తేన=ఆ, సుభాస్వతా=బాగుగా _ ప్రకాశించుచున్న, తో 
యేన=జలముచేత, ధూతపాపాః=కడిగి వేయబడిన పాపములు కలవారై, పునః= 
మరల, ఆకాశమ్‌=ఆకాశమును, ఆవిశ్య= ప్రవేశించి, అథ=పిమ్మట, పునః=మరల, 
స్వాన్‌=తమ, లోకాన్‌=లోకములను, (పతిపేదిరే=పొందిరి. 


తా. (ప్రకాశించుచున్న ఆ జలము పాపము లన్నింటిని కడిగిచేయగా, 
వారు ఆకాశములోనికి ఎగిరి తమ లోకములు చేరిరి. 28 


బాలకాండము స.43 459 


మూ. ముముదే ముదితో లోకస్తేన తోయేన భాస్వతా, 29 
కృతాభిషేకో గజ్ఞాయాం బభూవ విగతక్షమః 
ప్ర. అ. లోకః=జనము, భాస్వతా= ప్రకాశించుచున్న, తేన=ఆ, తోయేన= 
ఉదకముచేత, ముముదే=సంతసించెను. ముదితః=సంత సించినదై, గజ్ఞాయామ్‌= 


గంగయందు, కృతాభిషేక=చేయబడిన స్నానము గలదై, విగతక్ల్షమః=తొలగిన 
(శ్రమ కలది, బభూవ=ఆయెను, 


లా. ప్రకాశించు చున్న ఆ జలమును చూచి జను లందరును చాల 
సంతసించి, ఆ గంగలో స్నానము చేసి శ్రమమును పోగొట్టుకొనిరి. 29 


మూ. భీగీరధో౭ పి రాజర్థిర్తివ్యం స్యన్హనమా స్థితః, 


ప్రాయాదగే మహాతేజా గజ్ఞా తం పృష్టతో ౭_న్వగాత్‌. 30 

ప్ర, అ. తా. చూ. కో 14 గజ్ఞా=గంగ, తమ్‌=వానిని, పృష్టతః=వెనుక, 
అన్వగాత్‌ =అనుసరించెను. 30 
మూ. దేవాః సర్షిగణాః సర్వే దైత్యదానవరాక్షపాః, 31 

గన్హర్వయక్షప్రవరాః సకిన్నరమహోరగాః, 

సర్వాశ్చాప్ప రసో రామ భగీరథరథానుగామ్‌, 32 


గజ్ఞామన్వగమన్‌ (పీతాః సర్వే జలచరాశ్చ యే. 


ప. అ. రామారామా ! సర్షిగణాః= =బుషిగణాములతో కూడిన, 
దేవాఃదేవతలును, సరాసమస్త మైన, “దైత్యదానవరాక్షసాః= దైత్యదానవరాక్ష 
సులును, _ సకిన్నరమప రగాః=కిన్నరులతోడను, మహోరగులతోడను కూడిన, 
గన్హర్వయక్ష ప్రవరాః=౭గంధర్వులును శ్రేష్ట లై లైన యక్టులును, సర్వాః=సమస్త మైన, 
అప్పరసః=అప్పరసలును, ప్రీతాః=సంతో షంచిన వారె, "భగీరథరథానుగామ్‌= భగీరథుని 
రథమును అనుసరించి పోవుచున్న, గజ్ఞామ్‌ గంగను, అన్వగమన్‌=అనుసరించిరి, 
యే=ఏ, జలచరాశ్చ=జలచరము లున్నవో, సర్వే=అవి అన్నియు, అమసరించినవి. 

తా. రామా ! భగీరథుని అనుసరించి గంగ వెళ్లుచుండగా, జలచరములే 
కాక, బుషి-దైత్య-దానవ-రాక్షస-గంధర్వ-యక్ష-కిన్నర-మహోరగ-అప్పరసలు గూడ 
ఆ గంగ బెంట వెళ్లిరి. 31, 32 
మూ యతో భగీరథో రాజా తతో గబా యశస్వినీ, 33 

జగామ సరితాం (శ్రేష్టా సర్వపాపప్రణాశినీ, 

ప్ర. అ. రాజా=రాజైన, భగీరథఃకాభగీరథుడు, యతఃాఎటు వైపు 
వెళ్లెనో, యశస్వినీజయశఃశాలినియు, సరితాం (శ్రేష్టాజనదులలో (శ్రేష్టరాలును, 


Te 


లా డో 


460 శ్రీమద్రామాయణము 


సర్వపాపప్రణాశి నీ=సమస్త పాపములను నశింపచేయునదియు అగు, గజ్ఞా=గంగ, 
తతః=అటువైపునకే, జగామ=వెళ్లెను. 


తా. భగీరథుడు ఎటు వైపు వెళ్లెనో, యశస్వినియు, నదీ(శ్రేష్పయు, 
సర్వపాపవినాశినియు అగు గంగ కూడ అటు వైపునకే ప్రవహించుచు వెళ్లెను. 


మూ. తతో హి యజమానస్య జహ్నోరద్భుతకర్మణః, 34 

గజ్ఞా సంష్టావయామాస యజ్ఞవాటం మహాత్మనః 

ప్ర అ. తతఃపిమ్మట, గజ్ల్జా=గంగ, యజమానస్య-యజ్ఞము చేయు 
చున్న, ఆద్భుతకర్మ ణః=అద్భుతమైన కర్మ గల, మహాత్మ న=మహాత్ము డైన, 
జహ్‌ీః=జహ్నమహర్షియొక్క, యజ్ఞవాటమ్‌=యజ్జ్ఞశాలను, సంప్పావయామాస=నీ 
టిలో ముంచెత్తి వేసెను. 

తా. ఆ విధముగ వ్రవహించుచు వెళ్లుచున్న గంగ మార్గమధ్యమున 
అద్భుత మైన కర్మ కలవాడును, మహాత్ముడును అగు జహ్నమహర్షి యజ్ఞము 
చేయుచుండగా ఆ యజ్ఞవాటమును ముంచివేసెను. 34 
మూ. తస్యావలేసనం జ్ఞాత్వా క్రుద్గో యజ్వా తు రాఘవ, 35. 

అపిబచ్చ జలం సర్వం గజ్ఞాయాః పరమాద్భుతమ్‌. 

ప్ర. అ. రాఘవారామా ! యజ్వా=యాగము చేయుచున్న ఆ జహ్నమహర్షి, 
తస్యాః=ఆమెయొక్క, వలేపనమ్‌=గర్వమును, జ్ఞాత్వా=తెలుసుకొని, క్రుద్దాకోప 
గించిన వాడై, గజ్ఞాయాఃగంగయొక్క, సర్వమ్‌=సమస్త మైన, జలమ్‌=జలమును, 
పరమాద్భుతమ్‌=చాల ఆశ్చర్యకర మగునట్లుగా, అపిబత్‌=త్రాగివే సెను. 


తా. రామా! యజ్ఞముచేయుచున్న ఆ జహ్నమహర్షి గంగ గర్వమును 
లే యె 
చూచి, కోపించి ఆ గంగాజలము నంతను త్రాగివేసెను. అది చాల 


ఆశ్చర్యకరముగ నుండెను. 35 
మూ. తతో దేవాః సగన్షర్వా బుషయశ్చ సువిస్మితాః, 36 
పూజయన్తి మహాత్మానం జహ్నం పురుషసత్తమమ్‌, 
గజ్ఞాం చాపి నయన్తి స్మ దుహిత్ఫత్వే మహాత్మనః, 37 
త వాన్‌ 


ప్ర అ. తతః= పిమ్మట, సగన్హర్వాః౭గంధర్వులతో కూడిన, దేవాః= 
దేవతలును, బుషయశ1=బుషులును, సువిసితాః=చాల ఆశ్నర్వపడిన వాం, 
ఎ గి ప్రీ వ్‌ 

పురుషసత్తమమ్‌ =పురుషశేష్టు డైన, మహాత్మానమ్‌=మహాత్ము డైన, జహ్నృమ్‌= 
జహ్నమహర్షిని, పూజయన్తి=పూజించుచున్నారు. గజ్ఞాం చాగంగను కూడ, 
మహాత్మనః=మహాత్ము డైన జహ్నమహర్షియొక్క, దుహితృత్వాదుహితగా 


బాలకాండము స.43 461 


అగుటను, నయన్తి =పొందించుచున్నారు. 


తా. పిమ్మట, దేవతలును, గంధర్వులును, బుషులును చాల ఆశ్చర్యము 
చెందిన వారై, పురుష్యశ్రేష్ట డైన, మహాత్ము డైన, జహ్నమహర్షిని పూజించిరి. 
గంగను ఆ "మహాత్ముని కుమార్తెనుగా చేయ నిర్ణయించిరి. 36, 37 


మూ. తతస్తుష్ణో మహాతేజాః (శో త్రాభ్యామస్ఫృజత్సునః, 38 
తస్మాజ్ఞహ్నసుతా గజ్ఞా ప్రోచ్యతే జాహ్నవీతి చ, 
ప్ర అ. తతః= పిమ్మట, తుష్టః= సంతసించిన, మహాతేజాః=గొప్ప తేజస్సు 
గల ఆ జహ్నమహర్షి, పునః=మరల, (కోత్రాభ్యామ్‌=చెవులనుండి, అస్ఫజత్‌=స్ఫ 
జించెను, తస్మాత్‌=ఆ కారణమువలన,  గజ్ల్జా=గంగ, జహ్నసుతా=“జహ్నసుత” 
అనియు, జాహ్నవీతి చ=ోజాహ్నవి” యనియు, ప్రోచ్యతే=చెప్పబడుచున్నది. 
తా. పిమ్మట మహాలేజస్సు గల ఆ జహ్నమహర్షి సంతసించిన వాడై, 


మరల చెవులనుండి గంగను విడచెను. అందుచే గంగకు “జహ్నసుతో అనియు, 
“జాహ్నవి అనియు "పేర్లు వచ్చినవి. 38 


మూ. జగామ,చ పునర్గజ్ఞా భగీరథపథానుగా, 
సాగరం చాపి సంప్రాప్తా సా సరిత్రవరా తదా, 39 
రసాతలముపాగచ్చత్సిద్ద ్వర్ణం తస్య కర్మణః, 


ప్ర. అ. గజ్ఞా-గంగ, పునః=మరల, భగీరథపథానుగా=భగీరథుని మార్గమును 
అనుసరించినదై, జగామావెళైను. తదా=అప్పుడు, సా=ఆ, సరిత్రవరా=నదులలో 
(శ్రేష్ట మైన గంగ, సాగరం=సముద్రమును, సంప్రాప్తాపి=పాందిన దైనను, 
తస్య=ఆ, " కర్మణః= పనియొక్క, వ రసాతలమ్‌= పాలాళమును, 
ఉపాగచ్చత్‌ = =పొందెను. 


తా. నదులలో (శేష యైన ఆ గంగ మరల భగీరథుని అనుసరించి, 
వెళ్లి సముద్రములో ప్రవేశించి, 'సగరపుత్రులను తరింప చేయుట అను పని 
పూర్తి చేయుటకు పాతాళమునకు వెళ్లెను. 39 


మూ. భీగీరథో౭ పి రాజర్షిర్గజ్ఞాిమాదాయ యత్నతః, 
9 అః ఆ ఖో . 
పితామహాన్‌ భస్మ కృతా నపశ్యద్దీనచేతనః, 40 
ప్ర. అ. రాజర్షి౯రాజర్షి యైన, భగీరథో౭_ పి=భగీరథుడు కూడ, 
యత్నతః=ప్రయత్నమువలన, గజ్లామ=గంగను, ఆదాయ= తీసికొని వెళ్లి, దీన 


చేతనః=దీన మైన మనస్సు కలవాడై, భస్మ కృతాన్‌ = భస్మముగా చేయబడిన, 
పీతామహాన్‌=తాతలను, అపశ్యత్‌ =చూచెను. 


462 శ్రీమద్రామాయణము 


తా. రాజర్షి యైన భగీరథుడు ఇంత ప్రయత్నము చేసి, గంగను 
తీసికొని వెళ్లెను. "అచట భస్మమై పడి యున్న పితామహులను చూచి, 
దుఃథితు డయ్యెను. 40 


మూ. అథ తద్భస్మనాం రాశిం గజ్ఞాసరిలముత్త మమ్‌, 
పావయద్దూతపాష్మానః స్వర్గం ప్రాప్తా రఘూత్తమ, 41 


ఇత్యార్లే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాడ్డే 
త్రిచత్వారింశః సర్గః. 

ప్ర. అ. రఘూత్తమ=రామా | అథాపిమ్మట, ఉత్తమమ్‌=ఉత్తమ మైన, 
గజ్ఞాసలిలమ్‌ = =గంగాజలము, తల్‌ =ఆ, భస్మనామ్‌= భస్మలయొక్క, రాగిమ్‌=రాశిని, 
ప్లావయత్‌= ముంచెను. ధూతపాపాః=కడిగి వేయబడిన పాపములు కలవారై, 
స్వర్గమ్‌= స్వర్గమును, |ప్రాప్తాః=చేరినారు. 

తా. రామా ! ఉత్తమ మైన ఆ గంగోదకము ఆ భస్మరాశిని తడపగా 
సగరకుమారు లందరును, పాపములు నశించి, స్వర్గము చేరిరి, 41 


ళ్‌ 
బాలానందిని” యను (శ్రీముధామాయణాం ధవ్యాఖ్యానమునందు 
బాలకొండలో నలుబది మూడవ సర్గ సమాప్తము 


అధ చతుశ్చత్వారింశః సర్గః 


[(బహ్మ దేవుడు భగీరథుని ప్రశంసించి గంగాజలముచే. వీత్తతర్హణము 
చేయుటకై ఆతనికి అనుజ్ఞ ఇచ్చుట, అదంతయు చేని భిగీరథుడు తన పురమునకు 
వెళ్ళుట, గంగావతరణోపాఖ్యాన మహిమను వర్ణించుట] 


మూ. స గత్వా సాగరం రాజా గజ్లయానుగతస్తదా, 
ప్రవివేశ తలం భూమేర్యత్ర తే భస్మసాత్యృతా:. | 


టీ 


ప్రై అ. సఃఆ, రాజూాారాజు, తదా=అప్పుడు, గజ్జయా=గంగచేత, 
అనుగతఃఅనుసరింపబడిన వాడై, సాగరమ్‌=సముద్రమును గూర్చి, గత్వాచవెళ్లి, 
యత్ర=ఎచట, తే=ఆ సగరకుమారులు, భస్మసాత్‌ =భస్మముగా, కృతాః=చే 
యబడినారో అక్కడ, భూమేః=భూమియొక్క, తలమ్‌=అడుగు భాగమును, 
(ప్రవివేశ=ప్రవేశించెను. 


తా. అపుడు, గంగానది తన వెనుకనే వచ్చుచుండగా, భగీరథుడు 
సముద్రమునకు వెళ్లి, అచటనుండి, సగరకుమారులు భస్మమై పడి ఉన్న 
పాతాళలోకములో (ప్రవేశించెను. 1 


మూ. భస్మన్యథావ్లుతే రామ గజ్ఞాయాః సలిలేన వై, 
సర్వలోకప్రభుర్రహ్మా రాజానమిదమబవీత్‌. 2 
ప్ర అ. అధ= పిమ్మట, భస్మని=భస్మము, గజ్ఞాయాః=గంగయొక్క, సరి 

లేన=నీటిచేత, ఆప్లుతే=ముంచబడగా, సర్వలోక ప్రభుః=సమస్తలో కములకును ప్రభు 


వైన, బ్రహ్మాబ్రహ్మ, రాజానమ్‌=రాజును గూర్చి, ఇదమ్‌=ఈ వాక్యమును, 
అబ్రవీత్‌ =పలి కెను. 


తా. గంగాజలము భస్మమును ముంచెత్తిన పిమ్మట, సకలలోక ప్రభు 


వైన బ్రహ్మదేవుడు భగీరథునితో ఇట్లు పలికెను. 2 
మూ. తారితా నరశార్దూల దివం యాతాశ్చ దేవవత్‌, 
9 త జక ఆని ఆగ CA జ్యా ఆ గ్‌ 
షష్టి పుత్రసహప్రాణి సగరస్య మహాత్మనః. 3 
ప్ర. అ. నరశార్హూలానరశ్రేష్ళుడా ! మహాత్మనఃమహాత్ము డైన, 


సగరస్య=సగరునియొక్క, షష్టిః పుత్రసహ్మస్రాణి=అరవై వేలమంది కుమారులు, 


464 శ్రీమద్రామాయణము 


లారితాః=తరింప చేయబడినారు. దేవవత్‌ =దేవతలవలె, దివమ్‌=స్వర్గమును గూర్చి, 
యాతాః=వెళ్లినారు. 


తా. మహాత్ము డైన సగరుని అరువదివేలమంది కుమారులును 
తరింపచేయబడిన వారై, దేవతల వలె స్వర్గమునకు _ వెళ్లినారు. 3 
మూ. సాగరస్య జలం లోకే యావత్‌ స్టాస్యతి పార్థివ, 

సగరస్యాత్మజాస్తావత్స్యర్లే స్థాస్యన్తి దేవవత్‌. 4 

ప్ర. అ, పార్ధివ= =రాజూ ! సాగరస్య=సముద్రముయొక్క, జలమ్‌=జలము, 
లోకే=లోకమునందు, యావత్‌ =ఎంతవరకు, స్టాస్యతి= =ఉండగలదో, తావత్‌ =అం 


తవరకును, సగరస్య ఆత్మజాః=సగరుని కుమారులు, 'దేవవత్‌ =దేవతల వలె, 
స్వర్గే=స్వర్గమునందు, స్టాస్యన్నిఉండగలరు. 

తా. రాజా ! లోకములో సాగరజల మున్నంతవరకును, సగరకుమారులు 
దేవతల వలె స్వర్గములో ఉండగలరు. 4 
మూ. ఇయం చ దుహితా జ్యేష్టా తవ గజ్ఞా భవిష్యతి, 

త్వత్క లేన చ నామ్నాథ లోకే స్టాస్యతి విశ్రుతా. ర్‌ 

ప్ర. అ. ఇయమ్‌=ఈ, గబ్లాగంగ, తవానీ యొక్క, జ్యేష్టా= పెద్ద, 
దుహితా=కుమార్తెగా, భవిష్యతి=కాగలదు, అథ=ఇటు పిమ్మట, త్వత్కు తేనా 


నీచే ఏర్పడిన, నామ్నా= పేరుతో, లోకే=లోకమునందు, విశ్రుతా=ప్ర సిద్దురాలై, 
స్థాస్యతి= ఉండగలదు. 


తా. ఈ గంగ నీకు పెద్దకుమార్తె కాగలదు. నీ పేరుతో సంబంధించిన 


“భాగీరథి” అను పేరుతో లోకమునందు ప్రసిద్ది పొందగలదు. 5 
మూ. గజ్ఞా త్రిపథగా రాజన్‌ దివ్యా భాగీరథీతి చ, 
త్రీన్‌ పథో భావయన్తీతి తత స్త్రిపథగా స్మృతా. 6 
ప్ర అ రాజన్‌=రాజా ! దివ్యా=స్వర్గలోకమునకు సంబంధించిన, 


గజ్ఞా=గంగ, |త్రిపథగా= త్రిపథగ యనియు, భాగీరథీతి చ=భాగీరథి అనియు, ప్రసిద్ధి 
చెందును. త్రీన్‌=మూడు, పథః=మార్గములను, భావయన్తీ =పవిత్రము చేయుచు 
(పవహించుచున్నది, ఇతి=అని, తతః=ఆ కారణమువలన, (త్రిపథగా='త్రిపథగి 
అని, స్మ ఎ్రతాెచెప్పబడినది. 

తా. రాజా ! గంగ (త్రిపథగ అనియు, భాగీరథి యనియు' ప్రసిద్ధి 


పొందును. మూడు మార్గములను, అనగా, స్వర్గలోక- -భూలోక-పాతాళలోక 
మార్గములను తన ప్రవాహముచే పవిత్రింపచేయుచున్నది గాన త్రిపథగ అని 


బాలకాండము స.44 465 

చెప్పబడుచున్నది. 6 

మూ. పితామహానాం సర్వేషాం త్వమకత్ర మనుజేశ్వర, 
కురుష్వ సలిలం రాజన్‌ ప్రతిజ్ఞామపవర్త్హయ. 


~~ 


ప్ర అ మనుజేశ్వర=మనుజులకు ప్రభు వైన, రాజన్‌రాజా ! 
త్వమ్‌=నీవు, అత్ర-ఈ గంగయందు, సర్వేషామ్‌=సమస్త మైన, పితామహానామ్‌= 
పితామహులకు, సలిలం కురుష్వ=జలతర్పణము లిమ్ము. (పతిజ్ఞామ్‌= ప్రతిజ్ఞను, 
అపవర్హయ= పూర్తిచేసికొనుము. 


తా. భగీరథా ! ఈ గంగాజలముతో నీ పితామహు లందరికిని 
తర్పణములు చేసి నీ ప్రతిజ్ఞను నిలుపుకొనుము. 7 
మూ. పూర్వ కేణ హి తే రాజంస్తేనాతియశసా తదా, 

ధర్మిణాం ప్రవరేణాపి నైష ప్రాప్తో మనోరథః, 8 

ప్ర. అ. రాజన్‌=రాజా ! తే=నీయొక్క, పూర్వ కేణ=పూర్వపురుషుడును, 
అతియశసా=గొప్ప కీర్తి కలవాడును, ధర్మిణామ్‌=ధర్మవంతులలో, ప్రవరేణాశే 
ష్టుదును అగు, లేనాపి=ఆ సగర చక్రవర్తిచేత కూడ, తదా=అప్పుడు, ఏషః= 
ఈ, మనోరథః=మనోరథము, న ప్రాష్తః=పాందబడలేదు. 

తా. రాజా ! గొప్ప కీర్తి గలవాడును, ధార్మి కులలో (శేషుడును 
అయిన నీ పూర్వపురుషుడు సగరచక్రవర్తి కూడ ఆనాడు, ఈ కోరికను 
తీర్చుకొన జాలక పోయెను. 8 
మూ. తథైవాంశుముతా తాత లోకే౭_ప్రతిమతేజసా, 

గజ్ఞాం ప్రార్థయతా నేతుం ప్రతిజ్ఞా నాపవర్షితా. 9 

ప్ర. అ. తాత=నాయనా! తథైవ= =అ'ట్లే, లోకే=లోకమునందు, అప్రతిమతే 
జసా= సాటి లేని తేజస్సు కలవాడును, గజ్గామ్‌= =గంగను, ఆనేతుమ్‌=తీ సికొనివచ్చుటకు, 


ప్రారయతా=కోరుచున్నవాడును ORs అంశుమతా=అంశుమంతునిచేత కూడ, 
ప్రతిజ్ఞా ప్రతిజ్ఞ, నాపవర్ణితాా పూర్తిచేయబడ లేదు. 


తా. లోకములో సాటి లేని తేజస్సు గల అంశుమంతుడు గూడ 
గంగను తీసుకొని రావలె ననెదు ప్రతిజ్ఞను పూర్తిచేసికొనలేకపోయెను. 9 
మూ. రాజర్షిణా గుణవతా మహర్షిసమలేజసా, 

మత్తుల్యతససా చైవ క్షత్రధర్మ స్థితేన చ, 10 

దిలీటేన మహాభాగా తవ షిత్రాతితేజసా, 


an 


466 శ్రీమద్రామాయణము 
ఆ డి ల్‌ అ 
పునర్న శకితా౭_ నేతుం గజ్ఞాం ప్రార్థయతా౭_నఘ, గ 


ప్ర అ. అనఘాదోషములు లేనివాడా ! రాజర్షిణా=రాజర్లియు, 
గుణవతా=గుణవంతుడును, మహరిసమతేజసా= మహర్షితో సమానె మైన లేజస్సు 
కలవాడును, మత్తుల్యతపసా= =నాతో సమాన మైన్‌ తపస్సు 'కలవాడును, 
క్షతధర్మ స్థితేన= క్షత్రియధర్మమునం దున్నవాడును, " అతిలేజసా= =గపృత కన కల 
వాడును, గజ్ఞామ్‌=గంగను, ప్రార్థయతా= ప్రార్థించినవాడును అగు, తవ పిత్రా౭నీ 
తండ్రి యైన, దిలీపేన=దిలీపునిచేత, We పునఃతీసికొనివచ్చుటకైతే, న 
శకితా=శక్యము కాలేదు. 


తా. ఓ పుణ్యాత్ముడా ! | రాజర్షియు, గుణవంతుడును, మహర్షులతో 
సమాన మైన తేజస్సు కలవాడును, నో వంటి తపస్సు కలవాడును, క్షతీయ 
ధర్మమును అవలంబించినవాడును, మంచి తేజస్సు కలవాడును, అగు నీ 
తండ్రి దిలీపుడు గంగను తీసుకొని రావలె నని కోరెను గాని తీసికొనిరాలేక 
పోయెను. 10, 11 
మూ సా త్వయా సమతిక్రాన్హా ప్రతిజ్ఞా పురుషర్షభ, 

ప్రాప్తో సీ పరమం లోకే యశః పరమసంమతమ్‌, 12 

ప్ర. అ. పురుషర్షభ= పురుష్నశేష్టుడా ! సా=ఆ, ' (పతిజ్ఞా= ప్రతిజ్ఞ, త్వయా= 
నీచేత, సమతిక్రాన్హా= =దాటబడినది, లోకే=లోకమునందు, పరమసంమతమ్‌=మికి క్కిలి 
పూజ్య మైన, పరమమ్‌= గొప్పు, యశః =కీర్తిని, ప్రాప్తః అసి=పొందినావు, 

తా. పురుష్మశేష్ణుడా ! ఆ ప్రతిజ్ఞను నీవు దాట గలిగినావు. లోకములో 
చాల మెచ్చుకొన దగిన గొప్ప కీర్తిని సంపాదించుకొనినావు. 12 
మూ, యచ్చ గజావతరణం తయా కృతమరిన్హమ, 

Cas య 
అనేన చ భవాన్‌ ప్రాప్తో ధర్మస్యాయతనం మహత్‌. 13 


ప్ర. అ. అరిన్హ్లమ=ఓ శత్రువినాశకుడా ! త్వయా= నీచేత, యత్‌=ఏ, గజ్ఞావ 
తరణమ్‌=గంగను కాత కృతమ్‌=చేయబడినదో, అనేన=దీనిచేత, భవాన్‌ =నీవు, 
ధర్మస్యాధర్మముయొక్క, మహత్‌ =గొప్ప, ఆయతనమ్‌= ప్రతిష్టను, (ప్రొప్తణపొంది 
నావు. 

తా. భగీరథా ! నీవు గంగను (క్రిందికి దింపుటవలన గొప్ప ధర్మప్రతిష్ణను 
చేసినవాడ వైనావు. 13 
మూ. ప్లావయస్వ త్వమాత్మానం నరోత్తమ సదోచితే, 

సలిలే పురుషవ్యాఘ్ర శుచిః పుణ్యఫలో భవ. 14 


బాలకాండము ప.44 467 


ప్ర అ. నరోత్తమానరులలో ఉత్తముడా ! పురుషవ్యాఘ్ర=పురు 
ష్మశ్రేష్టుడా ! _ ఉచితే=తగిన, సలిలే=గంగాజలమునందు, సదా=ఎల్లప్పుడును, 
త్వమ్‌= =నీవు, ఆత్మానమ్‌= నిన్ను, ప్లావయస్వ =ముంచుకొనుము. శుచిఃపవిత్రుడవై, 
పుణ్యఫలః=పుణ్య మైన ఫలముకలవాడవు, భవాఅగుము. 

తా. నరోత్తముడ వైన భగీరథా ! స్నానోచిత మైన ఈ గంగాజలము 
నందు నిత్యము స్నానము చేసి పవిత్రుడవై, పుణ్యాత్ముడవు అగుము. 14 
మూ. పితామహానాం సర్వేషాం కురుష్వ సలిలక్రియామ్‌, 

స్వస్తి తే౭స్తు గమిష్యామి స్వం లోకం గమ్యతాం నృప. 15 

ప్ర అ సర్వేషామ్‌=సమస్త మైన, పితామహానామ్‌=పితామహులకు, 
సలిలక్రియామ్‌=జలతర్పణమును, కురుష్వ=చేయుము. తే=నీకు, స్వస్తి=న్షేమ 
మగుగాక. గమిష్యామి=నేను వెళ్లైదను, నృప=రాజా ! స్వం లోకమ్‌నీ 
లోకమును , గూర్చి, గమ్యతామ్‌= వెళ్లైెదవుగాక. 

తా. రాజా ! నీ పితామహు లందరికిని జలతర్పణము చేయుము. 
నీకు క్షేమ మగుగాక, నేను వెళ్లైదను. నీవు కూడ నీ లోకమునకు వెళ్లుము. 15 


మూ. ఇత్యేవముక్తా వ దేవేశ: సర్వలోక పితామహః, 

యథాగతం తథాగచ్చద్దేవలోకం మహాయశాః, 16 

ప్ర. అ. సర్వలోకపితామహః=సమస్తలోకములకును పితామహుడును, 
మహాయశాః=గొప్ప కీర్తి కలవాడును అగు, దేవేశః=దేవతలకు ప్రభు వైన 
(బ్రహ్మదేవుడు, ఇత్యేవమ్‌=ఈ విధముగా, ఉక్తా పలికి, యథాగతం తథా=వచ్చిన 
విధముననే, దేవలోకమ్‌=దేవలోకమును గూర్చి, అగచ్చత్‌ =వెళ్లెను. 

తా. సమస్తలోకములకును పితామహు డైన ఆ బ్రహ్మదేవుడు ఈ 
విధముగ పలికి స్వర్గలోకమునకు మరలి వెళ్లెను. . 16 
మూ. భగీరథో౬పి రాజర్షిః కృత్వా సలిలముత్తమమ్‌, 

యథాక్రమం యథాన్యాయం సాగరాణాం మహాయశాః. 17 

కృతోదకః శుచీ.రాజా స్వపురం వ్రవివేశ హ, 

సమృద్దార్గో రఘు శ్రేష్ట స్వరాజ్యం ప్రశశాస హ, 18 

ప్ర. అ. రాజర్షిః= రాజర్షియు, మహాయశాః= =గ్గొప్ప్ర కీర్తి కలవాడును, 
రాజా=రాజును అగు, భగీరథో2. పీ= లు కూడ, యథొక్రమమ్‌=క్రమానుసార 


ముగాను, యథాన్యాయమ్‌=న్యాయానుసారముగాను, సాగరాణామ్‌= =సగరపుత్రులకు, 
ఉత్తమమ్‌=ఉత్తమ మైన, సలిలమ్‌=ఉదకమును, కృత్వా=చేసి, కృతోదకః=పూర్తి 


468 శ్రీమద్రామాయణము 


చేయబడిన ఉదకక్రియ కలవాడై, శుచి=పవిత్రుడై, స్వపురమ్‌=తనపట్టణమును, 
ప్రవివేశ హ=ప్రవేశించెను. రఘు శేష్ట=రామౌ ! _ సమృద్దార్ధః= =తీరీన కోరిక 
గలవాడై, స్వరాజ్యమ్‌=తన రాజ్యమును, ప్రశశాసహాపరిపాలించెను. 


తా. రామా ! గొప్ప కీర్తి గల భగీరథుడు సగరకుమారు అకదదికీసీ 
'క్రమానుసారముగా శాస్త్రము ననుసరించి జలతర్పణములు చేసి, పవిత్రుడై 
తన పురమును ప్రవేశించెను. ఈ విధముగ చరితార్డుడై తన _ రాజ్యమును 
పరిపాలించెను. 17, 18 


మూ. ప్రముమోద హ లోకస్తం నృపమాసాద్య రాఘవ, 
నష్టశోకః సమృద్డార్జో బభూవ విగతజ్వర:. 19 
ప్ర. అ. రాఘవ=రామా ! తమ్‌=ఆతనిని, నృపమ్‌=రాజునుగా, ఆసాద్య= 
పొంది, లోకః=లోకము, 'ప్రముమోద= =సంతో షించెను. (అతడు) సమృ ద్దార్థణాతీరిన 


కోరిక గలవాడై, విగతజ్వరః౭పోయిన మనస్తాపము గల వాడై, నస్టఖేకపశించిన 
శోకముకలవాడు, బభూవ=ఆయెను, 


తా. రామా ! భగీరథుడు రాజుగా ఉండుటచే లోక మంతయు 
సంతోషించెను. భగీరథుడు కూడ కోరిక  తీరుటచే శోకము, మనస్తాపము 
తొలగి సుఖముగా నుండెను. 10 


మూ. ఏష తే రామ గజ్ఞాయా విస్తరో౭_భిహితో మయా, 
స్వస్తి ప్రాస్నహి భద్రం తే సన్దా గకాలో2_తివర్తతే. 20 
ప్ర అ. రామ=రామా! గజ్లాయాకాగంగయొక్క, ఏషః= ఈ, విస్తరః=కథావి 
స్తరము, మయా=నాచేత, తే=నీకు, అభి హితః=చెప్పబడినది. స్వస్తీ=మంగళమును, 
ప్రాప్ను హి=పాందుము, తే=నీకు, భద్రమ్‌=క్షే =క్రేమ మగుగాక. సన్యాకాలః=సంధ్యా 
సమయము, అతివర్తతే=దాటి పోవుచున్నది. 


తా. రామా ! గంగను గూర్చి విస్తృత మైన కథను చెప్పినాను. దీనిని 
వినుటచే మంగళమును పొందుము. నీకు క్షేమ మగుగాక. సంధ్యాకాలము 
దాటి పోవుచున్నది. ఇక సంధ్యావందనాదికము చేసికొందము. 20 
మూ. థన్యం అరబ మా తుజ పుత్రం స్వర్గ్యమలీవ చ, 
. అ x 9 ఆ 
యః (శావయతి విబషు క్షత్రియే ష్వితరేషు చ, 21 
(పీయన్తే పితరస్తస్య (పీయన్తే దైవతాని చ, 
ప్ర అ. ధన్యమ్‌=ధనము నిచ్చునదియు, యశస్యమ్‌=యశస్సును కలి 
గించునదియు, ఆయుష్యమ్‌=ఆయుస్సును "పెంచునదియు, పుత్యమ్‌=పుత్రులను 
ఇచ్చునదియు, ఆతీవ" మిక్కిలి, స్వర్గ్య్యమ్‌-స్వర్గమును చేర్చునదియు అగు ఈ 


బాలకాండము ప.44 469 


ఉపాభ్యానమును, యః=ఎవడు, విప్రేషుూ-బ్రాహ్మణులకును, క్షత్రియేషు=క్ష త్రియు 
లకును, ఇతరేషు చ=ఇతరులకును, (శావయతి= వినిపించునో, తస్య= వానియొక్క, 
పితరః= పితృదేవతలు, (ప్రీయన్తే=సంతో షింతురు, దైవతాని చ=దేవతలు కూడ, 
(పీయన్తే=సంతో ప ఒఇంతురు. 


తా, ఈ గంగావతరణవృత్తాంతము విశ్వర్యమును, యశస్సును, 
అయుర్దాయమును, పుత్రులను, స్వర్గమును ఇచ్చుమ. దీనిని బ్రాహ్మణుల 
కును, క్షత్రియులకును, ఇతరులకును వినిపించువాని విషయమును ఆతని 


పితృదేవతలును, దేవతలును సంలో షింతురు. 21 
మూ. ఇదమాఖ్యానమవ్యగ్లో గజ్ఞావతరణం శుభమ్‌, 22 
యః శృణోతి చ కాకుల ' త్త సర్వాన్‌ కొమానవాస్నుయాత్‌, 

సర్వే పాపాః ప్రణశ్యన్తి ఆయుః కీర్తిశ్చ వర్హతే. 23 


ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే త్తే 
చతుశ్చత్వారింశః పర్గః. 


ప్ర అ కాకుత్హ=రామా |! ఇదమ్‌=ఈ, శుభమ్‌=శుభ మైన, 
గజ్ల్జావతరణమ్‌=గంగావతరణ' మనెడు, 'ఆభ్యానమ్‌=ఆభ్యానమును, యః=ఎవడు, 
అవ్యగ్రః=ఏకాగ్రచిత్తు డ్రై శృణోతి=వినునో, అతడు, సర్వ్యాన్‌=సమస్త మైన, 
కామాన్‌=కామములను, ”అవాప్నేయాల్‌=పొందును. సర్వే=సమస్త మైన, పాపాః= 
పాపములు, (ప్రణశ్యన్తి=నశించును. ఆయుఃఆయుర్దాయము, కీర్తిశ్చ=కీర్తియు, 
వర్హతే=వృద్ది పొందును. 

తా. రామా ! పవిత్ర మైన ఈ గంగావతరణ కథను వినువాడు 


సమస్త కామములను పొందగలడు. అతని పాపము లన్నియు నశించును. 
ఆయుర్దాయము, కీర్తి వృద్ది పొందును. 22, 23 


“బాలానందిని” యను డ్రీముదామాయణాం ధ్ర వ్యాఖ్యానమునందు, బాలకాండలో 
నలుబది నొల్గివ న సమాప్తము. 


అథ పజ్బుచత్వారింశః సర్గః 


[దేవతలును, దైత్యులును కలిని క్షీరసాగరమును మధించుట, రుద్రుడు 
హాలాహలవిషమును భక్షి ంచుట, విష్ణువు (క్రిందికి దిగబడిన మందర పర్వతమును 
పాతాళమునుండి ఉద్దరించుఓ, దానితో మరల నముద్రమును మథింపగా దాని 
నుండి ధన్వంతరి, అవ్పురనలు, మద్యము, ఉచ్చెళ్ళవస్సు అను అశ్వము, కౌస్తుభొము, 
అమృతము ఆవిర్భవించుట. దేవాసురుల మధ్య జరిగిన యుద్దమునందు దైత్యులు 
మరణోంచుట.] 


మూ. విశ్యామిత్రవచః శ్రుత్వా రాఘవః సహ లక్ష్మణః; 

విస్మయం పరమం గత్వా విశ్వామిత్రమథా బ్రవీత్‌ స 1 

ప్ర. అ. సహలక్ష్మణఃాలక్ష ఇణునితో కూడిన, రాఘవః=రాోముడు, విశ్వా 
మిత్రవచకావిశ్వామిత్రుని యొక్క _ వాక్యమును, శ్రుత్వా=విని, పరమమ్‌=గొప్ప, 
విస్మయమ్‌=ఆశ్చర్యమును, గత్వా=పొంది, అధథైపిమ్మట, విశ్వామిత్రమ్‌=విశ్వామి 
త్రుని గూర్చి, అబ్రవీత్‌ =పరి కెను. 

తా. లక్ష ఇణసమేతు డైన రాముడు, విశ్వామిత్రుని మాటలను విని, 
చాల ఆశ్చర్యము చెంది ఆతనితో ఇట్లనెను. 1 
మూ. _అత్యద్భుతమిదం బ్రహ్మన్‌ కథితం పరమం త్వయా, 

గజ్ఞావతరణం పుణ్యం పాగరస్యాపి పూరణమ్‌. 2 

| ప్ర అ (బ్రహ్మన్‌ =బ్రాహ్మణశ్రేష్టుడా | త్వయా=నీచేత, కథితమ్‌=చెప్పబ 

డిన, పరమమ్‌=గొప్ప దైన, ఇదమ్‌=ఈ, గజ్ఞావతరణమ్‌=గంగయొక్క అవతరణము, 
పుణ్యమ్‌=పుణ్య మైన, సాగరస్య=సముద్రము యొక్క, పూరణమ్‌=నింపుటయు. 
అత్యద్భుతమ్‌=చాల ఆశ్చర్యకర మైనది. 


తా, ఓ (బ్రహ్మర్షి ! నీవు చెప్పిన ఈ గొప్ప దైన గంగావతరణము, 


సాగరమును నింపుటయు చాల ఆశ్చర్యకరములు. 2 
మూ. తస్య సా శర్వరీ సర్యా సహ సౌమిత్రిణా తదా, 
జగామ చిన్తయానస్య విశ్యామిత్రకథాం శుభామ్‌. 3 


ప్ర. అ. తదా=అప్పుడు, తస్య=ఆ రాముడు, సామి త్రిణా సహ=లక్ష్మణు 
నితో, శుభామ్‌=శుభ మైన, విశ్యామిత్రకథామ్‌ =విశ్వామిత్రుడు చెప్పిన కథను గూర్చి, 


బాలకొండము స.45 471 


చినయానస్య=ముచ్చటించుచుండగా, సా=ఆ, సర్వా=సమస్త మైన, శర్వరీ=రాత్రి, 
గతా=కడచినది. 

తా, విశ్వామిత్రుడు చెప్పిన కథను గూర్చి రామలక్ష్మణు లిరువురును 
'ముచ్చటించుకొనుచుండగనే రాత్రి కడచిపోయినది. 3 


మూ. తతః ప్రభాతే విమలే విశ్వామిత్రం మహామునిమ్‌, 
ఉవాచ రాఘవో వాక్యం కృతా హ్నికమరిన్హ్లమః, 4 


ప్ర అ. తతః=పిమ్మట, _ అరిన్హమఃాశత్రువులను నశింపచేయు, 
రాఘవః=రాముడు, విమలే= =స్వచ్చ మైన, ప్రభాలే=ప్రాతఃకాలమునందు, కృతాహ్ని 
కమ్‌ =చేయబడిన ఆహ్నికకృత్యములు గల, మహామునిమ్‌=మహాముని యైన, 
విశ్వామిత్రమ్‌= విశ్వామిత్రుని గూర్చి, వాక్యమ్‌=వాక్యమును, ఉవాచాపలికెను. 


తా. అంతట, శత్రుసంహారదక్టు డగు రాముడు, ప్రశాంతత మైన 
ప్రాతకాలమునందు, ఆహ్నికకృత్యము లన్నియు పూర్తి చేసికొని కూర్చున్న 
విశ్వామిత్రునితో ఇట్లనెను. 

మూ. గతా భగవతీ రాత్రిః శ్రోతవ్యం పరమం (శ్రుతమ్‌, 

క్షణభూతేవ నౌ రాత్రిః సంవృత్తేయం మహాతపః. ర్‌ 

ఇమౌం చిన్తయతోః సర్వాం నిఖిలేన కథాం తవ. 

ప. అ. మహాతపః=గొప్ప తపస్సు కలవాడా | పరమమ్‌=గొప్ప దైన, 
(శోతవ్యమ్‌=వినదగినది, (శుతమ్‌=వినబడినది. భగవతీ=పూజ్యురాలైన, రాత్రిః=రాత్రి, 
గతా=కడచినది. తవానీయొక్క, ఇమామ్‌ =ఈ, సర్వామ్‌సమస్త మైన, కథామ్‌= 
కథనుగూర్చి, చిన్మయతోః=ఆలోచించుచున్న, నౌ=మా ఇద్దరికిని, ఇయమ్‌=ఈ, 
రాత్రిఃరాత్రి, క్షణభూతేవ=ఒక్క క్షణ మాత్రము వలె, సంవృత్తా=కడచిపోయినది. 

తా, ఓ మహాతపఃశాలీ ! వినదగిన గొప్ప ఉపాఖ్యానమును వింటిమి. 


పూజ్యురా లైన రాత్రి కడచినది. నీవు చెప్పిన ఈ కథ నంతను ఆలోచించు 
చుండగా, మా ఇద్దరికిని ఈ రాత్రి ఒక్క క్షణము వలె కడచిపోయినది. 5 


మూ. తరామ సరితాం (శ్రేష్టాం పుణ్యాం త్రిపథగాం నదీమ్‌, 6 
నౌరేషా హి సుభా స్తీర్ణా బుషీణాం పుణ్యకర్మణామ్‌, 
భగవన్తమిహ ప్రాప్తం జ్ఞాత్వా త్వరితమాగతా. 7 


ప్ర. అ. సరితామ్‌=నదులతో, |శ్రేష్టమ్‌= శ్రేష్ట మైన, పుణ్యామ్‌=పుణ్య 
మైన, త్రిపథగామ్‌=మూడు మార్గములలో (ప్రవహించు, నదీమ్‌ =గంగానదిని, 
తరామ=దాటుదము. సుభా స్త్రీర్ణా =సుఖముగా కప్పబడిన, పుణ్యకర్మణామ్‌=పుణ్యకర్మ 


472 శ్రీమద్రామాయణము 


గల, బుషీణామ్‌=బుషులయొక్క, ఏషా=ఈ, నౌఃానావ, భగవన్తమ్‌=పూజ్యుడ 
వైన నిన్ను, ఇహ=ఇచటికి, (పాప్తమ్‌=వచ్చిన వానినిగా, జ్ఞాత్వా=లెలి సికొని, 
త్వరితమ్‌= శీఘ్రముగా, ఆగతా హి=వచ్చియున్నది కదా. 


తా. నదులలో శ్రేష్ట మైన, పుణ్య మైన, ఈ గంగానదిని దాటుదమ్లూ 
నీవు ఇచటికి వచ్చినట్లు తెలియగనే, ఈ పుణ్యాత్ము లైన బు షీశ్య్వరుల నావను, 
చక్కగా మెత్తని చాప మొదలైనవాటిచే కప్పి తీసికొని వచ్చినారు. 6, 7 
మూ. తస్య తద్వచనం శ్రుత్వా రాఘవస్య మహాత్మనః, 

సంతారం కారయామాస సర్షిసంఘః సరాఘవః. 8 

ప్ర అ. తస్యా, మహాత్మ న=మహాత్ము డైన, రాఘవస్య=రాముని 
యొక్క, తత్‌=ఆ, వచనమ్‌=వచనమును, (శుత్వా౭విని, సర్షిసంఘః=బు షిసం 
ఘముతో కూడినవాడై, సరాఘవః=రామలక్ష శ్రైణులతో కూడినవాడై, సంతారం= 
దాటుటను, కారయామాస=చేయించెను. 


తా. విశ్వామిత్రుడు మహాత్ము డైన రాముని మాటలు విని బుషులతోను, 
రామలక్ష ఇణులతోను తాను నదిని దాటుటకు ఏర్పాటు చేయించెను. 8 


మూ. ఉత్తరం తీరమాసాద్య సంపూజ్యర్షిగణం తదా, 

గజ్ఞాకూలే నివిష్టాస్తే విశాలాం దదృశుః పురీమ్‌. 9 

ప్ర. అ. ఉత్తరం తీరమ్‌=ఉత్తరమున నున్న ఒడ్డును, ఆసాద్య=పొంది, 
తదా=అప్పుడు, బుషిగణమ్‌=బు షీసముదాయమును, సంపూజ్య=పూజించి, గజ్జా 
కూలే=గంగాతీరమునందు, నివిష్టాః=విడిదిచేసియున్న, తే=వారు, విశాలాం 
పురీమ్‌=విశాల అను పురమును, దదృశుః=చూచిరి. 

తా. ఉత్తరతీరమును చేరి, నావచే తమను దాటించిన బుషులను 
పూజించి గంగాకూలమున విడిసి యున్న వారు విశాలానగరమును చూచిరి.9 
మూ. తతో మునివరస్తూర్హం జగామ సహ రాఘవః, 

విశాలాం నగరీం రమ్యాం దివ్యాం స్వర్గోపమాం తదా. 10 

ప్ర అ. తతః=పిమ్మట, మునివరః౭మహాముని, సహ రాఘవఃరా 
మలక్ష శ్రణులతో కూడినవాడై, తదా=అప్పుడు, రమ్యామ్‌=సుందర మైనదియు, 
దివ్యామాప్రకాశించుచున్నదియు, స్వర్గోపమామ్‌=స్వర్గముతో సమాన మైనదియు 
అగు, విశాలానగరీమ్‌=విశాల యనెడు నగరమును గూర్చి, తూర్ణమ్‌= శీఘ్రముగా; 
జగామావెళ్లెను. 


తా. పిమ్మట, విశ్వామిత్రుడు, రామలక్ష ఇణసమేతుడై, రమ్యము, 


బాలకాండము స.45 473 


దివ్యము, స్వర్గతుల్యము అగు _ విశాలానగరమునకు శీ ఘ్రముగ వెళ్లెను. 10 


మూ. అధ రామో మహాప్రాజ్వో విశ్వామిత్రం మహామునిమ్‌, 
పప్రచ్చ ప్రాజ్ఞలిర్ఫూత్వా విశాలాముత్తమాం పురీమ్‌. క్షే 
ప్ర అ. అథ=పిమ్మట, మహా ప్రాజ్ఞఃాగ్‌ ప్ప బుద్ధిమంతు డైన, 
రామః=రాముడు, (ప్రాజ్ఞలిః=కట్టబడిన దోరి సికలవాడు, భూత్వా=అయి, మహా 
మునిమ్‌=మహాముని యైన, విశ్యామిత్రమ్‌ =విశ్వామి తుని, ఉత్తమామ్‌=ఉత్తమ మైన, 
విశాలాం పురీమ్‌=విశాలానగరమునుగూర్చి, పప్రచ్చాఅడిగెను. 


తా. మహాబుద్ధిశారి యగు రాముడు విశాలానగరమును గూర్చి 
విశ్వామిత్రుని సవినయముగ (ప్రశ్నించెను. 1l 


మూ. కతరో రాజవంశో౭_ యం విశాలాయాం మహామునే, 
శ్రోతుమిచ్చామి భద్రం తే పరం కౌతూహలం హి మే. 12 


ప్ర. అ. మహామునే=ఓ మహామునీ ! విశాలాయామ్‌-ఈ విశాలానగరము 
నందు, అయమ్‌-ఈ, రాజవంశః=రాజవంశము, కతరః=ఏది ? శ్రోతుమ్‌=వినుటకు, 
ఇచ్చామి=ఇచ్చయించుచున్నాను, తే=నీకు, భద్రమ్‌=మంగళ మగుగాక, మే=నాకు, 
పరమ్‌=గొప్పు, కౌతూహలం హి=ఆసక్తి ఉన్నది కదా. 

తా. మహామునీ ! ఇపుడు ఈ విశాలానగరమును ఏ రాజవంశమునకు 
చెందిన వారు పాలించుచున్నారో వినగోరుచున్నాను. నాకు చాల విన 
వేడుకగా ఉన్నది. నీకు మంగళ మగుగాక. 12 
మూ. తస్య తద్వచనం శ్రుత్వా రామస్య మునిపుజ్ఞవః, 

ఆభ్యాతుం తత్సమారేభే విశాలస్య పురాతనమ్‌. 13 

ప్ర. అ. మునిపుజ్ఞవః=ముని శేషుడు, తస్య=ఆ, రామస్య=రాముని యొక్క, 
తత్‌=ఆ, వచనమ్‌=వచనమును, (శుత్వా౭విని, విశాలస్య=విశాలనగరముయొక్క, 
పురాతనమ్‌= ప్రాచీన మైన, తత్‌=ఆ ఆఖ్యానమును, ఆఖ్యాతుమ్‌=చెప్పుటకు, 
సమారేభే= ప్రారంభించెను. 

తా. విశ్వామిత్రుడు రాముని వచనము విని (ప్రాచీన మైన విశాలపుర 


వృత్తాంతమును చెప్పుటకు (ప్రారంభించెను. 13 
మూ. (శ్రూయతాం రామ శక్రస్య కథాం కథయతః శుభామ్‌, 
అస్మిన్‌ దేశేతు యద్వృత్తం తదపి శృణు రాఘవ, 14 


ప్ర. అ. రాఘవారామా | శక్రస్య=దే వేంద్రునియొక్క, శుభామ్‌=శుభ 
మైన కథామ్‌=కథను, కథయతః=చెప్పుచున్న నానుండి, (కూయతామ్‌=వినబడుగాక, 


474 శ్రీమదామాయణము 
అస్మిన్‌ దేశే=ఈ దేశమునందు, యత్‌ =ఏది, వృత్తమ్‌=జరిగినదో, తదపి=దానిని 
కూడ, శృణు=వినుము. 

తా. రామా ! శుభ మైన దేవేంద్రుని కథ చెప్పెదను, వినుము. ఈ 
(ప్రదేశములో ఏమి జరిగినదో వినుము. 14 
మూ. పూర్వం కృతయుగే రామ దితేః పుత్రా మహాబలాః, 

అదితేశ్చ మహాభాగ వీర్యవన్తః సుధార్మికాః, 15 

ప్ర, అ. మహాభాగామహాభాగ్యవంతుడా |! రామ=రామా! పూర్వమ్‌=పూ 
ర్వము, కృతయు గే=కృతయుగమునందు, దితేః=దితియొక్క, పుత్రాః౭పుత్రులును, 
అదితేశ్చ=అదితియొక్క పుత్రులును, మహాబలాః=గొప్పు బలము కలవారుగను, 
వీర్యవన్తః=వీర్యవంతులుగను, సుధార్మికాః=చాల ధార్మికులుగను, ఉండెడివారు. 

తా. మహాభాగ్యశాలి వగు రామా ! పూర్వము కృతయుగమునందు 
దితిపుత్రులును, ఆదితిపుత్రులును మహాబలవంతురలై, వీర్యవంతులై, పరమ 


ధార్మికులై ఉండెడి వారు. 15 
మూ. తతస్తేషాం నరశ్రేష్ట బుద్దిరా సీన్మహాత్మనామ్‌, 
అమరా అజరాశ్ళెవ కథం స్యామ నిరామయాః. 16 
ప్ర. అ. తతణపిమ్మట, నరశ్రేష్ట=ఓ నర శ్రేషుడా ! మహాత్మ 


నామ్‌=మహాత్ము లైన, తేషామ్‌=వారికి, అజరాః=ముసరితనము లేనివారమై, 
అమరాశ్చెవ=మరణము లేనివారమై, నిరామయాః=రోగములు  లేనివారము, 
కథమ్‌=ఎట్లు, స్యామ=అగుదుము అని, బుద్ధిఃాబుద్ధి, ఆసీత్‌=ఆయెను. 

తా. నరశ్రేష్ణుడ వైన రామా ! “మనకు ముసలితనము, మరణము, 
రోగములు లేకుండ ఉండవలెను. ఇందుకు ఉపాయ మేమి” అని ఆ మహాత్ములు 


ఆలోచింపసాగిరి. 16 
మూ. తేషాం చినయతాం రామ బుద్దిరా సీన్మహాత్మనామ్‌, 
క్రీరోదమథనం కృత్వా రసం ప్రాప్సామ తత్ర వై. 17 


ప్ర, అ. రామారామా ! చిన్తయతామ్‌=ఈ విధముగా ఆలోచించు 
చున్న, తేషామ్‌=ఆ, మహాత్మనామ్‌=-మహాత్ము లకు, బుద్ధిః=బుద్ది, ఆసీత్‌ =కలిగెను. 
క్రీరోదమథనమ్‌=క్రీరసముద్రమథనమును, కృత్వా=చేసి, తత్ర=దానియందు, రసమ్‌= 
అమృతమును, (పొప్ఫామ=పొందెదము. 

తా. ఈ విధముగ ఆలోచించగా ఆలోచించగా, వారికి, “మనము 
కీర సముద్రమును మధించి, అచట అమృతమును పొందెదము” అను 


బాలకాండము స.45 475 


అభిప్రాయము కలిగినది. 17 


మూ. తతో నిశ్చిత్య మథనం యోక్తృం కృత్వా చ వాసుకిమ్‌, 
మనానం మనరం కృత్వా మమనురమితౌజసః. 18 
రా లు (c= 


ప్ర అ తతః=పీమ్మట, అమితౌజసః=గొప్ప తేజస్సు గల ఆ 
దైత్యాదిత్యులు, మథనమ్‌=మథించుటను, నిశ్చిత్య=నిశ్చయించి, వాసుకిమ్‌=వాసు 
కిని యోక్తిమ్‌=త్రాడునుగా, కృత్వా=చేసి, మన్హరమ్‌=-మందర పర్వతమును, 
మన్గానమ్‌=కవ్వమునుగా, కృత్వా=చేసి, మమన్హుఃామథించిరి. 


తా. పిమ్మట, అమిత మైన తేజస్సు గల వారందరును మథనము 
చేయ వలె నని నిశ్చయించి, వాసుకిని త్రాడుగా చేసి, మందరపర్వతమును 
కవ్వముగా చేసి మథింపసాగిరి. 18 


మూ. అథ వర్షసహ్యసేణ యోక్త్ళసర్స శిరాంసి చ, 
వమన న్త్యతివిషం తత్ర దదంశుర్తశవైః తిలా: 10 


ప్ర అ. అథ=పిమ్మట, వర్షసహ్యసేణ=వేయి సంవత్సరములకు, 
యోక్త్రసర్పశిరాం సి=త్రాడుగా ఉన్న _ సర్పముయొక్క శిరస్సులు, తత్ర=ఆచట, 
అతివిషమ్‌=అధిక * మైన విషమును, వమన్తి=కక్కుచున్నవి. _ శిలాఃశిలలను, 
దశ నైః౭దంతములచేత, దదంశుః=కరచినవి, 


తా. పిమ్మట వేయి సంవత్సరములు గడచినవి. అపుడు (త్రాడుగా 
ఉన్న వాసుకి శిరస్సులు విషమును కక్కుచు దంతములచే శిలలను కరవ 


(పారంభించినవి. 19 
మూ. ఉత్పపాతాగ్నిసంకాశం హాలాహలమహావిషమ్‌, 
తేన దగ్ధం జగత్సర్వం సదేవాసురమానుషమ్‌. 20 


ప్ర. అ. "పంకా అగ్నితో సమాన మైన, హాలాహలమహావిషమ్‌= 
హాలాహల మనెడు మహావిషము, ఉత్ప్సపాత= బయలుదేరెను. తేన= =దానిచేత, 
సదేవాసురమానుషమ్‌=దేవాసురమనుష్యసహిత మైన, సర్వం  జగతల్‌=జగత్తు 
అంతయు, దగ్రమ్‌=కాల్చబడినది. 

తా. అగ్నితో సమాన మైన హాలాహలమహావిషము బయలుదేరి దేవా 
సురమనుష్యసహితముగా జగత్తు నంతను కాల్సివేయ మొదలిడినది. 20 
మూ. అథ దేవా మహాదేవం శజ్కరం శరణార్థినః, 

జగ్ము: పశుపతిం రుద్రం త్రాహి త్రాహీతి తుష్ట్ణువుః. 21 


ప్ర. అ. అథ= పిమ్మట, దేవాః=దేవతలు, శరణార్థినః= శరణము కోరుచు, 


476 శ్రీమద్రామాయణము 


మహాదేవమ్‌=గొప్ప దేవుడును, శంకరమ్‌ =సుఖమును కలిగించువాడును, పశుపతిమ్‌= 
సమస్తజీవులకు ప్రభువైనవాడును అగు, రుద్రమ్‌=రుద్రుని గూర్చి, జగ్ముః=వెళ్లిరి. 
(త్రాహి (త్రాహి=రక్షింపుము రక్షింపుము, ' ఇతి=అని, తుష్టువుః=స్తుతించిరి. 


తా. అంత దేవత లందరును శరణువేడుచు మహాదేవుడును, సర్వజీవులకు 
పతియు అగు శంకరుని దగ్గరకు వెల్లి “రక్షింపుము రక్షింపుము” అని పల్కుచు 


స్తుతించిరి. 21 
మూ.  ఏవముక్తస్తతో దేవైర్తేవదేచేశ్వరః (ప్రభుః, 
ప్రాదురా సీత్తతో౭_తైవ శంఖచక్రధరో హరిః, 22 


ప్ర. అ. తతః=పిమ్మట, (ప్రభుః=ప్రభు వైన, దేవదేవేశ్వరః=దేవదేవేశ్వరుడు, 
దేవైః==దేవతలచేత, ఏవమ్‌=-ఈ విధముగ, డఉక్తఃణ=పలకబడెను. తతః=పీమ్మట, 
శంఖచక్రధరః=శంఖచక్రములను ధరించిన, హరిః=విష్టువు, అైవాఇచటనే, (పొదు 
రాసీత్‌=ప్రత్యక్ష మాయెను. 

తా. దేవత లందరును సర్వరక్షణసమర్హు డగు ఆ దేవదేవేశ్వరునితో 
ఈ విధముగ పలికిరి. ఇంతలో శంఖచక్రధారి యైన హరి అచటనే ప్రత్యక్ష 
మాయెను. 22 


మూ. ఉవావైనం స్మితం కృత్వా రుద్రం శూలభృతం హరిః, 
దైవతైర్మథ్యమానే తు యత్సూర్వం సముపస్థితమ్‌. 23 
త్వదీయం హి సుర శ్రేష్ట సురాణామగగ్రజో౭_ సి యత్‌, 
అగపూజామిమాం మత్యా గృహాణేదం విషం (ప్రభో. 24 
ప్ర, అ. హరిఃావిష్ణుమూర్తి, స్మితం కృత్వా=చిరునవ్వు నవ్వి, శూలభృతమ్‌= 
శూలమును ధరించిన, ఏనమ్‌=ఈ, రుద్రమ్‌=రుదుని గూర్చి, ఉవాచాపలికెను. 
సురశ్రేష్ట=దేవతలలో (శ్రేష్టుడా ! దైవతైణాదేవతలచేత, మథ్యమానే=-యమథనము 
చేయబడుచుండగా, యత్‌ =ఏది, పూర్వమ్‌ =ముందుగా, సముపస్థితమ్‌=వచ్చినదో, 
అది, త్వదీయం హి=నీది కదా. యత్‌=ఏ కారణము వలన, సురాణామ్‌=దేవతలలో, 
అగజణ౯ముందు పుట్టినవాడవుగా, అసి=అయి ఉన్నావో ప్రభో=ఓ సమర్జుడా 
! ఇమామ్‌=రీనిని, అగపూజామ్‌=లఅగపూజనుగా, మత్వాాతలచి, ఇదమ్‌=ఈ, 
విషమ్‌=విషమును, గృహాణాగ్రహించుము. 
తా. హరి చిరునవ్వు నవ్వుచు, శూలపాణి యైన శివునితో ఇట్లనెను. “ఓ 
సురశేష్ణుడా ! నీవు దేవత లందరికన్నను ముందు పుట్టినవాడవు. అందుచేత 


దేవతలు మథించుచున్నపుడు ముందుగ పుట్టినది నీకే చెందవలెను. కావున, ఓ 
సమర్హుడా ! దీనిని అగ్రపూజగా ఎంచి ఈ విషమును గ్రహింపుము.” 23, 24 


బాలకొండము స.45 477 
మూ. ఇత్యుక్త్వా చ సురశ్రేష్టస్తతైవాన్తరధీయత, 
దేవతానాం భయం దృష్ట్వా శ్రుత్వా వాక్యం తు శార్‌జ్లీణః, 
హాలాహలవిషం ఘోరం స జగ్రాహామృతోపమమ్‌. 25 


ప్ర. అ. సురశ్రేష్పః=దేవత్యాశేష్టు డైన విష్ణువు, ఇతి=ఈ విధముగా, 
ఉక్స్య్వాైపలికి, తృతైవ= =అచటనే, అన్నరధీయత= =అంత్తర్థానము. చెందెను. సః=ఆ 
శివుడు, దేవతానామ్‌= =దేవతలయొక్క, భయమ్‌=భయమును, దృష్టా=చూచి, 
శార్‌జ్లీణః=విష్ణువుయొక్క, వాక్యమ్‌=వాక్యమును, శ్రుత్వా=విని, ఘోరమ్‌=-భయంకర 
మైన, హాలాహలవిషమ్‌=హాలాహలవిషమును, అమృతోపమమ్‌=అమృతతుల్యమునుగా, 
జగాహాగ్గ హించెను. 


తా. విష్ణువు ఈ విధముగా పలికి అచటనే అంతర్జానము చెందెను. 
శివుడు దేవతలకు కలిగిన భయమును చూచి, విష్ణువు చేప్పిన (ప్రకారము, 
ఘోర మైన ఆ హలాహలమును అమృతమును వలె గ్రహించెను. 25 


మూ. _దేవాన్సిసృజ్య దేవేశో జగామ భగవాన్‌ హరః, 
తతో దేవాసురాస్సర్వే మమన్హూ రఘునన్హన, 26 


ప్ర. అ. దేవేశః=దేవతాప్రభు వైన, భగవాన్‌=భగవంతు డైన, హరః=శి 
వుడు, దేవాన్‌ =దేవతలను, విసృజ్య=విడచి, జగామ=వెళైను. రఘునన్లన=రామా! 
తతః= పిమ్మట, సర్వేసమస్త మైన, దేవాసురాః=దెవతలును లసురులును, 
మమన్దుః= మథించిరి. 


తా. రామా ! దేవాధిపతియు, భగవంతుడును అయిన శివుడు, 
దేవతలను వీడ్కొని వెళ్లిపోగా దేవాసురు లందరును మరల మథింపమొదలిడిరి. 26 


మూ. ప్రవివేశాథ పాతాళం మన్హానః పర్వతో౭_ నఘ, 
తతో దేవాః సగన్తర్వాస్తుష్టువుర్మధుసూదనమ్‌. 27 


ప్ర. అ. 'అనఘ=దోషములు లేనివాడా ! అథ=పిమ్మట, మన్గానః 
పర్వతః=కవ్వముగా ఉన్న పర్వతము, పాతాళమ్‌=పాతాళమును, ప్రవివేశ= ప్రవే 
శించిను. తతః పిమ్మట, సగన్హర్వాః- గంధర్వులతో కూడిన, దేవాః=దేవతలు, 
మధుసూదనమ్‌= =విష్టువును, తుష్టువుః=స్తుతించిరి. 


తా. ఎట్టి దోషములును లేని ఓ రామా! కవ్వముగా ఉన్న ఆ 
పర్వతము పాతాళమును ప్రవేశించెను. పిమ్మట దేవతలును, గంధర్వులును 
విష్ణువును స్తుతించిరి. 27 


478 శ్రీమద్రామాయణము 


మూ. త్వం గతిః సర్వభూతానాం విశేషేణ దివౌకపామ్‌, 
పాలయాస్మాన్మ్నహాబాహో గిరిముద్దర్తు మర్ల సి. 28 


ప్ర ఆ మహాబాహో= =గొప్ప బాహువులు కలవాడా ! త్వమ్‌=నీవు, 
సర్వభూతానామ్‌= అన్ని భూతములకును, గతిః=గతివి. విశేషే షేణ=ప్రధానముగా, 
దివౌకసామ్‌=దేవతలకు గతివి. అస్మాన్‌=మమ్ములను, పాలయాపాలించుము. 
గిరిమ్‌=పర్వతమును, ఉద్ధర్తుమ్‌=ఎత్తుటకు, ల్బర్లసి=తగియున్నావు. 

తా. ఓ మహాబాహూ ! నీవే సర్వభూతములకును గతి యైనవాడవు, 
ప్రధానముగ దేవతలకు నీవే గతి. పర్వతము నెత్తి మమ్ము రక్షింపుము. 28 


మూ. ఇతి శ్రుత్వా హృషీకేశః కామఠం రూపమా స్థితః, 
పర్వతం పృష్టతః కృత్యా గే తత్రోదధా హం: 29 


ప్ర అ. హృషీకేశః= ఇంద్రియములకు అధిపతి యైన (ప్రవర్తకు డైన), 
హరిఃావిష్టువు, ఇతి=-ఈ వాక్యమును, (శుత్వాైవిని, కామరం రూపమ్‌= =తాబేలు 
రూపమును, ఆస్థితః ధరించినవాడై, పర్వతమ్‌= పర్వతమును, పృష్ట్ణతః= =వీపు ప్రై, 
కృత్వా=ఉంచి, తత్ర అచట, ఉదధౌ=సముద్రమునందు, శి శ్యేశయనించెను. 


తా. ఇంద్రియములకు శక్తిని కూర్చువా డగు హరి ఈ వాక్యమును విని, 

కూర్మరూపమును ధరించి, ఆ పర్వతమును వీపుపై మోయుచు సముద్రములో 

శయనించెను. 29 
మూ. పర్వతాగగ్రే తు లోకాత్మా హస్తేనాక్రమ్య కేశవః, 
|. 9, ఆ . 

దేవానాం మధ్యతః స్థిత్వా మమన పురుషోత్తమః. 30 

ప్ర. అ. లోకాత్మాసకలలోకస్వరూపు డైన, పురుషోత్తమః=పురుషులలో 

ఉత్తము డైన, కేశవః=విష్ణువు, దేవానామ్‌= =దేవతలయొక్క, మధ్యతః=మధ్యయందు, 


స్థీత్వా= =ఉండి, పర్వతా(గే= పర్వతముయొక్క అ(గమునందు, హ స్తేన=్హహస్తముచేత, 
ఆక్రమ్య= ఆక్రమించి, మమన్ల= మధించెను. 


తా. సకలలోకాత్ముదును, పురుషోత్తముడును అగు ఆ కేశవుడు, తాను 
దేవతల మధ్య కూడ నిలచి, పర్వతాగ్రమును ఆన్చి పట్టుకొని మథించెను. 30 
మూ. అథ వర్షస సహ్మసేణ సదణ్ణః సకమలణ్ణలుః, 

పూర్వం ధన్వన్తరిర్నామ "అప్పరాశ్చ సువర్చసః. 31 


ప. అ. అధథ= పీమ్మట, వర్షసహసేణ= =వేయి సంవత్సరముల తరువాత, 
సదణ్ణః= దండముతో కూడినవాడును, సకమణ్ణలుః= కమండలముతో కూడినవాడును 
అగు ధన్వన్తరిర్నామ=ధన్వంతరి అను నతదును, సువర్చసః=మంచి తేజస్సు 


బాలకాండము స.45 479 
గల, అప్పరాశ్చ=అప్సరలును, పూర్వమ్‌=ముందుగా, (బైటకు వచ్చిరి). 

తా. ఈ విధముగా వేయి సంవత్సరములు కడచినవి. అంతట 
ముందుగా, దండకమండలువులతో కూడిన ధన్వంతరియు, మంచి కాంతి గల 
అప్పరః స్త్రీలును బైటకు వచ్చిరి. 31 
మూ. అప్పు నిర్మథనాదేవ రపాత్తస్మాద్వర స్త్రియః, 

ఉత్పేతుర్మనుజ శ్రేష్ట తస్మాదప్పరపో౭_భవన్‌. 32 

ప్ర, అ. మనుజశ్రేష్ణ=మనుష్యులలో (శ్రేష్టుడ వైన రామా ! అప్పు=ఉద 
కమునందు, నిర్మథనాత్‌ =మథించుటవలన, తస్మాత్‌ =ఆ, రసాత్‌ =రసమునుండి, 
వరస్త్రియః=ఉత్తమ మైన స్రీలు, ఉల్సేతు=బయలు వెడలిరి. తస్మాత్‌ = 
కొరణమువలన, అప్పరసఃాఅప్పరసలుగా, ఆభవన్‌=అయిరి. 

తా. మనుజ్యశ్రేష్టుడ వైన రామా ! జలమును మథింపగా ఆ 
రసమునుండి ఆవిర్భవించుటచే ఆ స్త్రీలకు అప్పరస లను పేరు వచ్చినది.32 


మూ. షషిః కోట్యో౭_భవంస్తా సామప్పరాణాం సువర్చసామ్‌, 
అసంభఖ్యేయాస్తు కాకుళ్ణృ యాస్తాసాం పరిచారికాః, 33 
ప్ర. అ. కాకుత్త=రామా ! సువర్చసామ్‌=మంచి కాంతి గల, 


తాసామ్‌=ఆ, అప్పరాణా =అప్పర స్త్రీల, షష్టిః కోట్యః=అరువది కోట్లు, అభ 
వన్‌ =అయిరి. తాసామ్‌=వారియొక్క, యాః=ఏ, పరిచారికాః=పరిచారికలు గలరో 
వారు, అసంఖ్యేయాః=లెక్కింప శక్యము కానివారు. 


తా. రామా ! మంచి కాంతి గల అరువది కోట్లమంది అప్సర స్త్రీలు 
పుట్టిరి. వారికి లెక్కింప శక్యము కాని పరిచారిక లుండిరి. 33 


మూ. న తాః స్మ పరిగృహ్హన్తి సర్వే తే దేవదానవాః 
అప్రతిగ్రహణాత్తాశ్చ సర్వాః సాధారణాః స్మృతాః 34 


ప్ర అ. సర్వే=సమస్త మైన, తే=ఆ, దేవదానవాణాదేవదానవులు, 
తౌః=ఆ స్త్రీలను, న పరిగృహ్హన్తి స్మ=వివాహమాడ రైరి. అప్రతిగ్రహణాత్‌ =వివాహ 
మాడక పోవుటవలన, తాః=ఆ, సర్వాః=అందరును, సాధారణాః=సాధారణ స్త్రీలుగా, 
స్మ ఎతొ?ాచెప్పబడిరి. 

తా. దేవదానవులలో ఎవ్వరును ఆ అప్పరసలను వివాహమాడ లేదు. 
అందుచే ఆ అప్సరసలు: అందరికి సాధారణ (వేశ్యలు) లని చెప్పబడు చున్నారు. 
34 


480 శ్రీమద్రామాయణము 
మూ." వరుణస్య తతః కన్యా వారుణీ రఘునన్హన, 
ఉత్పపాత మహాభాగా మార్గమాణా పరిగ్రహమ్‌. 35 
ప. అ. రఘునన్షన=రామా ! తతః౭పిమ్మట, వరుణస్య=వరుణుని యొక్క, 
కన్యా=కన్య ఆయిన, మహాభాగా=గొప్పభాగ్యము గల, వారుణీ=వారుణి (మదిర), 
పరిగ్రహమ్‌=స్వీకారమును, మార్గమాణా= =అన్వేషించుచు, ఉత్ప్సపాత=బైటకువచ్చెను. 


తా. రామా ! పిమ్మట వరుణుని కూతురును, మహాభాగ్యవతియు 
అగు వారుణి (మద్యదేవత) తనను ఎవరు స్వీకరించెదరా అని వెదకుకొనుచు 


బైటకు వచ్చెను. 35 
మూ. దితేః పుత్రా న తాం రామ జగృహుర్వరుణాత్మజామ్‌, 
అదితేస్తు సుతా వీర జగృహుస్తామనినితామ్‌. 36 
ప్ర అ. రామారామా ! తామ్‌=ఆ, వరుణొత్మ జామ్‌=వారుణిని, 


దితే=దితియొక్క, పుత్రాః=పుత్రులు, న జగృహుః= స్వీకరించలేదు. వీర=ఓ 
వీరుడా! అనిన్షితామ్‌=దోషర హిత యైన, తామ్‌=ఆమెను, అదితేః=అదితియొక్క, 
సుతాః తు=కుమారు లైతే, జగృహు౯ాగహించిరి. 

తా. వీరుడ వైన రామా ! ఆ వారుణిని దైత్యులు స్వీకరించలేదు. 
కాని అనిందిత యగు ఆమెను అదితిపుత్రులు స్వీకరించిరి. 36 


మూ. అసురాస్తేన దైతేయాః సురా స్తేనాదితేః సుతాః, 
హృష్టాః ప్రముదితాశ్చాసన్‌ వారుణీగ్రహణాత్‌ సురాః. 37 
ప్ర అ. తేన=ఆ కారణముచేత, దైతేయాః=దితికుమారులు, అసురాః= 
అసురులు (సుర=మద్యము, లేనివారు) అయినారు. అదితేః=అదితియొక్క, 


సుతాః నప సురాః=సురు లైనారు, సురాః= దేవతలు, వారుణీగ్రహణాత్‌ = 
వారుణిని స్వీకరించుటవలన, హృష్టాః= సంత సించినవారుగను, ఆసన్‌=అయిరి. 


తా. సురను (గహింపకపోవుటచే దైత్యులు అసురులైనారు; (గహించుటచే 
దేవతలు సురులైనారు. వారుణిని (గ్రహించి సురులు సంతసించిరి; చాల 


ఆనందించిరి. 37 

మూ. ఉచ్చెఃశ్రవా హయ్యశ్రేష్టో మణిరత్నం చ కౌస్తుభమ్‌, 
ఉదీతెష్టన్నర శ్రేష్ట తథైవామృతముత్త మమ్‌. 38 
ప్ర అ నర శ్రేష్ట= =నరులలో (శ్రేష్టుడా | ఉచ్చెః॥శవాః=ఉచ్చె॥శవ 


మను, హయ్య(శేష స్థ =(శ్రేష్ట మైన అశ్వము, కౌస్తుభమ్‌కోకౌస్తుభ మనెడు, 
మణిరత్నం చ= మైన మాణిక్యము, తథైవామరియు, ఉత్తమమ్‌=ఉత్తమ 


బాలకాండము స.45 481 
మైన, అమృతమ్‌=అమృతము, ఉదతిష్టన్‌ =బైటకు వచ్చినవి. 


తొ. రామా ! ఉచ్చెశవ మనెడు (శ్రేష్ట మైన అశ్వము, కౌస్తుభ 
మనెడు (శ్రేష్ట మైన మాణిక్యము, ఉత్తమ మైన అమృతము కూడ బైటకు 
వచ్చినవి. 38 


మూ. అథ తస్య కృతే రామ మహానా సీత్కులక్షయః, 
అదితేస్తు తతః పుత్రా దితేః పుత్రానసూదయన్‌. 39 
ప్ర. అ. రామ=రామా! అథ=పిమ్మట, తస్య కృతే=ఆ అమృతము కొరకై, 
మహాన్‌= =గొప్పు  కులక్షయః=కులక్షయము, ఆసీత్‌ =ఆయెను. తతః= పిమ్మట, 
అదితేః పుత్రాః=దేవతలు, దిలతేః పుత్రాన్‌= దైత్యులను, అసూదయన్‌= =నకింపచే సిరి. 


తా రామా! ఆ అమృతముకొరకై గొప్ప కులక్షయము జరిగినది. 
దేవతలు దైత్యులను చంపివేసిరి, 39 
మూ. ఏకతో౭_భ్యాగమన్‌ సర్వే హ్యసురా రాక్షసైః సహ, 

యుద్దమా సీన్మహాఘోరం వీర తైలోక్యమోహనమ్‌. 40 

ప్ర. అ. వీర=ఓ వీరుడా ! సర్వేసమస్త మైన, అసురాః=దైత్యులు, 
రాక్షసైః సహ=రాక్షసులతో కూడ, ఏకతః=ఒకవైపు, అభ్యాగమన్‌= =చేరిరి. (త్రైలోక్య 
మోహనమ్‌=మూదు లోకములను మోహ] పెట్టు, మహాఘోరమ్‌=చాల భయంకర 
మైన, యుద్ధమ్‌= యుద్ధము, ఆ సీత్‌=అయెను. 

తా. దైత్యు లందరును, రాక్షసులును ఒక పక్షముగా చేరిరి. మూడు 
లోకములకు విభ్రాంతి కలిగించు అతిఘోర మైన యుద్దము జరిగెను. 40 
మూ యదా క్షయం గతం సర్వం తదా విష్ణుర్మ హాబలః, 

అమృతం సో౭_హరత్తూర్గం మాయామాస్థాయ మోహినీమ్‌. 41 

ప్ర, అ, యదా=ఎప్పుడు, సర్వమ్‌=అంతయును, క్షయం గతమ్‌=క్షయమును 
పొందినదో, తదా=అప్పుడు, మహాబలః=గొప్ప బలము గల, సః విష్ణుః=ఆ విష్ణువు, 
మోహినీమ్‌=-మోహినీరూప మగు, మాయామ్‌=మాయను, ఆస్థాయైలవలంబించి, 
తూర్ణమ్‌= శీఘ్రముగా, అమృతమ్‌= అమృతమును, అహరత్‌ =హారించెను. 


తా. అంతయు క్షయ మైన తరువాత మహాబలు డైన విష్ణువు మాయా 
మోహినీరూపము ధరించి, శీఘ్రముగా అమృతమును హరించెను. 41 
మూ. యే గతాభిముఖం విష్ణుమక్షయం పురుషోత్తమమ్‌, 

ఆ లి ఎప్‌ జ్యూ ఆఅ ఆ 

సంపిష్టాస్తే తదా యుద్దే విష్ణునా ప్రభవిష్టునా. 42 


482 శ్రీమదామాయణము 


ప్ర. అ. అక్షయమ్‌=నాశర హితుడును, పురుషోత్తమమ్‌=పురుష శేష్టుడును 
అయిన, విష్ణుమ్‌=విష్ణువునుగూర్చి, యే=ఏ దైత్యులు, యుద్దే= =యుద్దమునందు, 
అభిముఖమ్‌=ఎదురుగా, గతాః= వెళ్లినారో, చే=వారు, ప్రభవిష్ణునా= =సమ్‌ర్డు డైన, 
విష్ణునా= విష్ణువుచేత, సం పివ్టాః= =నలి పీవేయబడిరి. 


తా. కొందరు దైత్యులు నాశరహితుడును, పురుషోత్తముడును అయిన 
విష్ణువును యుద్ధములో ఎదిరించగా వారి నందరిని సమర్దు డైన విష్ణువు 
సంహరించెను. 42 


మూ. అదితేరాత్మ జా వీరా దితేః పుత్రాన్నిజఘ్నిరే, 
తస్మిన్‌ ఘోరే మహాయుద్దే దైతేయాదిత్యయోర్భ్భృశమ్‌. 43 
ప్ర అ. దైతేయాదిత్యయోః=దైత్యులయొక్క దేవతలయొక్క, తస్మిన్‌=ఆ, 
ఘోరే=భయంకర మైన, మహాయుద్రేమహాయుద్రమునందు, వీరాః=వీరు లైన, 


ఠా ఠా 
అదితేః ఆత్మజాః=అదితికుమారు లైన దేవతలు, దితేః పుత్రాన్‌ =దితికుమారులను, 
నిజఘ్నిరే= =చంపిరి. 


తా. దైత్యులకును దేవతలకు జరిగిన ఆ ఘోరసం[గ్రామమునందు వీరు 
లైన దేవతలు దైత్యులను చంపిరి. 43 
మూ. నిహత్య దితిపుత్రాంశ్చ రాజ్యం (ప్రాప్య పురందరః, 

శశాస ముదితో లోకాన్‌ సర్షిసంఘాన్‌ సచారణాన్‌. 44 


ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాళ్డే 
పంచచత్వారింశః సర్గః, 
ప్ర. అ. పురందరః=దేవేంద్రుడు, దితిపుత్రాన్‌=దైత్యులను, నిహత్య= 
చంపి, రాజ్యమ్‌=రాజ్యమును, ప్రాప్య=పొంది, ముదితః=సంతో షించిన వాడై, 
సరిసంఘాన్‌=బుషి సంఘములతో కూడిన, సచారణాన్‌=చారణులతో కూడిన, 
లోకాన్‌=లోకములను, శశాస=పరిపాలించెను. 
తా. దేవేంద్రుడు దైత్యులను సంహరించి, రాజ్యమును పొంది, 


సంతోషించిన వాడై, బుషులు, చారణులు. మొదలైన వారితో కూడిన లోకాలను 
పరిపాలించెను. 44 


“లాలానందిని? యను ఢ్రీమదామాయశణాం భవ్యాఖ్యానమునందు బాలకొండలో 
నలభై యైదవ నర్ధ సమాప్తము. 


అథ షట్బత్యారింశః సర్గః 


[వుతమరణముచే దుఃఖితురా లగు దితి ఇంద్రుని చంపగల వుత్రుడు 
లభించుటక్రై తవన్సు చేయుటకు కశ్ళపుని అనుజ్జపాంది, కుశ్లప్టవమునందు 
తపస్సు చేయుట, ఇందుడు ఆమెకు పరిచర్య చేయుట. ఆమె అశుచిగా ఉన్న 
అదను చూచి ఆతడు ఆమె గర్భములో (ప్రవేశించి గర్జన్షశిశువును ఏడు ముక్కలుగా 
ఇండించుట.] 


మూ. హతేషు తేషు పుత్రేషు దితిః పరమదుఃఖితా, 
మారీచం కాశ్యపం రామ భర్తారమిదమటబవీత్‌. 1 
ప్ర. అ. రామారామా ! తేషు=ఆ, పుత్రేషు=పుత్రులు, హతేషు= 
చంపబడినవారగుచుండగా, దితిః=దితి, పరమదుఃఖితా=మిక్కిలి దుఃఖించి నదై, 
భర్తారమ్‌=భర్త యైన, మారీచమ్‌=మరీచిపుత్రు డైన, కాశ్యపమ్‌=కాశ్యపుని గూర్చి, 
ఇదమ్‌=ఈ వాక్యమును, అబ్రవీత్‌ =పలికెను. 


తా. రామా ! ఈ విధముగ కుమారు లందరును చంపబడుట 
చూచి దితి చాల దుఃఖించుచు, మరీచి కుమారుడును, తన భర్తయు అగు 
కాశ్యపునితో ఇట్లనెను, 1 


మూ. హతపుత్రాస్మి భగవంస్తవ పుతైర్మ హాబలైః, 

శృక్రహన్తారమిచ్చామి పుత్రం దీర్ణతపోర్షితమ్‌. 2 

ప్ర, అ. భగవన్‌ =పూజ్యుడా ! మహాబలైః=మహాబలు లైన, పుత్రైె=నీకుమారు 
లైన దేవతలచేత, హతపుత్రా=చంపబడిన పుత్రులు కలదానను, అస్మి=అయితిని. 
శక్రహన్తారమ్‌=దేవేంద్రుని చంపగల, దీర్ణతపోర్షితమ్‌=దీర్ణతపస్సుచేత బలము గల, 
పుత్రమ్‌=పుత్రుని, ఇచ్చామి=కోరుచున్నాను. 

తా. భగవంతుడా ! మహాబలు లైన నీ కుమారు లైన దేవతలు 
నా పుత్రులను చంపివేసినారు. నాకు దీర్ణతపస్సుచే బలము గలవాడును 


దేవేంద్రుని చంపగలవాడును అగు కుమారుడు కావలెను. 2 
మూ. పాహం తపశ్చరిష్యామి గర్భం మే దాతుమర్హసి, 
ఈశ్వరం శక్రహన్హారం త్వమనుజ్ఞాతుమర్హ సి. 3 
a బా 


ప్ర. అ. స్మా అహమ్‌=అట్టి నేను, తపః=తపస్సును, చరిష్యామి=ఆచరిం 


484 శ్రీమద్రామాయణము 


చెదను. త్వమ్‌=నీవు, ఈశ్వరమ్‌=లోకనాయకుడును, శక్రహన్హారమ్‌=దే వేంద్రుని 
చంపువాడును అగు, గర్భమ్‌=గర్భమును (పుత్రుని), మే=నాకు, దాతుమ్‌=ఇచ్చుటకు 
లర్లసీ=తగి యున్నావు. 

తా. నాకు లోకములకు నాయకుడును, ఇంద్రుని చంపువాడును అకు 
కుమారుని ఇమ్ము. నేను తపస్సు చేసెదను. అనుజ్ఞ ఇమ్ము. 3 


మూ. తప్యాస్తద్వచనం శ్రుత్వా మారీచః కాశ్యపస్తదా, 
ప్రత్యువాచ మహాతేజా దితిం పరమదుఃభితామ్‌. 4 
ప్ర, అ. తదా=అప్పుడు, మారీచఃా-మరీచియొక్క కుమారుడును, మహా 
తేజాః=గొప్ప తేజస్సు కలవాడును అగు, కాశ్యపః=కాశ్యపుడు, తస్యాః=ఆమెయొక్క, 
తత్‌ వచనమ్‌=ఆ వచనమును, (శుత్వా౭విని, పరమదుఃఖితామ్‌=మిక్కిలి దుఃఖించిన, 
దితిమ్‌=దితిని గూర్చి, (ప్రత్యువాచ=తిరిగి పలికెను. 


తా. మహాతేజశ్శాలి, మరీచికుమారుడును అయిన కాశ్యపుడు ఆమె 


వచనమును విని, అతిదుఃఖితురా లగు ఆమెతో ఇట్లనెను. 4 
మూ. ఏనం భవతు భద్రం తే శుచిర్భవ తపోధనే, 
జనయిష్యసీ పుత్రం త్వం శక్రహన్హారమాహవే. 5 


అ 


ప్ర. అ. తపోధనే=ఓ తపోధనురాలా ! ఏవమ్‌=ఇట్ల, భవతు=అగుగాక. 
తే=నీకు, భద్రమ్‌ = క్షేమము (అగుగాక) శుచిః=పవిత్రురాలవు, భవాఅగుము. 
త్వమ్‌=నీవు, ఆహవేడయుద్ధమునందు, శక్రహన్హారమ్‌=దేవేంద్రుని చంప గల, 
పుత్రమ్‌=పుత్రుని, జనయిష్య సి=కనగలవు, 

తా. తపోధనురాలా ! అట్లే అగుగాక. నీకు క్షేమ మగు గాక. 
యుద్ధములో దేవేంద్రుని చంపగల కుమారుని కనగలవు. ర్‌ 


మూ. పూర్ణే వర్షసహసే తు శుచిర్యది భవిష్యసి, 
పుత్రం తైలోక్యభర్తారం మత్తస్త్వం జనయిష్యసి. 6 
ప్ర అ త్వమ్‌=నీవు, శుచిఃపవిత్రురాలవుగా, భవిష్యసి యది= 
ఉన్నట్టయితే, వర్షసహ(ే=వేయి సంవత్సరముల కాలము, పూర్ణే=నిండిన 
దగుచుండగా, మత్తః=నావలన, (తైలోక్యభర్హారమ్‌=మూడు లోకములకును ప్రభు 
వైన, పుత్రమ్‌=పుత్రుని, జనయిష్య సి=కనగలవు. 


తా. నీవు పవిత్రముగా ఉన్నచో, వేయి వర్షములు నిండగనే, మూడు 
లోకములకును ప్రభు వైన కుమారుని నావలన కనగలవు. 6 


మూ. ఏవముక్త్వా మహాతేజాః పాణినా స మమార్హ తామ్‌, 


బాలకాండము ప.46 485 
సమాలభ్య తతః స్వస్తీత్యుక్త్వా స తపసే యయౌ. 7 


ప్ర. అ. మహాలేజాః=గొప్ప తేజస్సు గల, సః=ఆ కాశ్యపుడు, ఏవమ్‌= =ఇట్లు, 
ఉక్స్వాైపరికి, తొమ్‌=ఆమెను, పాణినా=హస్తముతో, మమార్షాతుడిచెను. సమౌ 
లభ్య=స్పృించి, టు స్వస్తి ఇతి= =క్టేమ మగుగాక అని, ఉక్సాా=పలికి, 
సః=లతడు, తప సే=తపస్సుకొరకు, యయౌ= “పెళ్లైను. 


తా. ఆ మహాతేజణశాలి, ఈ విధముగా పలికి దితిని హస్తముతో 
స్పృశించి, శరీర మంతయు తడవి శ్తేమ మగుగాక అని పలికి తపస్సు 


చేసుకొనుటకై వెడలిపోయెను. 7 
9, అ అ క అగ 
మూ. గతే తసి న్నర[శేష్ట దితిః పరమహర్షితా, 
కుశప్లవనమాపాద్య తపస్తేపే సుదారుణమ్‌. 8 


ప్ర ఆ. నర్యశ్రేష్ట=ఓ నరశ్రేష్టుడా ! తస్మిన్‌=ఆ కాశ్యపుడు, గతేసతి=వెళ్లగా, 

దితిః=దితి, సరమహర్షితా=చాల సంతో షించినదై, కుశప్లవనమ్‌=కుశప్లవన మను 

Eee ఆసాద్య= చపాంది, సుదారుణమ్‌=చాల తీవ్ర మైన, తపః =తపస్సును, 
ప=చేసెను. 


తా రామా! ఆ మహర్షి వెళ్లిన తరువాత, దితి చాల సంతసించి, 


కుశప్టవన మనెడు క్షేత్రము చేరి  అతితీవ మైన తపస్సు చేసెను. 8 
మూ, తపస్తస్యాం హి కుర్వన్న్యాం పరిచర్యాం చకార హ, 
సహహస్రాక్షో నర[శ్రేష్ట పరయా గుణసంపదా. 9 


ప్ర అ. నరశేష్ట=నరులలో శ్రేష్ణుడా | తస్యామ్‌ =ఆమె, తపః 
చరన్హ్యామ్‌=తపస్సు చేయుచుండగా, సహస్రాక్షణాదేవేంద్రుడు, పరయా=గొప్ప, 
గుణసంపదా=గుణసంపదతో, పరిచర్యామ్‌= =పేవను, చకార హ=చేసెను. 

తా. రామా ! ఆమె తపస్సు చేయుచున్నప్పుడు దేవేంద్రుడు ఉత్తమ 
మైన గుణసంపదతో సేవ చేసెను. 9 
మూ. అగ్నిం కుశాన్‌ కాష్టమప:ః ఫలం మూలం తథైవ చ, 

న్యవేదయత్సహస్రాక్షో యచ్చాన్యద పీ కాంక్రితమ్‌. 10 

ప్ర అ సహస్రాక్షః=దే వేంద్రుడు, అగ్నిమ్‌=అగ్నిని, కుశాన్‌=కుశలను, 
కాష్టమ్‌= కట్టలను, అపః=ఉదకమును, ఫలమ్‌=ఫలమును, తథైవ చామరియు, 


మూలమ్‌= =దుంపలను, కాంకి తమ్‌ = కోరబడిన, అన్యత్‌ =ఇతర మైనది, యచ్చ=ఏది 
యుండునో, దానిని, న్యవేదయత్‌ =ఆమెకు సమకూర్చిను. 


తా. దేవేందుడు అగి, కుశములు, సమిధలు, ఉదకము, ఫలములు, 
ర్త లి 


486 శ్రీమద్రామాయణము 


మూలములు, మొద లైన కావలసిన పదార్థముల నన్నింటిని ఆమెకు సమకూర్చుచు 
సేవ చేయుచుండెను. 10 
మూ. గొత్రసంవహనవైశ్చెవ శమాపవయవైస్తథా, 
శక్రః సర్వేషు కాలేషు దితిం పరిచచార హ. u 
ప్ర అఆ శృక్రదేవేంద్రుడు, గాత్రసంవహనైః చ ఏవైఒళ్ళు పట్టుట 
చేతను, తథా=మరియు, శమాపనయనైః= శ్రమను తొలగించుటచేతను, సర్వేషు 
కాలేషు=సమస్తకాలములందును, దితిమ్‌=దితిని, పరిచచార హ=ఉపచరించెను. 


తా. ఒడలు పట్టుట, శ్రమ దీర్చుట మొదలగు పనులు చేయుచు 


దేవేంద్రుడు అన్ని కాలములందును దితికి ఉపచారములు చేసెను. i 
మూ. అథ వర్షసహ(హే తు దశోవే రఘునవ్రన, 
దితిః పరమసం(ప్రీతా సహప్రాక్షమథాబ్రవీత్‌. 12 
ప్ర. అ. రఘునన్లన=రామా ! అథ=పిమ్మట, వర్షసహ్యపే*వేయి 


సంవత్సరముల కాలము, దశోనే=పది ws ఉండగా, దితిః=దితి, పరమ 
సంపీతా=చాల సంతసించినదై, సహస్రాక్షమ్‌=దెవేంద్రుని గూర్చి, అబ్రవీత్‌ =పలికెను. 

తా. రామా ! ఈ విధముగ తొమ్మిదివందలతొంభై సంవత్సరములు 
గడచినవి. అపుడు దితి చాల సంతసించినదై చేవేంద్రునిలో ఇట్లు పలికెను. 12 
మూ. యాచితేన సుర [శ్రేష్ట తవ పిత్రా మహాత్మనా, 

వరో వర్షసహప్రాన్తే దత్తో మమ సుతం ప్రతి. 13 

ప్ర అ. సురశ్రేష్ట=ఓ దేవతా శ్రేష్టుడా ! _ యాచితేన=కోరబడిన, 
మహాత్మనా=మహాత్ము డైన, తవానీయొక్క, పీత్రా=తండ్రిచేత, వర్షపహస్రాన్తే= 
వేయిసంవత్సరముల అంతమున, సుతంప్రతి=కుమారుని గూర్చి, మమెనాకు, 
వరః=వరము, దత్తః=ఇవ్వబడినది. 

తా. దేవతలలో (శ్రేష్టడ వైన ఓ ఇంద్రుడా ! నేను కోరగా, నీ తండ్రి 
వేయి సంవత్సరముల తరువాత కుమారుడు కలుగగల డని నాకొక వరము 
నిచ్చెను. 13 
మూ. తపశ్చరన్హ్యా వర్షాణి దశ వీర్యవతాం వర, 

ఎక్స్‌ . 

అవశిష్టాని భద్రం తే భ్రాతరం ద్రక్ష్యసే తతః 14 

ప్ర అ. వీర్యవతామ్‌ =పరాక్రమవంతులలో, వర=్రేష్టుడ వైన ఓ ఇంద్రా 
! తపణాతపస్సు, చరన్హ్యాః౭ఆచరించుచున్న నాకు, దశాపది, వర్షాణి=-సంవ 


బాలకాండము స.46 487 


త్సరములు, అవకశిష్టాని=మిగిలినవి.  తతఃణాఅటు పిమ్మట, (భాతరమ్‌=సోదరుని, 
దక్ష గ పేచూడగలవు. తే=నీకు, భద్రమ్‌=మంగళ మగుగాక, 

తా. వీర్యవంతులలో (శ్రేషుడ వైన ఓ దేవేంద్రా ! నేను తపస్సు చేయ 
(ప్రారంభించిన తరువాత వేయి సంవత్సరములు పూర్తి అగుటకు ఇంకను పది 
సంవత్సరములు ఉన్నవి. పది సంవత్సరముల తరువాత సోదరుని చూడగలవు. 


నీకు శుభ మగుగాక. 14 

మూ. తమహం త్వత్క తే పుత్ర సమాధా స్వే జయోత్సుకమ్‌, 
తైలోక్యవిజయం పుత్ర సహ భోక్ష (సి విజ్వరః. 15 
ప్ర. అ. పుత్ర-కుమారా ! తమ్‌=ఆతనిని త్వత్క లే=నీకొరకై, 


జయోత్సుకమ్‌=జయమునందు వేడుక _ కలవానినిగా, సమాధా్యే=చేయగలను. 
పుతా=కుమారా ! విజ్వర=దుఃఖము లేని వాడవై, |తైలోక్య విజయమ్‌ామూడు 
లోకముల విజయమును, సహ భోక్ష్యసి=కలిసి అనుభవింపగలవు. 


తా. కుమారా ! నీకొరకై ఆతని యందు జయాభిలాషను కలిగించెదను. 
నీవు అతనితో కలిపి, ఎట్టి బాధలును లేకు మూడు లోకములను జయించి 


ఆ విజయానందమును అనుభవింపగలవు. 15 
మూ. ఏవముక్త్వా దితిః శక్రం ప్రాప్తే మధ్యం దివాకరే, 
నిద్రయాపహృతా దేవీ పాదౌ కృత్వాథ శీర్షతః, 16 


ప్ర, అ. దితిః దేవీ=దితిదేవి, శక్రమ్‌=దేవేంద్రుని గూర్చి, ఏవమ్‌=ఈ 
విధముగా, ఉక్తాాపలికి, దివాక రే=సూర్యుడు, మధ్యమ్‌=ఆకాశ మధ్యమును, ప్రాస్తే= 
పొందినవా డగుచుండగా, అథాపిమ్మట, పాదౌ=పాదములను, శీర్షతః=శిరస్సు 
వెపు, కృత్వాచచేసి, (ఉంచి), న్నిద్రయా=నిద్రచేత, అపహృతా=అపహరింపబడినది. 

తా. దితిదేవి దేవేంద్రునితో ఇట్లు పలికి మధ్యాహ్నసమయమునందు, 
తల వైపు పాదము లుంచుకొని నిద్రాపరవశ ఆయెను. 


వి. ఎక్కువ నిద్ర రాగా ముందుకు వంగుటచే శిరస్సు పాదములకు 
తగిలి అపరిశుద్దురాలయ్యె నని కొందరు వ్యాఖ్యాతలును, శయ్యపై తలవైపు 
కాళ్లు పెట్టుకొని నిద్రించుటచే అట్లయ్యె నని కొందరును, మధ్యాహ్నసమయమున 
(వ్రతమును మరచి నిద్రించుటచే అట్లయ్యె నని కొందరును వ్యాఖ్యానించిరి. 16 
మూ. దృష్టా తామశుచిం శక్రః పాదతః కృతమూర్తజామ్‌, 
లు ఠా 
శిరఃస్తానే కృతౌ పాదౌ జహాస చ ముమోద చ. 17 


ప్ర అ. శక్రఃాదేవేంద్రుడు, పాదతః=పాదముల వైపు, కృతమూర్హ 


488 శ్రీమద్రామాయణము 


జామ్‌=ఉంచబడిన కేశములు గల, అశుచిమ్‌=అపవిత్రురా లైన, తామ్‌ =ఆమెను, 
దృష్ట్వా=చూచ్చి, శిరఃస్తానే=శిరస్సు ఉంచు స్థానమునందు, కృతౌ=ఉంచబడిన, 
పాదౌ=పాదములను, (చూచి), జహాన =నవ్వెను. ముమోద చైఆనందించెను 
కూడ. 


తా. శిరఃస్థానమునందు పాదము లుంచి, పాదములపై కేశములు 
పడునట్లు వంగి నిద్రించుచున్న అపరిశుద్దురా లగు ఆమెను చూచి, దేవేంద్రుడు 
ఆనందముతో నవ్వుకొనెను శ 17 


మూ. తస్యాః శరీరవివరం వివేశ చ పురందరః, 

గర్భం చ సప్తధా రామ బిభేద పరమాత్మ వాన్‌. 18 

ప్ర. అ. రామారామా | పురన్తరః=ఇంద్రుదు, తస్యాః౭ఆమెయొక్క, 
శరీరవివరమ్‌ =శరీరరంధ్రమును, వివేశ చెప్రవేశించెను. పరమ్‌=మిక్కిలి, ఆత్మ 
వాన్‌ =బుద్ధి గల (ధైర్యము గల) ఆతడు, గర్భమ్‌=గర్భమును, సప్తధా=ఏడు 
విధములుగా, బిభేద=భేదించెను. 

తా రామా! మిక్కిలి ధైర్యము గల ఆ ఇంద్రుడు ఆమె 
శరీరవివరమును ప్రవేశించి, గర్భమును ఏడు ముక్కలుగ ఖండించెను: 18 
మూ. భిద్యమావస్తతో గర్భో వజైణ శతపర్వణా, 

రురోద సుస్వరం రామ తతో దితిరబుధ్యత. 19 

ప్ర. అ. రామ=రామా ! తతఃాపిమ్మట, శతపర్వణా=నూరు అంచులు 
గల, వద్రేణ=వజముచేత, భిద్యమానః=ఖండింపబదుచున్న, గర్భః=గర్భము, సుస్వ 
రమ్‌=అధిక మైన స్వరము కలుగునట్లుగా, రురోద=ఏడ్ఫెను. తతః పిమ్మట, 
దెతి=దితి, అబుధ్యత=లేచెను. 


తా. రామా ! నూరంచులు గల వజముచే ఖండింపబడిన ఆ గర్భము 


బిగ్గరగా ఏడ్చెను. దితి మేల్కొనెను. 19 
మూ. మారుదో మా రుదశ్చేతి గర్భం శృక్రో౭_భ్యభాషత, 
బిభేద చ మహాతేజా రుదన్తమపీ వాసవః. 20 


ప. అ. మా రుదః=ఏడవకుము, మా రుదః=ఏడవకుము, ఇతి=లఅని, 
శక్రః =దేచేంద్రుడు, గర మ్‌=గర్భమును, అభ్యభాషత=పలి కెను, మహాతేజాః=గొప్ప 
తేజస్సు గల, వాసవాబేవేంద్రుడు, రుదన్తమ పి=ఏద్చుచున్నను, బిభేద చ=బేదించెను 
కూడ. 


తా. మహాతేజస్సు గల ఆ దేవేంద్రుడు ఏడ్చుచున్న ఆ గర్భమును 


బాలకాండము స,46 489 


“ఏడవకుము, ఏడవకుము” అని అనుచునే భేదించెను. 20 
మూ న హన్తవ్యో న హన్తవ్య ఇత్యేవం దితిరబ్రవీత్‌, 
నిష్పపాత తతః శక్రో మాతుర్వచనగౌరవాత్‌, 21 


ప్ర అ. దితి=దితి, న హన్తవ్యః న హన్తవ్యః=చంపదగదు చంపదగదు, 
ఇత్యేవమ్‌=అని, అబ్రవీత్‌ =పలి'౩ను. తతః=పిమ్మట, శృక్ర=దేవేంద్రుడు, మాతుః 
వచనగౌరవాత్‌ =తల్లియొక్క వచనమునందు గౌరవము వలన, నిష్పపాతాబైటకు 
వచ్చెను. 

శా. “చంపవద్దు చంపవద్దు” అని దితి పలుకగా, తల్లి మాటపై 
గౌరవముచే దేవేంద్రుడు బైటకు వచ్చెను. 2] 


మూ, ప్రాంజలిర్వజస హితో దితిం శక్రో౭_భ్యభాషత, 
అశుచిర్రేవి సుప్తాసి పాదయోః కృతమూర్తజా. 22 


ఆక 


ప్ర అ. వజ్రస హితః=వజ్రస హితు డైన, శక్రః౭ఇంద్రుడు, (పొంజరలిః= 
దోలిసి ఒగ్గినవాడై, దితిమ్‌=దితిని గూర్చి, అభ్యభాషత=పలికెను. దేవి=ఓ 
దేవీ! పాదయోః=పాదముల పై, కృతమూర్రజా=ఉంచబడిన కేశములు కలదానవై, 
అశుచిః=అపవిత్రురాలవై, సుప్తా అసి=న్నిద్ర పోతివి. 


తా. వజ్రమును ధరించిన ఇంద్రుడు దితితో ఇట్లు పలికెను. “ఓ దేవీ! 
నీవు కేశములు పాదములకు _తగులునట్లుగా పరుండి నిద్రించితివి.” 22 


మూ. తదన్రరమహం లబ్బ్వా శక్రహన్తారమాహవే, 

అభిదం సప్తధా దేవి తన్మే త్వం క్షన్తుమర్గన. 

ఇత్యార్డే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాత్డే 
షచ్చత్వారింశః పర్గః, 

ప్ర. అ. అహమ్‌=నేను, తత్‌=ఆ, అన్తరమ్‌=అవకాశమును, లబ్ద్వా=పాొంది, 
ఆహవేయుద్ధమునందు, శక్రహన్హారమ్‌=ఇంద్రుని చంపనున్న వానిని, సప్తధా=ఏదు 
ఖండములుగా, అభిదమ్‌=భేదించితిని. దేవి=ఓ దేవీ ! మే=నాయొక్క, తల్‌=ఆ 
కార్యమును, త్వమ్‌=నీవు, క్షన్తుమ్‌=క్షమించుటకు, అర్హ సి=తగియున్నావు. 

తా. ఆ అవకాశమును చూచుకొని నేను, యుద్దములో నన్ను 
సంహరింపనున్న ఆ పీల్లవానిని ఏడు ముక్కలుగా ఖండించితిని. ఇందులకు 
నన్ను క్షమింపుము. 23 


“బాలానన్తిని” యను ఢ్రీమదామాయణాంధవ్యాఖ్యానమునందు బాలకాండములో 
నలభైఆరవ నర్గ నమాప్తము. 


అథ సప్తచత్యారింశః సర్గః 


[ఆ విధముగ ఖండింపబడిన తన గర్భస్థశిశువును ఏడుగురు మరుత్తులుగ 
చేన్‌ స్వర్గమునందు ర్త్‌ంపు మని దితి ఇంద్రుని కోరగా అతడు అందులకు 
అంగీకరించుట. ఆ దితి తపన్సు చేసీన వనమునందే ఇక్షాకుకుమారుడైన 
విశాలుడు విశాల అను నగరిని నిర్మి ంచుట. ఆ కొలమునందు అక్కడ రాజుగా 
నున్న సుమతి విశ్వామిత్రుని పూజించుట.] 
మూ. సప్తధా తు కృతే గర్భే దితిః పరమదుఃఖితా, 

సహస్రాక్షం దురాధర్షం వాక్యం సామనయా౭_బ్రవీత్‌. 

లి యె 

ప్ర అ. గర్భే=గర్భము, సప్తధా=ఏడు ముక్కలుగా, కృతే=చేయబడిన 
దగుచుండగా, దితిః=దితి, దుఃఖితా=మిక్కిరి దుఃఖించినదై, దురాధర్షమ్‌=ఎదిరింప 
శక్యముకాని, సహస్రాక్షమ్‌దేవేంద్రుని గూర్చి, సానునయా=అనునయముతో 
కూడినదై, వాక్యమ్‌ =వాక్యమును, అబ్రవీత్‌ =పలికెను. 

తా. ఈ విధముగ గర్భము ఏడు ముక్కలుగ ఖండింపబడినందులకు 


దుఃఖించుచు దితి, ఎదిరింప శక్యము కానివా డైన దేవేంద్రునితో అనునయ 
పూర్వకముగా ఇట్లు పలికెను. I 


మూ. మమాపరాధాద్గర్భోఒయం సప్తధా విఫరీకృతః, 
నాపరాధో౭_స్తి దేవేశ తవాత్ర బలసూదన, 2 
ప్ర అ. బలసూదనాబలాసురుని సంహరించిన, దేవేశ=దేవేంద్రా ! 
మమ=నాయొక్క, అపరాధాత్‌ =అపరాధమువలన, అయమ్‌=ఈ, గర్భః=గర్భము, 


సప్తధా=ఏడు భాగములుగా, విఫలీకృతఃావ్యర్థము చేయబడినది. అత్ర=ఈ 
విషయమున, తవానీయొక్క, అపరాధః=అపరాధము, నాస్తి=లేదు. 


తా. బలాసురుని సంహరించిన ఓ దేవేందా ! నా అపరాధముచేతనే 
నా గర్భము ఏడు ముక్కలు చేయబడి వ్యర్థ మైనది. ఇందులో నీ అపరాధము 
లేదు. 2 


మూ. ప్రియం తు కర్తుమిచ్చామి మమ గర్భవిపర్యయే, 
మరుతాం సప్త సప్తానాం ప్టానపాలా భవన్తి సమే. 3 


అ 


బాలకాండము ప.47 491 


ప్ర. అ. గర్భ విపర్యయే=గర్భమునకు కలిగిన ఈ ఆపద విషయమున, 
మమానాకు, |పీయమ్‌=౫పియము, కర్తుమ్‌=చేయుటకు, ఇచ్చామి=కోరుచున్నాను. 
ఇమే=ఈ, సప్తైఏడు ఖండములు, సప్తానామ్‌=ఏడుగు రన, మరుతామ్‌=మ 
రుత్తుల, స్థానపాలాః=స్థానపాలకులుగా, భవన్తు =అగుగాక, 


తా. గర్భము విషయమున అనుకున్న దానికి వ్యతిరేకముగ జరిగినది. 
అందుచే నీవు నాకొక (పియమును చేయవలె నని కోరుచున్నాను. ఈ గర్భ 
ఖండములు ఏడును ఏడు మారుతస్థానములకు పాలకు లగు గాక. 


వి. అంతరిక్షమునందు ఆవహ-ప్రవహ-సంవహ-ఉద్వహ-వివహ-పరివహ- 
వరావహము లనే ఏడు వాతస్కంధములున్న వనియు అవి నక్షత్ర మండలాదులకు 
ఆధారములై ఉన్న వనియు పౌరాణిక సంప్రదాయము. 3 


మూ. వాతస్కంధా ఇమే సప్త చరన్తు దివి పుత్రక, 
మారుతా ఇతి విఖ్యాతా దివ్యరూపా మమాత్మజా:. 4 


ప్ర. అ. పుత్రకకుమారుడా ! సప్త=ఏడుగు రైన, ఇమే=-ఈ, మమ= 
నాయొక్క, ఆత్మ జాః=కుమారులు, దివ్యరూపాః=దివ్య రూపములు కలవారై, 
వాతస్కంధాః=వాతస్కంధములకు అధిష్టానదేవతలై, మారుతాః ఇతి=మారుతులు 
అని, విఖ్యాతాః=ప్రసిద్దులై, దివీ= అంతరిక్షమునందు, చరన్తు=సంచరింతురుగాక, 


తా. కుమారా ! నా ఏడుగురు కుమారులును దివ్యరూపములు ధరించి, 
వాతస)ంధములకు అధిషానదేవతలె, మారుతు లను పేరుతో అంతరిక్షము 
గా అ a యి 


నందు సంచరించెదరు గాక. 4 
మూ. (బ్రహ్మలోకం చరత్వేక ఇన్తులోకం తథాపరః, 
దివి వాయురితి భ్యాతాప్తతీయో౭_ పీ మహాయశాః. 5 


ప్ర అ ఏకః=ఒకడు, (బహ్మలోకమ్‌=బహ్మ లోకమును (నందు), 
చరతు=సంచరించుగాక.  తథా=అౌ్లే, అపరః=మరియొకడు, ఇన్హ్రాలోకమ్‌=ఇం 
(దలోకమునందును, మహాయశాః=గొప్పకీర్తి గల, తృతీయో౭_ పి=మూడవవాడు 
కూడ, వాయురితి=వాయువు అని, ఖ్యాతః=ప్ర సిద్దుడై, దివి=అంతరిక్షమునందు, 
తిరుగుగాక. 

తా. వీరిలో ఒకడు (బహ్మలోకమునందును, ఒకడు ఇంద్రలోకము 
నందును, మహాకీర్తిశాలి యగు మూడవవాడు వాయు వను పేరుతో అంతరిక్షము 
నందును సంచరించుగాక. ర్‌ 


మూ. చత్వారస్తు సుర శ్రేష్ట దిశో వై తవ శాసనాత్‌, 
పంచరిష్యన్తి భద్రం తే దేవభూతా మమౌత్మజాః, 6 


492 శ్రీమద్రామాయణము 


ప్ర. అ. సుర శ్రేష్ట= దేవతలలో (శేషృడ వైన ఇంద్రా | చత్వారః=నలుగురు, 
మమ ఆత్మజాః=నా కుమారులు, తవ=నీయొక్క, శాసనాత్‌ =ఆజ్ఞవలన, 
దేవభూతాః=దేవతలుగా అయి, దిశ=దిక్కులను, సంచరిష్యన్తి=సంచరింపగలరు. 
తా, ఓ దేవేంద్రా ! మిగిలిన నా నలుగురు కుమారులు నీ ఆజ్ఞ 
ప్రకారము దేవతలై, నాలుగు దిక్కులందును సంచరింతురు గాక, 6 


మూ. త్వత్కృతేనైవ నామ్నా చ మారుతా ఇతి విశ్రుతాః. 


ప్ర. అ. త్వత్క ఎలేవెవెనీచేతనే చేయబడిన, నామ్నా= పేరుతో, మారుతాః 
ఇతి=మారుతులు అని, విశుతాఃప్ర సిద్ధి పొందినవా రగుదురు గాక. 


తా. నీవు ఖండించుచున్నప్పుడు వీళ్లు ఏడ్చుచుండగా 'మా రుద 
(ఏడ్వకుము) అని నీవు అని ఉంటివి. లందుచే' అడే పేరుతో వీరు “మారుతి 
అని ప్రసిద్ధి చెందగలరు. 
మూ, తస్యాస్తద్వచనం (శుత్వా సహఫ్రాక్షః పురన్తరః, 

ఉవాచ ప్రాంజలిర్వాక్యం దితిం బలనిషూదనః. 7 

ప్ర అ. సహగస్రాక్షః=వేయి నేత్రములు గలవాడును, బలనిషూదనః=బలా 
సురుని సంహరించినవాడును అగు, పురన్తరఃాదేవేందుడు, తస్యాః=ఆమెయొక్క, 

ప్‌ (6 గ్రా 

తత్‌=ఆ, వచనమ్‌ =వాక్యమును, (శుత్వా=విని, (ప్రాష్టులిః=కట్టబడిన దోసిలి 
కలవాడై, దితిమ్‌=దితిదేవిని గూర్చి, వాక్యమ్‌ =వాక్యమును, ఉవాచాపలికెను. 

తా. బలాసురసంహారియు, సహస్రాక్షుడును అగు దేవేంద్రుడు ఆ దితి 


వాక్యములు విని, దోసిలి ఒగ్గి సమస్కరించుచు ఇట్లనెను. 7 
మూ. సర్వమేతద్యథోక్తం తే భవిష్యతి న సంశయః, 
విచరిష్యన్తి భద్రం తే దేవభూతాస్తవాత్మజా:. 8 


ప్ర. అ. తే=నీకు (నీచేత), యథా=ఏ విధముగా, ఉక్తమ్‌=చెప్పబడినదో, 
ఏతత్‌ =ఇది, సర్వమ్‌=అంతయు, భవిష్యతి=కాగలదు. సంశయః=సంశయము, 
న=లేదు. తవానీయొక్క, ఆత్మజాః=కుమారులు, దేవభూతాః=దేవతలై, విచరి 
ష్యన్తి=సంచరించగలరు. తే=నీకు, భద్రమ్‌-మంగళము అగు గాక, 


తా. అంతయు నీవు చెప్పిన విధముననే జరుగగలదు. సంశయము 
లేదు. నీ కుమారులు దేవతలై సంచరించగలరు. నీకు క్షేమ మగుగాక. 8 
మూ. ఏవం తౌ నిశ్చయం కృత్వా మాతాపుత్రౌ తపోవనే, 
జగ్న్మతు స్త్రీదెవం రామ కృతార్గావితి నః (శ్రుతమ్‌. 9 
యా 


బాలకాండము స.47 493 


ప్ర అ. రామాశ్రీరామా ! తౌ=ఆ, మాతాపుత్రౌ=తల్లియు కుమా 
రుడును, తపోవనమునందు, ఏవమ్‌=ఈ విధముగా, నిశ్చయమ్‌=నిశ్చయమును, 
కృత్వా= =చేసి, కృతార్గౌ=కృతార్దులై, దివమ్‌=స్వర్గమును గూర్చి, జగ్మతుః=వెళ్లిరి. 
ఇతి=ఈ విధముగ, నః=మాకు ఏ (మాచేత) (శుతమ్‌=వినబడినది. 


తా. శ్రీరామా ! ఆ తల్లియు కుమారుడును, తపోవనమునందు ఈ 
విధముగ నిశ్చయము చేసి, కృతార్జులై, స్వర్గమునకు వెళ్లి రని విని యున్నాము. 
9 
మూ ఏష దేశస్స కాకుత్హ J మహేంద్రాధ్యు షితః పురా, 

దితిం యత్ర తపః సిద్దామేవం పరిచచార సః. 10 

ప్ర. అ. కాకు as | ఏషః=ఇది, పురా=పూర్వము, 
మ హేన్హొధ్యుషితః=మ పే హీంద్రునిచే అధి ష్టింపబడిన (మహే బాంద్రుడు నివసించిను, 
నః=ఆ, దేశః=దేశము. యత్ర=ఎచట, సః=అతడు, తపఃసిద్దామ్‌= తపస్సునందు 
ప్రసిద్దురా లగు, దితిమ్‌=దితిని, ఏవమ్‌=ఈ విధముగా, ఉపచచార=ఉపచరించెనో. 

తా. రామా ! పూర్వము మహేంద్రుడు నివసించిన ఆ దేశ 
మిదియే. ఇచటనే దితి తపస్సు చేయుచుండగా అతడు ఆమెకు ఉపచారములు 
చేసెను. 10 
మూ. ఇక్ష్యాకోస్తు నరవ్యాఘ్ర పుత్రః పరమధార్శ్మికః, 1 

అలంబుసాయాముత్సన్నో విశాల ఇతి విశ్రుతః, 

తేన చాసీదిహ స్థానే విశాలేతి పురీ కృతా. 12 

ప్ర. అ. నరవ్యాఘ=పురుషశేష్ణడ వైన శ్రీరామా ! ఇక్ష్వాకోఇక్షాకువు 
నకు, అలంబుసాయామ్‌ =అలంబుసయందు, పరమధార్శ్మికః=ఎక్కువ ధార్మికుడును, 
విశాల ఇతి=విశాలు డని, విశ్రుతః= ప్రసిద్ధి పొందిన వాడును అగు, పుత్రః= పు 
త్రుడు, ఉత్పన్నః=పుట్టినాడు. తేనా ఆతస్‌చేత, ఇహ=ఈ, స్టానే= స్థానమునందు, 
విశాలేతి=విశాల అను, పురీ=పట్టణము, కృతా= =చేయబడినది, ఈష ఆమెను. 

తా. రామా ! ఇక్షాకునకు అలంబుసయందు జనించిన విశాలు డనే 


పరమధార్మికు డైన కుమారుడు, ఈ (ప్రదేశమునందు విశాల అను పురిని 
నిర్మించెను. 1, 2 


మూ. విశాలస్య సుతో రామ హేమచన్ల మహాబలః, 
సుచంద్ర ఇతి విఖ్యాతః హేమచంద్రాదనన్తరః. 13 


ప్ర. అ. రామ=రామా ! మహాబలః=మహాబలశాలి యగు, హేమచన్హ్రః= 


494 శ్రీమద్రామాయణము 


హేమచంద్రుడు, విశాలస్య=విశాలునియొక్క, సుతః=కుమారుడు. హేమచన్హాత్‌= 
హేమచంద్రునికంట, అనన్తరః=తరువాతివాడు, సుచన్హా ఇతి=సుచంద్రు ' డని, 
విఖ్యాతః=ప్ర సిద్దుడు. 


తా. రామా ! మహాబలశారి యగు హేమచంద్రుడు విశాలుని 
కుమారుడు. హేమచంద్రుని తరువాత (అతని కుమారుడు), సుచంద్రు డని 
ప్రసిద్ది చెందెను. 13 


మూ. సుచంద్రతనయో రామ థూ(మాశ్వ ఇతి విశ్రుతః, 
ధూమ్రాశ్యతనయశ్సా పీ సృంజయః సమపద్యత, 14 
ప్ర. అ. రామారామా ! సుచన్హ్రతనయఃాసుచంద్రుని కుమారుడు, 
ధూమాశ్వ ఇతి=-ధూమాశ్వు డని, విశ్రుతఃహప్ర సిద్ధి పొందెను. సృష్టాయః= 
సృంజయు డనడు వాడు, ధూ మాశ్వతనయః=ధూ[మ్రాశ్వుని కుమారుడుగా, 
సమపద్యత=జనించెను. 
తా రామా! సుచందుని కుమారుడు ధూమాశ్వుడు. అతని 
కుమారుడు సృంజయుడు. 14 


మూ. సృజ్యయస్య సుతః (శ్రీమాన్‌ సహదేవః ప్రతాపవాన్‌, 

కుశాశ్వః సహదేవస్య పుత్రః పరమధార్శ్మికః, 15 

ప్ర. అ. శ్రీమాన్‌=శ్రీమంతుడును, (ప్రతాపవాన్‌ =ప్రతాపవంతుడును 
ఆగు, సహదేవః=సహదేవుడు, సృజ్ఞ్యయస్య=సృంజయునియొక్క, సుతః=కుమారుడు. 
పరమధార్శ్మికః=గొప్ప ధర్మాత్ము డైన, కుశాశ్వః=కుశాశ్వుడు, సహదేవస్య=సహదే 
వునియొక్క, పుత్రః=కుమారుడు. 

తా. శ్రీమంతుడు, ప్రతాపవంతుడు అయిన సహదేవుడు సృంజయుని 
కుమారుడు, పరమధార్శ్మికు డైన కుశాశ్వుడు సహదేవుని కుమారుడు. 15 
మూ. కుశాశ్వస్య మహాతేజా సోమదత్తః (ప్రతాపవాన్‌, 

పోమదత్తస్య పుత్రస్తు కాకుత్హ్స ఇతి విశ్రుతః. 16 

ప్ర అ మహాతేజాః=గొప్ప తేజస్సు కలవాడును, ప్రతాపవాన్‌ =ప్ర 
తాపవంతుడును అగు, సోమదత్తః=సోమదత్తుడు, కుశాశ్వస్య=కుశాశ్వునియొక్క, 
(కుమారుడు). సోమదత్తస్య=సోమదత్తునియొక్క, పుత్ర=పుత్రుడు, కాకుత్హ్రః 
ఇతి=కాకుత్తు ఎ డని, విశ్రుతః=ప్ర సిద్ధుడు. 

తా. కుశాశ్వునకు మహాతేజఃశాలియు, ప్రతాపవంతుడును అగు 
సోమదత్తుడును, సోమదత్తునకు కాకుత్తుడును పుత్రులుగా జనించిరి. 16 


బాలకాండము ప.47 495 


మూ. తస్య పుత్రో మహాతేజా; సమ్రత్యేష పురీమిమామ్‌, 

ఆవసత్యమరప్రఖ్యః సుమతిర్నామ దుర్హయః. 17 

ప్ర. అ. సంప్రతి=ఇపుడు, ఇమామ్‌=ఈ, పురీమ్‌=-పటణమును (నందు), 
తస్య=ఆ ఇక్షాకువుయొక్క,  పుత్రః=పుత్రుడును, మహాతేజాఃాగొప్ప తేజస్సు 
కలవాడును, అమర ప్రఖ్యః= దేవతలతో సమానుడును, దుర్రయః=జయింప శక్యము 
కొనివాడును అగు, సుమతిర్నామాసుమతి అనునతడు, ఆవసతి=నివ సించుచున్నాడు. 

తా. గొప్ప తేజస్సు కలవాడును, దేవతాసమానుడును, జయింప శక్యము 
కానివాడును అగు, ఇక్ష్యాకుకుమారు డగు సుమతి, ఇపుడు ఈ నగరమును 
పాలించుచున్నాడు. 17 
మూ. ఇక్వాకోస్తు ప్రసాదేన సర్వే వైశాలికా నృపాః, 

దీర్దాయుషో మహాత్మానో వీర్యవన్తస్సుధార్మికాః. 18 

ప్ర అ ఇక్షాకోః=ఇక్ర్యాకువుయొక్క, ప్రసాదేన=అనుగ్రహముచేత, 
చైశాలికాః=విశాలానగరమునకు సంబంధించిన, నృపాః=రాజులు, సర్వే=అం 
దరును, దీర్దాయుషఃాదీర్దాయుర్దాయము కలవారు, మహాత్మానః౭-మహాత్ములు, 
వీర్యవన్తః=పరాక్రమము , కలవారు, సుధార్మికాఃాబాగుగా ధార్మికులు. 

తా. విశాలానగరరాజు లందరును, ఇక్ష్యాకుప్రభావముచేత, దీర్దాయుర్ద్హాయ 
వంతులై, మహాత్ముల, వీర్యవంతులై, ధార్మికులై ఒప్పుచుందురు. 18 
మూ. ఇహాద్య రజనీం రామ సుఖం వత్స్యామహే వయమ్‌, 

శః ప్రభాతే నరశ్రేష్ట జనకం (ద్రష్టుమర్ల సి. 19 

ప్ర. అ. రామైరామా ! అద్య=నేడు రజనీమ్‌=రాత్రి, వయమ్‌=మనము, 
ఇహ=ఇచటనే, సుఖమ్‌=సుఖముగా, రాతకు నర శ్రేష్ట=ఓ 
నర శేష్ణడా | శ్వఃారేపు, ప్రభాతే=ప్రాతకాలమున, _జనకమ్‌=జనకుని, 
(దష్ట్రమ్‌=చూచుటకు, అర్లసి=తగి ఉన్నావు. 

తా, రామా ! ఈ రాత్రి మనము ఇచటనే సుఖముగ నివసించెదము. 


రేపు ఉదయమున జనకమహారాజును చూచెదము. 19 
మూ. సుమతిస్తు మహాతేజా విశ్యామిత్రముపాగతమ్‌, 
శ్రుత్వా నరవరశ్రేష్టః ప్రత్యుద్గచ్చన్మ హాయశా:. 20 


ప్ర అ. మహాతేజాః=గొప్ప తేజస్సు కలవాడును, మహాయశాః=గొప్పు 
యశస్సు కలవాడును, నరవర(శ్రేష్టః=నరవరులలో (శ్రేష్టుడును అగు, సుమ 
తిస్తు=సుమతి యైతే, విశ్వామిత్రమ్‌=విశ్వామిత్రుని, ఉపాగతమ్‌=వచ్చినవానినిగా, 


496 శ్రీమద్రామాయణము 
(శుత్వా౭విని, ప్రత్యుద్గచ్చత్‌ =ఎదురుగా వెళ్లెను. 

తా. మహాతేజుడు, మహాయశుడు, నరవరశ్రేష్టుడు అగు సుమతి 
విశ్వామిత్రుడు వచ్చిన వార్త విని, స్వాగతము చెప్పుటకై ఎదురుగా వెళ్లెను. 20 
మూ. పూజాం చ పరమాం కృత్వా సోపాధ్యాయః సబాన్హవః, 

ప్రాజ్ఞరిః కుశలం పృష్ట 5 విశ్యామిత్రమథాబ్రవీత్‌. 21 

ప్ర. అ. సోపాధ్యాయః=పురో హితునితో కూడినవాడును, సబాన్హవః=బంధు 
సమేతుడును అగు ఆ సుమతి, వరమామ్‌= =గొప్ప, పూజామ్‌=పూజను, కృేత్వా=చేసి, 
ger =కట్టబడిన దోసిలి కలవాడై, కుశలమాకుశలమును, షృష్టా గ్లడిగి, 
అథ= పిమ్మట, విశ్వామిత్రమ్‌= విశ్వామిత్రుని గూర్చి, అబవీత్‌ = =పలివె 

తా. బంధుపురోహితాది సమేతు డైన ఆ సుమతి విశ్వామిత్రుని 
అధికముగ పూజించి, అంజలి ఘటించి, కుశలప్రశ్నపూర్వకముగ ఇట్లు పలికెను.21 
మూ. ధన్యోస్మ నుగృ హీతో౭_ స్మి యస్య మే విషయం మునిః; 

సంప్రాప్తో దర్శనం చైవ నాస్తి ధన్యతరో మమ. 22 

ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకొత్డే 
పప్తచత్వారింశః సర్గః. 

ప్ర. అ. యస్య=ఏ, మే=నాయొక్క, విషయమ్‌=దేశమును, మునిః=ముని 
(నీవు), 'సంప్రాప్తః=వచ్చినావో, దర్శనం చైవ=దర్శనము కూడ (ఇచ్చినావో), అట్టి 
నేను, ధన్యః=ధన్యుడను, అస్మి=అయి ఉన్నాను. అనుగృహీతఈః=అను[గ్రహింపబడిన 
వాడను, అస్మి=అయి ఉన్నాను. మమానాకంట, ధన్యతరః=ఎక్కువ ధన్యుడు, 
నాస్తి=లేడు. 

తా. నీవు మా దేశమునకు వచ్చి దర్శనమిచ్చినందులకు నేను చాల 
ధన్యుడ నైతిని, అను[గ్రహింపబడినవాడ నైతిని. నన్ను మించిన ధన్యాత్ము 
డెవ్వడును లేడు. 22 


“బాలానందినిోయను శ్రుమదామాయణాంధవ్వాఖ్యానమునందు, బాలకాండలో 
నలభ్రైపీడవ సర్గ సమాప్తము. 


అథ అష్షచత్వారింశః సర్గః 


[ఆ రాజు సత్కారముల నందికొని రామలక్ష్మణాదినమితు. డగు విశ్వా 
మిత్రుడు ఆ ర్యాతి ఆచట ఆగి మరునాడు మిథిలానగరిని సమీ వీంచుట, ఆచట 
ఉన్న జనశూన్య మైన ఆశ్రమమును గూర్చి రాముడు (పళ్చించగా విశ్వామిత్రుడు 
గౌతముని భార్భయైన అహల్యకు శావము ప్రాప్తీంచిన వృత్తాంతము చెప్పుట.] 
మూ. పృష్ట్వా తు కుశలం తత్ర పరస్పరసమాగమే, 

కథాన్తే సుమతిర్వాక్యం వ్యాజహార మహామునిమ్‌. 1 

ప్ర. అ. తత్రడఅచట, పరస్పరసమాగమే=పరస్పరముతో (ఒండొరులతో) 
సమాగమమునందు, సుమతిః=సుమతి, కుశలమ్‌= క్షేమమును, పృష్టాా=అడిగి, 
కథాన్తేకథాంతమునందు, మహామునిమ్‌=మహామునిని గూర్చి, - వాక్యమ్‌=వాక్య 
మును, వ్యాజహారాపలికెను. 

తా. అచట వారు పరస్పరము కలిసి నపుడు సుమతి క్షేమసమాచార 
ములను అడిగి, కొంత సంభాషణము జరిగిన పిమ్మట మహామునితో ఇట్టు 
పలికెను. 1 
మూ. ఇమౌ కుమారౌ భద్రం తే దేవతుల్యపరాక్రమౌ, 

గజసింహగతీ వీరౌ శార్జూలవృషభోపమౌ. 2 

తీ 
మూ. పద్మపత్రవిశాలాక్షా ఖడ్గతూణీధనుర్తరౌ, 

అశ్వినావివ రూపేణ సముపస్టితయౌవనా. 3 
మూ.  యదృచ్చయైవ గాం ప్రాప్తా దేవలోకాదివామరౌ, 

ఆ అ & ఆఅ 

కథం పద్భ్యామిహ ప్రాప్తా కిమర్టం కస్య వా మునే. 4 

ప్ర అ. మునే=విశ్వామి తమహామునీ ! తే=నీకు, భద్రమ్‌=మంగళము 
అగు గాక, దేవతుల్య పరాక్రమౌ౭దేవత్తలతో సమాన మైన పరాక్ర 
మము కలవారును, గజసింహగతీ=గజ సింహములవంటీ గమనము కలవారును, 
వీరౌ=వీరులును, శార్జూలవృషభోపమౌ =శార్జూలవృషభముల వలె ఉన్నవారును, పద్మ 


షత్రవిశాలాక్షా=తామరపూవుల రేకుల వలె విశాల మైన నేత్రములు కలవారును, 
ఖడ్గతూణీధనుర్హరౌ=ఖడ్గములను, అంబులపొదులను, ధనస్సులను ధరించినవా 


498 శ్రీమద్రామాయణము 


రును, రూపేణ=రూపముచేత, అశ్వినావివ=అశ్వినీదేవతల వలె ఉన్నవారును, 
సముపస్థితయౌవనౌ=సమీ పించిన యౌవనము కలవారును, దేవలోకాత్‌ =దేవలోక 
మునుండి, యదృచ్చయైవ=ఇచ్చానుసారముగనే, గామ్‌=భూమిని, |ప్రాప్తౌ-పాందిన, 
అమరావివ=దేవతల వలె ఉన్న, ఇమౌ=ఈ, కుమారౌ=కుమారులు, ఇహ=ఇచటికి, 
పద్భ్యామ్‌=పాదముల చేతనే (నడిచి), కథమ్‌=ఎట్టు, కిమర్ధమ్‌=ఎందుకు, 
అనుప్రాప్తావచ్చినారు ? కస్య వా=ఎవనికి సంబంధించినవారు 


తా. ఓ మునీ! నీకు క్షేమ మగు గాక. ఈ కుమారు లిరువురును, 
దేవతలతో సమాన మైన పరాక్రమము కలవారుగా కనబడుచున్నారు. ఏనుగ 
వలె, సింహము వలె నడచుచున్నారు. వీరులు. శార్దూలము వలెను, వృషభము 
వలెను ఉన్నారు. వీరి నేత్రములు పద్మపత్రముల వలె విశాలముగ నున్నవి. 
ఖడ్గములను, అంబులపొదులను, ధనస్సులను ధరించి ఉన్నారు. యౌవనము 
ప్రారంభ మగుచున్నది. సౌందర్యమున శి నీదేవతలను పోలి యున్నారు. 
స్వేచ్చగా దేవలోకమునుండి భూలోకమునకు దిగి వచ్చిన అశ్వినీదేవతల వలె 
ఉన్నారు. వీరు ఎవరి కుమారులు ? కాలి నడకతో ఇచటకు ఎట్లు వచ్చినారు? 


ఎందుకు వచ్చినారు ? 2-4 
మూ. భూషయన్లావిమం దేశం చన్త్రసూర్యావివామృరమ్‌, 
పరస్పరస్య సదృశౌ ప్రమాణేజ్లితచే ష్తితైః. 5 
కిమర్థం చ మునిశ్రేష్ట సంప్రాప్తా దుర్గమే పథి, 
వరాయుధధరౌ వీరౌ శ్రోతుమిచ్చామి తత్త్వతః. 6 
ప్ర. అ. మునిశ్రేష్ట=ఓ మున్నిశ్రేష్ణుడా ! _ ప్రమాణేజ్షితచేష్టితైః= 


ప్రమాణముచేతను, భావములచేతను, చేష్టలచేతను, పరస్పరస్య=ఒండొరులకు, 
సదృశౌ౭సమానులును, చన్హ్రాసూర్యా=చంద్రసూర్యులు, అమ్బరమివ=ఆకాశమును 
వలె, ఇమామ్‌=ఈ, దేశమ్‌=దేశమును, భూషయనౌ=అలంకరించు చున్నవారును, 
వరాయుధధరౌ=శ్రేష్టము లైన ఆయుధములను ధరించిన వారును అగు, వీరౌ=ఈ 
వీరులు, దుర్గమే=నడవ శక్యము కాని, పథి=మార్గమునందు, కిమర్హమ్‌=ఎందుని 
మిత్తమై, సంప్రాప్తా=వచ్చినారు ? తత్త ్రతః౭యథార్థముగా, గోతుమీ=వినుటకు, 
ఇచ్చామి=కోరుచున్నాను. : 


తా. ముని శ్రేష్యా ! వీరి ప్రమాణములు, భావములు, చేష్టలు ఒకే 
విధముగ నున్నవి. చంద్రసూర్యులు ఆకాశమును అలంకరించి నట్టు ఈ 
ప్రదేశమును అలంకరించుచున్నారు. (శ్రేష్టము లైన ఆయుధములు ధరించిన ఈ 
వీరులు, దుర్గమ మైన మార్గమునందు ప్రయాణము చేసి ఎందుకు వచ్చినారు? 
పూర్తిగ విన గోరుచున్నాను. 5, 6 


బాలకాండము ప.48 499 


మూ. తస్య తద్వచనం శ్రుత్వా యథావృత్తం న్యవేదయత్‌, 

సిద్దాశ్రమనివాసం చ రాక్షసానాం వధం తథా. 7 

ప్ర. అ. తస్య=అతనియొక్క, తత్‌ వచనమ్‌=ఆ వాక్యమును, (శుత్వాావిని, 
సిద్దా శ్రమనివాసం =సిద్దాశ్రమమునందు నివాసమును, తథా=మరియు, రాక్ష 
సానామ్‌=రాక్షసులయొక్క, వధమ్‌=వధను, యథావృత్తమ్‌=జరిగినది జరిగినట్లుగా, 
న్యవేదయత్‌ =తెలి పెను. 

తా. విశ్వామిత్రుడు అతని మాటలు విని, సిద్ధశమనివాసము, రాక్షస 
వధము మొద లైన వృత్తాంతమును జరిగినది జరిగినట్లుగా తెలిపెను. 7 
మూ, విశ్యామిత్రవచః శ్రుత్వా రాజా పరమహర్షితః, 

అతిథీ పరమౌ ప్రాప్తా పుత్రా దశరథస్య తౌ, 8 

పూజయామాస విధివత్సత్కారార్హా మహాబలౌ. 

ప్ర అ. రాజాారాజైన సుమతి, విశ్వామి (త్రవచావిశ్వామి! & తుని వాక్య 
మును, Kk శుత్వాావిని, పరమహర్షితః= =మిక్కిలి సంతసించిన వాడ, పరమౌ= = శేష 
లైన, అతిథీ=అతిథులుగో ప్రోహీ= వచ్చినవారును, సత్కారార్హౌ= సత్కారమునకు 
తగినవారును, మహాబలౌ= =గొప్పు బలము కల వారును అగు, తౌ=ఆ, దశరథస్య 
పుత్రౌ=దశరథసుతులను, విధివత్‌ =యథాశా స్త్రముగా, పూజయామాస=పూజించెను. 

తా. సుమతి విశ్వామిత్రుని మాటలు విని చాల సంతోషించి, గొప్ప 
బలము కలవారును, సత్కారము చేయదగినవారును, ఉత్తమాతిథులుగా వచ్చిన 
వారును అగు ఆ దశరథకుమారులను యథావిధిగా పూజించెను. 8 


మూ. తతః పరమసత్కారం సుమతేః ప్రాప్య రాఘవౌ, 9 

ఉష్య తత్ర విశామేకాం జగ్మతుర్మిథిలాం తతః. 

ప్ర అ. రాఘవౌ=రామలక్ష్మణులు, తతః=ఆ, సుమతేః=సుమతి నుండి, 
పరమసత్కారమ్‌=గొప్ప సత్కారమును, ప్రాప్య=పొంది, తత్ర=అచట, ఏకామ్‌= 
ఒక, నిశామ్‌=రాత్రి, ఉష్య=ఉండి, తతః=పిమ్మట, మిథిలామ్‌=మిథిలమ గూర్చి, 
జగ్మతుః= వెళ్లిరి. 

తా. రామలక్ష్మణులు ఆ సుమతి చేసిన సత్కారము లందికొని, ఒక 
రాత్రి అచట నివసించి, పిమ్మట మిథిలకు వెళ్లిరి, 9 
మూ. తాం దృష్ట్వా మునయః సర్వే జనకస్య పురీం శుభామ్‌, 10 

పాధు పాధ్వితి శంసన్హో మిథిలాం సమపూజయన్‌. 


ప్ర అ. సర్వే=సమస్త మైన, మునయః=మునులు,. జనకస్య=జనక 


500 శ్రీమద్రామాయణము 


మహారాజు యొక్క, తామ్‌=ఆ, శుభామ్‌=శుభ మైన, పురీమ్‌-పట్టణమును, దృష్టా = 
చూచి, సాధు సాధు ఇతి=బాగున్నది బాగున్నది అని, శంసన్తఃప్రశంసించుచు, 
మిథిలామ్‌=ఆ మిథిలను, సమపూజయన్‌ =పూజించిరి. 


తా. విశ్యామిత్రాది మును లందరును శుభ మైన ఆ జనకరాజపురిని 
చూచి బాగున్నది, బాగున్నది అని మెచ్చుకొనుచు ఆ మిథిలను పూజించిరి. 10 


మూ. మిథిలోపవనే శూన్యమాశమం దృశ్య రాఘవః, 1 
పురాణం నిర్హనం రమ్యం పప్రచ్చ మునిపుజ్ఞవమ్‌. 


ప్ర. అ. రాఘవఃరాముడు, మిథిలోపవనే=మిథిలాసమీపమున నున్న 
వనమునందు, పురాణమ్‌ =ప్రాచీన మైనదియు, నిర్హనమ్‌=జనులు లేనిదియు, 
రమ్యమ్‌=సుందర మైనదియు, శూన్యమ్‌=శూన్యమును అగు, ఆశ్రమమ్‌=ఆ 
(శ్రమమును, దృశ్య=చూచి, మునిపుజ్బవమ్‌=ముని శ్రేష్ణ డైన విశ్వామిత్రుని, 
పప్రచ్చ=అడి గెను. 

తా. రాముడు, మిథిలాసమీపమునం దున్న వనమునందు, ప్రాచీనము, 
నిర్ణనము, సుందరము, శూన్యము అయిన ఆశ్రమమును చూచి ముని శ్రేష్ణ 
డైన విశ్వామిత్రుని ప్రశ్నించెను. n 
మూ.  శ్రీమదాశ్రమసంకొశం కిం న్విదం మునివర్ణితమ్‌, 12 

శ్రోతుమిచ్చామి భగవన్‌ కప్యాయం పూర్వ ఆశ్రమ: 

ప్ర. అ. భగవన్‌=ఓ పూజ్యుడా ! శ్రీమత్‌ =శోభాయుక్త మైనదియు, 
ఆశమసంకాశమ్‌=-ఆశమముతో సమాన మైనదియు, మునివర్షితమ్‌=మునులతో 
శూన్య మైనదియు అగు, ఇదమ్‌=ఇది, కిం నుూఏమి ? పూర ః= ప్రాచీన 
మైన, అయమ్‌=ఈ, ఆశమః=ఆశ్రమము, కస్య=ఎవరిది ? (శోతుమ్‌=వినుటకు, 
ఇచ్చామి=కోరుచున్నాను. 

తా. ఓ పూజ్యుడా ! ఇది ఆశ్రమము వలె కనబడుచున్నది. ఇందు 
మును లెవ్వరును లేరు. ఇది ఏమి ? ప్రాచీన మైన ఈ ఆశ్రమము ఎవరిది 
? వినగోరుచున్నాను. 12 


మూ. తదుత్వా రాఘవేణోక్తం వాక్యం వాక్యవిశారదః, 13 
ప్రత్యువాచ మహాతేజా విశ్వామిత్రో ముహామునిః. 
ప్ర. అ. వాక్యవిశారదః=వాక్యములందు నేర్పు గలవాడును, మహాతేజాః= 
గొప్ప తేజస్సు కలవాడును అగు, విశ్వామిత్ర మహామునిః=విశ్వామిత్రమహాముని, 
రాఘవేణ=రామునిచేత, ఉక్తమ్‌=పలకబడిన, వాక్యమ్‌ =వాక్యమును, శుత్వాావిని, 


బాలకాండము స.48 501 
(ప్రత్యువాచాతిరిగి పలికెను. 


తా. మాటలలో నేర్పు గల మహాతేజఃశాలి యగు విశ్వామిత్ర మహాముని 
రాముని మాటలు విని ఇట్లు పఠి౩ను. 13 


మూ. హన్త తే కథయిష్యామి శృణు తత్త్వేన రాఘవ, 14 
య స్యేదమాశ్రమపదం శప్తం కోపాన్మహాత్మనా. 
ప్ర అ. రాఘవ=రామా ! మహాత్మనామహాత్ము డైన, (ఎవనిచేత) 
కోపాత్‌ =కోపమువలన, శప్తమ్‌=శ పింపబడిన, ఇదమ్‌=-ఈ, ఆశ్రమపదమ్‌=ఆ శ్రమము, 


యస్య=ఎవనిదో, తత్త్వేనాయథార్ధముగా, తే=నీకు, _కథయిష్యామి=చెప్పగలను. 
శృణు= వినుము, హన్త=ఎంత ఆనందము. 


తా రామా! చాల సంతోషము ! ఆ ఆశ్రమము ఎవ్వరిదో, ఏ 
మహాత్ముడు కోపముచే దీనిని శపించెనో యథార్థముగా, చెప్పెదను, వినుము. 
14 

క్‌ జ్య . జ్యూ ర్‌ క న్‌ 
మూ. గౌతమస్య నరశ్రేష్ట పూర్వమా సన్మహాత్మనః, 15 

ఆశ్రమో, దివ్యసంకాశః సురైరపి సుపూజితః, 

ప్ర. అ. నర్మశేష్ణ=ఓ నర్యశ్రేష్టా ! _దివ్యసంకాశః=దేవలోకాశమముతో 
సమాన ఫే, సురైర పీ= కనన గక గూడ, సుపూజితః=బాగుగా పూజింపబడిన, 
ఆశమః=ఈ ఆశ్రమము, పూర్వమ్‌= పూర్వము, మహాత్మనః=మహాత్ము డైన, 
గౌతమస్య=గౌతమునిదిగా, ఆసీత్‌=ఉండెను. 

తా. రామా ! దేవతలు కూడా పూజించు దివ్య మైన ఆ ఆశ్రమము 
పూర్వము మహాత్ము డైన గౌతమునిదై యుండెను, 15 
మూ. స చేహ తప ఆతిష్టదహల్యాస హితః పురా, 16 

వర్షపూగాననేకాంశ్చ రాజపుత్ర మహాయశః, 

ప్ర. అ. మహాయశఃాగొప్ప కీర్తి గల, రాజపుత్రారాజకుమారా ! పురా= 
పూర్వము, సః=అతడు, అహల్యాస హితః=అహల్యాసమేతుడై, అనేకాన్‌ =అనేకము 
లైన, వర్షపూగాన్‌ =సంవత్సర సముదాయములను, ఇహ=ఇచట, తప=తపస్సు, 
ఆతిష్టత్‌= =ఆచరించెను. 


తా. గొప్ప కీర్తి గల ఓ రాజకుమారా |! పూర్వ మాతడు అహల్యా 
సమేతుడై, ఇచట, అనేక సంవత్సరముల పాటు తపస్సు చేసెను. 16 


మూ. తప్యాన్తరం విదిత్వా తు సహస్రాక్ష: శచీపతిః, 17 


502 శ్రీమద్రామాయణము 


మునివేషధరో౭_ హల్యామిదం వచనమబ్రవీత్‌. 

ప్ర, అ. శచీపతిః=శచీదేవికి భర్త యైన, సహస్రాక్ష=దేవేంద్రుడు, తస్య= 
అతనియొక్క, అంతరమ్‌=అవకాశమును, విదిత్వా=తెరి సికొని, మునివేషధరః=ఆ 
గౌతమమునియొక్క వేషమును ధరించిన వాడై, అహల్యామ్‌=అహల్యను గూర్చి, 
ఇదమ్‌=ఈ వాక్యమును, అబ్రవీత్‌ =పలికెను. 


తా. శచీపతి యైన దేవేంద్రుడు ఆ ముని లేని సమయము చూచి 


అతని వేషము ధరించి అహల్యతో ఇట్లు పలికెను. 17 
మూ. బుతుకాలం ప్రతీక్షత్తే వార్థినః సుసమా హితే, 18 


పంగమం త్వహమిచ్చామి త్వయా సహ సుమధ్యమే. 

ప్ర. అ. సుసమాహితే=చక్కగా సృష్టింపబడినదానా ! 'అర్ధినో=భోగమును 
కోరువారు, బుతుకాలమ్‌ =బుతుకాలమును, న ప్రతీక్ష న్రే-ఎదురుచూడరు. సుమ 
ధ్యమే=మంచి నడుము కలదానా ! అహమ్‌=నేను, త్వయా పహ=నీతో కూడ, 
సంగమమ్‌=సంగమమును, ఇచ్చామి=కోరుచున్నాను. 

తా. సుందరీ ! కాముకులు బుతుకాలమునకై వేచి యుండరు. 
మంచి నడుము కలదానా ! నీ సంగమమును కోరుచున్నాను. 18 
మూ. మునివేషం సహప్రాక్షం విజ్ఞాయ రఘునన్హన, 19 

మతిం చకార దుర్మేధా దేవరాజకుతూహలాత్‌. 

ప్ర అ. రఘునన్హనారామా | దుర్మేధాః=దుర్చుద్ధి గల ఆమె, 
మునివేషమ్‌=మునివేషధారి యగు వానిని, సహగస్రాక్షమ్‌=దే వేంద్రునిగా, విజ్ఞాయ= 
తెలుసుకొని, దేవరాజకుతూహలాత్‌ =దేవతాప్రభు వైన ఆ యింద్రునియందు 
ఆసక్తివలన, మతిం చకారాఅంగీకరించెను. 


తా. మునివేషధారి యగు ఆతడు దేవేంద్రు డని తెలిసి కూడ, 
దుర్చుద్ధి యైన ఆమె దేవరాజు కదా అను మక్కువచే సమ్మతించెను. 19 


మూ.  అధథాబవీన్నర [శ్రేష్ట కృతార్థేనాన్తరాత్మనా, 20 
కృతార్థాస్మి సుర శ్రేష్ట గచ్చ కీఘ్రమితః ప్రభో, 
ఆత్మానం మాం చ దేవేశ సర్వథా రక్ష గౌతమాత్‌. 21 
ప్ర అ. నర[శ్రేష్ట=నరులలో (శ్రేష్టుడా | అధథ=పిమ్మట, ఆమె, 
కృతార్జేనానెరవేరిన పని గల, ఆన్తరాత్మనా=అంతఃకరణముతో, అబ్రవీత్‌ =పలికెను. 
సుర శ్రేష్ట=ఓ దేవతా(శ్రేష్టుడా ! _ కృతార్దా=కృతార్దురాలను, అస్మి=అయితిని, 


(ప్రభో=ఓ (ప్రభూ ! ఇత=ఇచటినుండి, శ ఘల్‌= 'ఘముగా, గచ్చ= వెళ్లుము. 


బాలకాండము ప,48 503 


దేవేశ=దేవరాజా ! ఆత్మానం చాతనను, మాం చైనన్నును, సర్వథా=అన్ని 
విధముల, గౌతమాత్‌ =గౌతమునినుండి, రక్షూరక్షింపుము. 

తా. రామా ! పిమ్మట, అహల్య, కృతార్థ మైన అంతఃకరణముతో 
ఇట్లు పలికెను. దేవతలలో (శ్రేష్టుడా |! కృతార్జురాల నైతిని. ఓ ప్రభూ ! 
ఇచటినుండి శీఘ్రముగా వెళ్లిపొమ్ము. ఓ దెవరాజా ! నిన్ను, నన్ను కూడ 
గౌతమునినుండి అన్ని విధముల రక్షించుము. 20, 21 
మూ. ఇన్హ్రస్తు ప్రహసన్‌ వాక్యమహల్యామిదమటవీత్‌, 

సుశ్రోణి పరితుష్టో౭_ స్మి గమిష్యామి యథాగతమ్‌. 22 

ప్ర. ఆ. ఇన్హుస్తు=ఇంద్రు డైతే, ప్రహసన్‌ =నవ్వుచు, అఆహల్యామ్‌=అహల్యను 
గూర్చి, ఇదమ్‌=ఈ వాక్యమును, అటవీత్‌ =పలికెను. సుశ్రోణి=అంద మైన పిరు 


దులు గలదానా ! పరితుష్టః అష్మాపంతసించినాను, యథాగతమ్‌=వచ్చినట్టుగానే, 
గమిష్యామి=వెళ్లగలను. 


తా. ఇంద్రుడు నవ్వుచు, అహల్యతో - “ఓ సుందరీ ! సంతోషించితిని, 


వచ్చినట్లు వెళ్లెదను” అవి పలికెను. 22 
మూ. ఏవం సంగమ్య తు తయా విశృక్రామోటజాత్తతః, 
ప సంభ్రామాత్త్వరన్‌ రామ శజ్కితో గౌతమం ప్రతి. 23 


ప్ర అ. రామారామా ! ఏవమ్‌=ఈ విధముగా, తయా=ఆమెతో, 
సంగమ్యైసంగమము చేసీ, సణాఆతడు, సంభ్రమాత్‌ =భయమువలన, త్వరన్‌= 
తొందరపడుచు, గౌతమం ప్రతి=గౌతముని గూర్చి, శజ్కితః౭శంకించుచున్న వాడై, 
ఉటజాత్‌=పర్ణశాలనుండి, నిశ్చక్రామ-బయలుదేరెను. 


తా. రామా ! ఆతడీ విధముగ అహల్యాసంగమము చేసి, గౌతము 
డెక్కడ వచ్చునో యని శంకించుచు, భయమువలన తొందరపడుచు, పర్ణశాల 


నుండి బైటకు వచ్చెను. 23 
మూ. గౌతమం సందదర్శాథ ప్రవిశన్తం మహామునిమ్స్‌, 
దేవదానవదుర్హర్షం తపోబలసమన్వితమ్‌, 24 
తీర్చోదకపరిక్షిన్నం దీష్యమానమివానలమ్‌, 
గృహీతసమిధం తత్ర సకుశం మునిపుజ్లనమ్‌. 25 


ప్ర. అ. అథాపిమ్మట, దేవదానవదుర్హర్షమ్‌ = దేవతలచేత గాని దానవు 
లచేత గాని ఎదిరింప శక్యము కానివాడును, తపోబలసమన్వితమ్‌=తపోబల 
ముతో కూడినవాడును, తీర్చోదకపరిక్షిన్నమ్‌ =తీర్టోదకముచేత తడిసిన వాడును, 


504 శ్రీమద్రామాయణము 


దీష్యమానమ్‌= ప్రజ్యలించుచున్న, అనలమివ=అగ్ని వలె నున్న వాడును, గృహీతసమి 
ధమ్‌=గ్రహింపబడిన సమిధలు కలవాడును, సకుశమ్‌=కుశలతో కూడినవాడును, 
మునిపుబ్గ్బవమ్‌=మునులలో (శేషుడును అగు, గౌతమం మహామునిమ్‌=గాతమమ 
హామునినీ, తత్ర=అచట, ప్రవిశన్తమ్‌ = ప్రవేశించుచుండగా, సందదర్శ=చూచెను. 


తా. అంతట, దేవదానవులచే ఎదిరింప శక్యము కానివాడును, తపో 
బలవంతుడును, తీర్టోదకముచే తడిపి ఉన్నవాడును, అగ్ని వలె ప్రకాశించు 
చున్నవాడును, మునులలో (శ్రేష్టుడును అగు గౌతమమహాముని. సమిధలను 
కుశలను (గ్రహించి ఉటజమునందు (ప్రవేశించుచుండగా చూచెను. 24, 25 


మూ. దృష్టా 5 సురపతిస్త్ర, పో వివర్హవదనో2_ భవత్‌, 
అథ దృష్ట్వా సహస్రాక్షం ముని వేషధరం మునిః. 26 
దుర్వ్చత్తం వృత్తసంపన్నో రోషాద్వచనమబ్రవీత్‌. 


ప్ర. అ. సురపతిః=దే వేంద్రుడు, దృష్టా $=చూచి, (టపా ధలు పదవ వాడై, 
వివర్ణవదనః=రంగుమారిన ముఖము కలవాడు, అభవత్‌ =ఆయెను. అథ=పీ పిమ్మట, 
వృత్తేసంపన్నః=మంచి నడవడిక గల, మునిః=ముని, మునివేషధరమ్‌=ముని వేషమును 
ధరించినవాడును, దుర్వ ఎత్తమ్‌ =చెడు నడవడిక కలవాడును అగు, సహసా 
క్షమ్‌=దేవేంద్రుని, దృష్వ్వాచూచ్చి, రోషాల్‌ =కోపమువలన, వచనమ్‌ =వాక్యమును, 
అబ్రవీత్‌ =పలికెను. 


తా. ఆ మునిని చూడగనే దేవేంద్రుని ముఖము వెలవెలబారెను. 
ఉత్తమ చరిత్రశాలి యగు ఆ ముని, మునివేషములో ఉన్న దుష్షచరిత్రు డగు 
ఆ ఇంద్రుని చూచి కోపముతో ఇట్లు పలికెను. 26 


మూ. మమ రూపం సమాస్థాయ కృతవాన సీ దుర్మతే, 27 
అకర్తవ్యమిదం తస్మాద్విఫలస్త నం భవిష్య సి. 
ప్ర అ దుర్మతే= = దుర్భుద్ధీ ! మమ=నాయొక్క, రూపమ్‌=రూప 
మును, సమాస్థాయ= =గహించి, ఇదమ్‌-ఈ, అకర్తవ్యమ్‌= =చేయరానిపని, కృతవాన్‌ 


అసి=చేసినావు* తస్మాత్‌ = ఆ కారణమువలన, త్వమ్‌ = =నీవు, విఫలః= =వృషణములు 
లేనివాడవు, భవిష్య సి=కాగలవు. 


తా ఓ దుర్మతీ ! నా రూపమును ధరించి ఈ విధ మైన 
దుష్టకార్యము నాచరించినందులకు నీ వృషణములు పడిపోవుగాక. 27 
మూ, గ సరోషేణ మహాత్మనా, 28 


పేతతుర్వ ఎషణౌ భూమౌ స హస్రాక్షస్య తత్‌క్ష కణాత్‌. 


బాలకాండము స,48 505 

ప్ర. అ. 'సరోషేణ=కోపముతో కూడిన, మహాత్మనా=మహాత్ము డైన, 
గౌతమేన=గాతమునిచేత, ఏవమ్‌=ఈ విధముగా, ఉక్తస్య=పలకబడిన, సహస్రాక్షస్య= 
దేవేంద్రునియొక్క, వృషణౌ=వృషణములుశత్‌ క్ష ణాత్‌=వెంటనే, భూమౌ=భూమి ప్రై, 
సేతతుః=పడినవి. 


తా. గౌతముడు కోపముతో ఇట్లు పలుకగనే ఇంద్రుని వృషణములు 


వెంటనే నేలపై పడినవి. 28 
మూ. తథా శప్త్వా స వై శక్రమహాల్యామపీ శప్తవాన్‌. 29 
ఇహ వర్షసహప్రాణి బహూని త్వం వసిష్యసి, 
వాయుభక్త్షా నిరాహారా తప్యన్తీ భస్మశాయినీ, 30 


అదృశ్యా సర్వభూతానా మాశ్రమే౭_ స్మిన్నివత్స 5 సి 

ప్ర అ, సణాఆతడు, శక్రమ్‌=దే వేంద్రుని, తథాఆ విధముగా, 
శప్పా్య=శపించి, అహల్యామపాఅహల్యను కూడ, శప్తవాన్‌=శపించినాడు. 
త్వమ్‌=నీవు, ఇహ=ఇచట, బహూని=అనేక మైన, వర్షసహ(స్రాణి= వేల కొలది 
సంవత్సరములను, వసిష్యసి=నివసించగలవు. వాయుభక్షా=వాయువునే భక్షించు 
చున్నదానవై, నిరాహారా=ఆహారము  లేనిదానవై, భస్మశాయినీ=భస్మమునందు 
శయనించుచున్నదానవై, తప్యన్తీ=తపస్సు చేయుచు, సర్వభూతానామ్‌=సకలభూ 
తములకును, అదృశ్యా=అదృశ్యురాలవై, అస్మిన్‌=ఈ, ఆశ్రమే=ఆశ్రమమునందు, 
నివత్స్య సి=నివ సించగలవు. 


తా. గౌతముడు ఇంద్రుని ఆ విధముగ శపించి అహల్యను కూడ ఈ 
విధముగా శపించెను. “చాల వేలసంవత్సరముల పాటు ఇచటనే నివసించెదవు. 
ఎవ్వరికిని కనబడకుండగ భస్మములో పడి యుండి, ఆహార మేమియు లేక, 
వాయువును మాత్రమే భక్తించుచు, తపస్సు చేయుచు ఈ ఆశమమునందు 
నివ సించెదవు.” 29, 30. 


మూ. యదా వైతద్వనం ఘోరం రామో దశరథాత్మజః, 31 
జ్యూ జ్య జ్యూ ఆల క 

ఆగమిష్యతి దుర్హర్షస్తదా పూతా భవిష్యసి. 

ప్ర అ. దశరథాత్మజఃదశరథుని కుమారుడును, దుర్దర్షః=ఎదిరింప 
శక్యము కానివాడును అగు, రామః=రాముడు, యదా=ఎప్పుడు, ఘోరమ్‌-భయంకర 
మైన, ఏతత్‌ వనమ్‌=ఈ వనమును గూర్చి, ఆగమిష్యతి=రాగలడో, తదా=అప్పుడు, 
పూతా=పవిత్రురాలవు, భవిష్య సి=కాగలవు. 

తా. దశరథకుమారు డైన రాముడు భయంకర మైన ఈ వనములో 
పవేశించగనే నీవు శుదురాలవు కాగలవు. 31 
. థె 


508 శ్రీమద్రామాయణము 


మూ. తప్యాతిధ్యేన దుర్చ్యృత్తే లోభమోహవివర్షితా, 32 
ఆ అ ఆం కొ 
మత్సకాశే ముదా యుక్తా స్వం వపుర్తారయిష్య ఎ. 
ప్ర, అ. దుర్వ ఎత్తేచెడ్డ నడవడిక కలదానా ! ఆ రామునకు, ఆతిథ్యేన=ఆ 
తిథ్యముచేయుటచేత, లోభమోహవివర్రితా=లోభమోహములు తొలగి పోయినదానవై, 
ముదా=సంతోషముతో, యుక్తా=కూడినదానవై, మత్సకాశే=నా సమీపమునందు, 
స్వమ్‌=నీసంబంధ మైన, వపుఃాశరీరమును, ధారయిష్య సి=ధరింపగలవు, 
తా. ఓ దుశ్చరితురాలా ! నీవు ఆ రామునకు అతిథిసత్కారములు 
చేసిన తరువాత లోభమోహములు తొలగి, సంతోషవంతురాలవై, స్వరూపము 


ధరించి నాతో నివసించగలవు. 32 
మూ. ఏవముక్త్వా మహాతేజా గౌతమో దుష్టచారిణీమ్‌, 33 
ఇమమాశ్రమముత్సృజ్య సిద్దచారణ సేవితే, | 
హిమవచ్చిఖరే పుణ్యే తపస్తేపే మహాతపాః. 34 


ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకొత్డే 

అష్టచత్వారింశః పర్గః 
ప్ర అ. మహాతేజాఃాగొప్ప తేజస్సు కలవాడును, మహాతపాః=గొప్ప 
తపస్సు కలవాడును ఆగు, గౌతమః=గౌతముడు, దుష్టచారిణీమ్‌=చెడు ప్రవర్తన 
గల ఆమెను గూర్చి, ఏవమ్‌=ఈ విధముగా, ఉక్తా $ెపలికి, ఇమమ్‌=ఈ, 
ఆశ్రమమ్‌=ఆశమమును, ఉత్సృజ్యావిడచి, సిద్ద్రచారణ సేవితేశసిద్దులచేతను చార 
ణులచేతను సేవింపబడిన, పుణ్యే-పుణ్య మైన, హిమవచ్చిఖరే= హిమవత్‌ పర్వత 

శిఖభరమునందు, తపః=తపస్సును, తేపే=చేసెను. 
తా. మహాతేజఃశాలియు, మహాతపః సంపన్నుడును అగు ఆ గౌతముడు 
చెడ్డగా ప్రవర్తించిన ఆ అహల్యతో ఈ విధముగ పలికి, ఈ అరణ్యమును 
విడచి, సిద్దులును చారణులును నివసించు హిమవత్సర్వత శిఖరమునకు పోయి, 
అచట తపస్సు చేసెను. 33, 34 


“బాలానన్లినిీ యను డ్రీముద్రామాయణాం ధ్రవ్యాఖ్యానమునందు బాలకాండలో 
నలభై ఎనిమిదవ సర్గ నమాప్తము. 


అథ ఏకోనపఖ్యాశః సర్గః 


[శాపముచే అండములు పోనీన ఇంద్రునకు వీత్పదేవతలు మేషాండ 
ములు కూర్చుట. శ్రీరాముడు అహల్యను శావవిముక్తురాలిని చేయుట. 
అహల్యాగౌతములు (శ్రీరాముని సత్సరించుట.] 


మూ. అఫలస్తు తతః శక్రో దేవానగ్నిస్తరోగమాన్‌, 
అబ్రవీత్త్రస్తవదన:ః సర్షిసజ్హాన్‌ సచారణాన్‌. 1 
౨ ఖు 
ప్ర. అ. తతః= పిమ్మట, అఫలః=వృషణములు లేని, శక్ర॥=దేవేంద్రుడు, 
త్రస్తవదన=భయపడిన ముఖము కలవాడై, సర్షిసజ్ఞాన్‌=బుషి సంఘము 
లతో కూడినవారును, సచారణాన్‌=చారణులతో కూడినదారును అగు, 
అగ్నిపురోగమాన్‌ =అగ్ని మొదలైన, దేవాన్‌=దేవతలను గూర్చి, అబ్రవీత్‌ =పలి కెను, 


తా. వృషణములు పడిపోవుటచే దిగులు చెందిన దేవేంద్రుడు, అగ్ని 
మొదలగు దేవతలతోను, బుషిసంఘములలోను, చారణులతోను: ఇట్లు పలికెను. 
1 


మూ. కుర్వతా తపసో విఘ్నం గౌతమస్య మహాత్మనః, 
9 ఆ 

(కోధముత్న్సాద్య హి మయా సురకార్యమిదం కృతమ్‌. 2 

ప్ర. అ. మహాత్మనః=మహాత్ము డైన, గౌతమస్య=గౌతమునకు, (కోధమ్‌= 
కోపమును, ఉత్పొద్య=పుట్టించి,  తపసఃాతపస్సునకు, విఘ్నమ్‌=విఘ్నమును, 
కుర్వతా=చే సిన, మయా=నాచేత, ఇదమ్‌=ఈ, సురకార్యమ్‌=దేవతలకార్యము, 
కృతమ్‌=చేయబడినది. 

తా. మహాత్ము డైన గౌతమునకు కోపము కలిగించి అతని తపస్సునకు 
విఘ్నము చేయుట ద్వారా నేను దేవతాకార్యమును సాధించితిని. 2 
మూ. అఫలో2_ స్మి కృత స్తేన క్రోధాత్సా చ నిరాకృతా, 

శాపమోక్షేణ మహతా తపో౭_స్యాపహృతం మయా. 3 

ప. అ. తేన=అతనిచేత, (కోధాత్‌ =కోపమువలన, అఫలఃవృషణ 


ములు నివాడను, కృతః అస్మి=చేయబడితిని, సా చాఆ అహల్య 
కూడ, నిరాకృతా=నిరాకరింపబడినది. మహతా=గొప్ప దైన, శాపమోక్షేణ=శా 


508 శ్రీమద్రామాయణము 


పము నిచ్చుటచేత, అస్య= ఈతనియొక్క, తపః=తపస్సు, మయా=నా చేత, 
అపహృతమ్‌=అపహరింపబడినది. 

తా. కోపముతో నన్నాతడు వృషణములు లేనివానినిగా చేసి, ఆ 
అహల్యనుకూడ పరిత్యజించినాడు. ఈ విధముగ అతడు గొప్పు శాపము. 


నిచ్చునట్లు చేసి నే నాతని తపస్సును హరించితిని. 3 
మూ. తప్మాత్సురవరాః సర్వే సర్షిసంఘాః సచారణాః, 
సురసాహ్యకరం సర్వే సఫలం కర్తుమర్లథ, 4 


ప్ర అ తస్మాత్‌ =ఆ కారణమువలన, సర్షిసంఘాః=బు షిసంఘము 
లతో కూడిన, సచారణాః=చారణులతో కూడిన, సర్వే=సమస్త మైన, సుర 
వరాః=దేవతా శేష్ణలారా ! సురసాహ్యకరమ్‌=దేవతలకు సహాయము చేసిన నన్ను, 
సఫలమ్‌=వృషణాములు కలవానినిగా, కర్తుమ్‌=చేయుటకు, అర్లథ=తగి యున్నారు. 
తా. అందుచేత, ఓ దేవతా శేష లారా ! బుషులారా ! చారణులారా 


! మీరందరును, దేవకార్యము చేసిన నాకు మరల వృషణములు వచ్చు నట్లు 
చేయుడు. 4 


మూ. శత క్రతోర్వచః శ్రుత్వా దేవాః సాగ్నిపురోగమాః, 
పితృదేవాను పేత్యాహుస్సహ సర్వెర్మరుద్గణైః. ర్‌ 
ప్ర అ. సాన్నిపురోగమాః=అన్ని మొదలైన, 'దేవాః=దేవతలు, శతక్రతోః=దే 
వేంద్రునియొక్క, వచః=వాక్యమును, శ్రుత్వాావిని, సర్టగాసమస్త మైన, మరుగ్గణైః 
సహాదేవగణములతో కూడ, పితృదేవాన్‌ =పితృదేవత్‌లను, ఉపేత్యైసమీపించి, 


ఆహుః=పలికిరి. 


తా. అగ్ని మొదలైన దేవతలు ఇంద్రుని మాటలు విని, 'మరుద్గణములతో 
కలిసి పితృదేవతల దగ్గరకు వెళ్లి ఈ _ విధముగ పలికిరి. ర్‌ 


మూ అయం మేషః సవృషణ: శక్రో హ్యవృషణః కృతః, 
మేషస్య వృషణే గృహ్య శక్రాయాశు ప్రయచ్చత. 6 
ప్ర. అ. అయమ్‌=ఈ, మేషః= మేషము, (గాత), సవృషణః=వృషణము 
లతో కూడినది. శక్ర॥=దేవేంద్రుడు, అవృషణః=వృషణములు లేనివాడుగా, కృతః 
హి=చేయబడినాడు కదా. మేషస్య=మేషముయొక్క, వృషణౌ=వృషణములను, 
గృహ్య=స్వీకరించి, ఆశు=వెంటనే, శక్రాయాదేవేంద్రునకు, ప్రయచ్చత=ఇవ్వండి. 


తా. యజ్ఞములో మీ భాగముగా లభించు మేషమున కున్న వృషణము 
లను తీసి వృషణములు లేని దేవేంద్రునకు ఇవ్వండి. 6 


బాలకాండము స.49 509 
మూ. అఫలస్తు కృతో మేష: పరాం తుష్టిం ప్రదాస్యతి, 
భవతాం హర్షణార్థాయ యే చ దాస్యన్తి మానవాః, 7 


(ప్ర. అ. అఫలఃవృషణములు లేనిదిగా, కృతః=చేయబడినను, మేషః= 
మేషము, భవతామ్‌=మీకు, పరామ్‌=గొప్ప, తుష్టీమ్‌=-ఆనందమును, ప్రదాస్యతి= 
ఇవ్వగలదు. యే మానవాఃఏ మానవులు, దాస్యన్తి=ఇచ్చెదరో, (వారికి), 
హర్షణార్హాయ=సంతోష పెట్టుటకు, (సమర్థము కాగలదు). 


తా. మేషము వృషణములు తీసివేసినను అది మీకు చాల సంతోషమును 
ఇవ్వగలదు. మీకు అట్టి మేషమును సమర్పించు మానవులకు కూడ సంతోషప్రదము 
కాగలదు. అనగా అట్టి మేషమును మీకు సమర్పించి మానవులు ఇష్ట ఫలమును 
పొందగలరు. 7 


మూ. అగ్నేస్తు వచనం శ్రుత్వా పీతృదేవాః సమాగతాః, 
ఉత్సాట్య మేషవృషణా సహప్రాక్షే న్యవేశయన్‌. 8 
ప్ర అ. సమాగతాః=వచ్చిన, పితృదేవాః= పితృదేవతలు, అ గ్నీః=లఅగ్ని 
యొక్క, వచనమ్‌=వచనము, _శుత్వాచవిని, మేషవృషణా=మేషము యొక్క 
వృషణములను, - ఉత్పాట్య= పెకలించి, సహసస్రాక్షే=దేవేంద్రుని యందు, న్యవేశ 
యన్‌ =ఉంచిరి. 


తా. అగ్ని మాటలు విన్న పీతృదేవత లందరును కలిసి, మేషవృషణములు 
తీసి సహస్రాక్సునకు అతికించిరి. 8 


మూ. తదా ప్రభృతి కాకుత్త) పీతృదేవాః సమాగతాః, 
అఫలాన్‌ భుళ్టుతే మేషాన్‌ ఫలైస్తేషామయోజయన్‌. 9 


ప్ర. అ. కాకుత్టైరామా |! సమాగతాః=కలిసిన, పీతృదేవాః= పితృ 
దేవతలు, తదాప్రభృతి=అది మొదలు, అఫలాన్‌=వృషణములు లేని, మేషాన్‌= 
మేషములను, భుజ్ఞలే=భుజించుచున్నారు. తేషామ్‌=ఆ మేషముల యొక్క, 
ఫలైణావృషణాములతో, అయోజయన్‌=( దేవేంద్రుని) కూర్చిరి. 


తా. రామా ! పితృదేవత లందరును మేషముల వృషణములను 
ఇంద్రునకు అతికించినారు గాన, అది మొదలు వృషణములు లేని మేషములనే 
భుజించుచున్నారు. 9 


మూ. శన్లాన్తు మేషవృషణ స్తదాప్రభృతి రాఘవ, 
గౌతమస్య ప్రభావేణ తపసశ్చ మహాత్మనః. 10 
ప్రై అ. రాఘవెరామా ! మహాత్మనణమహాత్ము డైన, గౌత 


510 శ్రీమద్రామాయణము 


మస్య=గాతమునియొక్క, తపసణ=తపస్సుయొక్క, ప్రభావేణ=ప్రభావముచేత, ఇన్హ్రాః 
తు=ఇంద్రు డైతే, తదాప్రభృతి=అది మొదలు, మేషవృషణః= మేషవృషణములు 
కలవా డైనాడు. 


తా. రామా ! మహాత్ము డైన గౌతముని తపః ప్రభావముచే, అది 
మొదలు ఇంద్రుడు మేషవృషణు డైనాడు. 10 


మూ. తదాగచ్చ మహాతేజ ఆశ్రమం పుణ్యకర్మ ణః, 
తారయైనాం మహాభాగామహల్యాం దేవరూ పిణీమ్‌. 11 


ప్ర. అ. మహాతేజః=గొప్ప తేజస్సు కలవాడా ! తల్‌=ఆ కారణము 
వలన, పుణ్యకర్మణః=పుణ్యకర్మ గల గౌతమునియొక్క, ఆశ్రమమ్‌=ఆశ్రమమును 
గూర్చి, ఆగచ్చ=రమ్ము. మహాభాగామ్‌=గొప్ప భాగ్యము కలదియు, దేవరూపిణీమ్‌= 
దేవతల వంటి రూపము కలదియు అగు, ఏనామ్‌=ఈ, అహల్యామ్‌=అహల్యను, 
తారయ=తరింపచేయుము. 

తా. మహాతేజఃశాలి వైన రామా ! పుణ్యాత్ము డైన గౌతముని ఆశ్రమము 
ప్రవేశించి, మహాభాగ్యవంతురాలును, దేవతల వంటి రూపము కలదియు అగు 
ఈ అహల్యను తరింపచేయుము. nu 
మూ, విశ్యామిత్రవచః శ్రుత్వా రాఘవః సహలక్ష్మణః, 

విశ్వామిత్రం పురస్కృత్య తమాశ్రమమథావిశత్‌. 12 


అ 


ప్ర అ. సహలక్ష్మణఃాలక్ష ఇణునితో కూడిన, రాఘవః=రాముడు, 
విశ్వామిత్రవచఈ౭విశ్వామిత్రుని వాక్యమును, _ శుత్వాావిని, అథ=పిమ్మట, 
విశ్వామిత్రమ్‌=విశ్వామిత్రుని, పురస్కృత్య=ముందిడుకొని, తమ్‌=ఆ, ఆశ్రమమ్‌ = 
ఆశ్రమమును, అవిశత్‌ =ప్రవేశించెను. 


తా. లక శణసమేతు డైన రాముడు, విశ్వామిత్రుని మాటలు విని అతని 
యలు లా 


వెనుక నడచుచు ఆ ఆశ్రమములో ప్రవేశించెను. 12 
మూ. దదర్శ చ మహాభాగాం తపసా ద్యోతితప్రభామ్‌, 
లోకైరపి సమాగమ్య దుర్నిరీక్ర్యాం సురాసురైః, 13 = 
(పయత్నాన్నిర్శ్మితాం ధాత్రా దివ్యాం మాయామయీమివ, 
పతుషారావృతాం సాభ్రాం పూర్ణచన్హుప్రభామివ. 14 


మధ్యేం౭_భప్రో దురాధర్గాం దీప్తాం సూర్య ప్రభామివ. 


ప్ర, ఆ. మహాభాగామ్‌=గొప్ప భాగ్యము కలదియు, తపసా=తపస్సు చేత, 
ద్యోతితప్రభామ్‌=ప్రకాశింపచేయబడిన కొంతి కలదియు, లో కైరపి=జనులచేతను, 


బాలకాండము స.49 511 


సురాసు రైః=దేవతలచేతను అసురలచేతను, సమాగమ్య=సమీపించి, దుర్నిరీక్ర్యామ్‌= 
చూడ శక్యము కానిదియు, ధాత్రా=[బహ్మ చేత, (ప్రయత్నాత్‌ =ప్రయత్నమువలన, 
నిర్మితామ్‌=సృజింపబడినదియు, దివ్యామ్‌=దివ్య మైనదియు, మాయామయీమివ= 
మాయారూప మైనది వలె ఉన్నదియు, తుషారావృతామ్‌= =మంచుచేత కప్పబడినదియు, 
సాభ్రామ్‌= =మేఘములతో కూడినదియు అగు, పూర్ణచన్హప్రభామివ=పూర్ణ చంద్రకాంతి 
వలె ఉన్నదియు, అమ్భృసఃానీటియొక్క, మధ్యే=-యధ్యయందు, దురాధర్షాన్‌=ఎదిరిం 
పరాని, దీప్తామ్‌=ప్రకాశించుచున్న, సూర్యప్రభామివ=సూర్యకాంతి వలె ఉన్నదియు 
ఆగు ఆ అహల్యను, స=ఆ రాముడు, దదర్శ చెాచూచిను. 


తా. రాముడు, తపస్సుచేత వృద్దిపాందిన తేజస్సు గల, మహాభాగ్యవతి 
యగు, ఆ అహల్యను చూచెను. ఆమె మానవులు కాని దేవతలు 
గాని, అసురులు గాని సమీపించి చూడజాలని విధముగ నుండెను. (బ్రహ్మ 
ఆమెను ప్రయళత్నపూర్వకముగ సృజించెనా అన్నట్లు దివ్యరూపవంతురాలై ఉండెను. 
మాయాస్వరూ పిణి వలె ఉండెను. మంచు, మేఘములు కప్పిన పూర్ణచంద్రకాంతి 
వలెను, జలమధ్యము నందు ప్రతిబింబించిన సూర్యకాంతివలెను పైకి స్పష్షముగ 
కనబడకున్నను _ఎదిరింపరాని తేజన్సుతో (ప్రకాగించుచుండెను. 13, 14 


మూ సాహి గౌతమవాక్యేన దుర్నిరీక్త్యా బభూవ హ, 15 
త్రయాణామ పీ లోకానాం యావద్రామస్య దర్శనమ్‌. 
ప్ర. అ. సా=ఆమె, గౌతమవా క్యేనాగౌతమునియొక్క ,వాక్యముచేత, 
రామస్య=రామునియొక్క, దర్శనం యావత్‌ =దర్శన మగునంత వరకు, 


(త్రయాణామపి లోకానామ్‌=మూడు లోకములకును, దుర్నిరీక్షా=చూడ శక్యము 
కానిది, బభూవ హ=లఅయినది. 


తా. గౌతమవాక్యముచే ఆమె, రామదర్శన మగునంత వరకును, మూడు 
లోకములలో నివసించువారి కెవ్వరికిని కూడ చూడ శక్యము కాకుండెను. 15 


మూ. శాపప్యాన్తముపాగమ్య తేషాం దర్శనమాగతా, 16 

రాఘవౌ తు తతస్తస్యాః పాదౌ జగ్భహతుస్తదా. 

ప్ర. అ. శాపస్య=శాపముయొక్క, అన్తమ్‌=అంతమును, ఉపాగమ్య= 
పొంది, తేషామ్‌=వారియొక్క, దర్శనమ్‌=దర్శనమును, ఆగతా=పొందినది. 
తతః= పిమ్మట, రాఘవౌ=రామలక్ష్మణులు, తదా=అప్పుడు, తస్యాః=౭ఆమెయొక్క, 
పాదౌ=పాదములను, జగృహతుః=|[గ్రహించిరి. 

తా. ఆ శాపము అంత మగుటచే ఆమె వారికి కనబడెను. పిమ్మట 
రామలక్ష్మణులు ఆమె పాదములు స్ప ఎకించి నమస్కరించిరి. 16 


512 శ్రీమద్రామాయణము 


మూ. స్మరన్తీ గౌతమవచః ప్రతిజగ్రాహ సా చ తౌ, 17 
పాద్యమర్హ గం తథాతిథ్యం చకార సుసమా హితౌ, 
భా అ ~-్‌ 
ప్రతిజగ్రాహ కాకుల్లో ఎ విధిదృష్టేనకర్మణా. 18 


ప్ర అ. సా చాఆమె కూడ, గౌతమవచాగొతముని వాక్యమును, 
స్మరన్తీ=స్మరించుచున్న దై, తౌ=వారిని, ప్రతిజగ్రాహ=సగౌరవముగా ఆహ్వానించెను. 
సుసమా హితా=సావధానచిత్తురాలై, పాద్యమ్‌= మాస్యమాను, అర్హ్యమ్‌= అర్హ్యమును, 
తథా=మరియు, ఆతిథ్యమ్‌= ఆతిథ్యమును, విధిదృష్లే ష్రన=శాస్త్రదృష్ట మైన, కర్మణా= 
విధానముచే, చకార=చేసెను. కాకుత్ధ )=రాముడు, ప్రతిజగ్రాహ= స్వీకరించెను. 


తా. అహల్య గౌతముని మాటలు స్మరించి, వారిని సగౌరవముగా 
ఆదరించుచు, శాస్త్రోక్త ప్రకారమున, సావధాన మైన మనస్సుతో అర్ష్యపాద్యాదులు 
సమర్పించి అతిథిపూజ చేసెను. రాముడు ఆ సత్కారముల లన్నింటిని 
స్వీకరించెను. 17, 18 


మూ. _ పుష్పవృష్టిర్మ హత్యా సీద్దేవదున్లుభినిస్స (నైః, 
గన్హర్వాప్పరసాం చైవ మహానా సీత్సమాగమంః, 19 
(=) న! 
ప్ర. అ. దేవదునుభినిస్స js దుందుభిధ్వనులతో కూడ, 
మహతీ= =గ్‌ొప్పు, పుష్పవృష్టి పుష్పవర్షము, ఆసీత్‌=ఆయెను. గన్దర్వాప్పరసాం 


చైవ= సరం అప్పరసలయొక్కయు, మహాన్‌= =గొప్ప, సమాగమః= 
సమాగమము, ఆసీలత్‌=ఆయెను. 


తా. దేవతలు దుందుభులు (మోగించి పుష్పవృష్టి కురిపించిరి. గంధర్వులు 
పాటలు పాడగా అప్పరసలు నాట్యము చేసిరి. 19 


మూ. సాధు సాధ్వితి దేవాస్తామహల్యాం సమపూజయన్‌, 
తపోబలవిశుద్దాజ్లీం గౌతమస్య వశానుగామ్‌. 20 


ప్ర. అ. గౌతమస్య=గౌతమునియొక్క, వశానుగామ్‌= =వశములో ఉన్నదియు, 
తపోబలవిశుద్దాళ్లీమ్‌= =తపోబలముచే విశుద్ధ మైన శరీరముగలదియు అగు, తామ్‌=ఆ, 
అహల్యామ్‌ =అహల్యను, దేవాః=దేవతలు, సాధు సాధు ఇతి=బాగు బాగు అని, 
సమపూజయన్‌ =పూజించిరి. 


తా. గౌతముని ఆదేశము ప్రకారము ఘోరతపస్సు చేయుటచే పరిశుద్ద 
మైన శరీరము గల ఆ అహల్యను దేవత లందరును బాగు బాగు అవి 
మెచ్చుకొనిరి. 20 


బాలకాండము స.49 513 


మూ. గౌతమో౭_ పసి మహాతేజా అహల్యాస హితః సుఖీ, 
రామం సంపూజ్య విధివత్తప స్తే పే మహాతపాః. 2] 
ప్ర అ మహాతపాః=గొప్పు తపస్సు గల, మహాతేజాః=గొప్ప తేజస్సు 
గల, గౌతమో౬పీ=గౌతముదు కూడా, అహల్యాసహితః౭అహల్యతో కూడి 
నవాడై, సుఖీి=సుఖవంతుడై, రామమ్‌=రాముని, విధివత్‌=యథాశాస్త్రముగా, 
సంపూజ్యాపూజించి, తపః తేపే=తపస్సు చేసెను. 
లా. గొప్పు తప స్తేజస్సులు గల గౌతముడు కూడ అహల్యను స్వీకరించి, 
సంతోషించిన వాడై, రాముని యథావిధిగా పూజించి తపస్సు చేసికొనుచుండెను. 
21 
మూ. రామో౭పి పరమాం పూజాం గౌతమస్య మహామునేః, 
సకాశాద్విధివత్రాప్య జగామ మిథిలాం తతః. 22 


ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాడ్డే 
ఏకోనపంచాశః సర్గః, 
ప్ర. అ. రామో౭_ పి=రాముడు కూడ, గౌతమస్య మహామునేః=గౌతమ మహా 
మునియొక్క, సకాశాత్‌ =సమీపమునుండి, పరమామ్‌=గొప్ప, పూజామ్‌=పూజను, 
విధివత్‌ =యథాశాస్త్రముగ, 'ప్రాష్య=పొంది, తతః=అచటనుండి, మిథిలామ్‌=మిథిలను 
గూర్చి, జగామ=వెళ్లెను. 


తా. రాముడు ఆ గౌతమమహాముని యథావిధిగా చేసిన పూజను 
అందుకొని మిధిలకు బెళ్లైను. 22 


“బాలానందిని” యను శ్ర్రీమద్రామాయణాంధ్ర వ్యాఖ్యానమునందు బాలకాండలో 
నలభై తొమ్మిదవ సర్గ సమాప్తము. 


[శ్రీరామాదులు మిథిలావురి చేరుట. జనకుడు విశ్యామ్మితుని పూజించుట, 
జనకుడు రామల్లక్ష్మణులను గూర్చి అడుగగా విశ్యామ్మితుడు వారి విషయము 
చెప్పుట. 
మూ. తతః ప్రాగుత్తరాం గత్వా రామః సౌమిత్రిణా సహ, 

విశ్వామిత్రం పురస్కృత్య యజ్ఞవాటముపాగమత్‌. 1 

ప్ర అ తతః= పిమ్మట, రామః=రాముడు, సౌమిత్రిణా సహ=లక్ష్మ 
ణునితో కూడ, విశ్వామిత్రమ్‌=విశ్వామిత్రుని, పురస్కృత్య=పురస్కరించుకొని, 
'ప్రాగుత్తరామ్‌=ఈశాన్యదిక్కును గూర్చి, గత్వా=వెళ్లి, యజ్ఞవాటమ్‌=యజ్ఞవాటికను, 
ఉపాగమత్‌ =పొందెను. 

తా. పిమ్మట, లక్ష క్ష్మణసమేతు డైన రాముడు విశ్వామిత్రుని వెంట 
నడచుచు ఈశాన్యదిక్కు వైపు ప్రయాణము చేసి, (జనకుని) యజ్ఞవాటమును 
చేరెను. 1 
మూ. రామస్తు మునిశార్జూలమువాచ సహలక్ష్మణ:, 

సార్స్‌ యజ్ఞసమృద్ధిర్లి జనకస్య మహాత్మనః, 2 

ప్ర అ. సహలక్ష్మణః=లక్ష్మణసమేతు డైన, రామస్తూరాము డైతే, 
మునిశార్జూలమ్‌=ముని(శ్రేష్టుని గూర్చి, ఉవాచాపలికెను. మహాత్మనః=మహాత్ము 
డైన, జనకస్య= జనకునియొక్క, యజ్ఞసమృద్ధిః= యజ్ఞముయొక్క సంభారముల 
సంపద, సార్వీ=మంచిది కదా ? 

తా. లక్ష్మణసహితు డైన రాముడు విశ్వామిత్రునితో ఇట్లు పలికెను. 
మహాత్ము డైన జనకుని యజ్ఞసంభారాదులు చాల ఉత్తమముగా ఉన్నవి. 2 
మూ. బహూనీహ సహస్రాణి నానాదేశనివా సినామ్‌, 

బ్రాహ్మణానాం మహాభాగ వేదాధ్యయనశాలినామ్‌. 3 

బుషివాటాశ్చ దృశ్యన్తే శకటీశతసంకులాః, 

దేశో విదీయతాం (బ్రహ్మన్‌ యత్ర వత్స్యామహే వయమ్‌. 4 


ప్ర, అ. మహాభాగాపూజ్యుడా ! ఇహ=ఇచట, నానాదేశనివాసినామ్‌= 


బాలకాండము స.50 515 


నానాదేశములందు నివసించువారును, వేదాధ్యయనశాలినామ్‌ = వేదాధ్యయనముతో 
(ప్రకాగించువారును. అగు, (బాహ్మణానామ్‌= బ్రాహ్మణులయొక్క, సహస్రాణాస 
హస్రములును, శకటీశతసంకులాః=వందలకొలది బండ్లతో ఇరుకైన, బుషివా 
టాశ్చాబుషుల _ నివాసప్రదేశములు, దృశ్యన్తేచూడబదుచున్నవి. (బహ్మన్‌=ఓ 
మహామునీ ! వయమ్‌=మనము, య్మత్ర=ఎచట, వత్స్యామ హే=నివ సించగలమో, 
అట్టి, దేశః=ప్రదేశము, విధీయతామ్‌=నిర్ణయింపబడుగాక, 

తా. మహామునీ ! ఇచట, నానాదేశములనుండి వచ్చిన, అధ్యయన 
సంపన్ను లైన బ్రాహ్మణులు వేలకొలది ఉన్నారు. వందల కొలది శకటములతో 
ఇరుకుగా ఉన్న బుషివాటికలు కనబడుచున్నవి. ఇచట మనము నివసించుటకు 
అను వగు ప్రదేశమును నిర్ణయింపుము. 3, 4 
మూ. రామస్య వచనం శ్రుత్వా విశ్వామిత్రో మహామునిః, 

నివేశమకరోద్దేశే వివిక్తే సలిలాన్వితే. 5 

ప్ర. అ. మహామునిః=మహాముని యైన, విశ్వామిత్రావిశ్వామిత్రుడు, 
రామస్య=రామునియొక్క, వచనమ్‌=వచనమును, [శ్రుత్వా=విని, సలిలాన్వితే=నీటితో 
కూడినదియు, వివిక్తే=జనసంమర్హ రహితమును లగు, దేశే=ప్రదేశము నందు, 
నివేశమ్‌=విడిదిని, 'అకరోత్‌ =చేసెను. 

తా. వి మిత్రుడు రాముని మాటలు విని, జలసమృద్ధమై, జనసంమర్హము 
లేని ప్రదేశమునందు విడిది చేసెను. ర్‌ 
మూ. _ విశ్వామిత్రమనుప్రాప్తం శ్రుత్వా స నృపతిస్తదా, 

అ ఆ _ 9 

శతానన్లం పురస్కృత్య పురో హితమనిన్తితమ్‌, 6 

ప్రత్యుజ్ఞగామ సహసా వినయేన సమన్వితః, 

ప్ర అ. సఃఆ, నృపతిఃరాజు, తదా=అప్పుడు, విశ్యామిత్రమ్‌= 
విశ్వామిత్రుని, _అనుప్రాప్తమ్‌=వచ్చినవానినిగా, [శ్రుత్వా౭విని, _అనిన్దితమ్‌=దోష 
రహితుడును, పురోహితమ్‌=పురోహితుడును అగు, శతానన్హమ్‌=శతానందుని, 
పురస్కృృత్య=ఎదుట ఉంచుకొని, వినయేన=వినయముతో, సమన్వితఃాకూడినవాడై, 
సహసా=వెంటనే, (ప్రత్యుజ్ఞగామ=ఎదురు వెళ్లెను. 

తా. జనకమహారాజు విశ్వామిత్రుడు వచ్చినట్లు విని, పుణ్యాత్ముడును, 
పురోహితుడును అయిన శతానందుని ముం దిడికొని, సవినయముగా 
ఎదురే గెను. 6 


మూ. బుత్విజో2_పీ మహాత్మానస్త వర్త్యమాదాయ సత్వరమ్‌, 
విశ్వామిత్రాయ ధర్మేణ దదుర్శన్తపురస్కృతమ్‌. 7 


516 శ్రీమద్రామాయణము 


ప్ర. అ. మహాత్మాన౯మహాత్ము లైన, బుత్విజో2_ పిబుత్సిక్కులు 
కూడ, సత్వరమ్‌=శీ ఘముగా, అర్హ్యమ్‌ =పూజా ద్రవ్యమును, ఆదాయాగ్రహించి,. 
మం|త్రపురస్క ఎతమ్‌=మంత్రపూర్వకముగా, ధర్మేణ=ధర్మము చేత, విశ్వామిత్రాయ= 
విశ్వామిత్రునకు, దదుః=ఇచ్చిరి. 

తా. మహాత్ము లైన బుత్విక్కులు శీ ఘముగా పూజా ద్రవ్యములు తీసికొని 
వచ్చి మంత్రపూర్వకముగా, ధర్మానుసారముగా విశ్వామిత్రునకు సమర్పించిరి. 7 
మూ. ప్రతిగృహ్య చ తాం పూజాం జనకస్య మహాత్మనః, 

పప్రచ్చ కుశలం రాజో యజ్ఞస్య చ నిరామయమ్‌. 8 

ణా a 


ప్ర. అ. మహాత్మనః౭మహాత్ము డైన, జనకస్య=జనకునియొక్క, తామ్‌=ఆ, 
పూజామ్‌=పూజను, (ప్రతిగృహ్య= స్వీకరించి, రాజ్ఞః=రాజు యొక్క, కుశలమ్‌=కుశల 
మును, యజ్ఞస్య=యజ్ఞముయొక్క, నిరామయం చాఎట్టి బాధలు లేకుందుటను, 
పప్రచ్చ=అడి గిను. 

తా. విశ్వామిర్రుడు, మహాత్ము డైన, ఆ జనకుడు చేసిన పూజలను 


అందికొని, “నీవు కుశలముగా నున్నవా ? యజ్ఞము ఎట్టి లోపములును లేక 
జరుగు చున్నదా * అని ప్రశ్నించెను. 8 
మూ. స తాంశ్చాపి మునీన్‌ పృష్ట్వా పోపాధ్యాయపురోధసః, 

యథాన్యాయం తతః సర్వెః సమాగచ్చత్‌ ప్రహృష్టవత్‌ ప 9 

ప్ర. అ. సకావిశ్వామిత్రుడు, సోపాధ్యాయపురోధసః=ఉపాధ్యాయులలోను 
పురోహితులతోను కూడిన, మునీన్‌=మునులను, యథాన్యాయమ్‌=న్యాయానుసార 
ముగా, పృష్టాా=కుశలాదికమును అడిగి, తతః= పిమ్మట, (ప్రహృష్టవత్‌ =సంతో షించిన 
వాడై, సర్వెకావారి అందరితోడను, సమాగచ్చత్‌ =కలి సి ఉండెను. 

తా. విశ్వామిత్రుడు ఉపాధ్యాయులను, పురోహితుని, మునులను 
న్యాయానుసారముగ కుశలప్రశ్నము చేసి వారందరితో కలిసి, ఆనందముతో 
నుండెను. 9 
మూ. అథ రాజా ముని శ్రేష్టం కృతాజ్ఞరిరభాషత, 

ఆసనే భగవానాస్తాం స హైభిర్ము నిపుజ్లవైః. 10 

ప్ర అం అథ=పీమ్మట, రాజా=రాజు, కృతాంజలిః=దో సిలి కట్టిన వాడై, 
'మున్నిశ్రేష్టమ్‌=ముని శ్రేష్ళని గూర్చి, అభాషత=పలికెను. భగవాన్‌ =పూజ్యుడ వైన 


నీవు, ఏభిః=ఈ, మునిపుజ్ఞవైః సహ=ముని శ్రేష్ణలతో కూడ, ఆసనే=ఆసనమునందు, 
ఆస్తామ్‌=కూర్చుందువుగాక. 


బాలకాండము స.50 517 


తా. పిమ్మట జనకుడు అంజలి ఘటించి విశ్వామిత్రునితో ఇట్లు పలికెను 
- ఓ పూజ్యుడా ! మునులతో గూడ నీవు ఆసనముపై కూర్చుండుము.” 10 
మూ. జనకస్య. వచః శ్రుత్వా నిషసాద మహామునిః, 
పురోధా బుత్విజశ్చెవ రాజా చ సహ మన్తింభిః, n 
ప్ర అం జనకస్య=జనకునియొక్క, వచఃవాక్కును, (కుత్వా౭విని, 
మహామునిః=మహాముని, నిషసాద=కూర్చుండెను. పురోధాః=పురో హితుడును, 
బుత్విజశ్చెవా బుత్విక్కులును, మన్త్రిభిః సహ=మంత్రులతో కూడ, రాజా 
చారాజును, (కూర్చుండిరి), 
తా. జనకుని వాక్యము విని విశ్వామిత్రుడు కూర్చుండెను. పిమ్మట, 
పురోహితు డైన శతానందుడును, బుత్విక్కులును, రాజును, మంత్రులును 
కూర్చుండిరి. ‘nn 
మూ. ఆసనేషు యథాన్యాయముపవిష్టాన్‌ సమన్తతః, 
దృష్ట్వా స నృపతిస్తత్ర విశ్వ్యామిత్రమధథా(బ్రవీత్‌ + 12 
ప్ర అ. అథ=పిమ్మట, సః=ఆ, నృపతిః=రాజు, తత్ర=అచట, సమన్తతః= 
నలు వైపుల, యథాన్యాయమ్‌=న్యాయానుసారముగా, ఆసనేషు=ఆసనములయందు, 
ఉపవిష్టాన్‌ =కూర్చున్న వారినందరిని, దృష్ట్వా=చూచి, విశ్వామిత్రమ్‌=విశ్వామిత్రుని 
గూర్చి, అబ్రవీత్‌ =పలి కెను. 


తా. వారందరును న్యాయానుసారముగ ఉచితాసనముల పై కూర్చున్న 
పిమ్మట జనకుడు విశ్వామిత్రునితో ఇట్టు పలికెను. 12 


మూ, అద్య యజ్ఞసమృద్ధిర్మే సఫలా దైవతైః కృతా, 
అద్య యజ్ఞఫలం "ప్రాప్తం బగవద్దర్శనాన్మ యా. 13 


ప్ర. అ. అద్య=ఈనాడు, మే= =నాయొక్క, యజ్ఞసమృద్ది=యజ్ఞసంపద, 
సఫలా=ఫలము కలదిగా, దైవలైః= దేవతలచేత, కృతా= -చేయబడీనెది. అద్య=ఈ 
నాడు, భగవద్దర్శనాత్‌ = పూజ్యుడ వైన నీయొక్క దర్శనమువలన, మయా=నాచేత, 
యజ్జ్ఞఫలమ్‌=యజ్ఞముయొక్క ఫలము, (ప్రాప్తమ్‌=పొందబడినది. 


తా. ఈనాడు దేవతలు సర్వాంగసంపన్న మైన నా యజ్ఞమును సఫలము 
చేసినారు. పుజ్యడ వైన నీ దర్శనము లభించినది గాన్‌ ఈనాడు నా 
యజ్ఞము సఫల మైనది. 13 
ఆ ధ్‌ 9 ఆఅ అ 
మూ, ధన్యో౭_స్మ గనుగృహీతో ౭. స్మి యస్య మే మునిపుజ్లవ, 
యజ్షోపసదనం బ్రహ్మన్‌ ప్రాప్తోఒసి మునిభిః సహ, 14 


518 శ్రీమద్రామాయణము 


ప. అ. మునిపుజవ=మునిశేషుడ వెన, (బహ్మన్‌=ఓ (బాహ్మణోత్తమా! 
(బ్ర [aS న అ యా (& E బా = 
మునిభిః సహ=మునులతో కూడ, యస్య=ఏ, =నాయొక్క, యజ్వోప 
సదనమ్‌=యజ్ఞస్థానమును గూర్చి, ప్రాప్తః అసి=వచ్చినావో, అట్టి నేను, ధన్యః 
ఇయ లు 

అస్మీ=ధన్యుడ నైతిని. అనుగృహీతః అస్మి=అనుగ హింపబడినవాడ నైతిని. 

తా. మున్నిశ్రేష్పుడ వగు విశ్వామిత్రా ! మునులతో కలిసి నీవు నా 
యజ్ఞ వాటమునకు వచ్చుటచే నేను ధన్యుడ వైతిని, అనుగ్రహపాత్ర మైతిని. 
14 


మూ. ద్వాదశాహం తు బ్రహ్మ ర్షే శేషమాహుర్మ నీ షిణః, 
తతో భాగార్జినో దేవాన్‌ (పమ్ణువ్నూన్‌ కౌశిక. 15 


ప్ర. అ బహ్మ ర్లే= ఓ (బప రీ [| మనీ షిణః=విద్వాంసులు, ద్వాదశాహం 
తుూపం(డెండు జులు మాత్రము,  శేషమ్‌= శేషించినదానినిగా, ఆహుః=చెప్పు 
చున్నారు. కౌశికావిశ్వామిత్రా | తతః=అటు పిమ్మట, భాగార్థినః=౭భాగములను 
కోరుచున్న, దేవాన్‌ =దేవతలను, దష్టుమ్‌=-చూచుటకు, లర్లసి=తగియున్నావు. 

తా, (బ్రహ్మర్షి వైన విశ్వామిత్రా ! ఈ యజ్ఞము పూర్తి యగుటకు 
ఇంక పండెండు దినములే ఉన్న వని పండితులు చెప్పుచున్నారు. పిమ్మట 
యజ్ఞభాగములకొరకు వచ్చు దేవతలను చూడగలవు. 15 


మూ. ఇత్యుక్తా 5S మునిశార్జూలం ప్రహృష్టవదనస్తదా, 
పునస్తం పరిపప్రచ్చ ప్రాఖ్టులిః ప్రణతో నృపః. 16 
ప. అ. నృపః=రాజు, మునిశార్జూలమ్‌ =ముని(శ్రేష్టుని గూరి, ఇతి=ఈ 
(a ల ల నీ 
విధముగా, ఉక్తాా=పరలికి, తదా=అప్పుడు, “ప్రహ్నష్టవదనః=సంత సించిన ముఖము 
కలవాడై, ప్రాఖ్టలిః=కట్టబడిన దోసిరి కలవాడై, (పణతః=నమస్కరించుచు, 
పునః=మరల, తమ్‌=ఆతనిని, పరిపప్రచ్చ=అడి గెను. 
తా. జనకమహారాజు విశ్వామిత్రునితో ఈ విధముగా పలికి, సంతోషముతో 
వికసించిన ముఖము కలవాడై, దోసిలి యొగ్గి నమస్కరించుచు, మరల విశ్వామిత్రుని 


ఈ విధముగ ప్రశ్నించెను. 16 
మూ. ఇమౌ కుమారౌ భద్రం తే దేవతుల్యపరాక్రమౌ, 17 
గజసింహగతీ వీరౌ శార్హూలవృషభోపమౌ, 
పద్మిని ఖల ఖడ్గతూణీధనుర్హరౌ. 18 


ఆశ్వినావివ రూపేణ సముప స్థితయౌవనాౌ, 
యదృచ్చయైవ గాం ప్రాప్తా డేవలోకాదివామరౌ. 19 


బాలకాండము స.50 519 
కథం పద్భా మొహ ప్రాప్తా కిమర్థం కస్య వా మునే. 


ప్ర. అ. మునే=విశ్వామిత్రా ! తే=నీకు, భద్రమ్‌=మంగళ మగుగాక. 
దేవతుల్యపరాక్రమౌ= దేవతలతో సమాన మైన పరాక్రమము కలవారును, 
గజ సింహగతీ=గజ సింహముల గమనమువంటి గమనము కలవారును, వీరౌ=వీరు 
లును, శార్జూలవృషభోపమౌ=శార్జూలముతోడను, వృషభముతోడను సమానులును, 
పద్మపత్రవిశాలాక్షైా=తామరపూవుల రేకుల వలె విశాల 'మైన నేత్రములు కలవారును, 
ఖడ్గతూణీధనుర్హరౌ= ఖడ్గములను, అంబులపొదులను, ధనస్సులను ధరించినవారును, 
రూ పేణ=రూవీముచేత, అశ్వినావివ= అశ్వినీ దేవతల వలె ఉనృవారును, సముపస్థి 
తయౌవనౌ=సమీ పించిన యౌవనము కలవారును, దేవలోకాత్‌ = దేవలోకమునుండీ, 
యదృచ్చయా=స్వేచ్చాను సారముగా, గామ్‌=భూమిని, ప్రాప్తా=చేరిన, అమరౌ 
ఇవ=దేవతల వలె ఉన్నవారును అగు, ఇమౌ=ఈ, కుమారౌ=బాలులు, ఇహ=ఇచటికి, 
కథమ్‌=ఎట్లు, కిమర్థమ్‌=ఎందుకు, ప (ప్రాప్తా=వచ్చినారు? 
కస్య వా=ఎవరికి సంబంధించినవారు : 


తా. విశ్వామిత్రా ! (నీకు క్షేమ మగు గాకు) దేవతలతో సమాన 
మైన పరాక్రమము కలవారును, గజసింహముల నడక వంటి నడక కలవారును, 
వీరులును, శార్హూతవృషభములతో తుల్యులును, పద్మషుత్రముల వలె విశాల 
మైన నేత్రములు కలవారును, ఖడ్గములను అంబులపొదులను ధనస్సులను 
ధరించినవారును, అక్వినీదేవతల వంటి సౌందర్యము కలవారును, యౌవనము 
సమీపించుచున్నవారును, దేవలోకమునుండి భూలోకమునకు దిగి వచ్చిన దేవతల 
వలె ఉన్నవారును, అగు ఈ బాలురు ఎవరివారు ? ఇచటికి కాలి నడకనే 


వచ్చినారేమి ? ఎందుకు వచ్చినారు ? 17-19 
మూ. వరాయుధధరౌ వీరౌ కస్య పుత్రౌ మహామునే, 20 
భూషయన్నావిమం దేశం చన్హ్రసూర్యావివామ్సరమ్‌, 
పరస్పరస్య సదృశౌ ప్రమాణేజితచేష్టితైః 21 


కాకపక్షధరౌ వీరౌ శ్రోతుమిచ్చామి తత్త్వతః. 


ప్ర అ మహామునే=ఓ మహామునీ ! వరాయుధధరౌ= శేష 
మైన ఆయుధములను ధరించిన, వీరౌ-=-ఈ వీరులు, కస్య=ఎవనియొక్క, 
పుత్రౌ=పుత్రులు. చన్హ్ల్రసూర్యా=చంద్రసూర్యులు, అమ్బరమివ=ఆకాశమును వలె, 
ఇమమ్‌=ఈ, దేశమ్‌=ప్రదేశమును, భూషయనౌ=అలంకరించుచున్స వారును, 
ప్రమాణేజ్లితచే ష్టితైః= ప్రమాణముచేతను, అభి ప్రాయసూచనలచేతను, చేష్టలచేతను, 
పరస్సరస్య= ఒకరికొకరు, సదృశౌ=పోలికగలవారును, కాకపక్షధరౌ=జునపములను 
ధరించినవారును అగు, వీరౌ=ఈ వీరులను గూర్చి, తత్త వ్రతఃాయథార్ధముగా, 


520 శ్రీమద్రామాయణము 
(శోతుమ్‌=వినుటకు, ఇచ్చామి=ఇచ్చయించు చున్నాను. 


తా. మహామునీ ! శ్రేష్ట మైన ఆయుధములను ధరించిన ఈ వీరులు 
ఎవని కుమారులు ? జునపములను ధరించిన ఈ వీరులు ప్రమాణమునందును, 
ఇంగితములందును, చేష్టలందును ఒకరి నొకరు పోలియున్నారు. చంద్రసూర్యులు 
ఆకాశములను ప్రకాశింపచేసి నట్లు ఈ ప్రదేశమును ప్రకాశింప చేయుచున్నారు. 
ఈ వీరులను గూర్చి తెలిసికొన దలచుచున్నాను. 20, 21 


మూ. తస్య తద్వచనం శ్రుత్వా జనకస్య మహాత్మనః, 
న్యవేదయన్మహాత్మానౌ పుత్రా దశరథస్య తౌ. 22 
ప్ర అ. మహాత్మనః=మహాత్ము డైన, తస్య=ఆ, జనకస్య=జనకుని యొక్క, 

తత్‌=ఆ, వచనమ్‌=వాక్యమును, (శుత్వా౭విని, తౌ=ఆ, మహాత్మానౌ=మహాత్ము 

లగు, దశరథస్య=దశరథునియొక్క, పుత్రౌ=పుత్రులనుగా, న్యవేదయత్‌ =తెలి పెను, 


తా, విశ్వామిత్రుడు మహాత్ము డన జనకుని మాటలు విని, ఆ 


మహాత్ము లిరువురును దశరథకుమారు లని తెలిపెను. 22 
మూ. సిద్దాశ్రమనివాసం చ రాక్షసానాం వధం తథా. 23 
తచ్చాగమనమవ్య(గం విశాలాయాశ్చ దర్శనమ్‌, 
అహల్యాదర్శనం చైవ గౌతమేన సమాగమమ్‌. 24 
మహాధనుషి జిజ్ఞాసాం కర్తుమాగమనం తథా, 
ఏతత్సర్వం మహాతేజా జనకొయ మహాత్మ నే, 25 


నివేద్య విరరామాథ విశ్వామిత్రో మహాముని. 


ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాత్డే 
పఖ్యొాశవ సర్గః 


ప. అ. మహాతేజాః=గొప్ప తేజస్సు గల, మహామునిః=మహాముని 
యైన, _ విశ్యామితః=విశ్వామిత్రుడు, సిద్దాశ్రమనివాసం చై సిద్దాశ్రమమునందు 
నివాసమును, తథా=మరియు, రాక్షసానామ్‌=రాక్షసులయొక్క, వధమ్‌=వధను, 
అవ్య గ్రమ్‌=నిర్భయముగా, తత్‌ =ఆ, ఆగమనమ్‌=వచ్చుటను, విశాలాయాః=విశాలానగ 
రముయొక్క, దర్శనమ్‌ =దర్శనమును, అహల్యా దర్శనం చైవ=అహల్యాదర్శనమును, 
గొతమేన=గాతమునితో, సమాగమమ్‌=సమాగమమును, తథా=మరియు, మహాధ 
నుషి=గొప్ప దైన శివధనస్సునందు, జిజ్ఞాసామ్‌=పరీక్షను, కర్తుమ్‌=చేయుటకొరకు, 
ఆగమనమ్‌=వచ్చుటను, ఏతత్సర్వమ్‌=దీని నంతను, మహాత్మ నే-మహాత్ము డైన, 
జనకొయ=జనకునకు, నివేద్య=తెలిపి, అథ= పిమ్మట, విరరామ=విరమించెను. 


బాలకాండము స.50 521 


తా. మహాతేజఃశాలి యగు విశ్వామిత్రమహాముని, రామలక్ష్మణులు నిర్భ 
యముగ సిద్దాశ్రమమునకు వచ్చి, అచట నివసించిన రాక్షసులను సంహరించుట, 
విశాలానగరమును చూచుట, అహల్యాసందర్శనము, గౌతమునితో సమాగమము, 
శివధనస్సును పరీక్షించుటక్రై మిథిలకు వచ్చుట మొదలగు విషయము లన్నియు 
జనకమహారాజునకు తెలిపెను, 23 - 25 


“భాలానందిని” యను శ్రీముద్రామాయణాం ధ్ర వ్యాఖ్యానమునందు బాలకాండలో 
ఏబదవ సధ్గ నమాప్తము. 


అథ ఏకపఖ్యాశః సర్గః 


[శతానందుడు అడుగగా విశ్యామ్మితుడు అతనికి శ్రీరాముడు ఆహల్యాశా 
పవిముక్తి కలిగించిన వృత్తాంతము చెప్పుట, మిక్కిలి నంతనీంచిన శతానందుడు 
శ్రీరాముని అభినందించి విశ్యామిత్రుని వూర్తవృత్తాంతమును వర్థించి చెప్పుట. 
మూ. తస్య తద్వచనం శ్రుత్వా విశ్యామిత్రస్య ధీమతః, 

హృష్టరోమా మహాతేజాః శతానన్లో మహాతపాః. 1 

గౌతమస్య సుతో జ్యేష్టస్తపసా ద్యోతితప్రభః, 

రామసందర్శనాదేవ పరం విసయమాగత:. 2 

ప్ర. అ. ధీమతఃాబుద్ధిమంతు డైన, తస్య=ఈ, విశ్వామిత్రస్య=విశ్వామి 
తునియొక్క, తద్‌=ఈ, వచనమ్‌=వచనమును, శ్రుత్వాావిని, మహాతేజాః=గొప్ప 
తేజస్సు కలవాడును, మహాతపాః=గొప్ప తపస్సు కల వాడును, గౌత 
మస్య=గౌతమునియొక్క, జ్యేష్ణః సుతః= పెద్దకుమారుడును, తపసా=తపస్సుచేత, 
ద్యోతితప్రభః=ప్రకాశించుచున్న కాంతి కలవాడును అగు, శతానన్హః=శలానందుడు, 
హృష్టరోమాః=గగుర్చాటు  చెందినవాడై, రామసందర్శనాదేవ=రాముని చూడగనే, 
పరమ్‌=గొప్ప, విస్మయమ్‌=ఆశ్చర్యమును, ఆగతః=పొందినాడు. 

తా. మహాతేజశ్శాలియు, మహాతపస్వియు, తపస్సుతో (ప్రకాశించుచున్న 
వాడును అగు గౌతమజ్యేష్పపుత్రు డైన శతానందుడు, బుద్రిమంతు డగు 


ఠా 

విశ్వామిత్రుని మాటలు విని, గగుర్పాటు చెందిన శరీరముతో, రాముని చూడగనే 
అత్యాశ్చర్యవంతు డయ్యెను. ly -2 
మూ సతౌ నిషణ్డా సం్యబక్ష్య సుఖాసనౌ నృపాత్మజా, 

శతానన్జో ముని(శ్రేష్టం విశ్వామిత్రమథా(బ్రబీత్‌. 3 

ప్ర. అ. అథ=పిమ్మట, సః=ఆ, శతానన్హః=శతానందుడు, నిషణ్ఞా=సమీప 
మునం దున్నవారును, సుఖా సీనౌ=సుఖముగా కూర్చున్నవారును ఆగు, తౌ=ఆ, 
నృపాత్మ జౌ=రాజకుమారులను, సంపేక్ష ఫెచూచి, ముని(శ్రేష్టమ్‌=మునులలో (శ్రేష్ట 
డైన, విశ్యామిత్రమ్‌=విశ్వామిత్రుని గూర్చి, అ(బవీత్‌ =పలి కెను. 

తా. శతానందుడు సమీపమునందే సుఖముగా కూర్చున్న ఆ రాజకుమారు 
లను చూచి ముని శ్రేష్టు డైన విశ్వామిత్రునితో ఇట్లు పలికెను. 3 


బాలకాండము ప.51 523 


మూ. అపితే మునిశార్జూల మమ మాతా యశస్వినీ, 
దర్శితా రాజపుత్రాయ తపో దీర్ణముపాగతా. 4 


ప్ర అ. మునిశార్లూలా పతర | దీర్హమ్‌= ద్‌ర్ష మైన, 
తపః=తపస్సును, ఉపాగతా=పారదినదియు, యశస్వినీ= యశస్సుకలదియు అగు, 
మమానాయొక్క, మాతా=తల్లి, తే=నీచేత, రాజపుత్రాయ=రాజకుమారునకు, 
అపి దర్శితా=చూపబడినదా గ 


తా. ఓ మునిశ్రేష్టా ! తీవ్రతపస్సు చేయుచున్న, యశస్విని యగు 
మా తల్లిని రామునకు చూపితివా ? 4 
మూ. అపి రామే మహాతేజా మమ మాతా యశస్వినీ, 

వన్యెరుపాహరత్పూజాం పూజార్హే సర్వదే హినామ్‌. ర్‌ 

ప్ర అ. మహాతేజాః=గొప్ప తేజస్సు కలదియు, యశస్వినీ=కీర్తి 
కలదియు అగు, మమ మాతా=నా తల్లి, సర్వదే హినామ్‌=సకల ప్రాణులకును, 


పూజార్లే-పూజించుటకు తగిన, రామే=రామునియందు, వన్యెఃః వనమునందు 
లభ్యము లగు వస్తువులచే, పూజామ్‌=పూజను, అపి ఉపాహారెత్‌=చేసినదా ? 


తా. గొప్ప లేజస్సు, యశస్సు గల మా తల్లి సర్వప్రాణులచేతను 


పూజింపదగిన రాముని ఫలమూలాదు లర్పించి పూజించినదా ? ర్‌ 
మూ. అపి రామాయ కథితం యథావృత్తం పురాతనమ్‌, 
మమ మాతుర్మహాతేజో దైవేన దురనుష్టితమ్‌. 6 


ప్ర అ. మహాతేజః=గొప్ప తేజస్సు కలవాడా ! మమానాయొక్క, 
మాతుః=తల్లివిషయమున, దైవేన=దైవముచేత, దురను షి తమ్‌ =చెడ్డగా చేయబడిన, 
పురాతనమ్‌=పూర్వము జరిగిన విషయము, యథావృత్తమ్‌=జరిగినది జరిగినట్లుగా, 
రామాయ=రామునకు, అపి కథితమ్‌=చెప్పబడినదా ? 


తా. మహాతేజాశ్ళాలి వైన విశ్వామిత్రా ! విధిబలముచే మా తల్లి 
విషయమున జరిగిన వృత్తాంతము నంతను రామునకు యథాతథముగ 


చెప్పినావా ? 6 
మూ. అపి కౌగిక భద్రం తే గురుణా మమ సంగతా, 
మమ మాతా ముని శ్రేష్ట రామసందర్శనాదితః. 7 
ప్ర. అ. కౌశికావిశ్యామితుడా |! తే=నీకు, భద్రమ్‌=మంగళ 


మగుగాక. ముని శేష్ట=ముని శేష్ణడా ! మమ మాతా=నా తల్లి, రామసందర్శ 
నాదిత=రామునియొక్క దర్శనాదికమువలన, మమ గురుణా=నా తండ్రిలో, 


524 శ్రీమద్రామాయణము 


అపి సంగతా=కలిసినదా ? 

తా. మున్నిశ్రేష్టుడ వైన విశ్వామిత్రా ! రాముని చూచి ఆతిథ్యాదు 
లిచ్చుటచే పవిత్రురా లైన మా తల్లి మా తండ్రిగారిని చేరినదా ? 7 
మూ. అపి మే గురుణా రామః పూజితః కుశికాత్మజ, 

ఇహాగతో మహాతేజాః పూజాం ప్రాప్తో మహాత్మనః. 8 

ప్ర. అ. కుగికాత్మజైవిశ్వామిత్రా ! రామః=రాముడు, మే గురుణా=నా 
తండ్రిచేత, అపి పూజితః=పూజింపబడినాడా ? ఇహ=ఇచటికి, ఆగతః=వచ్చిన, 
మహాతేజాః=గొప్ప తేజస్సు గల నా తండ్రి, మహాత్మ నః=మహాత్ము డన 
రామునినుండి, పూజామ్‌=పూజను, అపి ప్రాప్తః౭పొందినాడా ? 


తా. కుగికనందనా ! నా తండ్రి రాముని పూజించినాడా ? అచటికి 


వచ్చిన నా తండ్రిని ఈ మహాత్ముడు గౌరవించినాడా ? 8 
మూ. అపీ శాన్తేన మనసా గురుర్మే కుశికాత్మజ, 
ఇహాగతేన రామేణ ప్రయతేనాభివాదితః. 9 


ప్ర. అ. కుశికాత్మజావిశ్వామిత్రా ! ఇహ=ఇచటికి, ఆగతేన=వచ్చిన, ప్రయ 
తేన=పరిశుద్దు డైన, రామేణ=రామునిచేత, మే గురుః=నా తండ్రి, శాన్తేన-శాంత 
మైన, మన =మనస్సుతో, అపి అభివాదితః=నమస్కరింప బడినాడా? 


తా. విశ్వామిత్రా ! ! ఆ ఆశమమును చేరిన పరిశుద్దు డగు రాముడు 


శాంత మైన మనస్సుతో నా తండ్రిని పూజించినాడా ? 9 
మూ. తచ్చుత్వా వచనం తస్య విశ్వామిత్రో మహామునిః, 
ప్రత్యువాచ శతానన్హం వాక్యజ్ఞో వాక్యకోవిదమ్‌. 10 


ప్ర అ. మహామునిణామహాముని యైన, విశ్వామిత్రణావిశ్వామిత్రుడు, 
తస్య=అతనియొక్క, తత్‌=ఆ, వచనమ్‌=వచనమును, (శుత్వా=విని, వాక్యజ్ఞఃణావా 
క్యజ్ఞానము కల అతడు, వాక్యకోవిదమ్‌=వాక్యము నెరిగిన, శతానన్తమ్‌=శతానందుని 
గూర్చి, ప్రత్యువాచాతిరిగి పలికెను. 
తా, మాట లాడుటలో నేర్పు గల విశ్యామిత్రమహాముని ఆ మాటలు 
విని మాటలలో నేర్పు గల ఆ శతానందునితో ఇట్లు పలికెను. 10 
మూ. _ నాతిక్రాన్తం మునిశ్రేష్ణ యత్కర్తవ్యం కృతం మయా, 
సంగతా మునినా పత్నీ భార్గవేణేవ రేణుకా. ll 


ప్ర అ. మునిశ్రేష్ణ=మునిశేష్ణడా ! న అతిక్రాన్తమ్‌=(ఏ పనియు) 


బాలకాండము స,51 525 


విదువబడలేదు. మయా=నాచేత, యత్‌=ఏది, కర్తవ్యమ్‌=చేయదగినదో, అది, 
కృతమ్‌=చేయబడినది. రేణుకా= రేణుకాదేవి, భార్ల్గ వేణేవ=జమదగ్నితో వలె, 
పత్నీ=(భార్య) అహల్య, మునినా=గౌతమునితో, సంగతా=కలి సినది. 

తా. మునిశ్రేష్టుడ వైన శతానందా ! చేయదగిన దంతయు చేసినాను. 
ఏమియు విడువలేదు. రేణుకాదేవి జమదగ్నిని చేరినట్లు అహల్య గౌతముని 
చేరినది. i 
మూ. తచ్చుత్వా వచనం తస్య విశ్వామిత్రస్య భాషితమ్‌, 

శతానన్లో మహాతేజా రామం వచనమబవీత్‌. 12 

ప్ర. అ. తస్య=ఆ, విశ్వామిత్రస్య=విశ్వామిత్రుని యొక్క, భా షితమ్‌=పలక 
బడిన, తత్‌=ఆ, వచనమ్‌=వాక్యమును, శుత్వా=విని, మహాతేజాః=గొప్ప తేజస్సు 
గల, శతొనన్హః=శతానందుడు, రామమ్‌ =రాముని గూర్చి, వచనమ్‌ =వాక్యమును, 
అబ్రవీత్‌ =పలి౩ను. 

తా. విశ్వామిత్రుని మాటలను విని మహాతేజశ్శాలి యగు శతానందుడు 
రామునితో ఇట్లనెను. 12 


మూ. స్వాగతం తే నరస దిష్టా సగ స రాఘవ, 

విశ్వామిత్రం పురస్కృత్య మహర్షిమపరాజితమ్‌. 13 

ప్ర. అ. నరశేష్ణ=నరులలో (శ్రేష్టుడ వైన, రాఘవ=రామా ! అపరాజి 
తమ్‌=పరాజయము లేని, మహర్షిమ్‌=మహర్షి యైన, విశ్యామిత్రమ్‌=విశ్వామిత్రుని, 
పురస్కృత్య=పురస్కరించుకొని, దిష్ట్రా=దైవవశముచేత, ప్రాప్తః అసి=వచ్చితివి. 
తే=నీకు, స్వాగతమ్‌=స్వాగతము. 

తా. నర్రేష్టుడ వైన రామా ! అడ్డు లేని మహిమ గల విశ్వామిత్ర 
మహర్షిని అనుసరించి దైవవశముచే (మా అదృష్టముచే) ఇచటికి వచ్చితివి. 


నీకు “స్వాగతము. 13 
మూ. అచిన్త్యకర్మా తపసా బ్రహ్మర్షిరతులప్రభః; 
విశ్వామిత్రో మహాతేజా వేత్స్యేనం పరమాం గతిమ్‌. 14 


ప్ర అ. మహాతేజాః=గొప్ప తేజస్సు గల, విశ్వామిత్రావిశ్వామిత్రుడు, 
అచిన్త్యకర్మా=ఊహింప శక్యము కాని పనులు కలవాడు. తపసా=తపస్సు చేత, 
(బహ్మర్థిః= బ్రహ్మర్షి, అతుల ప్రభః=సాటి లేని కాంతి కలవాడు. ఏనమ్‌=ఈతనిని, 
పరమామీ=గొప్ప, గతిమ్‌=గతినిగొ, వేత్సి=ఎరుగుదువు. 


తా. గొప్ప తేజస్సు గల ఈ విశ్వామిత్రుని కార్యములు మనసా కూడ 


526 శ్రీమద్రామాయణము 


ఊహింప శక్యము కానివి, తపస్సుచేత బ్రహ్మర్షి యైనాడు. ఈతని (ప్రభావము 
సాటిలేనిది. ఈతనినే ఉత్తమగతిగా (గ్రహించినావు. 14 
మూ. నాస్తి ధన్యతరో రామ త్వత్తోఒన్యో భువి కశ్చన, 

గోప్తా కుశికపుత్రస్తే యేన తప్తం మహత్తపః, 15 

ప్ర. అ. రామారామా ! భువి=ఈ భూలోకమునందు, త్వత్తః=నీకం టె, 
ధన్యతరః=ఎక్కువ ధన్యుడు, అన్యః=మరి యొకడు, కశ్చన=ఒక్కడును, నాస్తి=లేడు. 
యేన=ఎవనిచేత, మహత్‌ =గొప్ప, తపః=తపస్సు, తప్తమ్‌=-చేయబడినదో, అట్టి, 
కుగికప్పుత్రః =విశ్వామిత్రుడు, తే=నీకు, గోప్తా=రక్షకుడు. 

తా. రామా ! గొప్ప తపస్సు చేసిన విశ్వామిత్రుడు నీకు రక్షకుడుగా 
ఉన్నాడు. అందుచే వీకంటు ధన్యుడు మరెవ్వడును ఈ లోకములో లేడు. 15 
మూ. శ్రూయతాం చాభిధాస్యామి కాశికస్య మహాత్మనః 

యథాబలం యథావృత్తం తన్నే నిగదతః శృణు. 16 

ప్ర, అ. మహాత్మనఃాచుహాత్ము డైన, కౌశికస్య=విశ్వామిత్రుని, బలమ్‌=బ 
లము, యథా=ఎట్లో, వృత్తమ్‌=చరిత్రము, యథా=ఎట్లో, అభిధాస్యామి=చె ప్పెదను, 
తత్‌ =దానిని, నిగదతః=చెప్పుచున్న, మే=నా నుండి, శృణు=వినుము. 

తా. విశ్వామిత్రుని బల మెంతటిదో, అతని చరిత్ర ఎట్టిదో చెప్పెదను, 
వినుము. 16 
మూ. రాజాభూదేష ధర్మాత్మా దీర్సకాలమరిన్హమ:ః; 

ధర్మజ్ఞః కృతవిద్యశ్చ ప్రజానాం చ హితే రతః. 17 


ఆఅ 


ప్ర. అ. ఏషః=ఇతడు, ధర్మత్మా=ధర్మాత్ముదును, అరిన్హమః=శత్రువులను 
అణచివేయు వాడును, ధర్మజ్ఞః=ధర్మములు తెలిసినవాదును, _కృతవిద్యః=వి 
ద్యల నభ్యసించినవాడును, ప్రజానామ్‌=ప్రజలయొక్క, హితే=హితము నందు, 
రతఃఆసక్తి కలవాడును అగు, రాజా=రాజుగా, దీర్షకాలమ్‌=చాల కాలము, 
అభూత్‌ =ఉండెను. 


తా. ఈ విశ్వామిత్రుడు, చాలాకాలము పాటు, ధర్మాత్ముడును, శత్రు 
వినాశకుడును, ధర్మవేత్తయు, సకలవిద్యలను అభ్యసించిన వాడును, ప్రజల మేలు 
కోరువాడును అగు రాజుగా ఉండెను. 17 


మూ. ప్రజాపతిసుతశ్చా సీత్కుశో నామ మహీపతిః, 
కుశస్య పుత్రో బలవార్‌ కుశనాభస్సుధార్మి కః. 18 


ప్ర. అ. ప్రజాపతిసుతః=ప్రజాపతియొక్క కుమారు డైన, కుశోనామ=కుశు 


బాలకాండము స.51 527 


డను పేరు గల, మ హీపతిః=రాజు, ఆసీత్‌=ఉండెను. బలవాన్‌ =బలవంతుడును, 
సుధార్మి క=మంచి ధర్మాత్ముడును అగు, కుశనాభః=కుశనాభుడు, కుశస్య=కుశు 
నియొక్క, పుత్రః౭పుత్రుడు. 

తా. బ్రహ్మపుత్రు డైన కుశు డనెడు రాజు ఉండెను. ఆ కుశునకు, 
బలవంతుడును, ధార్మికుడును అగు కుశనాభు డను కుమారు డుండెను. 18 


మూ. కుశనాభసుతస్తా సీద్గాధిరిత్యేవ విశ్రుతః, 
గాడేః పుత్రో మహాతేజా విశ్వామిత్రో మహామునిః. 19 
ప అ. గాధిః ఇత్యేవ= =గాధి అని, విశుతః=ప్ర పసిద్దు డ్‌ కుశనాభసుతః 
తు=కుశనాభుని కుమారుడు, ఆసీల్‌=ఉండెను. మహాలేజోః=గొప ప్ప తేజస్సు గల, 


మహామునిః=మహాముని యైన, విశ్వామిత్రః=విశ్వామిత్రుడు, గా =గాధియొక్క, 
పుత్రః=కుమారుడు. 


తా. ప్రసిద్దు డగు గాధి కుశనాభుని కుమారుడు. మహాతేజశ్శాలి యైన 
ఈ విశ్వామిత్రముని ఆ గాధియొక్క కుమారుడు. 19 


మూ. విశ్వామిత్రో మహాతేజాః పాలయామాస మేదినీమ్‌, 
బహువర్షసహప్రాణి రాజా రాజ్యమకారయత్‌ : 20 
ప్ర అ, మహాతేజాః=గొప్ప తేజస్సు గల, విశ్వామిత్రణావిశ్వామిత్రుడు, 

మేదినీమ్‌=భూమిని, పాలయామాస=పరిపాలించెను. రాజా=ఈ రాజు, బహువర్షస 

హస్రాణి= చాల వేల సంవత్సరములు, రాజ్యమ్‌=రాజ్యమును, అకారయత్‌ = చేసెను. 


తా. మహాతేజఃశాలి యగు విశ్వామిత్రుడు రాజై చాల వేల సంవత్సరములు 
రాజ్యము చేసెను. 20 


మూ. కదాచిత్తు మహాతేజా యోజయిత్యా వరూధినీమ్‌, 

అక్షౌ హిణీపరివృత: పరిచక్రామ మేదినీమ్‌. 2] 

ప్ర. అ. మహాతేజాః=గొప్ప తేజస్సు గల ఆ విశ్వామిత్రుడు, కదాచిల్‌ = 
ఒకానొకప్పుడు, వరూధినీమ్‌= సేనను, యోజయిత్వా=కూర్చుకొని, అక్షై హిణీపరి 
వృతః=అక్షాహిణిప్రమాణము గల సైన్యముతో కూడిన వాడై, మేదినీమ్‌=భూమిని, 
పరిచక్రామాచుట్టు తిరిగెను. 

3 లు 

తా. మహాతేజఃశాలి యగు విశ్వామిత్రుడు ఒకప్పుడు సైన్యమును 


సమకూర్చుకొని, అక్షౌహిణీ 'ప్రమాణములో నున్న సైన్యము వెంట రాగా 
భూమి అంతయును తిరిగెను. 21 


528 శ్రీమద్రామాయణము 


మూ. నగరాణి సరాష్ట్రాణి సరితశ్చ తథా గిరీన్‌, 


ఆశ్రమాన్‌ క్రమశో రామ విచరన్నాజగామ హ. 22 
వ సిష్టస్యాశ్రమపదం నానావృక్షసమాకులమ్‌, 

నానామృగగణాక్తీర్ణం సిద్దచారణ సేవితమ్‌. 23 
దేవదానవగన్హర్వెః కన్నరైరువకోభితమ్‌, 

ప్రశాన్తహరిణాక్షీర్ణం ద్విజసజ్ఞనిషేవితమ్‌. 24 
బ్రహ్మ ర్షిగణసజ్కీర్హం దేవర్షిగణ 3 సేవితమ్‌, 

తపశ్చరణసం సిద్దైర్నికల్పెర్మ హాత్మభి:. 25 
అబ్బ క్లైర్వాయుభక్షే శ్చ కీర్ణపర్గాశనైస్త థా, 

ఫలమూలాశవైర్దా న్రెర్టితరో షైర్టితేస్త్రియైః. 26 
బు షిభిర్వాలభిల్యెశ్చ జప హోమపరాయణైః, 

అన్యెర్వెభాన సైశ్చెన సమన్తాదుపశోభితమ్‌. 27 
ప్ర అ. రామైరామా ! సరాష్ట్రాణి=రాష్ట్రములతో కూడిన, 


నగరాణి=నగరములను, సరితః=నదులను, తథా=మరియు, గిరీన్‌=పర్వాతము 
లను, ఆశ్రమాన్‌ =ఆశమములను, 'క్రమశః= క్రమముగా, విచరన్‌ =సంచరించుచు, 
నానావృక్షసమాకులమ్‌= అనేకవిధము లైన వృక్షములతో ఆకుల మైనదియు, 
నానామగగ్గణాక్షీర్ణమ్‌= =అనేక విధము “లైన వలా నిండినదియు, 
సిద్ధదారణ సేవితమ్‌= సిద్దులచేతను చారణులచేతను సేవింపబడినదియు, దేవదా 
నవగన్హరె ;=దేవదానవగంధర్వులతోను, కిన్న రైః=కిన్నరులతోను, ఉపశోభితమ్‌= ప్రకా 
ించుచన్నదియు, కాసా నగా రన కారవు 8 లెన లేళ్లతో కూడినదియు, 
ద్విజసజ్ఞనిషే షేవితమ్‌=పక్టుల సముదాయముచే ే సీవింపబడినదియు, బ్రహ్మర్షిగణసజ్కీ 
ర్లమ్‌=బ్రహ్మర్షుల సముదాయముచే వ్యాప్త మైనదియు, దేవర్షిగణే క విత్రమ్‌= =దేవర్షుల 
సేముదాయములనే శే సవింపబడినదియు, తపశ్చరణసం సిద్దెతపస్సును ఆచరించు 
టచే సిద్ధి పాందినవారును, ఆగ్నికలః= అగ్నితుల్యులును, మీహోత్మభిః= =మహాత్ములును, 
అబృకైనా =ఉదకమును మాత్రమే " భక్షించువారును, వాయుభక్షైశ్చ=వాయువును 
మాత్రమే భక్తించువారును, తథా=మరియు, శీర్థపర్ణాశవై=రాలిన ఆకులే 
ఆహారముగా కలవారును, ఫలమూలాశనైః=ఫలములను దుంపలను తినువారును, 
దాన్తెణమనోనిగహము కలవారును, జితరోషై=జయింపబడిన కోపము కల 
వార్‌ను, జకేస్తుయైకా =జయించబడిన ఇంద్రియములు కలవారును అగు, 
బుషిభిః=బు షీశ్వేరులతోను, జ జపహోమపరాయణైః=జప హోమములందు ఆసక్తు 


బాలకాండము స.51 529 


లగు, వాలఖిల్యెః=వాలభఖిల్యులతోను, (బ్రహ్మయొక్క వాలమునుండి పుట్టిన 
బుషులు వాలిఖిల్యులు), అన్యెః=ఇతరు లైన, వైఖాన సపైశ్చెవాబహ్మయొక్క 
నఖములనుండి పుట్టిన వైఖానసులతోడను, సమన్నాత్‌ =అంతటన్‌ు, ఉపశోభితమ్‌= 
ప్రకాశింపచేయబడిన, వసిష్టస్య=వసిష్టునియొక్క, ఆశ్రమపదమ్‌=ఆ[శ్రమస్థానమును, 
ఆజగామ=చేరెను. 


తా. రామా! విశ్వామిత్రుడు నగరములందును, రాస్ట్రములందును 
నదీగిరి ప్రాంతములందును,ఆశమములందును క్రమముగా సంచరించుచు వసిష్టుని 
ఆశమమును చేరెను. ఆ ఆశ్రమము నానావిధము లగు _ వృక్షములతోడను, 
పక్షిగణణములతోడను వ్యాప్త మై యుండెను. అచట సిద్ధ-చారణ-దేవ-దా 
నవాగంధర్వ-కిన్నరాదులు నివసించుచుండిరి. (ప్రశాంతము లైన లేళ్లతోను, 
పక్రిసముదాయములతోను ఒప్పుచుండెను. బ్రహ్మర్షిగణములు, దేవర్షిగణములు 
ఆ ఆశ్రమమును ఆశ్రయించి ఉండిరి. తపస్సు నాచరించి సిద్ధి పొందిన 
వారును, అగ్నితో సమానులును, మహాత్ములును, మనస్సును నిగ్రహించిన 
వారును, రోషమును జయించినవారును జితేందియులును అగు బుషులు 
అచట నివసించుచుండిరి. వారిలో కొందరు నీరు మ్మాత్రమే భక్తి ంప కొందరు 
వాయువునే భక్షించుచుండిరి. కొందరు రాలిన ఆకులను మాత్రమే ఆహారముగా 
తీసికొనెడివారు. “మరి కొందరు పండ్లు, దుంపలు మాత్రమే ఆహారముగా 
తీసుకొనెడివారు. జపహోమములందు ఆసక్తి గల వాలఖిల్యులు, ఇతరు లైన 


వైభానసులును దీనికి శోభ కలిగించుచుండిరి. 22-27 
మూ. _వసిష్టస్యాశ్రమపదం బహ్మలోకమివాపరమ్‌, 
దదర్శ జయతాం (శ్రేష్ణో విశ్వామిత్రో మహాబలః, 28 


ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే 
బాలకాడ్డే ఏకపఖ్యాశః సర్గః 


అ 


ప్ర. అ. జయతామ్‌=జయించువారిలో, (శ్రేష్టః(శ్రేష్టుడును, మహాబలః = 
మహాబలవంతుడును అగు, విశ్వామిత్రః=ఆ విశ్వామిత్రుడు, ఆపరమ్‌= రెండవ, 
(బహ్మలోకమివ= బ్రహ్మ లోకము వలె నున్న, వసిష్టస్య=వసిష్టునియొక్క, ఆశ్రమప 
దమ్‌=ఆశ్రమమును, దదర్శ=చూచెను. 

తా. విజయవంతులలో (శేష్యడును, మహాబలశాలియు అగు విశ్వామిత్రుడు 
రెండవ (బహ్మలోకము వలె నున్న వసిష్వాశమమును చూచెను. 28 


“బాలానందిని” అను శ్రీముదామాయణాంధ వ్యాఖ్యానమునందు బాలకాండలో 
ఏబది ఒకటవ నర్గ నమాప్తము. 


అథ ద్విపఖ్బాశః సర్గ 


[వనిష వడు విశ్వామిత్ర మహారాజును సత్కరించుటకై కావలనీన వస్తువుల 
నన్నింటిని వ మని కామధేనువును ఆదేశించుట.] 


మూ స దృష్టా క పరమప్రీతో విశ్వామిత్రో మహాబలః, 
ప్రణతో వినయా ద్వీరో నసిష్టం జపతాం వరమ్‌. 1 
ప్ర అ. మహాబలఃగొప్ప బలము కలవాడును, వీరః=వీరుడును 
అగు, సః=ఆ, విశ్వామిత్రఃవిశ్వామిత్రుడు, జపతామ్‌=జపము చేయు మునులలో, 
వరమ్‌(శ్రేష్టు డైన, వసిష్టమ్‌=వసిష్ణని, దృష్ట్ర్వా=చూచి, పరమ పీత=చాల 
సంతసించినవాడై, వినయాత్‌=వినయము వలన, ప్రణతఃనమస్కరించెను. 


తా. గొప్ప బలము కలవాడును, వీరుడును అగు ఆ విశ్వామిత్రుడు 
మునులలో (శ్రేష్ట డైన వసిష్ణని చూచి చాల సంతసించి, సవినయముగా 


నమస్కరించెను. 1 
మూ. స్వాగతం తవ చేత్యుకో వసిష్టేన మహాత్మనా, 
ఆసనం చాస్య భగవాన్‌ వసిష్టో౭_ స్యాదిదేశ హ. 2 


ప్ర అ. తవా నీకు, స్వాగతమ్‌=స్వాగతమ్‌, ఇతి= =అని, మహాత్మనా౭మహా 
త్ముడైన, వసిష్మేన= వసిష్ణనిచేత, ఉక్తశ్చాపలకబడెను కూడ. భగవాన్‌ =భగవంతు 
డైన, వసిష్టః౭వసిష్టుడు, అస్య=ఈతనికి, ఆసనం చాఆసనమును కూడ, వ్యాదిదేశ 
హ=ఇచ్చెను. 


తా. మహాత్ముడును, పూజ్యుడును అగు వసిష్టుడు అతనికి స్వాగతము 
పలికి ఆసన మిచ్చెను. 2 


మూ. ఉపవిష్టాయ చ తదా విశ్వామిత్రాయ ధీమతే, 
యథాన్యాయం మునివరః ఛలమూలముపాహరత్‌. 3 


ప్ర. అ. తదా=అప్పుడు, మునినరః=ముని శ్రేష్టుడు, ఉపవిష్టాయ= “కూర్చున్న, 
ధీమలే= బుద్ధిమంతు డైన, విశ్వామిత్రాయ=విశ్వామిత్రునకు, యథోన్యాయమ్‌ =న్యా 
యానుసారముగా, ఫలమూలమ్‌=ఫలమూలములను, ఉపాహరత్‌=సమర్పించెను. 


తా. అప్పుడు ముని శేష్ణు డైన వసిష్టుడు కూర్చున్న, బుద్దిమంతు డైన 


బాలకాండము స.52 531 


విశ్వామిత్రునకు న్యాయానుసారముగా ఫలమూలములను సమర్పించెను. 3 
మూ. ప్రతిగృహ్య తు తాం పూజాం వసిష్టాద్రాజసత్తమః, 

తపోగ్నిహోత్రశి ష్యేషు కుశలం పర్యపృచ్చత. 4 

విశ్వామిత్రో మహాతేజా వనస్పతిగణే తథా, 

సర్వత్ర కుశలం చాహ వసిష్టో రాజసత్తమమ్‌. ర్‌ 

ప్ర. అ. రాజసత్తమః=రాజులలో (శ్రేష్టుడును, మహాలేజాః=గొప్ప తేజస్సు 
కలవాడును అగు, విశ్వామిత్రః=విశ్వామిత్రుడు, వసిష్టా త్‌=వ సిష్టుని నుండి, తామ్‌=ఆ, 
పూజామ్‌=పూజను, ప్రతిగృహ్య=స్వీకరించి, తపోగ్నిహో త్రణి ష్యేషు=తపస్సునందు, 
అగ్నిహోత్రమునందును, శిష్యులందును, తథా=మరియు, వనస్పతిగణావృక్షస 
ముదాయమునందును, కుశలమ్‌=కుశలమును, పర్యపష్పచ్చతాఅడి గను. వసిష్టః 
చావసిష్పడుకూడ, సర్వత్ర=అన్నింటియందును, కుశలమ్‌=కుశలమును, రాజసత్త 
మమ్‌=ఆ రాజ్యశ్రేష్టుని గూర్చి, ఆహ=చెప్పెను. 

తా. మహాతేజఃశాలి యగు ఆ విశ్వామిత్రమహారాజు వసిష్టుడు చేసిన ఆ 
పూజను స్వీకరించి - “మీ తపస్సునకును, అగ్నిహోత్రమునకును, శిష్యులకును 
వృక్తసముదాయమునకును క్లేమమా” అని ప్రశ్నించెను. “అన్నియు క్షేమముగా 
నున్నవి” అని వసిష్టుడు ఆతనికి చెప్పెను. 4, 5 


మూ. సుఖోపవిష్టం రాజానం విశ్వామిత్రం మహాతపాః, 

పప్రచ్చ జపతాం (శేషో వసిష్టో బ్రహ్మణః సుతః 6 

ప్ర అ. జపతామ్‌=జపము చేయువారిలో, శ్రేష్ట శేష్కడును, మహా 
తపాః౭గొప్ప తపస్సు కలవాడును, బ్రహ్మణఃబ్రహ్మయొక్క, సుతఃకుమారుడును 
అగు, వసిష్టః=వసిష్టుడు, సుఖోపవిష్టమ్‌=సుఖముగా కూర్చున్న, రాజానమ్‌=రాజైన, 
విశ్వామిత్రమ్‌=విశ్వామిత్రుని, పప్రచ్చ=అడి గెను. 

తా. మహాతపశ్శాలియు, మునులలో (శ్రేష్టడును, (బహ్మపుత్రుడును 
అగు వసిష్ణుదు సుఖాసీనుడై ఉన్న విశ్వామిత్రమహారాజును ఇట్లు అడిగెను. 6 
మూ. కచ్చిత్తే కుశలం రాజన్‌ కచ్చిద్దర్మేణ రజ్యయన్‌, 

(ప్రజాః పాలయసే వీర రాజవృత్తేన ధార్మిక. 7 

ప్ర అ. రాజన్‌=ఓ రాజా ! తే=నీకు, కుశలం కచ్చిత్‌ =క్తేమమే కదా! 
ధార్మికధార్మికుడ వైన, వీర=వీరుడా ! (ప్రజాఃకప్రజలను, ధర్మేణ=ధర్మముచేత, 


రళ్టాయన్‌ =రంజింపచేయుచు, రాజవృత్తేనారాజధర్మానుసారముగా, పాలయసే 
కచ్చిత్‌ =పరిపొలించుచున్నావా 2 


532 శ్రీమద్రామాయణము 


తా. రాజా ! నీకు క్షేమమే కదా ? ధార్మికుడ వైన ఓ 
వీరుడా ! ధర్మముచే ప్రజలను రక్షింపచేయుచు, వారిని రాజవృత్తానుసారముగా 
పాలించుచున్నావా ? 


వి. “న్యాయేనార్డన మర్హస్య వర్తనం పాలనం తథా, 

సత్సాతే ప్రతిపత్తిశ్చ రాజవృత్తం చతుర్విధమ్‌” 

అని చెప్పినట్లు, ధనమును న్యాయముగా ఆర్డించుట, దానిని 
వృద్ధిపాందించుట, రక్షించుట, సత్సాత్రలకు ఇచ్చుట అనునది “రాజవృత్తము”. 7 
మూ. కచ్చిత్తే సంభృతా భృత్యాః కచ్చిత్తిష్టన్సి శాసనే, 

కచ్చిత్తే విజితాః సర్వే రిపవో రిపుసూదన. 8 

ప్ర. అ. తే=నీయొక్క, భృత్యాః=పోష్యవర్గములోనివారు, సంభృతాః=బా 
గుగా పోషింపబడుచున్నరా ? శాసనె=నీ ఆజ్ఞయందు, తిష్ణన్తి కచ్చిత్‌ =ఉంటున్నారా 
2 రిపుసూదన=శత్రువులను సంహరించు వాడా ! తే=నీయొక్క, రిపవః=శత్రువులు, 
సర్వే=అందరును, విజితాః కచ్చిత్‌ =జయింపబడినారా లి 

తా. నీవు నీ భృత్యులను చక్కగా పోషించుచున్నరా ? వారు నీ 
ఆజ్ఞను అతిక్రమించక ఉన్నావా ? ఓ శృత్రుసంహారకా ! నీ శత్రువుల నందరిని 


జయించితివా ? 8 
మూ. కచ్చిద్బలేషు కోశేషు మిత్రేషు చ పరంతప, 
కుశలం తే నరవ్యాఘ పుత్రపొత్రే తవానఘ. 9 
ప్ర. అ. పరంతపాశృత్రువులను పీండించువాడా ! అనఘ౭పాప 
ములు లేనివాడా ! నరవాఘ=నరశ్రేష్టుడా ! బలేషు=పేనలయందును, 


కోశేషు=ధనాగారములందును, మిత్రేషు=మిత్రులందును, తవానీయొక్క, పుత్ర 
పౌత్రే=పుత్రపొత్రులందును, తే=నీకు, కుశలమ్‌=కుశలమా ? 

తా. శత్రుసంహారకు డవు, పాపరహితు డవు అయిన ఓ పురుష 
(శేష్ణుడా ! నీ సేనలు, కోశములు, మిత్రులు, పుత్రపొత్రాదులును కుశలమా ? 
9g 


మూ. సర్వత్ర కుశలం రాజా వసిష్టం ప్రత్యుదాహరత్‌, 
ఆ, LR ఇ 
విశ్వామిత్రో మహాతేజా వసిష్టం వినయాన్వితః. 10 
ప్ర. అ. మహాతేజాః=గొప్ప తేజస్సు గల, రాజా=రాజైన, విశ్వామిత్రః= 
విశ్వామిత్రుడు, వసిష్టమ్‌=వ సిష్ణని గూర్చి, వినయాన్వితః=వినయముతో కూడిన 
వాడై, వసిష్టం (ప్రతివసిష్ణని గూర్చి, సర్వత=అంతటను, కుశలమ్‌ =కుశలమును, 


బాలకొండము స.52 533 
ఉదాహరల్‌ =చెప్పెను. 


తా. మహాతేజశ్తాలి యైన విశ్వామిత్రమహారాజు అంతటను కుశలమే 
._ అని వసిష్టునకు సవినయముగ  నివేదించెను. 10 


మూ, కృత్యోభౌ సుచిరం కొలం ధర్మిష్టా తాః కథాః శుభాః, 
ముదా పరమయా యుక్తై (పీయేతాం తౌ పరస్పరమ్‌. 1 


ప్ర. అ. ధర్మిష్టా=ధర్మతత్పరు లైన, తౌ ఉభౌ=వారిరువురును, 
పరమయా=గొప్ప, ముదా=సంతోషముతో, యుకౌ=కూడిన వారై, సుచిరం 
కాలమ్‌=చాలాకాలము, శుభాః=శుభ మైన, తాః కథాఃఃఆ యా విషయము 
లను గూర్చిన సంభాషణములను, కృత్వా=చేసి, పరస్పరమ్‌=ఒండొరులను, 
(పీయేతామ్‌=సంత సింపచే సికొనిరి, 


తా. ధర్మనిష్క లైన వారిరువురును మిక్కిలి ఆనందముతో చాల 
సేపు ఆయా విషయములను గూర్చి సంభాషణలు చేసికొని ఒకరి నొకరు 
సంతోష పెట్టుకొనిరి. 1 


మూ. తతో వసిషో భగవాన్‌ కథాన్తే రఘునన్హన, 

విశ్వామిత్రమిదం వాక్యమువాచ ప్రహసన్నివ. 10 

ప్ర. అ. రఘునన్హ్లన=రామా | తతః=పిమ్మట, భగవాన్‌ =పూజ్యు డైన, 
వసిష్టః౭వసిష్టుడు, కథాన్రేసంభాషణము ముగిసిన తరువాత, ప్రహసన్నివాన 
వ్వుచు, విశ్వామిత్రమ్‌=విశ్వామిత్రుని గూర్చి, ఇదమ్‌=ఈ, వాక్యమ్‌=వాక్యమును, 
ఉవాచ=పలి 3ను. 

తా. రామా ! సంభాషణాంతమునందు, పూజ్యు డైన వసిష్టుడు 


నవ్వుచు విశ్వామిత్రునితో ఇట్లనెను. న్‌ా 
మూ. ఆతిథ్యం కర్తుమిచ్చామి బలస్యాస్య మహాబల, 
తవ వైవాప్రమేయస్య యథార్హం సంప్రతీచ్చ మే. 13 
ప. అ. మహాబల=గొపు బలము కలవాడా ! అస్య=ఈ, బలస్య= సైన్యము 
నకును, అప్రమేయస్య=సాటిలేని, తవ వైవానీకును, యధథార్లమ్‌=తగు విధముగా, 
ఆతిథ్యమ్‌=ఆతిథ్యమును, కర్తుమ్‌=చేయుటకు, ఇచ్చామి=ఇచ్చయించుచున్నాను. 
మే=నానుండి, సంప్రతీచ్చాఅంగీకరింపుము. 


తా. సాటి లేనివాడ వైన ఓ విశ్వామిత్రా ! మహాబల శాలి వైన నీకును, 


నీ సైన్యమునకును యథోచితముగ అతిథిసత్కారము చేయ గోరుచున్నాను. 
దీనిని స్వీకరింపుము. 13 


534 శ్రీమద్రామాయణము 


మూ. సత్కియాం తు భవానేతాం ప్రతీచ్చతు మయోద్యతామ్‌, 
రాజా త్వమతిథి(శ్రేష్టః పూజనీయః ప్రయత్నతః. 14 


ప్ర. అ. భవాన్‌నీవు, మయా=నాచేత, ఉద్యతామ్‌=ఇవ్వబడుచున్న, 
సత్ర్కియామ్‌=సత్కారమును, (ప్రతీచ్చతు=అంగీకరింతువుగాక. రాజా=రాజు వైన, 
త్వమ్‌=నీవు, (ప్రయత్నతః ప్రయత్నపూర్వకముగా, పూజనీయః=పూజించ దగిన, 
అతిథి శేష్టః= శేష్టాతిధివి. 


తా. నీవు నేనిచ్చుచున్న ఈ సత్కారమును స్వీకరింపుము. రాజు 
వైన నీవు ఉత్తము డైన అతిథివి. అందుచే నిన్ను ప్రయత్నపూర్వకముగా 
పూజింపవల సి యున్నది. 14 


మూ. ఏవముక్తో వసిష్టేన విశ్వామిత్రో మహామతిః, 
కృతమిత్యబ్రవీద్రాజా (పియవాశక్వేన మే త్వయా. 15 
ప్ర అ. వసిష్మేన=వ సిష్టునిచేత, ఏవమ్‌ =ఈ విధముగా, ఉక్తః=పలకబడిన, 

మహామతిః=గొప్పబుదై గల, రాజా=రాజైన, విశ్వామిత్రఃావిశ్వామిత్రుడు, త్వయా= 


నీచేత, పీయవాక్యేన= పియవాక్యము చేతనే, కృతమ్‌=ఆతిథ్యము చేయబడినది, 
ఇతి=అని, ఆబవీత్‌ =పలి కను. 


తా. వసిష్టుని మాటలు విన్న బుద్ధిశాలి యగు విశ్వామిత్రుడు ఇట్లు 
పలికెను : “నీవు (ప్రియ మైన మాటలు పలికితివి. ఇదియే నాకు ఆతిథ్యము” 
15 


మూ. ఫలమూలేన భగవన్విద్యతే యత్తవాశమే, 

పాద్యేనాచమనీయేన భగవద్దర్శనేన చ, 16 

సర్వథా చ మహాప్రాజ్ఞ పూజార్షేణ సుపూజితః, 

గమిష్యామి నమస్తే౭స్తు మైతేణేక్షన్న చక్షుషా. 17 

ప్ర. అ. భగవన్‌=-పూజ్యడా ! యత్‌=ఏది, తవానీయొక్క, ఆశమే= 
ఆశ్రమమునందు, విద్యతే=ఉన్నదో అట్టి, ఫలమూలేన=ఫలమూలాదికముచేతను, 
పాద్యేనాపాద్యముచేతను, ఆచమనేన చాఆచమనముచేతను, భగవద్దర్శనేన= 
పూజ్యడ వైన నీ దర్శనముచేతను, పూజార్ణేణ=పూజార్హుడ వైన నీ చేత, 
సర్వథా=అన్ని విధముల, సుపూజితః=బాగుగా పూజింపబడితిని. మహాప్రాజ్ఞ =గొప్పు 
జ్ఞానము కలవాడా ! గమిష్యామి=నేను వెళ్లెదను, తే=నీకు, నమః=నమ 
స్కారము, అస్తు=అగుగాక. మైత్రేణ=స్నేహపూర్ణ మైన, చక్షుషా=న్నేత్రముతో, 
ఈక్షస్వ=చూచుచుండుము. 


బాలకాండము స.52 535 


తా. మహాప్రాజ్ఞుడ వైన ఓ పూజ్యుడా ! నీ ఆశ్రమములో లభించు 
ఫలమూలాదికమును, పాద్యమును, ఆచమనమును ఇచ్చి, పూజార్షుడ వైన నీవు 
నన్ను సర్వవిధముల సత్కరించితివి. ఇదియే చాలును; నేను వెళ్లైదను. స్నేహపూర్త 
మైన దృష్టితో చూచుచుండుము. 16, 17 
మూ. ఏవం బువన్తం రాజానం వసిష్టః పునరేవ హి, 

న్యమన్తయత ధర్మాత్మా పునః పునరుదారదీః. 18 

ప్ర అ ఏవమ్‌=ఈ విధముగా, (బువన్తమ్‌=మాటలాడు చున్న, 
రాజానమ్‌=రాజును, ధర్మాత్మా=ధర్మాత్ముడును, ఉదారధీః=ఉదార మైన బుద్ధి 
కలవాడును ఆగు, వ సిష్టః=వ సిష్ణడు, పునరీవ=మరల, పునః పునః=మాటిమాటికిని, 
న్యమంత్రయత=ఆహ్వానించెను. 

తా. విశ్వామిత్రుడు ఇట్లు పలికినను, ధర్మాత్ముడును, ఉదారబుద్ధియు 
అగు వసిష్టుడు ఆతిథ్యము స్వీకరింపు మని అతనిని మాటిమాటికిని నిర్బంధించెను. 
మూ, బాఢమిత్యేవ గాదేయో వసిష్టం ప్రత్యువాచ హ, 

యధథాపీయం భగవతస్తథాస్తు మువిపుజ్ఞవ. 19 

ప్ర. అ.. గాధేయః=విశ్వామిత్రుడు, వసిష్టమ్‌=వసిష్టుని గూర్చి, మునిపు 
జ్వవాముని(శేష్టుడా ! బాఢమ్‌= తప్పక అటులనే చేసెదను. భగవతఃపుజ్యుడ 
వైన నీకు, యథా=ఏ విధముగా, అభిమతమ్‌=-సంమతమగునో, తథా=అ'్టే, 
అస్తు-అగుగాక. 


తా. చివరికి విశ్వామిత్రుడు, వసిష్మునితో, “ముని(శేష్టా ! నీకు ఎట్లు 


(పీయమో అట్లే తప్పక అగును గాక” అని పలికెను. 19 
మూ. ఏవముక్తో మహాతేజా వసిష్టో జపతాం వరః, 
ఆజుహావ తతః (ప్రీతః కల్మా షీం ధూతకల్మష:. 20 


ప్ర అ. మహాతేజాః=గొప్ప తేజస్సు గల, జపతాం వరః=మునీశ్వరులలో 
గొప్పవా డైన, ధూతకల్మషః=తొలగించబడిన పాపములు గల, వసిష్టః=వసిష్టుడు ణ్‌ 
(ప్రీతః=సంతసించిన వాడై, తతః= పిమ్మట, కల్మా షీమ్‌=చిత్రవర్ణము గల దేనువును, 
ఆజుహావ=పీలచెను. 

తా. మహాతేజశ్శాలియు, మునులలో గొప్పవాడును, పాపములను 
నశింపచేయువాడును అగు వసిష్టుడు విశ్వామిత్రుని మాటలు విని సంతోషించి, 
చిత్రవర్ణము గల కామధేనువును పిలిచెను. 20 
మూ, ఏహ్వేహి శబలే క్షిప్రం శృణు చాపి వచో మము, 

సబలస్యాస్య రాజర్షేః కర్తుం వ్యవసితో౭_స్మ (హమ్‌. 21 


536 శ్రీమద్రామాయణము 


భోజనేన మహార్షేణ సత్కారం సంవిధత్స వ్‌ మే, 

ప్ర అ. శబలే=చిత్రవర్ణము గల ఓ దేనువా! క్రిప్రమ్‌=శీఘముగా, 
ఏహి ఏహి=రమ్ము రమ్ము. మమానాయొక్క, వచణవాక్కును, శృణు చ 
అపి=వినుము. అహమ్‌=నేను, మహార్షేణ= శ్రేష్ట మైన, భోజనేనాభోజనము చేత, 
సబలస్య= సేనతో కూడిన, అస్య=ఈ , రాజర్షే=రాజర్షికి, సత్కారమ్‌=సత్కా 
రమును, కర్తుమ్‌=చేయుటకు, వ్యవసితః అస్మి=నిశ్చయించితిని. మే=నాకు, 
సంవిధత్స్వా ఏర్పాట్లు చేయుము. 

తా. ఓ శబలా ! రమ్ము రమ్ము. నా మాట వినుము. నేను 
సేనాసమేతు డైన ఈ రాజర్షికి (శేష్ట మైన భోజన మొసగి సత్కరింప 


నిశ్చయించినాను. తగిన ఏర్పాట్లు చేయుము. 21 
మూ. యస్య యస్య యథాకామం షడ్ర సేష్వభిపూజితమ్‌, 
తత్సర్వం కామధుక్‌ క్రిపమభివర్ష కృతే మమ. 22 


అ అ. కామధుక్‌=ఓ కామధేనువా ! యస్య యస్య=ఎవరెవరికి, 
(యద్యత్‌=ఏది ఏది), షృడ్రసేషు= =ఆరు రసములలో, అభిపూజితమ్‌= =ఇష్ట మైనదో, 
తత్సర్వమ్‌=దానినంతను, యథాకామం=అతడు కోరిన విధముగ, మమ కృలే= =నా 
నిమిత్తమై, క్రిప్రమ్‌= శీఘ్రముగా, అభివర్ష=వర్షించుము. 

తా. ఎవరికి ఏది ఇష్టమో దానిని అతని కోరిక ప్రకారము, నాకుగాను 


శీఘ్రముగా ఇమ్ము. 22 
మూ, రసేనాన్నేన పానేన లేహ్యచో ష్యేణ సంయుతమ్‌, 
అన్నానాం నిచయం సర్వం సృజస్వ శబలే త్వర. 23 


ఇత్యార్లే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాళ్తే 
ద్విపఇ్యూశః పర్గః, 

ప్ర. అ. శబలే=ఓ శబలా ! రసేనారసముతోడను, అన్నేన=అన్నముతో 
డను, పానేనాత్రాగదగిన వాటితోడను, లేహ్యచో ష్యేణ=నాకదగిన వాటితోడను, 
పీల్చదగిన దానితోడను, సంయుతమ్‌=కూడిన, సర్వమ్‌=సమస్త మైన, అన్నా 
నామ్‌=అన్నముల యొక్క, నిచయమ్‌=సముదాయమును, సృజస్వ=సృష్టించుము, 
త్వర=తొందరపడుము. 

తా. ఓ శబలా ! రసాయనముతోను, తినదగినవి, త్రాగదగినవి, నాకదగి 
నవి, పీల్చదగినవి మొదలయిన పదార్హములతోను కూడిన ఆహారసముదాయమును 
శీఘ్రముగా సమకూర్చుము. 23 
“బాలానందిని” యను శ్రీముదామాయణాంధ్ర వ్యాఖ్యానమునందు బాలకాండలో 

ఏబది రెండవ నర్గ నమాప్తము. 


అథ (త్రిపఖ్బాశః సర్గః 


[కామధేనువు సృజించిన ఆన్హపానాదులచే విశ్యామిత్రుడును, ఆతని 
సైన్యమును బాగుగ సంత్పప్తీ చెందిన వీమ్మట విశ్వామిత్రుడు కామధేనువును 
తన కిమ్మని వసిష్టని కోరుట. వనీష్టు డాతని కోరికను నిరాకరించుట.] 


మూ. ఏవముక్తా వసిష్టేన శబలా శత్రుసూదన, 


విదదే కామధుక్కామాన్యస్య యస్య యథేప్పితమ్‌. 1 
ప్ర. అ. శత్రుసూదన=శ్శతువులను సంహరించు రామా ! వసి 


స్టేన=వ సిష్టునిచేత, ఏవమ్‌=ఈ విధముగా, ఉక్తా=పలకబడిన, కామధుక్‌=కోరిన 
వస్తువులను పిదికెడు, శబలా=చిత్రవర్ణము గల ఆ ధేనువు, యస్య యస్య=ఎవనికి 
ఎవనికి, యథా=ఎట్టు, ఈప్సితమ్‌-ఇష్టమో, ఆ విధముగా, కామాన్‌ =కామములను, 
విదధే=సమకూర్చెను. 

తా. రామా ! ఆ కామధేనువు వసిష్టుడు చెప్పిన విధముగ ఎవరెవరికి 
ఏది ఇష్టమో దాని నంతయు సమకూర్చెను. 1 


మూ. ఇక్టూన్మధూంస్తథా లాజాన్‌ మైరేయాంశ్చ వరాసనాన్‌, 
పానాని చ మహార్హాణి భక్ష్యాంశ్పోచ్చావచాం స్తథా. 2 
ప్ర. అ. ఇక్టూన్‌=చెరకుగడలను, మధూన్‌=తేనెలను, తథా=మరియు, 
లాజాన్‌= పేలాలను, వరాసనాన్‌=మంచి పాత్రలు గల, మైరేయాన్‌ చామద్య 
ములను, మహార్హాణి=శేష్ట మైన, పానాని చాపానములను, ఉచ్చావచాన్‌ =అనేక 
భేదములు గల, భక్ష్యాంశ్చ-తినుబండారము లను, సృజించెను. 


తా. ఆ కామధేనువు, చెజకు గడలు, తేనెలు, పేలాలు, మంచి 
పాత్రలలో పోసిన మద్యములు, (శ్రేష్టము లైన పానీయములు, అనేక విధము 
లైన భక్ష్యములు సృజించెను. 2 
మూ. ఉష్టాఢధ్యస్యోదనస్యాత్ర రాశయః పర్వతోపమాః, 

మృష్టాన్నాని చ సూపాశ్చ దధికుల్యాస్తథైవ చ. 3 

నానాస్వాదురసానాం చ షాడబానాం తథైవ చ, 

భాజనాని సుపూర్ణాని గొడాని చ సహస్రశః, 4 


538 శ్రీమద్రామాయణము 


ప్ర. అ. అత్ర=ఇచట, ఉష్ణాఢ్యస్య=వేడితో కూడిన, ఓదనస్య=అన్నము 
యొక్క, పర్వతోపమాః=పర్వతముల _ వంటి, రాశయః=రాశులును, మృష్టాన్నాని 
చె(్రేష్టము లైన అన్నములును, సూపాశ్చ=పప్పులును, తథైవామరియు, దధి 
కుల్యాః= పెరుగు కాలువలును, నానాస్వాదురసానామ్‌=అనేక విధము లైన మధుర 
మైన రసము గల, షాడబానామ్‌షడ్రసభక్ష ముల యొక్క, సుపూర్ణాని=బాగుగా 
నిండిన, భాజనాని=పాత్రలును, గౌడాని చైబెల్లముతో వేసిన పదార్థములును, 
సహ్మస్రశః=వేలకొలది, (ఏర్పడినవి). 


తా. అచట పర్వతముల వంటి వేడిగా ఉన్న అన్నరాశులును, మధురా 
న్నములును, సూపములును, పెరుగు కాలువలును, వివిధ రసములను చేర్చి 
వండిన పదార్థములతో నింపబడిన పాత్రలును, బెల్లముతో చేసిన పదార్థములును 
వేలకొలది ఏర్పడినవి. 3, 4 

జ్యా 5 జ్యో జో ఆ కో ల్లో 
మూ. సర్వమా సత్సుసంతుష్టం హృష్టపుష్టజనాయుతమ్‌, 

విశ్వామిత్రబలం రామ వసిష్టేనాభితర్సితమ్‌. ర్‌ 

ప్ర. అ. రామారామా | విశ్వామిత్రబలమ్‌=విశ్వామిత సైన్యము, సర్వ 
మేవాఅంతయు, వసిష్నేనావసిష్టునిచేత, అభితర్పితమ్‌=త్స పిపొందింప బడినదై, 
సుసంతుష్టమ్‌=బాగుగా సంతోషించినది గాను, హృష్టపుష్తజనాయుతమ్‌=బాగుగా 
తిని సంతసించిన జనులతో నిండినదిగాను, ఆసీత్‌ ఆయెను. 

తా. రామా ! ఈ విధముగా వసిష్టని ఆతిథ్యముచే విశ్వామిత్రుని 
సైన్యములోనివా రందరును భుజించి, సంతృప్తి చెంది, ఆనందించిరి. 5 

9 అటు అ జ ల 

మూ. విశ్వామిత్రో౭_ పీ రాజర్షిర్లష్ణః పుష్టస్తదా౭_ భవత్‌, 

సాన్తఃపురవరో రాజా సబ్రాహ్మణప్పరో హితః 6 

ప్ర. అ. తదా=అప్పుడు, సాన్తఃపురవరః శ్రేష్ట మైన అంతఃపురముతో 
కూడిన, సబ్రాహ్మణపురో హితః బ్రాహ్మణపురో హితులతో కూడిన, రాజర్షిః 
బుషి వంటి రాజైన, విశ్వామిత్రః రాజా పి=విశ్వామిత్ర మహారాజు కూడ, 
హృష్టః౭సంతసించినవాడును, పుష్టః=తృ ప్తి చెందినవాడును, అభవల్‌ =ఆయెను. 

తా. రాజర్షి యైన .విశ్వామిత్రుదును, ఆతని అంతఃపురకాంతలును, 
అతనితో వచ్చిన (బాహ్మణపురో హితాదులును, తృప్తి చెంది ఆనందించిరి. 6 
మూ. సామాత్యో మన్తిసహితః సభృత్యః పూజితస్తదా, 

యుక్తః పరమహర్షేణ వసిష్టమిదమబ్రవీత్‌. 7 

ప్ర. అ. తదా=అప్పుడు, పూజితః=పూజింపబడినవాడును, సామాత్యః= 


బాలకాండము స.53 539 


అమాత్యులతో కూడినవాడును, మున్తిస హితః=మంత్రులతో కూడినవాడును, 
సభృత్యః=భృత్యులతో కూడినవాడును అగు విశ్వామిత్రుడు, పరమహర్షేణ=గొప్ప 
సంతోషముతో, యుక్తః=కూడినవాడై, వసిష్టమ్‌=వ సిష్ణని గూర్చి, ఇదమ్‌=ఈ 
వాక్యమును, అ(బవీత్‌ =పలికెను. 


తా. అమాత్య-మం(త్రిభృత్యసమేతముగ వసిష్ణని పూజ అందుకొన్న 
విశ్వామిత్రుడు సంతో షించి వసిష్టునితో ఇట్లు పలికెను. 7 


మూ. పూజితోఒహం త్వయా (బ్రహ్మన్‌ పూజార్హేణ సుసత్క్ఫతః, 
శూయతామభిధాస్యామి వాక్యం వాక్యవిశారద. 8 


ప్ర. అ. బ్రహ్మన్‌=ఓ బ్రాహ్మణోత్తమా ! పూజాళ్లేణ=పూజింప దగిన, 
త్వయా=నీచేత, అహమ్‌=నేను, పూజితః=పూజింపబడితిని. సుసత్మ్భతఃబా 
గుగా సత్కరింపబడితిని, _వాక్యవిశారదైవాక్యములందు నేర్పు గలవాడా ! 
వాక్యమ్‌=వాక్యమును, అభిధాస్యామి=చెప్పగలను; (శూయతామ్‌=వినబడుగాక, 

తా ఓ బ్రాహ్మణోత్తమా | పూజార్జ్హుడ వైన నీవు నన్ను పూజించి 
సత్కరించినావు. ఓ వాక్యవిశారదుడా ! నే నొక మాట చెప్పెదను. వినుము.8 
మూ. గవాం శతసహగ్రణ దీయతాం శబలా మమ, 

రత్నం హి భగవన్నేతద్రత్నహారీ చ పార్టివః, 9 

తస్మా న్మే శబలాం దేహీ మమైషా ధర్మతో ద్విజ. 

ప్ర. అ. గవామ్‌=గోవులయొక్క, శతసహ(గేణ=నూరువేలచేత, శబలా=శ 
బల, మమ=నాకు, దీయతామ్‌=ఇవ్వబదుగాక. భగవన్‌ =ఓ పూజ్యుడా ! ఏతత్‌ =ఇది, 
రత్నం హి=రత్నము కదా. పార్ధివః=రాజు, రత్నహారీ=రత్నములను తీసికొనువాడు. 
ద్విజాఓ బ్రాహ్మణుడా | తస్మాత్‌ =ఆ కారణము వలన, శబలామ్‌=ఈ శబలను, 

=నాకు, దేహి=ఇమ్ము. ఏషా=ఇది, ధర్మతః=ధర్మానుసారముగా, మమానాకు 

చెందినది. 

తా. లక్షగోవుల నిచ్చదను; ఈ శబలను నా కిమ్ము. ఓ పూజ్యుడా! 
ఈ ధేనువు రత్నము వంటిది. రత్నములు రాజు సొమ్ము. అందుచే ఇది నాకు 


చెందవలసి యున్నది. కావున ఈ ధేనువును నా కిమ్ము. 9 
మూ. ఏవముక్తస్తు భగవాన్‌ వసిష్టో మునిసత్తమః, 
విశ్వామిత్రేణ ధర్మాత్మా ప్రత్యువాచ మహీపతిమ్‌. 10 


ప్ర. అ. విశ్వామి త్రేణ=విశ్వామిత్రునిచేత, ఏవమ్‌=ఇట్లు, ఉక్తః=పలక బడిన, 
భగవాన్‌=పూజ్యు డైన, ధర్మాత్మా=ధర్మాత్ము డైన, మునిసత్తమఃామునులలో 


540 శ్రీమద్రామాయణము 


(శేషు డైన, వసిష్టః=వసిష్ణుడు, మ హీపతిమ్‌=రాజునుగూర్చి, (ప్రత్యువాచైతిరిగి 


తా. ధర్మాత్ము డన వసిష్టమహాముని, విశ్వామిత్రుని మాటలు విని 


అతని కిట్లు బదులు చెప్పెను. 10 
మూ. నాహం శతసహంేణ నాపి కోటిశతైర్గవామ్‌, 
రాజన్‌ దాస్యామి శబలాం రాశిభీ రజతస్య చ. 1l 
ప్ర అ. రాజన్‌=రాజా ! అహమ్‌=నేను, గవామ్‌=గోవులయొక్క, 


శతసహ్మహేణ=లక్షలకు, శబలామ్‌=శబలను, న దస్యామి=ఇవ్వను. కోటి శరైః 
అపి=వందల కొలది కోటుల ఆవులకు బదులుగా కూడ, న=ఇవ్వను. రజతస్య= 
వెండియొక్క, రాశిభిః చ=రాశులచేత కూడ, (ఇవ్వను). 


తా. రాజా ! నీవు లక్షలకొలది ఆవు లిచ్చినను, కొన్ని వందల కోట్లు 


ఆవు లిచ్చినను, వెండి రాశు లిచ్చినను నే నీ శబలను ఇవ్వను. n 
మూ. న పరిత్యాగమర్లేయం మత్సకాశాదరిందమ, 
శాశ్వతీ శబలా మహ్యం కీర్తిరాత్మవతో యథా. 12 
ప్ర, అ, అరిందమాశత్రువులను పీడించువాడా ! ఇయమ్‌-ఈ 


దేనువు, మత్సకాశాత్‌ =నా సమీపమునుండి, పరిత్యాగమ్‌=విడచుటను గూర్చి, న 
అర్జ్హా=ఛగినది కాదు. ఆత్మ వతః=బుద్ధిశాలికి లేదా ధైర్యశాలికి, క్రీర్తిః యథా=కీర్తి 
వలె, శబలా=శబల, మహ్యమ్‌=నాకు, శాశ్వతీ=శాశ్వత మైనది. 

తా. శత్రుసంహారకుడ వైన ఓ విశ్వామిత్రా ! ఈ ధేనువు నానుండి 
దూరమగుటకు వీలు లేదు. ఈ _ ధేనువునకును నాకును ఉన్న సంబంధము 
బుద్దిమంతునకును శీర్తికిని గల సంబంధము వలె శాశ్వత మైనది. 12 


మూ. అస్యాం హవ్యం చ కవ్యం చ ప్రాణయాత్రా తథైవ చ, 
ఆయత్తమగ్నిహోత్రం చ బరిర్హోమస్తథైవ చ, 13 


ప్ర. అ. హవ్యం చ=(దేవతల కీయదగిన) హవ్యము, కవ్యం చ=( పితృదేవతల 
కీయ దగిన) కవ్యము, తథైవ చామరియు, ప్రాణయాత్రా=నా ప్రాణయాత్రయు, 
అగ్నిహోత్రం చెలగి హోత్రము, బలిః=భూతబలియు, తథైవ చామరియు, 
హోమః=హోమము, అస్యామ్‌=ఈ _ ధేనువునందు, ఆయత్తమ్‌=ఆధారపడి 
యున్నది. 


తా. హవ్యము, కవ్యము, నా ప్రాణయాత్ర, అగ్నిహోత్రము, భూతబరి, 
హోమము - ఇవి అన్నియు ఈ ధేనువుపై ఆధారపడి యున్నవి. 13 


బాలకాండము స.53 541 
మూ. స్వాహాకారవషట్కారౌ విద్యాశ్చ వివిధాస్తథా, 
ఆయత్తమత్ర రాజర్షే సర్వమేతన్న సంశయః. 14 


ప్ర అ. రాజక్షే=ఓ ర్‌ స్వాహాకారవషట్కారౌ='స్వాహా' “వషట్‌” 
అనునవియు, తథా= =మరీయు, వివిధాః= అనేకవిధము లైన, విద్యాః=విద్యలును, 
ఏతత్‌ సర్వమ్‌=ఇది అంతయు, అత్ర=ఈ ధేనువునందు, ఆయత్తమ్‌=ఆధారపడి 
యున్నది. సంశయః=సంశయము, న= =లేదు. 


తా. ఓ రాజర్షీ | స్వాహాకారవషట్కారములు, (అనగా దేవతాదులకు 
హవిరాదులు అర్పించుట' అని అర్థము) నానావిధము లైన విద్యలు, ఇవన్నియు 
ఈ కామధేనువు మీదనే ఆధారపడి యున్నవి. సందేహము లేదు. 14 


మూ. సర్వస్వమేతత్సత్యేన మమ తుష్టికరీ సదా, 

కారణైర్చహుభీ రాజన్న దాస్యే శబలాం తవ. 15 

ప్ర. అ. ఏతత్‌ =ఇది, సత్యేనానిజముగ, మమ=నాయొక్క, సర్వస్వమ్‌=స 
ర్వస్వము. సదా=ఎల్లప్పుడును, తుష్టికరీ=ఆనందము కలిగించునది. రాజన్‌ =రాజా! 
బహుభిః౭అనేక మైన, కారణైణ=కారణములచేత, శబలామ్‌=శబలను, తవెనీకు, 
న దాహ్యే=ఇవ్వను. 

తా, రాజా ! నిజముగ ఈ ధేనువు నా సర్వస్వము. నాకు ఆనందము 
కలిగించునది. ఇంకను అనేక కారణములను బట్టి కూడ ఈ దేనువును నీకు 
ఇవ్వను. 15 
మూ. వసి స్టేనైవముక్తస్తు విశ్వామిత్రో2_ బ్రవీత్తతః, 

సంరబ్దతరమత్యర్థం వాక్యం వాక్యవిశారదః. 16 

స 

ప్ర. అ. వాక్యవిశారదః=మాటలలో నేర్పరి యైన, విశ్వామిత్రఃణ=విశ్వామి 

(త్రుడు, వహ్‌ సావన త, ఏవమ్‌=ఈ విధముగా, ఉక్తః౭పలకబడిన వాడై, 


తతః=అటు పిమ్మట, అత్యర్థమ్‌= మిక్కిలి, సంరబ్దతరమ్‌= =తొందరబాటుతో కూడిన, 
వాక్యమ్‌ =వాక్యమును, అబ్రవీత్‌ = =పలికెను. 


తా. మాటలలో నేర్పరి యైన విశ్వామిత్రుడు వసిష్టుని మాటలు విని, 
మిక్కిలి తొందరబాటుతో ఇట్లు పలికెను. 16 


మూ. హైరణ్యకక్షాగైవేయాన్‌ సువర్ణాజ్ముశభూ షితాన్‌, 
దదామి కుళ్టురాం స్తేషాం సహస్రాణి చతుర్దశ, 17 


ప్ర. అ. హైరణ్యకక్షాగైవేయాన్‌ =బంగారు నదుము త్రాళ్లును మెడత్రాళ్లును 
గల, సువర్ణాజ్ముశేభూ షితాన్‌=బంగారు అంకుశములచే అలంకరింపబడిన, కు 


542 శ్రీమదామాయణము 


రాన్‌=ఏనుగులను, తేషామ్‌=అట్టి ఏనుగులయొక్క, చతుర్దశసహస్రాణి=పదునాలుగు 
వేలను, దదామి=ఇచ్చెదను. 


తా. బంగారు నడుము త్రాళ్లును మెడత్రాళ్లును గలవియు, బంగారు 
అంకుశములు కలవియు అగు పదునాలుగు వేల ఏనుగులను ఇచ్చెదను. 17 


మూ. హైరణ్యావాం రథావాం చ శ్వేతాశ్యానాం చతుర్యుజామ్‌, 
దదామి తే శతాన్యష్టా కిజ్కిణీకవిభూ షితాన్‌. 18 


ప్ర అ, శ్వేతాశ్వానామ్‌=తెల్లని గుజ్జములు కలవియు, చతుర్యుజామ్‌= 
నాలుగు గుజ్జములు కట్ల వీలైనవియు అగు, హైరణ్యానామ్‌-బంగారు వికార 
మైన, రథానాం౭రథములయొక్క, కిజ్బిణీకవిభూ షితాన్‌=చిరు  గంటలచేత 
అలంకరించబడిన, అష్టా శతాన్‌=ఎనిమిది వందలను, తే=నీకు, దదామి=ఇచ్చెదను. 


తా. తెల్లని గుజ్జములు కలవియు, నాలుగేసి గుజ్జములు కట్టదగినవియు, 
చిరు గంటలచే అలంకరించబడినవియు అగు ఎనిమిది వందల బంగారురథములను 
నీ కిచ్చెదను. 18 


మూ. హయానాం దేశజాతానాం కులజానాం మహొజపామ్‌, 
సహస్ర కం దశ చ దదామి తవ సువ్రత. 19 


ప్ర. అ. సువతామంచి వ్రతము కలవాడా ! దేశజాతానామ్‌=మంచి 
దేశమునందు పుట్టినవియు, కుంజానామ్‌-మంచి కులమునందు పుట్టినవియు, 
మహొజసామ్‌=గొప్ప శక్తికలవియు అగు, హయానామ్‌=అశ్వములయొక్క, ఏకం 
దశ చాపదకొండు, సహ్మస్రమ్‌=సహ(స్రమును, తవానీకు, దదామి=ఇచ్చెదను. 


తా. మంచి నియమములు కల ఓ మహర్షీ ! మంచి దేశమునందు, 
మంచి జాతియందు పుట్టిన గొప్ప బలము గల "పదకొండువేల అశ్వములను 


నీ కిచ్చెదను. 19 
మూ. వావావర్థవిభక్తానాం వయస్థా ఎవాం తథైవ చ, 
దదామ్యేకాం గవాం కోటీం శబలా దీయతాం మము. 20 


ప్ర. అ. నానావర్షవిభక్తానామ్‌= అనేక వర్షములచే వేరువేరుగా ఉన్నవియు, 
తథైవ చెమరియు, వయసా ఇనామ్‌=మంచి వయస్సులో ఉన్న, గవామ్‌= గోవుల 
యొక్క, ఏకామ్‌=ఒక, కోటిమ్‌= =కోటిని, దదామి=ఇచ్చెదను. మమానాకు, 
శబలా=ఈ శబల, దీయతామ్‌= =ఇవ్వబడుగొక. 


తా. వివిధ వర్ణములు గల, మంచివయస్సులో ఉన్న ఒక కోటి గోవులను 
ఇచ్చెదను. నాకీ శబలను ఇమ్ము. 20 


బాలకాండము స.53 543 


మూ. యావదిచ్చసి రత్నం వా హిరణ్యం వా ద్విజోత్తమ, 
తావద్దదామి తత్సర్వం శబలా దీయతాం మము. 21 
(ప అ. ద్విజోత్తమ=ఓ బ్రాహ్మణ శ్రేష్ణడా | రత్నం వారత్నములను 
కాని, హిరణ్యం వా=బంగారమును గాని, యావత్‌ =ఎంత, ఇచ్చసి=కోరుచున్నావో, 
తత్సర్వమ్‌=దాని నంతను, తొవత్‌=అంత, దదామి=ఇచ్చెదను. శబలా=శబల, 
మమ=నాకు, దీయతామ్‌=ఇవ్వబడుగాక, 
తా. బ్రాహ్మణోత్తమా | రత్నములు కాని, బంగారము కాని ఎంత 
కావలెనని కోరెదవో అంత ఇచ్చెదను. ఈ శబలను నా కిమ్ము. 21 


మూ. ఏవముక్తస్తు భగవాన్‌ విశ్వామిత్రేణ ధీమతా, 
న దాప్యామీతి శబలాం ప్రాహ రాజన్‌ కథం చవ. 22 
ప్ర అ. ధీమతా=బుద్దిమంతు డైన, విశ్వామి బ్రేణావిశ్వామిత్రునిచేత, 
ఏవమ్‌-ఈ విధముగా, ఉక్తః=చేలకబడిన, భగవాన్‌=పూజ్యా డైన వసిష్టుడు, 


రాజన్‌=రాజా ! కథంచన=ఏమైనను, శబలామ్‌=శబలను, న దాస్యామి= ఇవ్వను, 
ఇతి=అని, ప్రాహ=పలికెను. 


తా. బుద్ధిమంతు డైన విశ్వామిత్రుడు పలికిన మాటలు విని పూజ్యా 
డైన వసిష్టుడు - “రాజా ! ఏమైనను శబలను ఇవ్వను” అని పలికెను. 22 
మూ. ఏతదేవ హి మే రత్నమేతదేవ హి మే ధనమ్‌, 

ఏతదేవ హీ సర్వప్వమేతదేవ హి జీవితమ్‌. 23 


ప. అ. ఏతదేవ=ఇదియే, మే=నాకు, రత్నం హి=రత్నము. ఏతదేవ=ఇ 
దియే, మే=నాకు, ధనమ్‌=ధనము. ఏతదేవ హి=ఇదియే, పర్వస్వమ్‌=పర్వస్వము, 
ఏతదేవ=ఇదియే, జీవితమ్‌=జీవితము. 


తా. నా కిదియే రత్నము ; ఇదే ధనము ; ఇదే సర్వస్వము. ఇదే 


జీవితము. 23 
మూ. దర్శశ్చ పూర్ణమాసశ్చ యజ్ఞాళ్ళెవాప్తదక్షిణా?, 
ఏతదేవ హీ మే రాజన్‌ వివిధాశ్చ క్రియాస్తథా. 24 
ప్ర అ. రాజన్‌=-రాజా ! మే=నాకు, దర్శశ్చ=దర్శయాగము, 


పూర్ణమాసశ్చ=పూర్ణమాసయాగము, _ ఆప్తదక్తిణాః=సరి యైన దక్షిణలు గల, 
యజ్ఞాశ్చాయజ్ఞములును, తథా=మరియు, వీవిధాః=అనేకవిధము లైన, (క్రియాశ్చ= 
(క్రియలును, ఏతదేవ హి=ఇదియే. 


544 శ్రీమద్రామాయణము 


తా. రాజూ! నాకు దర్శపూర్ణమాసయాగములు, మంచి దక్షిణలు గల 
యజ్ఞములు, వివిధము లైన ఇతరక్రియలును ఈ దేనువే. 24 


మూ. అదోమూలాః (క్రియాః సర్వా మమ రాజన్న సంశయః, 
బహునా కిం ప్రలాపేన న దాస్యే కామదో హినీమ్‌.. 25 


ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాళ్డే 
త్రిపషఖ్యాశః సర్గః, 
ప్ర అ. రాజన్‌ =రాజా ! మమానాయొక్క, సర్వాః=సమస్త మైన, 
క్రియాః క్రియలు, అదోమూలాః=ఇదియే మూలముగలవి, సంశయః=సంశయము, 
నైలేదు. బహునా=అధిక మైన, పలా పేనానిరుపయోగ మైన మాటలచేత, 
కిమ్‌=ఏమి ప్రయోజనము ? కామదో హినీమ్‌=సర్వకామములను పీదికి ఇచ్చు 
ఈ ధేనువును, న దాస్యే=ఇవ్వను. 


తా. రాజా ! నా క్రియ లన్నింటికిని ఇదియే ఆధారము. ఇంక 
ఉపయోగము లేని మాట లేల ? ఈ కామధేనువు నివ్వను. 25 


“బాలానందిని” యను ఢ్రీమద్రామాయణాంధవ్యాఖ్యానమునందు బాలకాండలోని 
ఏబదిమూడవ సర్గ సమాప్తము. 


అథ చతుఃపఖ్యాశః సర్గః 


[విశ్వామిత్రుడు బలాత్కారమున వనీమ్థుని ధేనువును అపహరించుటై 
ప్రయత్సించుట. తనను విడచుట వసనీష్టునకు సంమతము కాదను విష 
యము తెలినీన కామధేనువు అతని ఆజ్జచే శకయవనాదులను సృజింవగా వారు 
విశ్వామిత సైన్యమును నంహరించుట.] 


మూ. కామదేనుం వసిష్యో౭_ పీ యదా న త్యజతే మునిః, 
తదాస్య శబలాం రామ విశ్వామిత్రో౭_ వ్వకర్షత. 1 
ప్ర_ అ. రామారామా ! వసిష్పః మునిః అపి=వసిష్టముని, కామదే 


నుమ్‌=కామధేనువును, యదా=ఎప్పుడు, న త్యజతే=ఇవ్వ లేదో, తదా=అప్పుడు, 
విశ్వామిత్రః=విశ్వామిత్రుడు, శబలామ్‌=శబలను, అవ్వకర్షత=లా గెను. 


తా. రామా ! ఈ విధముగా వసిష్టుడు కామధేనువు నిచ్చుటకు 
నిరాకరించగా విశ్వామిత్రుడు ఆ ధేనువును బలాత్కారముగా లాగికొనిపోయెను.] 
మూ. నీయమానా తు శబలా రామ రాజ్ఞా మహాత్మవా, 

దుఃఖితా చిన్తయామాస రుదన్తీ శోకకర్శితా. 2 

ప్ర. అ. రామారామా ! మహాత్మనా౭మహాత్ము డైన, రాజ్ఞారాజుచేత, 


నీయమానా=తీ సికొనివెళ్లబడుచున్న, శబలా=శబల, దుఃఖితా= దుఃఖించినదై, శోకక 
రృితా=శోకముచే కృశించినదై, రుదన్తీ=ఏడ్చుచున్నదై, చినయామాస=చింతించెను. 


తా. రామా ! బలశాలి యగు ఆ రాజు తన నీ విధముగ లాగికొని 
పోవుచుండగా ఆ శబల దుఃఖార్తురాలై, ఏడ్చుచు ఇట్లు ఆలోచించెను. 2 


మూ. పరిత్యక్తా వసిష్టేన కిమహం సుమహాత్మనా, 
యాహం రాజభటైర్తీనా (హియేయ భృశదుఃభితా. 3 
ప్ర అ. రీనా=దీనురాలును, భృశదుఃభితా=మిక్కిలి దుఃభితురాలును 
ఆగు, యా అహమ్‌=ఏ నేను, రాజభటైః౭రాజభటులచేత, (హియేయ=హరింపబడు 
చున్నానో, అహమ్‌ =లఅట్టి నేను, మహాత్మనా=మహాత్ము డైన, వసి ప్పేనావసిష్టునిచేత, 
పరిత్యక్తా కిమ్‌=విడువబడితినా ? 


తా. మిక్కిలి దుఃఖముతో దీనురాల నైన నన్ను ఈ రాజభటులు ఈ 


విధముగా తీపికొనిపోవుచున్నారు. నన్నీ మహాత్ము డై డైన వసిష్టుడు విడిచివే సినాడా 
యేమి ? 3 


546 శ్రీమద్రామాయణము 


మూ. కిం మయాపకృతం తస్య మహర్షేర్భావితాత్మవః, 

యన్న్మామనాగసం భక్తామిష్టాం త్యజతి ధార్మికః. 4 

ప్ర. అ. ధార్మికః=ధార్మికు డైన ఈ వసిషుడు, అనాగసమ్‌=-అపరాధము 
లేనిదానను, భక్తామ్‌=భక్తురాలను, ఇష్టామ్‌=ఇష్టురాలను అయిన, మామ్‌=నన్ను, 
యత్‌ త్యజతి=విడిచి పెట్టుచున్నాడే, భావితాత్మనః=పవిత్ర మైన అంతఃకరణము గల, 
తస్య=ఆ, మహర్దే=మహర్షికి, మయా=నాచేత, కిమ్‌=ఏమి, అపకృతమ్‌=అపకారము 
చేయబడినది ? 

తా. పవిిత్రహృదయు డైన ఈ మహర్షికి నే నేమి అపకారము 
చేసినాను? భక్తురాలను, ఇష్టురాలను, ఏ అపరాధము ఎరుగనిదానను అయిన 
నన్నీ విధముగ విడచివేయుచున్నాడు ! 4 


మూ. ఇతిసా చిన్తయిత్వా తు వివిఃశ్వస్య పునః పునః, 
నిర్ణూయ తాం స్తదా భృత్యాన్‌ శతశః శత్రుసూదన, 
జగామానిలవేగేన పాదమూలం మహాత్మనః, ర్‌ 


ప్ర. అ. శృత్రుసూదనాశత్రుసంహారకుడ వైన రామా ! సా=ఆ 
ధేనువు, ఇతి=-ఈ విధముగా, చిన్తయిత్వా=ఆలోచించి, పునః పునః=మాటి 
మాటికి, వినిశ్వస్య=నిట్టూర్చి, తదా=అప్పుడు, తౌన్‌=ఆ, శతశః=వందలకొలది 
ఉన్న, భృత్యాన్‌ =భృత్యులను, నిర్దూయ విదిలించి, అనిలవే గేన=వాయు వేగముతో, 
మహాత్మనః=మహాత్ము డైన వసిష్టుని యొక్క, పాదమూలమ్‌=పాదసమీపమును 
గూర్చి, జగామ=వెళ్లెను. 

తా. రామా! ఆ ధేనువు ఈ విధముగ ఆలోచించి, మాటిమాటికి 


నిట్టూర్చుచు, వందలకొలది ఉన్న ఆ భృత్యులను విదల్బుకొని వాయువేగముతో 
వసిషుని దగ్గరకు పోయెను. ర్‌ 


మూ. శబలా పా రుదన్తీ చ క్రోశన్తీ చేదమబ్రవీత్‌, 
వపిష్టస్యా(గ్రతః స్థిత్వా మేఘదున్దుభిరావిణీ. 6 
ప్ర అ. సా=ఆ, శబలా=శబల, రుదస్తీ చ=ఏడ్చుచున్నదై, (క్రోశస్తీ 
చెఅరచుచున్నదై, వసిష్టస్య=వ సిష్టునియొక్క, అ(గ్రతః=ఎదుట, స్థిత్వా=నిలచి, 
మేఘదున్దుభిరావిణీ=మేఘమువలెను దుందుభివలెను ధ్వని చేయుచున్నదై, 
ఇదమ్‌=ఈ వాక్యమును, అబ్రవీత్‌ =పరి కెను. 


తా ఆ శబల, ఏడ్చుచు అరచుచు వసిష్టుని ఎదుట నిలచి 
మేఘదుందుభుల వంటి ధ్వనితో ఇట్టు పలికెను. 6 


బాలకాండము స.54 547 


మూ. భగవన్‌ కిం పరిత్యక్తా త్వయాహం బ్రహ్మణః సుత, 
యస్మాద్రాజభృతా మాం హి నయనే త్వత్సకాశతః, 7 
ప్ర. అ. బ్రహ్మణఃబ్రహ్మయొక్క, సుతాకుమారుడా ! భగవన్‌=ఓ 
పూజ్యడా ! అహమ్‌=నేను, త్వయా=నీచేత, పరిత్యక్తా కిమ్‌=విడువబడి 
తినా? యస్మాత్‌ =ఏ కారణమువలన, రాజభృతాః=రాజభృత్యులు, త్వత్సకాశతః=నీ 
సమీపమునుండి, మామ్‌=నన్ను, నయన్తే హి=తీసికొనిపోవుచున్నారు. 
తా, బ్రహ్మపుత్రుడ వైన ఓ పూజ్యడా ! ఈ రాజభృత్యులు నన్ను నీ 
వద్దనుండి తీసికొని పోవుచున్నారు ; నీవు నన్ను విడిచివేసితివా ? 7 
t భో ధో 
మూ. ఏవముక్తస్తు బ్రహ్మ్నర్షిరిదం వచనమబ్రవీత్‌, 
శోకసన్తప్తహృదయాం స్వపారమివ దుఃభితామ్‌. 8 


A 


ప్ర అ. ఏవమ్‌=ఈ విధముగా, ఉక్తఃాపలకబడిన, (బ్రహ్నర్షిఃబహ్మర్షి, 
శోకసంతప్రహృదయామ్‌=శోకముచే తప్త మైన హృదయము గల ఆ ధేనువును 
గూర్చి, దుఃఖితామ్‌=దుఃఖించిన, స్వసారమివై=సోదరిని గూర్చి వలె, ఇదమ్‌=ఈ, 
వచనమ్‌=వచనమును, అ(బవీత్‌ =పలి కెను. 


తా. ఈ మాటలు విని ఆ బ్రహ్మర్షి శోకముచే తపించుచున్న 
మనస్సుగల, ఆ దేనువుతో, దుఃఖించుచున్న సోదరితో పలికి నట్లు ఇట్లు 
పలికెను. 8 
మూ. వ త్వాం త్యజామి శబలే నాపీ మే2_పకృతం త్వయా, 
ఏష త్వాం నయతే రాజా బలాన్మత్తో మహాబలః. 9 
ప. అ. శబలే=ఓ శబలా ! త్వాల్‌=నిన్సు, న త్వజామి=విడచుట లేదు. 
ఆ త్వా ఇ ర 
త్వయా=నీ చేత, మే=నాకు, న అపకృతమపి=అపకారము కూడ చేయబడలేదు. 
మహాబలః=గొప్ప బలము గల, ఏషః=ఈ, రాజా=రాజు, మత్తః=నా నుండి, 
బలాత్‌ =బలాత్కారముగా, త్వామ్‌=నిన్ను, నయతే=తీసికొని వెళ్లుచున్నాడు. 
తా. ఓ శబలా ! నేను నిన్ను విడచుటలేదు. నీవు నా కేమియు 
అపకారము చేయలేదు. మహాబలవంతు డైన ఈ రాజు నిన్ను నా వద్దనుంచి 
బలాత్కారముగ తీసికొని పోవుచున్నాడు. 
మూ నహి తుల్యం బలం మహ్యం రాజా త్వద్య విశేషతః, 
బలీ రాజా క్షత్రియశ్చ పృధథివ్యాః పతిరేవ చ. 10 
ప్ర అ మహ్యమ్‌=నాయొక్క, బలమ్‌=బలము, తుల్యమ్‌=-ఈ తని 
బలముతో తుల్య మైనది, న హి=కాదు కదా. అద్య=ఇపుడు, విశేషతః=విశేష 


548 శ్రీమద్రామాయణము 


ముగా, రాజా తు=రాజుగా ఉన్నాడు. రాజా=రాజైన ఇతడు, బలీ=బలవంతుడు, 
క్షతియశ్చ=క్షత్రియుడు. పృథివ్యాణ౭భూమియొక్క, పతిరేవ చాప్రభువుగా కూడ 
ఉన్నాడు. 

తా నా బలము ఈతని బలముతో తుల్యము కాదు. విశేషించి 
ఇతడు రాజుగా ఉన్నాడు. రాజైన ఇతడు, బలవంతు డన క్షత్రియుడు, పృథివి 
కంతకును (ప్రభువు కూడ. 10 


మూ. ఇయమక్షా హిణే పూర్ణా సవాజిరథసజ్కులా, 
హస్తిధ్వజసమాకీర్ణా తేనాసౌ బలవత్తరః nu 


ప్ర. అ. సవాజిరథసంకులా=అశ్వములతో కూడిన రథములతో ఇరుకుగా 
నున్నదియు, హస్తిధ్వజసమాకీర్ణా=ఏనుగులతో ధ్వజములతో _ చ్యాప్తమైనదియు 
అగు, ఇయమ్‌=ఈ, అక్షౌ హిణీ= =అక్షౌ హిణి, పూర్ణానిండియున్నది. _ తేనాఆ 
కారణముచేత, అసౌ= =ఇతడు, బలవత్తరః= చాలా పు కలవాడు. 


తా. ఇతనికి అశ్వములతోను, రథములను; గజములతోను, ధ్వజము 
లతోను, వ్యాప్త మైన పూర్తి అక్షౌహిణి శే సేన ఉన్నది. అందుచేత ఇతడు 
ఎక్కువ బలము కలవాడు. 1l 


మూ. ఏవముక్తా వసిష్టేన ప్రత్యువాచ వినీతవత్‌, 
వచనం వచనజ్ఞా సా బ్రహ్మర్షిమమిత|ప్రభమ్‌. 12 


ప్ర. అ వసిష్మేన=వ సిష్టునిచేత, ఏవమ్‌=ఈ విధముగా, ఉక్తా=పలకబడిన, 
వచనజ్ఞామూటలందు నేర్పు గల, సా=ఆ ధేనువు, అమిత ప్రభమ్‌=అనంత 
మైన కాంతి గల, (బ్రహ్మర్షిమ్‌= బ్రహ్మర్షిని గూర్చి, వచనమ్‌=వచనమును, 
వినీతవత్‌ =వినయవంతురాలుగొ ఉండి, ప్రత్యువాచాతిరిగి పలికెను. 


తా. వసిష్టుని వాక్యమును విని వాక్యములందు నేర్పు గల ఆ ధేనువు 
అమిత మైన కాంతి గల ఆ (బ్రహ్మర్షిని గూర్చి, సవినయముగా ఇట్లు 
పలికెను. 12 


మూ. న బలం క్షత్రియస్యాహుర్రాహ్మణో బలవత్తరః, 
బ్రహ్మన్‌ బ్రహ్మబలం దివ్యం క్షత్రాత్తు బలవత్తరమ్‌. 13 
ప్రై అ. క్షత్రియస్య=క్షత్రియుని బలమును, బలమ్‌ =బలమునుగాొ, 
నాహుః=చెప్పరు. బ్ర్రాహ్మణఃాబ్రాహ్మణుడు, బలవత్తరః-ఎక్కువ బలము కలనాడు. 
(బహ్మన్‌=ఓ బ్రాహ్మణోత్తమా ! క్షత్రాత్‌ తు=క్షత్రియ బలము కంటు, (బహ్మబ 
లమ్‌=బ్రాహ్మణ బలము, దివ్యమ్‌=శ్రేష్ట మైనది, బలవత్తరమ్‌ =అధికబలయుక్తము. 


బాలకొండము స,.54 549 


తా, బ్రాహ్మణోత్తమా ! క్షతియబలము బలము కాదు; బ్రాహ్మణుడు 

లి 
ఎక్కువ బలముకలవాడు. క్షత్రియబలము కంటు (బహ్మబలము దివ్య మైనది; 
అధిక మైనది. 13 


మూ. అప్రమేయబలం తుభ్యం న త్వయా బలవత్తరః, 
విశ్వామిత్రో మహావీర్యస్తేజస్తవ దురాసదమ్‌. 14 


ప్ర. అ. తుభ్యమ్‌=నీకు, అప్రమేయబలమ్‌=లెక్క పెట్ట రాని బలమున్నది. 
మహావీర్యః=మహావీర్య వంతు డైన, విశ్వామిత్రః=విశ్వామిత్రుడు, త్వయా=నీ కంటె, 
బలవత్తరః=ఎక్కువ బలము కలవాడు, నాకాడు. తవానీయొక్క, తేజః=లేజస్సు, 
దురాసదమ్‌=సమీపింప శక్యముకానిది. 


తా. నీ బలము అంతము లేనిది. ఎంతటి మహావీర్యవంతు డైనను 
విశ్వామిత్రుడు నీ కంటు అధికబలము కలవాడు కాడు. నీ తేజస్సు సమీపింప 
శక్యము కొనిది. 14 


మూ. నియుజ్‌క్ష్వ్య మాం మహాభాగ త్వద్రహ్మబలసంభృతామ్‌, 
తస్య దర్శబలం యత్తన్నాశయామి దురాత్మనః, 15 


ప్ర. అ. మహాభాగ=ఓ మహాభాగ్యవంతుడా ! త్వద్ద్రహ్మ బలసంభృతామ్‌=నీ 
యొక్క (బహ్మబలముతో నిండిన, మామ్‌=నన్ను, ను 
దురాత్మనః=దుర్చుద్ది యైన, తస్య=ఆతనియొక్క, యత్‌= ees దర్పము 
బలము ఉన్నదో, సత్‌ =దానిని, నాశయామి=నశింపచేసె 


తా. మహాత్మా ! నీ (బహ్మబలముతో న నన్ను ఆజ్ఞాపించుము. 
ఆ దురాత్ముని దర్పమును, బలమును నశింపచేసె 15 


మూ. ఇత్యుక్తస్తు తయా రామ వసిష్టస్తు మహాయశాః, 
సృజ స్వేతి తదోవాచ బలం పరబలారుజమ్‌. 16 


ప్ర. అ. రామ=రామా ! తయా= ఆమెచేత, ఇతి= ఇట్లు, ఉక్తః౭పలక 
బడిన, మహాయశాః=గొప్ప కీర్తి గల, వసిష్టః తు= =వసిష్ణడు, "తదా=అప్పుడు, 
పరబలారుజమ్‌ = =శత్రుబలమును పీడించు, బలమ్‌= సేనను, సృజస్వ=సృజించుము, 
ఇతి=లఅని, ఉవాచ=ైపలి కను. 


తా. ఆ ధేనువు మాటలు విని, మహాయశఃశారి యగు వసిష్టుడు 


- “శతు సైన్యమును నశింపచేయగలిగిన సైన్యమును సృజింపుము” అని 
పలికెను. 16 


550 శ్రీమద్రామాయణము 
మూ. తస్య తద్వచనం శ్రుత్వా సురభిస్సాసృజత్తదా, 

తస్యా హుమారవోత్స ఎష్టాః పప్లవాః శతకో నృప, 17 

నాశయన్తి బలం సర్వం విశ్వామిత్రస్య పశ్యతః. 

ప్ర. అ. తస్య=ఆతనియొక్క, తత్‌=ఆ, వచనమ్‌=వచనమును, (శుత్వా= 
విని, సా=ఆ, సురభిః=కామదేనువు, తదా= =అప్పుడు, అస్ఫజత్‌ = (సైన్యమును) 
సృజించెను. నృప=రామా ! తస్యాః=ఆ కామధేనువుయొక్క, హుంభారవోత్స ఎప 
హుంభా అను ధ్వనినుండి బయలుదేరిన, పప్లవాః= =పప్లవులు, శత్రశ=వందలకొలది, 
విశ్వామిత్రస్య=విశ్వామిత్రుడు, పశ్యతః= =చూచుచుండగనే, సర్వమ్‌=సమస్త మైన, 
బలమ్‌= సైన్యమును, నాశయన్తి=నశింపచే సినారు. 


తా. వసిష్టుని మాటలు విని ఆ కామధేనువు సైనికులను సృజించెను. 
రామా! ఆ కామధేనువు యొక్క హుంభాధ్వనినుండి పుట్టిన వందలాది పప్లవులు, 
విశ్వామిత్రుడు చూచుచుండగనే ఆతని సైన్యము నంతను _నణింపచేసిర్‌. 17 


మూ. బలం భగ్నం తతో దృష్ట్వా రథేనాక్రమ్య కౌగికః, 18 
స రాజా పరమక్రుద్దో రోషవిస్సారితేక్షణ: 
పప్లవాన్నాశయామాస శస్‌త్రెరుచ్చావచైర పి. 19 


ప్ర అ. తతః= పిమ్మట, సః=ఆ, రాజా=రాజైన, కొశికః=విశ్వామి[త్రుడు, 
భగ్నమ్‌= =నశింపచేయబడిన, బలమ్‌= సైన్యమును, దృష్టా ఫెచూచి, పరమ క్రుద్ధ్దః=మి 
క్కిలి కోపగించిన వాడై, రోషవి రితేక్షణః=కోపముచేత పెద్ద వైన ్రములు 
కలవాడై, రథేన= రథముచేత, ఆక్రమ్య=ఆ క్రమించి; ఉచ్చావచైః=అ నేక విధము లైన, 
శస్‌రైః/ఆయుధములచేత, పప్షవాన్‌ =పప్లవులను, నాశయామాస అపి=నశింపచేసెను 
కూడ. 


తా. అంతట విశ్వామిత్రమహారాజు తన సైన్యము ఈ విధముగ నశించు 
చుండగా చూచి, చాల కోపించి, కోపముచేత కళ్లు పెద్దవి చేసి, రథము 
నధిరోహించి, అనేకవిధము లైన ఆయుధములతో పప్లవులను నశింపచేసెను. 


మూ. విశ్వామిత్రార్దితాన్‌ దృష్ట్వా పస్లనాంశ్ళేతశ్త స్తదా, 
భూయ ఏవాసృజత్కోపాచ్చకాన్‌ యవనమిడ్రితాన్‌. 20 
ప్ర. అ. విశ్వామిత్రార్షితాన్‌=విశ్వామిత్రునిచేత  పీడింపబడిన, శతశః= 
వందలకొలది, పప్షవాన్‌ =పప్షవులను, దృష్టా=చూచి, తదా=అప్పుడు, కోపాత్‌ = 


కోపమువలన, భూయ ఏవ=మరల, యవనమిథ్రితాన్‌ =యవనులతో కలసిన, 
శకాన్‌ =-శకులను, అస్ఫజల్‌ =సృజించెను. 


బాలకాండము స.54 551 


తా. అప్పుడా కామధేనువు ఆ పప్లవుల నందరిని విశ్వామిత్రుడు 
చంపీవేయుట చూచి, కోపముతో, మరల, యవనులను శకులను సృజించెను. 
మూ. తైరా సీత్సంవృతా భూమిః శ కైెర్యవనమి డి తైః, 

ప్రభావద్భిర్మహావీ ర్యెళ్లేమకిళ్ఞుల్క సన్నిభైః. 21 

ప్ర. అ. ప్రభావద్భిః౭కాంతి కలవారును, మహావీర్యెః=గొప్ప పరాక్రమము 
కలవారును, హేమకిజ్యల్కసన్నిభై:=బంగారు కింజల్కములతో సమానులును అగు, 
తై==ఆ, యవనమిగితై=-యవనులతో కలిసిన, శకైః=శకులచేత, భూమిః=భూమి, 
సంవృతా=కప్పబడినది, ఆసీత్‌ =ఆయెను. 


తా. కాంతి కలవారును, మహావీర్యవంతులును, బంగారు కింజల్కముల 
వలె నున్నవారును అగు ఆ యవనులును, శకులును, భూమిని కప్పిచే సిరి, 21 
మూ. దీర్తా సిపట్టసధ రై ర్లేమవర్ణామృరావృతైః, 

ఖు లు ed) య డుం 

నిర్ణగం తద్భలం సర్వం ప్రదీ ప్రెరివ పావకః. 22 

యం మై యా 

ప్ర అ. దీర్దాసిపట్టసధ రైః=దీర్హము లైన ఖడ్గములను పట్టసములను 
ధరించినవారును, ' హేమవర్ణామృరావృతైః=బంగారు రంగు గల వస్త్రములచే 
ఆచ్చాదింపబడినవారును అగు ఆ శకయవనులచేత, ప్రదీ ప్తె ప్రజ్వరించుచున్న, 
పావకైరివాఅగ్నులచేత వలె, తత్‌=ఆ, సర్వమ్‌=సమస్త మైన్‌, బలమ్‌= సైన్యము, 
నిర్హగ్గమ్‌=ద హింపబడినది. 


తా. పొడ వైన ఖడ్గములను పట్టసములను చేత పట్టుకొని, బంగారు 
వస్త్రములను ధరించి మండుచున్న అగ్నుల వలె ఉన్న ఆ శకయవనులు ఆ 
సైన్యమునంతను నశింపచేసిరి. 22 


మూ. తతో౭_ స్రాణి మహాతేజా విశ్వామిత్రో ముమోచ హ, 
తై స్తెర్యవనకా మోజా: పప్లవాశ్చాకులీకృతాః. 23 


ఇత్యార్షే శ్రీమద్రామాయణే బాలకాళ్డే 
చతుఃపఖ్యాశః పర్గః, 


ప్రః అం తతః= పిమ్మట, మహాతేజాః=గొప్ప తేజస్సు గల, విశ్యామిత్రః=ావి 
శ్యామిత్రుడు, అస్రాణి=అస్త్రములను, ముమోచ హావిడచెను. తైస్తె=ఆ యా 
అస్త్రములచేత, యవనకామ్ఫోజాః=యవనులు కాంభోజులును, పప్లవాశ్చ=పప్లవులను, 


గా 


552 శ్రీమద్రామాయణము 
ఆకులీకృతాః=వ్యాకులము చేయబడినారు. 

తా. పిమ్మట మహాతేజఃశాలి యైన విశ్వామిత్రుడు మహాస్త్రములను 
ప్రయోగింపగా యవనులును, కాంభోజులును, పప్లవులును చెల్లాచెదరైపోయిరి. 23 


“బూలానందిని' యను ీమద్రామాయణాంధవ్వ్యాఖ్యానమునందు, బాలకాండలో 
ఏబదినాల్లవ నర్గ నమాప్తము. 


అథ పవ్ఫుపఖ్యాశః సర్గః 


[విశ్వామిత్రుని నూర్గురు పుత్రులతో నహా సైన్యమంతయు నశించగా 
ఆతడు తపన్సుచే శివుని వనన్నుని చేనీకొని, ఆ శివునివలన దివ్యాస్త్రములు 
నంపొదించి వాటివి వసీష్టాశమము పై (ప్రయోగించుట. ఆ అస్త్రములను వారిం 
చుటకై ర (బహ్మదండమును చేత ధరించి విశ్వామిత్రుని ఎదుటకు వచ్చి 
నిలచుట. 


మూ. తతస్తానాకులాన్‌ దృష్ట్వా విశ్వామిత్రా స్త్రమో హితాన్‌, 
వసిష్టశోదయామాస కామధుక్పృజ యోగతః, 1 


ప్ర. అ. తతణాపిమ్మట, వసిష్టకావ సిష్ణడు, విశ్వామిత్రాస్త్రమో హితాన్‌ = 
విశ్వామిత్రుని అస్త్రములచే మోహము చెందింపబడిన, ఆకులాన్‌=వ్యాకులు 
లైన, తాన్‌=వారిని, దృష్ట్వా=చూచి, కామధుక్‌=ఓ కామదేనువా ! యోగతః= 
యోగబలమువలన; సృజ=సృజించుము అని, చోదయామాస=(పేరేపించెను. 

తా. వారందరును విశ్వామిత్రుని అస్త్రములచే మోహితులై చెల్లాచెదరై 
పోవుట చూచి వసిష్టుడు - “ఓ కామధేనువా ! యోగశక్తిచేత ఇంకను 
సృజింపుము” అని ఆ ధేనువును (గ్రేరేపించెను. I 
మూ. తస్యా హుమారవాజ్ఞాతా: కామ్ఫోజా రవిసన్నిభాః, 

ఊధసస్త సథ సంజాతాః పప్రవాః శస్త్రపాణయ:. 2 


యోనిదేశాచ్చ యవనాః శకృద్దేశాచ్చకాస్తథా, 
రోమకూపేషు చ మ్లేచ్చా హారీతాః సకిరాతకాః, 3 


ప్ర అ. తస్యాఃఆ కామధేనువుయొక్క, హుమ్ఫారవాల్‌ =హుంభాధ్వ 
నినుండి, రవిసన్నిభాః= సూర్యునితో సమాను లైన, కామ్ఫోజాః=కాంభోజులు, 
జాతాః=పుట్టిరి. అథ=మరియు, ఊధసః=పొదుగునుండి, శస్త్రపాణయః౭ఆయుధ 
ములు హస్తములందు గల, పప్లవాః=పప్లవులు, సంజాతాః=పుట్టిరి, యోనిదేశాల్‌ 
చాయోనినుండి, యవనాః=యవనులు, తథా=మరియు, శకృద్దేశాత్‌=గోమయప్ర 
దేశమునుండి, శకాః=శకులును, రోమకూ పేషూరోమకూపములనుండి, మే := 
మ్లేచ్చులును, సకిరాతాః=కిరాతులతో కూడిన, హారీతాః= హారీతులును (పుట్టిరి). 


తౌ. ఆ కామధేనువు హుంభాధ్వని చేయగా దానినుండి సూర్యుని వంటి 


554 శ్రీమద్రామాయణము 


కాంతి గల కాంభోజులు పుట్టిరి. పొదుగునుండి ఆయుధములను హస్తములందు 
ధరించిన పప్షవులును, యోనినుండి యవనులును, గోమయప్రదేశమునుండి 
శకులును, రోమకూపములనుండి మ్లేచ్చులు, హారీతులు, కిరాతులును పుట్టిరి. 


మూ. తైస్తెర్షిషూదితం సర్వం విశ్వామిత్రప్య తత్‌క్షణాత్‌, 
పపదాతిగజం పాశ్వం సరథం రఘునన్తన. 4 


ప్ర అఆ. రఘునన్హన=రామా ! లైస్తెజఆ యా కొంభోజాొదులచేత, 
తత్‌క్షణాల్‌ =వెంటనే, విశ్వామి తస్య-విశ్వామి త్రునియొక్క, ప పపదాతిగజమ్‌=కాలిబం 
టులతోను ఏనుగులతోను కూడినదియు, సాశ్వమ్‌=ఆశ్వములతో కూడినదియు, 
పరథమ్‌=రథములతో కూడినదియు అగు, సర్వమ్‌ = పై సైన్య మంతయు, నిషూది 
తమ్‌=నశింపచేయబడినది. 


తా రామా ! ఈ విధముగ జనించిన కాంభోజాదు లందరును 
పదాతి- గజ-అశ్వ-రథములతో కూడిన విశ్వామిత్రసైన్యము నంతను క్షణములో 
నశింపచేసిరి. 4 


మూ. దృష్టా వ నిషూదితం సైన్యం వసిష్టేన మహాత్మనా, 
విశ్వామిత్రసుతావాం చ శతం నావావిధాయుధమ్‌. ర్‌ 
అభ్యధావత్సుపంక్రుద్ధం వసిష్టం జపతాం వరమ్‌, 
హుంకారేణైవ తాన్‌ సర్వాన్‌ దదాహ భగవానృషిః, 6 


ప్ర అ. మహాత్మనా=మహాత్ము డైన, వసి ష్టేన= వసిష్టునిచేత, నిషూ 
దితమ్‌=నశింపచేయబడిన,  పైన్యమ్‌= సైన్యమును, దృష్ట్వా=చూచి, విశ్వామిత్ర 
సుతానామ్‌=విశ్వామిత్రుని కుమారులయొక్క, శతమ్‌=శతము, నానావిధాయు 
ధమ్‌=నానావిధము లైన ఆయుధములు కలదై, సుసంక్రుద్రమ్‌=చాల కోపించినరదై, 
జపతాం వరమ్‌=మునులలో (శ్రేష్ట డైన, వపిష్టము= ఆవసేష్యుని గూర్చి, అభ్యధా 
వత్‌=పరుగెత్తెను. భగవాన్‌=భగవంతు డైన, బుషిః=వసి షృమహర్షి, తాన్‌=ఆ, 
సర్వాన్‌=అందరిని, హుంకారేణైవ=హుంకారముచేతనే, దదాహ= =కార్ఫీవే3 సెను. 


తా. మహాత్ము డైన వసిష్టుడు తమ సైన్యమును నశింపచేయుటను 
చూచి, విశ్వామిత్రుని నూర్గురు కుమారులు మిక్కిలి కోపించినవారై, అనేకవిధము 
లైన ఆయుధములను ధరీంచి, వసిష్టమహాముని పైకి దుమికిరి. అతడు వారి 
నందరిని, హుంకారము చేసి, భస్మము చేసెను. 5, 6 


మూ. తే సాశ్వరథపాదాతా వసి ష్టేన మహాత్మనా, 
భస్మీకృతా ముహూర్తేన విశ్వామిత్రసుతాస్తదా. 7 


బాలకాండము ప.55 555 


ప్ర. అ. తదా=అప్పుడు, సాశ్వరథపాదాతాః=అశ్వములతోడను, రథముల 
తోడను, కాలిబంటులతోడను కూడిన, తే=ఆ, విశ్వామిత్రసుతాః=విశ్యామిత్రుని 
కుమారులు, మహాత్మనా=మహాత్ము డైన, వసిష్తేన=వసిష్ణుని చేత, ముహూ 
ర్రేన=క్షణకాలములో, భస్మీకృతాః=భస్మము చేయబడినారు. 


తా. ఆ విశ్వామిత్రకుమారుల నందరిని మహాత్ము డైన వపీష్టుడు, ఆశ్వ 
రథపదాతులతో సహా క్షణములో భస్మము చేసెను. 7 
మూ. దృష్ట్వా వినాశితాన్‌ పుత్రాన్‌ బలం చ సుమహాయశాః, 

పవీడశ్చిన్రయావిష్టో విశ్వామిత్రో౭_భవత్తదా. 8 

ప్ర అ. తదా=అప్పుడు, సుమహాయశాః=గొప్పు కీర్తి గల, విశ్వా 
మిత్రః=విశ్వామిత్రుడు, వినాశితాన్‌ =నశింపచేయబడిన, పుత్రాన్‌ =పుత్రులను, బలం 
చాసైన్యమును, దృష్ట్వా=చూచి, సవ్రీడః= సిగ్గుతో కూడినవాడై, చిన్తయా=వి 
చారముతో, ఆవిష్టః౭కూడినవాడు, అభవత్‌ =ఆయెను. 

తా. ఆ విధముగ తన సైన్య మంతయు, కుమారులును నశించిపోవుట 
చూచి విశ్వామిత్రుడు సిగ్గుతో చింతాక్రాంతు డయ్యెను. 8 


మూ. సముద్ర ఇవ నిర్వేగో భగ్షదంష్ట్ర, ఇవోరగః, 

ఉపరక్త ఇవాదిత్యః సద్యో నిష్రుభతాం గతః. 9 

ప్ర అ నిర్వేగణావేగము లేని సముద్రః ఇవాసముద్రము. వలె, 
భగ్నదం ష్ట్ర ః=విరిగిపోయిన కోరలు గల, ఉరగః ఇవాసర్పము వలె ఉప 
రక్తః=రాహువుచే (మింగబడిన, ఆదిత్యః ఇవాసూర్యుడు వలె, పద్యః=వెంటనే, 
నిష్రభతామ్‌=కాంతిర హితత్వమును, గతః=పొందెను. 

తా. వేగము లేని సముద్రము వలె, కోరలు తీసిన పాము వలె, 
రాహువు మింగిన సూర్యుడు వలె కాంతివిహీను డయ్యెను. 9 


మూ. హతప్పుత్రబలో దీనో లూనపక్ష ఇవ ద్విజః, 

హతదర్శో హతోత్సాహో నిర్వేదం సమపద్యత. 10 

ప్ర. అ. హతపుత్రబలః=చంపబడిన పుత్రులును సైన్యమును గల అతడు, 
లూనపక్ష=ఖండింపబడిన రెక్కలు గల, ద్విజః ఇవైపక్తి వలె, దీనః=దీనుడై, 
హతదర్పః=తొలగిన దర్పముకలవాడై, హతోత్సాహః=తొలగిన ఉత్సాహము కలవాడై, 
నిర్వేదమ్‌=దుఃఖమును, సమపద్యత=పొందెను. 

తా. పుత్రులును సైన్యమును నశించుటచే అతడు రెక్కలు తెగగొట్టిన 
పక్షి వలె, దీనుడై దర్బోత్సాహములు అడగి దుఃఖమును పొందెను. 10 


556 శ్రీమద్రామాయణము 


మూ స పుత్రమేకం రాజ్యాయ పాలయేతి నియుజ్య చ, 

పృథివీం క్షతధర్మేణ వనమేవాన్వపద్యత. 1 

ప్ర. అ. సఃఅతడు, పృథివీమ్‌=భూమిని, క్షీతధర్మే ణాక్షతియ 
ధర్మానుసారముగా, పాలయ=పాలించుము, ఇతి=అని, ఏకమ్‌=ఒక, పుత్రమ్‌= 
పుత్రుని, రాజ్యాయ=రాజ్యమునకై, నియుజ్య=నియమించి, వనమేవ=వనమునే, 
అన్వపద్యత= =చేరెను. 

తా. విశ్వామిత్రుడు, “ఈ భూమిని క్షతియధర్మానుసారముగా 
పాలింపుము” అని ఒక కుమారుని నియమించి వనమునకు వెళ్లిపోయెను. n 


మూ. స గత్వా హిమవత్సార్శ వం కిన్నరోరగ పే సీవితమ్‌, 
మహాదేవప్రపాదార్థం తపస్తేపే మహాతపాః. 12 


ప్ర అ. మహాతపాః=గొప నవస గల, స=లఅతడు, కిన్నరోరగ 
సేవితమ్‌=కిన్నరులచేతను సర్పములచేతను సేవింపబడిన (ఉరగు లనువారు ఒక 
జాతి కావచ్చును). హిమవత్సార్శ నమ్‌ హిమవత్పర్వతప్రాంతమును గూర్చి, గత్వా= 
వెళి, మహాదేవ ప్రసాదార్థమ్‌= =మహాదేవుని అన్నుగహముకొరకై, తపః=తపస్సును, 
తేపె=త పించెను. 


తా. మహాతపశ్శాలి యగు ఆ విశ్వామిత్రుడు కిన్న రులతోడను ఉరగుల 
తోడను కూడిన హిమవత్పర్వతసమీపము చేర పవన్‌ అనుగ్రహము 


కోరుచు తపస్సు చేసెను. 12 
మూ. కేన చిత్త్వథ కాలేన దేవేశో వృషభధ్వజః, 
దర్శయామాస వరదో విశ్వామిత్రం మహాబలమ్‌. 13 


ప్ర. అ. అథాపిమ్మట, కేన చిత్‌ కాలేనాకొంతకాలమునకు, దేవేశః=దేవ 
తాప్రభు వైన, వృషభధ్వజః=వృషభము ధ్వజముగా గల శివుడు, వరదః=వరముల 
నిచ్చువాడై, మహాబలమ్‌=గొప్ప బలము గల, విశ్వామిత్రమ్‌=విశ్వామి త్రునకు, 
దర్శయామాస=తనను చూపించెను. 

తా. అంత కొంతకాలమునకు దేవాధీశు డైన పరమేశ్వరుడు మహాబలశాలి 
యగు విశ్వామిత్రునకు వరముల నిచ్చుటకై (ప్రత్యక్ష మాయెను. 13 


మూ. కిమర్థం తప్యే క్‌ రాజన్‌ బ్రూహి యత్తే వివక్తితమ్‌, 
వరదో౭_ స్మి వరో య్యే స్తే కొజ్‌క్రితః పో౭_భిదీయతామ్‌. 14 


ప్ర. అ. రాజన్‌=రాజా ! కిమర్హమ్‌=ఎందుకు, తప్యసే-తపస్సుచేయు 
ఠా 
చున్నావు ? తే=నీకు, యత్‌=ఏది, వివక్తితమ్‌=చెప్ప నుద్దేశింపబడినదో, 


బాలకాండము సర 557 


తత్‌=దానిని, (బూహి౯చెప్పుము. _వరదఃావరములనిచ్చువాడను, అస్మి=అయి 
ఉన్నాను. యః=ఏ, వరఃవరము, లే=నీచేత, కాజ్‌క్రితః=కోరబడినదో, సః=లఅది, 
అభిధీయతామ్‌=చెప్పబడుగాక, 

తా. రాజా ! ఎందుకు తపస్సు చేయుచున్నావు ? నీవు చెప్పదలచిన 
దేదియో చెప్పుము. నీకు వరముల నిచ్చెదను. నీవు కోరెడు కోరిక ఏదియో 
చెప్పుము. 14 
మూ. ఏవముక్తస్తు దేవేన విశ్వామిత్రో మహాతపాః, 

పణీపత్వ మహాదేవమిదం వచనమబవీత్‌. 15 

ద్రణాబత్య @ 

ప. అ. దేవేన=ఈశ్శరునిచేత, ఏవమ్‌=ఈ విధముగా, ఉకః=పలకబడీన, 
క్‌ శ్వ క్త 
మహాతపాః=గొప్ప తపస్సు గల, విశ్వామిత్ర।=విశ్వామిత్రుడు, మహాదేవమ్‌=మహాదేవుని, 
(ప్రణిపత్య=నమస్కరించి, ఇదమ్‌-ఈ, వచనమ్‌=వాక్యమును, అబ్రవీత్‌ =పలి'కెను. 

తా. మహాదేవు డిట్టు పలుకగా విని మహాతపశ్శాలి యగు విశ్వామిత్రుడు 
అతనికి నమస్కరించి ఇట్లు పలికెను. 15 


మూ. యది తుష్టో మహాదేవ ధనుర్వేదో మమానఘు, 
పాజ్లోపాజ్లోపనిషదః సరహస్యః ప్రదీయతామ్‌. 16 
ప్ర. అ. అనఘ=దోషములు లేని, మహాదేవామహాదేవుడా ! తుష్టః యది= 
సంతసించి నట్లతే, సాజోపాజోపనిషదః=అంగములతోడను, ఉపాంగములతోడను 
ఉపనిషత్తులతోడ్‌ను కూడినదియు, సరహస్యః= రహస్యములతో కూడినదియు 
అగు, ధనుర్వేదఃాధనుర్వేదము, మమ=నాకు, ప్రదీయతామ్‌=ఇవ్వబడుగాక, 


తా. “మహాదేవా ! నీవు అనుగ్రహించి నటెతే, నాకు ధనుర్వేదము 


నంతను సాంగోపాంగముగా సరహస్యముగా ఇమ్ము 16 

మూ. యాని దేవేషు చాస్రాణి దానవేషు మహర్షిషు, 
గన్హర్వయక్షరక్షస్సు ప్రతిభాన్తు మమానఘ. 17 
ప్ర అ. అనఘ=దోషరహితుడా ! దేవేషు=దేవతలయందు, దాన 


వేషు=దానవులయందును, మహర్షిషు=-మహర్షులయందును, గన్హర్వయక్షరక్షస్సు=గం 
ధర్వులందును, యక్షులందును, రాక్షసులందును, యాని=ఏ, అనస్తుణి=అస్త్రము 
లున్నవో, అవి, మమానాకు, ప్రతిభాన్తుస్ఫురించుగాక. 

తా. “పాపరహితుడ వైన ఓ మహాదేవా ! దేవతలకును, దానవులకును, 
మహర్షులకును, గంధర్వయక్షరక్షస్సులకును తెలిసిన అస్త్రము లన్నియు నాకు 
స్ఫురించుగాక”, 17 


558 శ్రీమద్రామాయణము 


మూ. తవ నా దేవదేవ మమేస్పితమ్‌, 

ఏవమస్తి (తి వేశో వాక్యముక్సా్య గతస్తదా. , 18 

ప్ర. అ. దేవదేవ=దేవతలకు దేవుడ వైన మహాదేవా ! తవానీ యొక్క, 
ప్రసాదాత్‌ =అనుగ్రహమువలన, మమ= =నాయొక్క, ఈప్పితమ్‌= =కోరిక, భవతు=సి 
ద్ధించుగాక. ఏవమ్‌ =ఇటులనే, అస్తు=అగుగాక, ఇతి=అని, దేవేశః= మహాదేవుడు, 
ఉక్తా వెపలికి, తదా=అప్పుడు, గతః=వెళ్లినాడు. 

తా. “దేవాధిదేవా ! నీ అనుగ్రహమువలన నా కోరిక తీరుగాకి. 
ఈ వాక్యమును విని మహాదేవుడు- “అటులనే అగును” అని పలికి వెడలి 
పోయెను. 18 
మూ.. ప్రాప్య చాస్రాణి రాజర్షిర్విశ్వామిత్రో మహాబలః, 

దర్చేణ మహతా యుక్తో దర్పపూర్ణో2_భవత్తదా. 19 

ప్ర అ. మహాబలః=గొప ప్ప బలము కలవాడును, రాజర్షిః=రాజర్షియు, 
మహతా=గొప్ప, దర్పేణ=దర్పముతో, యుక్తః=కూడినవాడును అగు, విశ్వా 
మిత్రః=విశ్వామిత్రుడు, తదా=అప్పుడు, అస్ర్రాణి=అస్త్రములను, (పాష్యా పొంది, 
దర్పపూర్ణః=దర్పముతో నిండినవాడు, అభవత్‌ =ఆయెను, 

తా. మహాబలశాలి యగు విశ్వామిత్రుడు స్వతః దర్పము కలవాడు. ఆ 
అస్త్రములు లభించగనే అతని దర్పము ఇనుమడించెను. 19 


మూ. వివర్రమానో వీర్యేణ సముద్ర ఇవ పర్వణి, 
హతమేవ తదా మేవే వసిష్టమృషిసత్తమమ్‌. 20 


ప. అ. పర్వణీ=ప ర్వమునందు, సముద్ర ఇవాసముద్రము వలె, 
Pgs an విధవ నస్‌ పారు దున వాడై, బుషిసత్తమమ్‌=బు షి 
న్య డై డైన, వసిష్టమ్‌=వసిష్టుని, తదా=అప్పుడు, హతమేవ= చంపబడినవానినిగానే, 

=తలచెను. 


తా. పూర్ణిమాపర్వమునందు సముద్రము పొంగి నట్లు వీర్యముచేత 


వృద్ధి పొందుచున్న వాడై, విశ్వామిత్రుడు == ఇపు డిక ఈ వసిష్టుడు తప్పక 
నశింపగలడు అని భావించెను.” 20 
మూ. తతో గత్వాశమపదం ముమోచా ప్రాణి పార్టివః, 

య్రైస్తత్తపోవనం సర్వం నిర్హర్ణం చాస్త్రతేజపా. 21 


ప్ర. అ. తతఃాపిమ్మట, పార్ణిమారాజు, ఆశమపదమ్‌=ఆశమమును 
గూర్చి, గత్వా=వెళ్లి, అస్త్రాణి= =లస్త్రములమ్‌, ముమోచావిడచెను. యైః=వేటిచేత, 


బాలకాండము ప.55 5509 


తత్‌=ఆ, సర్వమ్‌=సమస్త మైన, తపోవనమ్‌=తపోవనము, అస్త్రతేజసా=అస్త్రముల 
తేజస్సుచేత, నిర్హగ్గమ్‌=కాల్చి వేయబడినదో. 


తా. విశ్వామిత్రుడు వసిష్టాశమమునకు పోయి అస్త్రములను విడువగా 
ఆ అస్త్రముల తేజస్సుచే ఆ తపోవన మంతయు దగ్ధ మయ్యెను. 21 


మూ. ఉదీర్యమాణమ స్త్రం తద్విశ్వామిత్రస్య ధీమతః, 
దృష్ట్వా విప్రద్రుతాః సర్వే మునయః శతశో దిశః, 22 
ప్ర. అ. ధీమతః=బుద్ధిమంతు డైన, విశ్వామిత్రస్య=విశ్వామిత్రుని యొక్క, 
తత్‌ =ఆ, ఉదీర్యమాణమ్‌=విజృంభించుచున్న, ఆస్త్రమ్‌=అస్త్రమును, దృష్టా వెచూచి, 


శతశః=వందలకొలది, మునయః=మునులు, సర్వే=అందరును, దిశః=దిక్కులను 
గూర్చి, విప్తయతాః=పారిపోయిరి. 


తా ఆ విశ్వామిత్రాస్త్రములు విజృంభించుట చూచి అచట నున్న 
మునులందరును దిక్కులను పట్టి పారిపోయిరి. 22 
మూ. వసిష్టస్య చయే శిష్యాస్తథైవ మృగపక్తి ణః, 

విద్రవన్తి భయాద్భీతా వానాదిగ్భ్యః సహస్రశః. 23 

ప్ర ఆ. వసిష్టస్య=వ సిష్ణనియొక్క, యే=ఏ, శిష్యాశిష్యులు కలరో 
వారును, తథైవామరియు, మృగపక్రిణణ౯మృగములును పక్టులును, భయాత్‌ =ఆ 


భయకారణమువలన, భీతాః=భీతులై, పహస్రశః=వేలకొలది, నానాదిగ్భ్యః=అన్నిది 
క్కులకును, విద్రవన్తి=పారిపోయిరి. 


తా. వసిష్టుని శిష్యులును, వేలకొలది మృగములును, పక్షులును 
భీతిచెంది నలు దిక్కులకును పారిపోయిరి. 23 
రల ఆ (J ఆగ 3 
మూ. వసిష్టప్యాశ్రమపదం శూన్యమా సన్మహాత్మనః, 
ఆ 5 జ 
ముహూర్తమివ నిశ్శబ్దమా సదిరిణసన్నిభమ్‌. 24 
ప్ర అ. మహాత్మనః=మహాత్ము డైన, వసిష్టస్య=వ సిష్ముని యొక్క, ఆశ్రమ 
పదమ్‌=ఆశ్రమము, శూన్యమ్‌=శూన్యముగ, ఆసీత్‌=ఆయెను. ముహూర్తమివాక్షణ 


కాలములో, ఇరిణసన్నిభమ్‌=మరుస్థానముతో తుల్య మైనదై, నిశ్శబ్దమ్‌ నిశ్శబ్దము, 
ఆపీత్‌=-ఆయెను. 


తా, మహాత్ము డైన వసిష్ణుని ఆశ్రమము, క్షణకొలములో మరుస్థలము 
వలె ప్రాణిశూన్యమును, నిశ్శబ్దమును ఆయెను. 24 


580 శ్రీమద్రామాయణము 


మూ. వదతో వై వసిష్టస్య మాఖైరితి ముహుర్ముహుః 
నాశయామ్యద్య గాదేయం నీహారమివ భాస్కరః. 25 
ప్ర. అ. భాస్కరః=సూర్యుడు, నీహారమివాపొగమంచును వలె, గాదే 
యమ్‌ైవిశ్వామిత్రుని, అద్య=ఇప్పుడు, నాశయామి=నశింపచేయుదును. మాభైః= 
భయపడకుడు. ఇతి=అని, వసిష్టస్య-వపిష్ణడు, ముహుర్ముహుః=మాటిమాటికి, 
వదతః=పలుకుచుండగనే, (పారిపోయిరి). 
తా. “సూర్యుడు మంచును నశింపచేసి నట్టు ఈ విశ్వామిత్రుని నశింప 


చేసెదను. భయపడకుడు” అని వసిష్టుడు అనుచుండగనే అచటి మునులును, 
తదితరప్రాణులును పారిపోయిరి. 25 


మూ. ఏవముక్త్వా మహాతేజా వసీష్టో జపతాం వరః 
విశ్వామిత్రం తదా వాక్యం సరోషమిదమటవీత్‌. 26 
ప్ర అ మహాతేజాః=గొప్ప తేజస్సు గల, జపతాం వరః=మునులలో 
(శేష డైన, వసిష్టణావ సిష్ణుడు, ఏవమ్‌=ఇట్లు, ఉక్స్వా=పలికి, తదా=అప్పుడు, విశ్వా 
మీత్రమ్‌= విశ్వామిత్రుని గూర్చి, సరోషమ్‌= రోషముతో కూడినట్లుగా, ఇదమ్‌= ఈ, 
వాక్యమ్‌ =వాక్యమును, అబ్రవీత్‌ = =పలికెను. 


తా. మునులలో (శ్రేష్టుడును, మహాతేజశ్శాలియు అగు వసిష్టుడు ఈ 


విధముగా వ. కోధావిష్ణుడై విశ్వామిత్రునితో ఇట్లనెను. 26 
మూ. ఆశ్రమం చిరసంవృద్ధం యద్వినాశితవానసి, 
దురాచారో౭_ సి తన్మూఢ తప్మాత్త వం న భవిష్యసి. 27 


ప్ర. అ. మూఢామూఢుడా ! చిరసంవృద్ధమ్‌= =చిరకాలమునుండి పెంచబ 
డిన, ఆశమమ్‌=ఆశమమును, యత్‌=ఏ కారణమువలన, వినాశితవాన్‌ =నశింపచే 
సినవాడవు, అసి=అయితివో, తత్‌ =ఆ కారణమువలన, దురాచారః=దుష్ప్రవర్తన 
కలవాడవు, అసి=అయితివి. తస్మాత్‌ =ఆ కారణము వలన, త్వమ్‌ =నీవు, న 
భవిష్య సి=ఉండవు. 

తా. “ఓరీ ! మూఢాత్మా 1 చిరకాలమునుంచి పెంచిన ఆశ్రమమును 
నశింపచేసితివి. ఇంతటి దుష్కార్యము చేసితివి. ఇక నీవు జీవించవు”. 27 
మూ. ఇత్యుక్త్వా పరమకక్రుద్దో దణ్ణముద్యమ్య సత్వరః, 

విధూమమివ కాలాగ్నిం యమదణ్ఞమివాపరమ్‌. 28 

ఇత్యార్లే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకొడ్డే 
పష్వుపష్యూశః పర్గః, 


బాలకొండము స.55 561 


ప్ర, అ. ఇతిఈ విధముగా, ఉక్తా సరికి, సత్వరః=తొందర కలవాడై, 
పరమ క్రుద్ధః=చాల కోపించిన వాడై, విధూమమ్‌=ధూమము లేని, కాలాగ్నిమివ=కా 
లాగ్ని వలె నున్నదియు, అపరమ్‌= రెండవ, యమదణ్ణమివాయమదండము వలె 
నున్నదియు లగు, దణ్ణమ్‌=దండమును, ఉద్యమ్య=ఎత్తి, (నిలచెను). 


తా. మిక్కిలి కోపించిన వసిష్టుడు ఈ విధముగ పలికి ధూమము 
లేని కాలాగ్ని వలె, రెండవ యమదండము వలె ఉన్న దండమును శీ ఘముగ 
చేత ధరించి నిలచెను. 28 


“బాలానందినిోయను శ్రీము.దామాయణాంధ వ్యాఖ్యానమునందు, బాలకాండలో 
ఏబదియైదవ సర్గ సమాస్తము. 


అథ షట్పఖ్బాశః సర్గః 


[విశ్వామిత్రుడు వనీమ్టని'పై వివిధాస్త్రములను (పయోగింపగా వనీషడు 
తన (బహ్మదండముతో ఆ అస్త్రముల నన్ఫింటిని శమింవచేయుట. (బ్రాహ్మ ణత్త 
మును నంపాదించుటకై విశ్యామితుడు తపస్సు చేయ నిశ్చియించుకొనుట. 


మూ. ఏవముక్తో వసిస్టేన విశ్వామిత్రో మహాబలః, 
అ అ - వవ్‌ 

ఆ గ్నేయమస్త్రముత్‌ క్షిష్య తిష్ట తి బతి చాబ్రవీత్‌. 1 

ప్ర. అ. మహాబలః=గొప్ప బలము గల, విశ్వామి(త్రః=విశ్వామిత్రుడు, 
వసి ష్నేనావసిష్టునిచేత, ఏవమ్‌=ఇట్లు, ఉక్తణాపలకబడిన వాడై, ఆగ్నేయమ్‌ 
అస్త్రమ్‌=అ గ్నీయాస్త్రమును, ఉత్‌ క్రిప్య=ఎత్తి, తిష్ట తిష్ట ఇతి=నిలువుము, 
నిలువుము అని అబవీల్‌ చైపలికెను కూడ. 

తా. వసిష్టుని వాక్యములు విన్న మహాబలశాలి యగు విశ్వామిత్రుడు 
ఆగ్నేయాస్త్రమును 'ప్రయోగించుచు, “నిలువుము, నిలువుము” అని పలికెను. 1 
మూ, బ్రహ్మదణ్ణం సముత్‌ క్రిప్య కాలదణ్ణమివాపరమ్‌, 

వసీషో భగవాన్‌ (కోధాదిదం వచనమబ్రవీత్‌. 2 

ప్ర అ. భగవాన్‌-పూజ్యు డైన, వసిష్పావసిష్టుడు, పరమ్‌=రెం 
డవ, కాలదణ్ఞమివాయమదండము వలె నున్న, (బహ్మదణ్ణమ్‌=బ్రహ్మదండమును, 
సముత్‌ క్రి ప్య=ఎత్తి, (కోధాత్‌=కోపముతో, ఇదమ్‌=-ఈ, _వచనమ్‌=వచనమును, 
అబ్రవీత్‌ =పలికెను. 


తా. పూజ్యు డైన వసిష్టుడు రెండవ కాలదండము వలె నున్న 


(బహ్మదండము నెత్తి కోపముతో ఇట్లు పలికెను, 2 
9 ఎవ్రీ ఆ 
మూ, క్షత్రబన్లో స్టితో౭._ స్మ్యష యద్బలం తద్విదర్శయ, 
వాశయామ్యద్య తే దర్పం శస్త్రస్య తవ గాధిజ. 3 
ప్ర అ క్షత్రబన్లో=ఓ దుషకతియా ! ఏషః=ఈ నేను, సితః 
యి ఠా ఠా 


అస్మీ=నిలచి ఉన్నాను. యత్‌=ఏ, బలమ్‌=-బల మున్నదో,తత్‌ =దానిని, 
విదర్భయ=చూపుము. గాధిజ=ఓ గాధికుమారుడా ! అద్య=ఇప్పుడు, తే=నీయొక్క, 
దర్పమ్‌=దర్పమును, తవానీయొక్క, శస్త్రస్యాఆయుధముయొక్క, దర్పమును, 
నాశయామి=నశింపచేసెదను. 


తా, ఓ దుష్టక్షత్రియా ! నీ కున్న బల మేదియో చూపుము. ఇపుడు 
నీ దర్పమును, నీ శస్త్రముల  దర్పమును నశింపచేసెదను. 3 


బాలకాండము ప.56 563 


మూ కృచ తే క్షతియబలం కృ చ బ్రహ్మబలం మహత్‌, 


పశ్య (బహ్మబలం దివ్యం మమ క్షత్రియపాంసన, 4 
ప్రై అ. క్షత్రియపాంసనాఓ క్షత్రియాధమా ! తే=నీయొక్క, 


క్షతియబలమ్‌= క్షత్రియబలము, క్వ౭ఎక్కడ ! మహత్‌ = =గొప్ప దైన, బ్రహ్మబ 
త్‌ =బ్రహ్మబలము, క్వ చెఎక్కడ ! మమా =నాయొక్క, దివ్యమ్‌= దివ్య మైన, 
బ్రహ్మబలమ్‌= (బహ్మబలమును, పశ్య=చూడుము. 

తా. ఓ క్షత్రియాధమా ! నీ క్షత్రియబల మెక్కడ, గొప్ప దైన బ్రహ్మ 
బల మెక్కడ ! దివ్య మైన నా బ్రహ్మబలమును చూడుము. 4 
మూ. తస్యాస్త్రం గాధిపుత్రస్య ఘోరమా గ్నీయముద్యతమ్‌, 

బ్రహ్మదణ్జేన తచ్చాన్తమగ్నేర్వేగ ఇవామృపా. 5 

ప్ర అ. తస్య=ఆ, గాధిపుతస్యావిశ్వామితునియొక్క, ఉద్యతమ్‌=ప్ర 
యోగింపబడిన, తల్‌=ఆ, ఆ గ్నేయమ్‌=ఆగ్నేయ మను, అఆస్త్రమ్‌=అస్త్రము, 
అమృసా= =నీటిచేత, అగ్నేః= అగ్నియొక్క, వేగః ఇవావేగము వలె, , బ్రహ్మదత్లేన= 
(ప్రహ్మదరడవుదేతు శాన్తమ్‌= శాంతించినది. " 

తా. విశ్వామిత్రుడు ప్రయోగించిన భయంకర మైన ఆ బ్రహ్మాస్త్రము 
అగ్ని వేగము ఉదకముచే శాంతించి నట్లు బ్రహ్మదండముచే శాంతించెను. 5 
మూ. వారుణం చైవ రౌద్రం చ ఐన్హ్రం పాశుపతం తథా, 

ఐషీకం చాపి చిక్షేప కుపితో గాధినన్తన:. 6 

ప్ర అ. కుపితః=కో పించిన, గాధినన్తనః=విశ్వామిత్రుడు, వారుణం 
వైవావారుణాస్త్రమును, రౌద్రం చ= =రౌద్రాస్త్ర, మును, ఐన్హ్రుం చాఐంద్రాస్త్ర, మును, 
a మరియు, ౮ పాశుపతమ్‌= పాశుపలాస్త్రమును, ఐషీకం చాపి=ఐషీకాస్త్రమును, 


పాప్రయోగించెను. 
తా, విశ్వామిత్రుడు కోపించి వారుణ-రౌద్ర-ఐంద్ర-పాశుపత-ఐ షీకాస్త్ర, 
ములను (పయోగించెను. 6 
మూ. మానవం మోహనం వైవ గాన్టర్వం స్వాపనం తథా, 
జృమృణం మాదనం చైవ సన్లాపనవిలాపనే. 7 


శోషణం దారణం చైవ వజమస్త్రం సుదుర్హయమ్‌, 
బ్రహ్మపాశం కాలపాశం వారుణం పాశమేవ చ. 8 


"పైనాకాస్త్రం చ దయితం శుష్కార్హ్రే అశనీ ఉభే, 


564 శ్రీమద్రామాయణము 


దణ్జాస్త్రమథ 'పైశాచం క్రొఖ్బమస్త్రం తధైవ చ, 9 
ధర్మచక్రం కాలచక్రం విష్ణుచక్రం తథైవ చ, 
వాయవ్యం మధనం చైవ అస్త్రం హయశిరస్తథా. 10 


శక్తిద్యయం చ చిక్షేప కజ్కాళం ముసలం తథా, 
వైద్యాధరం మహాస్త్రం చ కాలాస్త్రమథ దారుణమ్‌. 1 


త్రిశూలము స్త్రం ఘోరం చ కాపాలమథ కజ్కణమ్‌, 

ఏతాన్య స్రాణి చిక్షేప సర్వాణి రఘునన్షన. 12 

వసిష్నే జపతాం శ్రే్టే తదద్భుతమివాభవత్‌ ప 

ప్ర. అ. రఘునన్హ్లన=రామా ! మానవమ్‌=మానవాస్త్రమును, మోహనం 
చైవామోహము కలిగించు  ఆస్ర్రమును, గాన్టర్వమాగాంధర్వమును, తథా=మ 
రియు, స్వాపనమ్‌=నిద్రకలిగించు ఆస్త్రమును, బృమృణమ్‌=ఆవులింతలు కలిగించు 
అస్త్రమును, మాదనం చైవామత్తు కలిగించు అస్త్రమును, సన్హాపన విలా 
పనే=తాపమును విలాపమును కలిగించు అస్త్రములను, శోషణమ్‌ఎండింపచేయు 
అస్త్రమును, దారణం చైవ=చీల్చివేయు. అస్త్రమును, డసుదుర్హయమ్‌=ఏ 
మాత్రము జయింపశక్యము కాని, వజమ్‌ అస్త్రం చావజ్రాస్త్రమును, 
(బహ్మపాశమ్‌=బ్రహ్మపాశమును, కాలపాశమ్‌=కాలపొశమును, వారుణం పాశమేవ 
చ=వరుణపాశమును, 'పైనాకాస్త్రమ్‌=పైనాకాస్త్రమును, దయితం చెదయితా 
స్ర్రమును, శుష్కార్తే=శుష్కము (ఎండినది) ఆర్హుమ్‌ (తడిసినది) అను, 
ఉభే=రెండు, అశనీ=వజములను, అథ=మరియు, దణ్జాస్త్రమ్‌=దండాస్త్రమును, 
"పైశాచమ్‌=పైశాచమును, తథైవ చామరియు, క్రౌఖ్బమస్త్రమ్‌ =క్రౌంచాస్త్రమును, 
ధర్మ చక్రమ్‌=ధర్మ చక్రమును, కాలచక్రమ్‌=కాలచక్రమును, తథైవ చామరియు, 
విష్ణుచక్రమ్‌=విష్టుచక్రమును, వాయవ్యమ్‌ =వాయవ్యమును, మథనం చైవైమథన 
మును, తథా=మరియు, హయశిరః అస్త్రమాహయశిరస్సు అను అస్త్రమును, 
కజ్కాళమ్‌=కంకాళము, తథాామరియు, ముసలమ్‌=ముసలము అనెడు, శక్తి దయం 
చ=రెండు శక్తులను, చిక్లేపాప్రయోగించెను. వైద్యాధరమ్‌=వైద్యాధర మనెడు, 
మహాస్త్రం చామహాస్త్రమును, అథ=అటు పిమ్మట, దారుణమ్‌=భయంకర మైన, 
కాలాస్త్రమ్‌=కాలాస్త్రమును, ఘోరమ్‌=ఘోర మైన, (త్రిశూలమ్‌ అస్త్రమ్‌=త్రిశూలా 
స్ర్రమును, అథ=మరియు, కాపాలమ్‌=కాపొలమును, కజ్బణమ=కంకణా స్త్రమును, 
ఏతాని=ఈ, సర్వాణాసమస్త మైన, అస్రాణి=అస్ర్రములను, జపతాం శ్రేష్మే= 
మునులలో (శ్రేష్ట డైన, వసి షేవ సిష్టుని పై, చిశ్లేపాప్రయోగించెను. తత్‌ =అది, 
అద్భుతమివైచాల అశ్చర్యకరము, అభవత్‌ =ఆయెను. 


తా. రామా! ఆ విశ్వామిత్రుడు, మానవ-మోహన-గాంధర్వ-స్వాపన- 


బాలకాండము స.56 565 


జృంభణ-మాదన-సంతాపన-విలాపన-శోషణ-ధారణ-వ జా స్త్రములను, బ్రహ్మపాశ- 
వరుణపాశములను, పైనాక-దయితాస్త్ర ములను, శుష్కము, ఆర్హము అను రెండు 
వజ్రములను, దండా పైశాచ (క్రొంచాస్త్రములను, ధర్మచక్ర-కాలచక్ర-విష్టుచక్రము 
లను, వాయవ్య-మథన-హయశిరోస్త్రములను, కంకాళాముసలము లను రెండు 
శక్తులను, వైద్యాధర-కాల-త్రిశూల-కాపాల-కంకణా స్త్రములను (పయోగించెను. 
మూ. తాని సర్వాణీ దణ్లేన గ్రసతే బ్రహ్మణః సుతః, 13 

తేషు శాన్తేషు బ్రహ్మాస్త్రం క్షిప్తవాన్‌ గాధినన్తనః 

ప్ర, అ. బ్రహ్మణః సుతః=బ్రహ్మకుమారు డైన వసిష్టుడు, తాని సర్వాణి= 
వాటి నన్నింటిని, దణ్చేన-దండముచేత, (గసతే=మింగివేసెను. లేషు=ఆ అస్త్రములు, 
శాన్తేషు=శాంతించగా, గాధినన్హనః=విశ్వామిత్రుడు, (బ్రహ్మాస్త్రమ్‌-బ్రహ్మాస్త్రమును, 
క్రిప్త వాన్‌ =ప్రయోగించినాడు. | 


తా. వసిష్టుడు ఆ అస్త్రముల నన్నింటిని దండముచే (మింగివే సెను. ఆ 
అస్త్రము లన్నియు శాంతింపగా, విశ్వామిత్రుడు బ్రహ్మాస్త్రము ప్రయోగించెను.13 


మూ. తదస్త్రముద్యతం దృష్ట్వా దేవాః సాగ్నిపురోగమాః, 14 
దేవర్ణయశ్చ సంభ్రాన్హా గన్టర్వాః సమహోరగాః, 
తైలోక్యమా సీత్సంతప్తం బ్రహ్మాస్త్ర, సముదీరితే, 15 


ప్ర అ. ఉద్యతమ్‌=ప్రయోగించబడిన, తత్‌ =ఆ, అస్త్రమ్‌=అస్త్రమును, 
దృష్టాా=చూచి, సాగ్నిపురోగమాః=లఅగ్నితో కూడిన, దేవాః=దేవతలును, దేవర్షయః 
చాదేవర్డులును, సమహోరగాః౭మహోరగులతో కూడిన, గన్లర్వాః=గంధర్వులును, 
సమ్రాన్మాణకలతచెందిరి. _(బ్రహ్మాస్రే' బ్రహ్మాస్త్రము, సముదీరితే-ప్రయోగింపబ 
డిన దగుచుండగా, (తైలోక్యమ్‌=మూడు లోకములు, సంతప్త్పమ్‌=తపింపబడినవి, 
ఆసీల్‌=ఆయెను. 

తా ఆ అస్త్రము ప్రయోగించుటను చూచి అగ్నా్యాదిదేవతలును, 
దేవర్షులును, గంధర్వులును, మహోరగులును, కలత చెందిరి. బ్రహ్మాస్త్రము 
ప్రయోగింపగనే ముల్లోకములును బాధ చెందెను. 14, 15 
మూ. తదహ్యస్త్రం మహాఘోరం బ్రాహ్మం బ్రాహ్మేణ తేజపా, 

తి జ్యా జ్య ఆ జ్యూ 

వసిష్ట గ్రసతే సర్వం బ్రహ్మదణ్ణేన రాఘవ, 16 

ప్ర. అ. రాఘవారామా ! వసిష్టఃావసిష్ణడు, బాహ్మేణ తేజసాాబ్ర 
హ్మలేజస్సుచేత, (బహ్మదణ్లేనా బ్రహ్మ దండముచేత, మహాఘోరమ్‌=అతి భయంకర 
మైన, తత్‌=ఆ, బ్రాహ్మమ్‌ అస్త్రమపిాబ్రహ్మాస్త్రమును కూడ, సర్వమ్‌=పూర్తిగా, 
(గసతేఇమింగివేసెను. 


566 శ్రీమద్రామాయణము 

తా. రామా ! వసిష్ణుడు, (బహ్మ తేజః (ప్రభావముచే, బ్రహ్మదండముచేత, 
ఆ అతిభయంకర మైన (బహ్మాస్త్రమును కూడ పూర్తిగా మైంగివేసెను. 16 
మూ. బ్రహ్మాస్త్రం గ్రసమానస్య వసిష్టస్య మహాత్మనః, 

తైలోక్యమోహనం రౌద్రం రూపమా సీత్సుదారుణమ్‌. 17 

ప్ర. అ. బ్రహ్మాస్త్రమాబ్రహ్మాస్త్రమును, గ్రసమానస్య=మింగుచున్న, 
మహాత్మనఃామహాత్ము డైన, వ సిష్ణస్య=వ సిష్కనియొక్క, రూపమ్‌=రూపము, (త్రైలో 
క్యమోహనమ్‌=మూడు లోకములను మూర్భనొందించునదిగాను, రౌద్రమ్‌-భయంకర 
మైనదిగాను, సుదారుణమ్‌=చాల దారుణముగాను, ఆసీత్‌ =ఆయెను. 

తా. బ్రహ్మాస్త్రమును మింగుచున్న సమయమున ఆ మహాత్ము డైన వసి 
ష్టుని రూపము రౌద్రమై, అతిదారుణమై, ముల్లోకములను మూర్భనొందించునదిగా 
ఉండెను. 17 

5 అ ఆ LR అ ల్‌ 

మూ. రోవమకూపేషు వ వసిష్టస్య మహాత్మనః, 

మరీచ్య ఇవ నిష్పేతురగ్నేర్తూమాకులార్చిషః. 18 

ప్ర. అ. మహాత్మనః౭మహాత్ము డైన, వసిషస్యావసిష్టునియొక్క, 
సర్వేషు=సమస్త మైన, రోమకూ పేషూరోమకూపములందును, ధూమాకులార్చిషః= 
ధూమముతో నిండిన జ్వాలలు గల, అగ్నేః=అగ్నియొక్క, మరీచ్యః=కిరణములు, 
నిష్పేతురివాబయల్వెడలి నట్టుండెను, 

తా. మహాత్ము డైన వసిష్కుని రోమకూపములనుండి ధూమములో 
నిండిన జ్వాలలు గల అగ్నికిరణములు బయల్వెడలి నట్లు కనబడెను. 18 

అ ర్తి జ an 

మూ. ప్రాజ్యలద్రహ్మదణ్ణశ్చ వసిష్టస్య కరోద్యతః, 

విధూమ ఇవ కాలాన్నిర్యమదణ్ణ ఇవాపరః. 19 

ప్ర అ. వసిష్టస్య=వసిష్కనియొక్క, కరోద్యతః=హస్తమునందు ఎత్త 
బడిన, బ్రహ్మదణ్ణశ్చ=బ్రహ్మదండము, విధూమః=ధూమములేని, కాలాగ్ని రివాప్ర 
లయకాలాగ్ని వలె, అపరఃమరి యొక, యమదణ్ణః ఇవాయమదండము వలి, 
ప్రాజ్వలత్‌ =మండిపడెను. 

తా. వసిష్టుని హస్తములో నున్న బ్రహ్మదండము ధూమములేని ప్రలయ 
కాలాగ్ని వలె, రెండవ యమదండము వలె ప్రజ్వరిల్లెను. 19 
మూ. తతో౭స్తువన్‌ మునిగణా వసిష్టం జపతాం వరమ్‌, 

అమోఘం తే బలం బ్రహ్మన్‌ తేజో ధారయ తేజపా. 20 


ప్ర అ తతః= పిమ్మట, మునిగణాః=మునిసముదాయములు, జపతాం 


బాలకాండము స,56 587 


వరమ్‌=మునులలో (శ్రేష్ట డైన, వసిష్టమ్‌=వసిష్బని, అస్తువన్‌=స్తుతించిరి. 
(బ్రహ్మన్‌ =ఓ బ్రాహ్మణా | తే=నీయొక్క, బలమ్‌=బలము, అమోఘమ్‌= శ్రేష్ట 
మైనది. తేజఃాతేజస్సును తేజసా=తేజస్సుచేత, ధారయవ=ధరించుము. 

తా. అపుడు మునిగణములు మునిశేష్ణ డైన వసిష్ణునితో ఇట్లు పలికిరి. 
“మహామునీ ! నీ బలము అడ్డు లేనిది. నీ తేజస్సును నీ తేజస్సునందే 
నిగ్రహించుము”. 20 
మూ. నిగృహీతస్త యా బ్రహ్మన్‌ విశ్వామిత్రో మహాతపాః, 

ప్రసీద జపతాం (శ్రేష్ట లోకొస్పన్తు గతవ్యథా:. 21 

ప్ర అ. (బహ్మన్‌=ఓ బ్రాహ్మణా | త్వయా=నీచేత, మహాతపాః=గొప్ప 
తపస్సు గల, విశ్వామిత్రః=విశ్వామిత్రుడు, నిగృహీతః=నిగ్రహింపబడినాడు. జపతాం 
(శ్రేష్టామునులలో (శేష్టడా ! (ప్రసీద=అనుగ్రహింపుము. లోకాః=లోకములు, 
గతవ్యథాః=తొలగినవ్యథ కలవిగా, పన్తు=ఆగుగాక. 

తా. (బ్రాహ్మణోత్తమా ! నీవు మహాతపఃశాలి యైన విశ్వామిత్రుని 
నిగహించితివి. ఓ మునిశేష్టా ! అనుగ్రహింపుము. లోకముల బాధ తొలగుగాక. 
మూ. ఏవముకో మహాతేజాః శమం చక్రే మహాతపాః, 

విశ్వామిత్రో౭_ పీ వికృతో వినిఃశ్వ స్యేదమటబ్రవీత్‌. 22 

ప్ర, అ. ఏవమ్‌=ఈ విధముగా, ఉక్తఃపలకబడిన, మహాతేజాః=గొప్ప 
తేజస్సు గల, మహాతపాః=గొప్ప తపస్సు గల వసిష్పుడు, శమమ్‌=శాంతిని, 
చక్రే=చేసెను. నికృతః=అవమానింపబడిన, విశ్వామిత్రః _అపిావిశ్వామిత్రుడు 
కూడ, వినిశ్వస్య=నిట్టూర్చి, ఇదమ్‌=ఈ వాక్యమును, అ(బవీత్‌ =పలి కెను. 

తా. మహాతేజశ్ళాలియు, మహాతపశ్ళాలియు అగు వసిష్టుడు వారి 


మాటలు విని శాంతించెను. ఈ విధముగ భంగపాటు చెందిన విశ్వామిత్రుడు 
నిట్టూర్చుచు ఇట్టు పలికెను. 22 
మూ. _ ధిగ్భలం క్షత్రియబలం ([బహ్మ తేజోబలం బలమ్‌, 

ఏకేన (బ్రహ్మదడ్లేన సర్యాస్రాణి హతాని మే. 23 

ప్ర. అ. క్షత్రియబలమ్‌=క్షతియబలమును గూర్చి, ధిక్‌=నింద అగుగాక. 
బ్రహ్మతేజోబలమ్‌=బ్రహ్మతేజస్సుయొక్క బలమే, బలమ్‌=బలము, ఏకేన=ఒక్క, 
(బ్రహ్మదణ్లేన=బ్రహ్మదండముచేత, మే=నాయొక్క, సర్వా స్రాణి=అన్ని అస్త్రములును, 
హతాని=కొట్టబడినవి. 

తాాభి! క్షత్రియబల మేమి బలము ! (బహ్మతేజోబలమే నిజమైన 


568 శ్రీమద్రామాయణము 


బలము. ఒక్క బ్రహ్మదండము నా అస్త్రముల నన్నింటిని (మింగివేసినది కదా! 
మూ. కం చచ క వాం ఎల సల మాం 
తపో మహత్సమాస్థా స్య యద్వె బ్రహ్మత్వకారణమ్‌. 24 
ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకొత్డే 
షట్పఖ్యాశ: పర్గః, 
ప్ర అ తల్‌=ఆ కారణము వలన, ఏతత్‌=ఈ విషయమును, 
సమవచేక్ష చూచి, అహమ్‌=నేను, ప్రసన్నేన్తియమానసఃప్రసన్న మైన ఇంద్రియ 
ములును మనస్సును కలవాడవై, యత్‌ =ఏది, బ్రహ్మత్వకారణమ్‌=బ్రాహ్మణత్వమునకు 
కారణమో అట్టి, మహత్‌ =గొప, తపః=తపస్సును, సమాస్టాే =అవలంబింపగలను. 
తా, ఇపుడు నే నీ విషయమును (గ్రహించితిని. అందుచేత మనస్సును 
ఇంద్రియములను నిర్మలముగ ఉంచుకొని, నాకు బ్రాహ్మణత్వము నొసగు తీవ 
తపస్సు చేసెదను. 24 
“బాలానందిని' యను ఢ్రీముద్రామాయశణాంధవ్యాఖ్యానమునందు 
బాలకాండలో ఏబదియారవ నర్ల నమాప్తము. 


అథ సప్తపఖ్యాశః సర్గః 


[విశ్వామిత్రుడు తపన్ఫు చేయుట. సశరీరన్యర్థము పొందుటకై తనచే 
యజ్ఞము చేయింపవలె నని (ట్రైశంకువు _వనీషని ప్రార్థించుట. ఆతడందులకు 
నిరాకరింపగా (త్రిశంకుడు గురువు త్రులవద్దోకు వెళ్ళి తన అభిప్రాయము చెప్పుట.] 


మూ. తతః సంతప్తహృదయః స్మరన్నిగ్రహమాత్మ నః, 
న స్య వినిశ్శ్వస్య కృతవైరో మహాత్మనా, 1 
స దక్షిణాం దిశం గత్వా మహిష్యా సహ రాఘవ, 
తతాప పరమం ఘోరం విశ్వామిత్రో మహత్తపః, 2 
ఫలమూలాశనో దాన్తశ్చకార సుమహత్తసః, 


ప్ర. అ., రాఘవారామా ! తతః పిమ్మట, మహాత్మ నా౭మహాత్ము డైన 
వసిష్టునితో, కృతవైరః= =చేయబడిన వైరము గల, సఃఆ, విశ్వామి|త్రః= విశ్వామిత్రుడు, 
సంతప్తహృదయః= =తపీ ంపచేయబడిన హృదయము కలవాడై, ఆత్మనః= తనయొక్క, 
నిగ్రహమ్‌= పరాభవమును, స్మరన్‌ = స్మరించుచు, వినిశ్శ్యస్య వినిశ్శ్వస్య= =మాటిమా 
టికి నిట్టూర్చి, మహిష్యా సహ=జ్యేష్టభార్యతో కూడ, దక్షిణాం దిశమ్‌=దక్షిణదిక్కును 
గూర్చి, గత్వా=వెళ్లి, పరమం ఘోరమ్‌= మిక్కిలి ఘోర మైన, మహత్‌ =గొప్పు, 
తపః=తపస్సును, తతాప=చేసెను. ర ఫలమూలములను ఆహా 
రముగ (గహించుచు, దాన్తఃాఇంద్రియనిగ్రహము గలవాడై, సుమహత్‌=గొప్ప, 
తపః=తపస్సు, చకార=చేసెను. 

తా. ఈ విధముగ మహాత్ము డైన వసిష్టునితో వైరము పెట్టుకొనిన 
ఆ విశ్వామిత్రుడు తనకు కలిగిన పరాభవమును స్మరించుచు, బాధపడు చున్న 
మనస్సుతో మాటి మాటికి నిట్టూర్చుచు, జ్యేష్టభార్యతో కూడ  దక్షీణాదిక్కునకు 
వెళ్లి ఫలములు మూలములు మాత్రమే ఆహారముగా గొనుచు, ఇంద్రియములను 
నిగ్రహించుకొని అతి తీవ్ర మైన తపస్సు చేసెను. 1, 2 


మూ. అథాస్య జజ్ఞిరే పుత్రాస్సత్యధర్మ పరాయణాః, 
హనిష్యన్లో మధుస్యన్లో దృఢనేత్రో మహారథః. 3 


ప్ర అ అథ= పిమ్మట, అస్య= ఈతనికి, హవిష్యన్లః==హవిష్యందుడు, 
మధుస్యన్లః=మధుస్యందుడు, దృఢనేత్ర=దృఢన్నేత్రుదు, మహారథః=మహారథుడు 


570 శ్రీమద్రామాయణము 


అను, సత్యధర్మపరాయణాః=సత్యధర్మ ములం దాసక్తి గల, పుత్రాః=పుత్రులు, 
జజ్జిరే=పుట్టిరి. 

తా. పిమ్మట, ఈ విశ్వామిత్రునకు హవిష్యందుడు, మధుస్యందుడు, 
దృఢనేత్రుడు, మహారథుడు అను సత్యధర్మపరాయణు లైన నలుగురు కుమారులు 
పుట్టిరి. 3 


మూ. పూర్ణే వర్షసహ్యసే తు బ్రహ్మా లోకపితామహః, 
అబ్రవీన్మధురం వాక్యం విశ్వామిత్రం తపోధనమ్‌. 4 
ప్ర అం వర్షస హగ్రే=వేయి సంవత్సరములు, పూర్ణే నిండగా, లోక 
పితామహః=లోకములకు పీతామహు డైన, బ్రహ్మా= (బ్రహ్మదేవుడు, తపోధనమ్‌= 


తపస్సే ధనముగా గల, విశ్వామిత్రమ్‌= విశ్వామిత్రుని గూర్చి, మధురమ్‌=మధుర 
మైన, వాక్ళమ్‌=వాక్యమును, అబ్రవీత్‌ = పలికెను. 


తా. వేయి సంవత్సరములు పూర్తి యైనవి. అపుడు సర్వలోకముల 
కును పితామహు డైన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై తపోధను డైన విశ్వామిత్రునితో 
మధుర మైన వాక్యము పలికెను. 4 
మూ. జితా రాజర్షిలోకాస్తే తపసా కుశికాత్మజ, 

జ 5 

అనేన తపసా త్వాం తు రాజర్షిరితి విద్మహే. ర్‌ 

ప్ర. అ. కుశికాత్మజ=విశ్వామిత్రా ! లే= =నీయొక్క, తపసా= తపస్సు చేత, 
రాజర్లిలో కాః=రాజర్షిలో కములు, జితాః=జయింపబడినవి. అనేన=ఈ, తపసా=తప 
స్పుచేత, త్వామ్‌= నెన్ను, రాజర్షిః ఇతి=రాజర్షి అని, విద్మ హాగుర్తించుచున్నాము. 

తా. కుశికనందనా ! నీవు తపస్సుచేత రాజర్లులు చేర గల్గిన లోకాలను 
జయించినావు. ఈ తపస్సుచే నీవు రాజర్షి వైనావు. 5 
మూ. ఏవముక్త్వా మహాతేజా జగామ సహ దైవలైః 

త్రివిష్టపం బ్రహ్మలోకం లోకావాం పరమేశ్వరః. 6 

ప్ర అ. మహాతేజాః=గొప్ప తేజస్సు కలవాడును, లోకానామ్‌=లోకము 
లకు, పరమేశ్వరః=పరమేశ్వరుడును అయిన బ్రహ్మదేవుడు, ఏవమ్‌=ఈ విధ 


ముగా, ఉక్తాపలికి, దైవతై=దేవతలతో కూడ, (బ్రహ్మలోకమ్‌= బ్రహ్మలోక మైన, 
(త్రివిష్టపమ్‌=స్వర్గమునుగూర్చి, జగామ=వెళ్లెను, 


తా. మహాతేజుశారియు, లోకములకు అధిపతియు అగు బ్రహ్మ ఈ 
విధముగ పలికి, దేవతలతో కూడ తన నివాసస్థాన మైన స్వర్గమునకు వెళ్లెను. 


బాలకాండము స.57 571 


మూ. విశ్వామిత్రోఒపి తచ్చుత్వా (హియా కిఇపీదవాజ్ముఖః, 
దుఃఖేన మహతావిష్టః సమన్యు రిదమబవీత్‌. 7 


ప్ర. అ. విశ్వామిత్రో౭_ పీ=విశ్వామితుడు కూడ, తత్‌=ఆ వాక్యమును, 
(శుత్వా=విని, (హీయా= సిగ్గుతో, కిఖ్చీత్‌=కొంచెము, _అవాజ్ము ఖః=వంచబడిన 
ముఖము కలవాడై, మహతా= =గొప్పు దైన, దుఃఖేన= దుఃఖముతో, ఆవిష్టః౭కూ 
డిన వాడై, సమన్యుః= =కోపముతో కూడిన వాడై, ఇదమ్‌=-ఈ వాక్యమును, 
అబ్రవీత్‌ =పలికెను. 


తా. విశ్వామిత్రుడు ఈ మాటలు విని, సిగ్గుతో తలవంచుకొని, గొప్ప 


దుఃఖముతో కూడిన వాడై, కోపముతో ఇట్లనెను. 7 
మూ. తపశ్చ సుమహత్తప్తం రాజర్షిరితి మాం విదుః, 
దేవాః సర్షిగణాః సర్వే నాస్తి మన్యే తపఃఫలమ్‌. 8 


ప్ర, అ. సుమహత్‌=చాల అధిక మైన, తపః=తపస్సు, తప్తమ్‌= చేయబ 
డినది. మామ్‌= =నన్ను, రాజర్షిరితి=రాజర్షి యని, సర్షిగణాః= =బుషీ "గణములతో 
కూడిన, సర్వే=సమస్త మైన, దేవొ।=దేవతలు, * విదుః=గుర్తించుచున్నారు. 
తపఃఫలం=తపస్సుకు ఫలము, నాస్తి=లేదు అని, మన్యే=తలచుచున్నాను. 


తా. ఇంత తపస్సు చేసినాను; అయినను, దేవతలును, బుషిగణములును 
రాజర్షి యని మాత్రమే నన్ను గుర్తించుచున్నారు. ఇంత తపస్సు చేసి ఫలిత 


మేమియు లేదని తలచుచున్నాను. 8 
మూ. ఇతి నిశ్చిత్య మనసా భూయ ఏవ మహాయశాః, 
తపశ్చకార కాకుత్ర త్త పరమం పరమాత్మవాన్‌. 9 


ప్ర. అ. కాకుత్త త్హారామా ! మహాయశాః=గొప్ప కీర్తి కలవాడును, 
పరమాత్మ వాన్‌ =మంచి బుద్ది కలవాడును అగు ఆ విశ్వామిత్రుడు, ఇతి=ఈ 
విధముగా, మనసా= =మనస్పూచేత, నిశ్చిత్య=నిశ్చయించి, భూయః అ ఏవ=మరల, 
పరమమ్‌= =గొప్ప, తపఃాతపస్సును, చకార= =చే పెను, 


తా. రామా ! గొప్ప కీర్తి కలవాడును, గొప్ప బుద్ధి కలవాడును అగు 
ఆ విశ్వామిత్రుడు మనస్సు ఈ విధముగా నిశ్చయించి మరల తీవ మైన 
తపస్సు చేయ నారంభించెను. 9 
మూ. ఏతస్మిన్నేవ కాలే తు సత్యవాదీ జితేన్తియః, 

(తిశజ్కురితి విఖ్యాత ఇక్షాకుకులవర్హనః. 10 


ప్ర. అ. ఏతస్మిన్నేవ కాలే-ఈ కాలమునందే, సత్యవాదీ=సత్యమును 


572 శ్రీమద్రామాయణము 


పలుకువాడును, జితేన్త్రియః=జయింపబడిన ఇంద్రియములు కలవాడును, ఇక్ష్వాకు 
కులవర్హనః=ఇక్షా కుకులమును వృద్ధిపాందించువాడును, (త్రిశజ్కురితి=త్రిశంకువు 
అని, విభ్యాతఃప్రసిద్దు డైన (రాజు ఉండెను). 


తా. ఆ కాలమునందే, సత్యవాదియు, జితేంద్రియుడు, ఇక్ష్యాకు 


వంశీయుడును అగు త్రిశంకు వను రాజు ఉండెను. 10 
మూ. తస్య బుద్ధిః సముత్సన్నా యజేయమితి రాఘవ, 
గచ్చేయం స్వశరీరేణ దేవానాం పరమాం గతిమ్‌. 1l 
ప్ర అ. రాఘవారామా ! స్వశరీరేణ=స్త శరీరముతో, దేవా 


నామ్‌=దేవతలయొక్క, పరమాం _గతిమ్‌=ఉత్తమగతిని, గ యమ్‌=పొందెదను; 
యజేయమ్‌=యాగము చేయుదును; అని, తస్య=ఆతనికి, బుద్ధిః=బుద్ధి, సము 
త్సన్నా=పుట్టినది. 
తా. రామా ! యజ్ఞము చేసి ఈ శరీరముతోడనే స్వర్గమునకు 
వెళవలెను అని అతనికి బుది పుటినది. n 
గా ఠా టు 
మూ. స వసిష్టం సమాహూయ కథయామాస చిన్తితమ్‌, 
అశక్యమితి చాప్యుక్తో వసిష్టేన మహాత్మనా. 12 
ప. అ. సఃలఅతడు, వసిషమ్‌=వసిషుని, సమాహూయ=పిలిపించి, 
ఆ ణి ర్చి 
చిన్తితమ్‌=తన ఆలోచనను, కథయామాస=చెప్పెను. మహాత్మనా=మహాత్ము డైన, 


వసిష్మేన- వసిషునిచేత, అశక్యమితి=శక్యము కాదు అని, ఉక్తః అపి=పలకబడెను 
కూడ. 


తా. అతడు వసిష్ముని పిలిపించి తన అభిప్రాయము తెలుపగా ఆ 
మహాత్ముడు ఇది శక్యము కాదు అని చెప్పెను. 12 
మూ. ప్రత్యాఖ్యాతో వసిషేన స యయౌ దక్షిణాం దిశమ్‌, 

© (aS 
జ్య 9 జ్యూ అ జ్య అరల 

తతస్తత్కర్మ ఇద్ద ్యర్ణం పుత్రాంస్తస్య గతో నృపః. 13 

ప్ర. అ. వసిష్టేనావసిష్టునిచేత, (ప్రత్యాఖ్యాతః=నిరాకరింపబడిన ఆతడు, 
దక్షిణామ్‌ దిశమ్‌ =దక్షిణదిక్కును గూర్చి, యయౌ=వెళ్లెను. _తతఃపిమ్మట, 
నృష=రాజు, తత్కర్మ సిద్ధ్యర్థమ్‌= =ఆ కర్మయొక్క సిద్దికొరకు, తస్యావసిష్టునియొక్క, 

పుత్రాన్‌= పుత్రులను గూర్చి, గతః=వెళ్లినాడు. 


తా, వసిష్టుడు నిరాకరింపగా, ఆ రాజు దక్షిణముగా వెళ్లి అచట అట్టి 
యజము చేయింపు డని ప్రార్లించుటకై వసిష్టప్యుతులవద్దకు వెళ్లెను. 13 
దా డా మట. (=) గా 


జ ప 


బాలకాండము స.57 573 
మూ. వాసిష్టా దీర్హతపసస్తపో యత్ర హి తేపిరే, 

త్రిశజ్కుస్సుమహాతేజాశ్ళతం పరమభాస్వరమ్‌, 14 

రల a 9, a 

వసిష్టపుత్రాన్‌ దద్చశే తప్యమానాన్‌ యశన్వన:, 

ప్ర అ దీర్షతపసఃాదీర్ష మైన తపస్సు గల, వాసిష్టాఃవసిష్టపుత్రులు, 
యత్ర=ఎచట,  తపూాతపస్సు, తేపిరే=చేసిరో, అచట, సుమహాతేజాకాగొప్ప 
తేజస్సు గల, (త్రిశజ్కుఃాత్రిశంకువు, పరమభాస్వరమ్‌ =మిక్కిలి ప్రకాశించుచున్న, 
శతమ్‌=నూరుగురు, యశస్వినః=కీర్తి గల, తప్యమానాన్‌=తపస్సు చేయుచున్న, 
వసిష్టపుత్రాన్‌=వ సిష్టకుమారులను, దదృశే=చూచెను. 

తా. గొప్ప తేజస్సు గల (త్రిశంకువు దీర్ణతపస్సు గల వసిష్టకుమారులు 
తపస్సు చేయుచున్న ఆశ్రమమునకు వెళ్లి అచట తపస్సు చేయుచున్నవారును, 
యశస్సు కలవారును తేజస్సు కలవారును అగు నూర్గురు వసిష్ణపుత్రులను 


చూచెను. 14 

మూ. పో౭భిగమ్య మహాత్మానః సర్వానేవ గురోః సుతాన్‌, 15 
అభివాద్యానుపూర్వే J (పియా కిషపీదవాజ్యు ఖః, 
అబ్రవీత్సుమహాభాగాన్‌ సర్వానేవ కృతాళ్టులి:. 16 


ప్ర. అ. స=అతడు, మహాత్మానః=మహాత్ము లైన, పర్వానేవాసమస్త మైన, 
గురోః సుతాన్‌=గురుపుత్రులను, అభిగమ్య=సమీపించి, ఆనుపూ ర్వ్యేణ=వయఃక్ర 
మానుసారముగా, అభివాద్య=నమస్కరించి, (హియా=సిగ్గుచేత, కిఖ్సీత్‌ =కొంచెము, 
అవాజ్ముఖః=వంచబడిన ముఖము కలవాడై, కృతాష్టలిః=చేయబడిన దోసి 
లికలవాడై, సర్వానేవ=సమస్త మైన, మహాభాగాన్‌=ఆ మహాత్ములను గూర్చి, 
అ(బవీత్‌ =పలికెను. 

తా. అతడు మహాత్ము లగు ఆ గురుపుత్రులను సమీపించెను. ఆ 
మహాత్ముల నందరిని వారి వయః॥క్రమము ననుసరించి నమస్కరించి సిగ్గుతో 
కొంచెము తలవంచి, దోసిలి యొగ్గి, వారితో ఇట్లనెను. 15, 16 
మూ. శరణం వః ప్రపద్యేఒహం శరణ్యాన్‌ శరణాగతః, 

ప్రత్యాఖ్యాతో౬_ స్మి భద్రం వో వసిష్టేన మహాత్మనా. 17 

ప్ర. అ. శరణాగతః=శరణకోసమై వచ్చిన, అహమ్‌=నేను, శరణ్యాన్‌=రక్షకు 
లైన, వః=మిమ్ములను, శరణం (ప్రపద్యే=శరణపొందు చున్నాను, వః=మీకు, 
భద్రమ్‌=క్షేమ మగుగాక.  మహాత్మనా=మహాత్ము డైన, వసి ష్కేన=వ సిష్టునిచేత, 
ప్రత్యాఖ్యాతః అస్మి=ప్రత్యాఖ్యానము చేయబడితిని. 


574 శ్రీమద్రామాయణము 


తా. నేను శరణాగతరక్షకు లైన మీవద్దకు శరణము కోరి వచ్చినాను. 
మీకు క్షేమ మగుగాక, మహాత్ము డైన వసిష్టుడు నా కోరిక నిరాకరించినాడు. 


మూ, యమ్హకామో మహాయజ్ఞం తదనుజ్ఞాతుమర్లథ, 

గురుపుత్రానహం సర్వాన్నమస్కృత్య ప్రసాదమే. 18 

ప్ర అ. మహాయజ్ఞమ్‌=గొప్ప యజ్ఞమును, యహ్హుకామః=చేయ కోరిక 
కలవాడను. తత్‌ =ఆ కారణమువలన, అనుజ్ఞాతుమ్‌=అనుజ్ఞ ఇచ్చుటకు, లర్లథాత 
గియున్నారు. అహమ్‌=నేను, గురుపుత్రాన్‌=గురుపుత్రు లైన, సర్వాన్‌ =మిమ్ముల 
నందరిని, నమస్కత్య=నమస్కరించి, ప్రసాదయే=అను[గ్రహింప చేసుకొనుచు 
న్నాను. 

తా. మహాయజ్ఞ మొకటి చేయవలె నని నాకు కోరిక ఉన్నది. అందుకు 


అనుజ్ఞ ఇవ్వండి. గురుపుత్రు లైన మిమ్ముల నందరిని నమస్కరించి వేడు 
చున్నాను. 18 


మూ. శిరసా ప్రణతో యాచే బ్రాహ్మణాన్‌ తపసి స్టితాన్‌, 
తే మాం భవన్తః సిద్ధ్యర్థం యాజయమ్హ సమాహితాః. 19 
పశరీరో యథాహం హి దేవలోకమవాప్నుయామ్‌. 


ప్ర. అ. శిరసా=శిరస్సుచేత, ప్రణతః=నమస్కరించుచున్న వాడనై, తపసి 
స్టితాన్‌ =తపస్సు చేయుచున్న, బాహ్మణాన్‌=బ్రాహ్మణు లైన మిమ్ములను, యాచే= 
ప్రార్దించుచున్నాను. తే=అట్టి, భవన్తః=మీరు, సమాహితాఃసావధానచిత్తులై, 
మామ్‌=నన్ను, సిద్ద్యర్థమ్‌=కార్య సిద్ధికొరకు, యాజయన్తు=యజ్ఞము చేయించెదరు 
గాక. అహమ్‌=నేను, సశరీరః=శరీరముతో కూడిన వాడనై, యథా=ఎట్టు, 
దేవలోకమ్‌=దేవలోకమును, అవాప్నుయామ్‌=పొందుదునో. 


తా. తపస్సు చేయుచున్న బ్రాహ్మణోత్తములు మీరు. మిమ్ములను 
తల వంచి నమస్కరించి ప్రార్ధించుచున్నాను. నేను శరీరముతో స్వర్గమునకు 
వెళ్లునట్లు చేయుటకై, మీరు సావధానచిత్తులై యజ్ఞము చేయించుడు. 19 


మూ. ప్రత్యాఖ్యాతో వసిష్టేన గతిమన్యాం తపోధనాః, 20 
గురుపుత్రాన్ఫతే సర్వాన్నాహం పశ్యామి కాఖ్బన,. 
ప్ర. అ. తపోధనాణాఓ తపోధనులారా |! వసిస్మేన=వ సిష్టునిచేత, 
(ప్రత్యాఖ్యాతః=నిరాకరింపబడిన, అహమ్‌=నేను, సర్వాన్‌=సమస్త మైన, గురుపుత్రా 
నృతే=గురుపుత్రులు తప్ప, అన్యామ్‌=మరి యొక, గతిమ్‌=గతిని, కాఖనాదేనినీ, 
న పశ్యామి=చూడను, 


బాలకాండము స.57 575 


తా. ఓ తపోధనులారా ! వసిష్టుడు నిరాకరించిన పిమ్మట గురుపుత్రు 


లైన మీరు తప్ప నాకు మరొక గతి యేమియును లేదు. 20 
మూ. ఇక్షాకూణాం హి సర్వేషాం పురోధాః పరమా గతిః, 21 
పురోధసస్తు విద్వాంసస్తారయన్తి సదా నృపాన్‌. 
తస్మాదనన్తరం సర్వే భవన్లో దైవతం మమ. 22 


ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకొడ్డే 
పప్త్పపఖ్బాశః పర్గః. 

ప్ర. అ. సర్వేషామ్‌=సమస్త మైన, ఇక్షాకూణామ్‌ =ఇక్ర్యాకువంశీయులకు, 
పురోధాః=పురో హితుడు, పరమా=గొప్ప దైన, గతిః హి=గతి కదా. విద్వాంసః=వి 
ద్వాంసు లైన, పురోధనః=పురో హితులు, సదా=ఎల్లప్పుడును, నృపాన్‌ =రాజులను, 
తారయన్తి=తరింపచేయుదురు. తస్మాత్‌ =ఆ వసిష్ణని కంట, అనన్తరమ్‌=తరువాత, 
భవన్తః=మీరు, సర్వే=అందరును, మమ=నాకు దైవతమ్‌=దేవతలు. 

తా. ఇక్షాకువంశీయు అందరికిని పురోహితుడే పరమగతి. విద్వాంసు 


లైన పురోహితులు ఎల్లప్పుడును, రాజులను తరింపచేయుచుందురు. వసిష్ణని 
తరవాత మీరే నాకు దేవతలు. 21, 22 


“బాలానందిని' యను ఢ్రీమద్రామాయణాంభ వ్యాఖ్యానమునందు బాలకాండలో 
ఏబదిఏడవ నర్ధ సమాప్తము. 


అథ అష్టపఇ్నాశః స 


| [వనిష్టుని కాదని తమవద్రకు వచ్చినందుకు వా రాతనిని నిందించి ఇంటికి 
వెళ్లు మని చెప్పుట. మరొక గురువు నాశ్రయింతు నని అతడు పలుకగా 
వారు ఆతనిని శపించుట. వారి శావముచే చండాలత్తము పొందిన (తిశంకువు 
విశ్యామితు న్యాశయించుట. 


మూ, తతస్త్రిశజ్కోర్వచనం శ్రుత్వా క్రోధసమన్వితమ్‌, 
బుషిపుత్రశతం రామ రాజానమిదమటవీత్‌. 1 


ప్ర. అ. రామ=శ్రీరామా ! (త్రిశజ్కో:=త్రిశంకువుయొక్క, వచనమ్‌ =వచ 
నమును, శుత్వావిని, తతః=పిమ్మట, బు షిపుత్రశతమ్‌=బు షిపుత్రుల శతము, 
(కోధసమన్వితమ్‌=కోపముతో కూడినదై, రాజానమ్‌=రాజును గూర్చి, ఇదమ్‌=ఈ 
వాక్యము, అబవీత్‌ =పలి౩ను. 


తా రామా! (త్రిశంకుని వచనములు విన్న నూరుగురు 
బుషికుమారులును, కోపావిష్టులై రాజుతో ఇట్టు పలికిరి, 1 


మూ. ప్రత్యాఖ్యాతో హి దుర్భుద్దే గురుణా సత్యవాదినా, 
తం కథం సమతిక్రమ్య శాఖాన్తరము పేయివాన్‌. 2 


ప్ర అ. దుర్చుద్దే= =ఓ _చెడ్డబుద్ధి కలవాడా, సత్యవాదినా౭సత్యమును 
పలికెడు, గురుణా= గురువుదేత, ప్రత్యాఖ్యాతః=నిరాకరింప బడినవాడవై, తమ్‌=ఆ 
గురువును, అతి[క్రమ్య=అతిక్రమించి, శాభాన్తరమ్‌=మరి యొక శాఖను, కథమ్‌= =ఎట్టు, 
టు. న ? 


తా. ఓ దుర్చుద్ధీ ! సత్యవాది యైన గురువు నిరాకరించిన పిమ్మట, 
అతనిని కాదని మరొకరిని ఎట్టు ఆశయించుచున్నావు ? 2 


మూ. ఇక్షాకూణాం హి సర్వేషాం పురోధాః పరమో గురుః, 
న చాతిక్రమితుం శక్యం వచనం సత్యవాదినః, 3 


ప్ర అ. సర్వేషామ్‌=సమస్త మైన, ఇక్షాకూణామ్‌ =ఇక్ష్యాకువంశ రాజులకు, 
పురోధాః=పురో హితుడు, పరమః=గొప్ప, గురుః=పూజ్యుడు. సత్యవాదినః=సత్యవాది 
యైన ఆ గురువుయొక్క, వచనమ్‌=వాక్యము, అతి(క్రమితుమ్‌=అతి[క్రమించుటకు, 
న శక్యమ్‌=శక్యము కాదు. 


తా. ఇక్షాకువంశీయు లందరికిని పురో హితుడే పరమపూజ్యుడు. సత్యవాది 
యైన గురువుయొక్క వాక్యము అతిక్రమింపరానిది. 3 


37 


బాలకాండము పసర్‌రి 577 


మూ. అశకృమితి చోవాచ వసిష్టో భగవాన్‌ బుషిః, 
తం వయం వై సమాహర్తుం క్రతుం శక్తాః కథం తవ. 4 


ప్ర అ భగవాన్‌ =పూజ్యు డైన, వసిష్టః బు షీః= వసిష్టమహర్షి, 
అశక్యమితి=అశక్య మైనది అని, ఉవాచాచెప్పి ఉన్నాడు. తమ్‌=అట్టి, క్రతుమ=య 
జ్ఞమును, తవె నీకు, సమాహర్తుమ్‌=-చేయుటకు, వయమ్‌= మేమూ కథమ్‌=ఎట్లు, 
శక్తాణాసమర్థులము గ 


తా, పూజ్యు డైన వసిష్టమహర్షి అశక్య మని చెప్పిన యజ్ఞమును 
మేము చేయించగలమా క్‌ 


మూ. _ బాలిశస్త్వం నరశ్రేష్ట గమ్యతాం స్వపురం పునః, 

యాజనే భగవాన్‌ శక్త స్‌తైలోక్యస్యా పి పార్టివ, 5 

అవమానం చ తత్కర్తుం తస్య శక్షామహే కథమ్‌. 

ప్ర. అ. నరశ్రేష్ట=నరులలో (శేష్ణడా ! త్వమ్‌=నీవు, బాలిశ=మూధుడవు. 
పునః=మరల, స్వపురమ్‌= =నీపురమును గూర్చి, గమ్యతామ్‌ = వెళ్లైదవు గాక. పార్థివ 
రాజా ! భగవాన్‌-పూజ్యు డైన వసిష్టుడు, థైలోక్యస్య=మూడు లోకములయొక్క, 
యాజనే2_ పీయజ్ఞము చేయించుటలో కూడ, శక్తశాసమర్హుడు. తత్‌=ఆ కారణ 
మువలన, తస్య= ఆతనియొక్క, అవమానమ్‌=అవమానమును, కర్తుమ్‌=చేయుటకు, 
కథమ్‌=ఎట్టు, శక్ష్యామ హే=సమర్జులము కాగలము. 

తా. ఓ నరశ్రేష్టుడా ! నీవు మూఢుడవు. నీ నగరమునకు తిరిగి 
వెళ్లుము. పూజ్యు డైన వసిష్ణుడు ముల్గోకములలో ఉన్న ఎవ్వరిచేత నైనను 


యాగము చేయించ = సమర్థుడు. ఆయన కాదీనిన తరువాత యాగము చేయించి 
ఆయనను మేము అవమోనించగలమా ? ర్‌ 


మూ. తేషాం తద్వచనం శ్రుత్వా క్రోధపర్యాకులాక్షరమ్‌, 6 
స రాజా పునరేవైతానిదం వచన మట్రవీత్‌. 


ప్ర అ. సఃఆ, రాజా=రాజు, (కోధపర్యాకులేక్షణమ్‌= (కోధముచేత 
వ్యాకుల మైన అక్షరములు గల, తల్‌=ఆ, వచనమ్‌=వచనమును, (శుత్వా=విని, 
పునరేవ= =మరల, ఇదరకు= =ఈ, వచనమ్‌=వచనమును, అబవీత్‌= పలికెను. 


తా. (కోధముచే అక్షరములు తడబడు చున్న, వారు పరికిన, మాటలు 


విని ఆ రాజు మరల ఇట్లనెను. 6 
మూ. _ప్రత్యాఖ్యాతో౭_ స్మి గురుణా గురుపుతైస్తథైవ చ, 7 


అన్యాం గతిం గమిష్యామి స్వస్తి వో౭స్తు తపోధనాః. 


578 శ్రీమద్రామాయణము 


ప్ర. అ. తపోధనాణ౯ఓ తపోధనులారా ! గురుణా=గురువుచేతను, 
తథైవ చామరియు, గురుపుత్రెశ్చ=గురుపుత్రులచేతను, (ప్రత్యాఖ్యాతః అ స్మి=నిరా 
కరింపబడితిని. అన్యామ్‌=మరి యొక, గతిమ్‌=గతిని, గమిష్యామి=పొంద గలను. 
వః=మీకు, స్వస్తి అస్తు=క్షేమమగుగాక, 

తా. ఓ తపోధనులారా ! నా గురువు, గురుపుతులు కూడ నా 
కోరికను నిరాకరించినారు. మరొకగతి చూచుకొనెదను. మీకు క్షేమ మగుగాక, 


మూ. బుషిపుత్రాప్తు తచ్చుత్వా వాక్యం ఘోరాభిసం హితమ్‌, 8 
అత క ఆ Pn) 
శేపుః పరమసంక్రుద్దాశ్చణ్హాలత్వం గమిష్య ఎ. 
ప్ర. అ. బుషిపుత్రాస్తు=-బు షిపుత్రు లైతే, ఘోరాభిసం హితమ్‌=ఘోర 
మైన అభిప్రాయము గల, తత్‌=ఆ, వాక్యమ్‌=వాక్యమును, (శుత్వాావిని, 
పరమసం|క్రుద్దాః=చాల కోపించిన వారై, చణ్చాలత్వమ్‌=-చండాలత్వమును, గమి 
ష్యసి=పాందగలవు అని, శేపుః=శపించిరి. 
తా. చెడ్డ అభి ప్రాయముతో కూడిన అతని మాట విని, వసిష్టప్పుత్రులు 
చాల కోపించి, చండాలుడ వగుదువు గాక అని శపించిరి. 8 
మూ, ఏవముక్త్వా మహాత్మనో వివిశుస్తే స్వమాశ్రమమ్‌, 9 
అధ రాత్రాం వ్యతీతాయాం రాజా చణాలతాం గతః. 
G 
ప్ర. అ. మహాత్మాన=మహాత్ము లైన, తే=వారు, ఏవమ్‌=ఈ విధముగా, 
ఉక్సాా=పరికి, స్వమ్‌=తమసంబంధ మైన, ఆశమమ్‌=ఆశ్రమమును, వివిశుణాప్రచే 


కించిరి. అథ=పిమ్మట, రాత్యాామ్‌=రాత్రి, వ్యతీతాయామ్‌=గడచిన దగుచుండగా, 
రాజా=రాజు, చణ్చాలతామ్‌-చండాలత్వమును, గతః=పొందినాడు. 


తా. ఈ విధముగ పలికి ఆ మహాత్ములు తమ ఆశ్రమములోనికి వెళ్లి 


పోయిరి. పిమ్మట రాత్రి గడవగానే రాజు చండాలుడై పోయెను. 9g 
మూ. నీలవస్త్రధరో నీలః పరుషో ధ్వస్తమూర్తజః, 10 


చిత్యమాల్యానులేపశ్చ ఆయసొాభరణోభవత్‌. 


ప్ర ఆ నీలవ స్త్రధరః=నల్లని వస్త్రములు ధరించి, నీలః=నల్లనివా 
డుగను, పరుషః=సౌకుమార్యము లేనివాడుగను, ధ్వస్తమూర్హజః=తగ్గిపోయిన 
కేశములు ' కలవాడుగను, చిత్యమాల్యాను లేపశ్చ=శ్శ్మశానములోని మాలలను బూడి 
దను ధరించినవాడుగను, ఆయసాభరణః=ఇనుప అలంకారములు కలవాడుగను, 
అభవత్‌ =ఆయెను. 


తా. ఆతడు నల్లనివాడై, నల్లని వస్త్రములు ధరించి, సౌకుమార్యము 
౧ ర ౧ 


బాలకాండము ప.58 579 


తొలగి, కురుచరైన కేశములతో, శ్మశానమునందలి మాలలను ధరించి, బూడిదను 
పూసికొని, ఇనుప ఆభరణములను ధరించి ఉండెను. తెల్లవారుసరికి ఆతని 
రాజవ స్త్రభూషణాదు లన్నియు ఈ విధముగా మారిపోయెను. 10 


మూ. తం దృష్ట్వా మన్తిిణః సర్వే త్యజ్య చణాలరూ పిణమ్‌, 1 
లు = | ఆ 
ప్రాద్రవన్‌ సహితా రామ పౌరా యే౭_స్యానుగామినః, 
ప్ర. అ. రామారామా | చణ్చాలరూ పీణమ్‌= =చండాలరూపము గల, 
తమ్‌=ఆతనిని, దృష్టా క =చూచి, సర్వే=సమస్త మైన, మన్తిణఃణ౯మంత్రులును, 
పౌరాః=పౌరులును, =ఎవర్టు, అస్యా ఇతనియొక్క, అనుగామినః=అనుసరించి 
ఉండువారలో వారును, సహితాజాకలసిన వారై, 'ప్రాద్రవన్‌=పారి పోయిరి. 


తా. రామా ! చండాలరూపము గల అతనిని చూచి, మంత్రులును, 
పౌరులును, అతని అనుచరులును, అందరును కలిసి దూరముగ పారిపోయిరి. 
మూ. ఏకో హి రాజా కాకుత్హ్ల్స జగామ పరమాత్మ వాన్‌, 12 

దహ్యమానో దివారాత్రం విశ్వామిత్రం తపోనిధిమ్‌. 

ప్ర అ. కాకుత్ల త్ధైరామా ! పరమ్‌ మిక్కిలి, ఆత్మవాన్‌ = ధైర్యము 
గల, రాజా=రాజు, ఏకః= =బిక్కడే, దివారాత్రమ్‌=రాత్రులందును పగటి యందును, 


దహ్యమానః=దుఃఖముచే దహింపబడుచు, తపోనిధిమ్‌=తపస్సుకు నిధి యైన, 
విశ్యామిత్రమ్‌=విశ్వామిత్రుని గూర్చి, జగామావెళ్లెను, 

తా. రామా ! మిక్కిలి ధైర్యము గల ఆ త్రిశంకుడు ఏకాకియై, 
దుఃఖముతో కుములుచు, విశ్వామిత్రమహామునివద్దకు వెళ్లెను. 12 
మూ. విశ్వామిత్రస్తు తం దృష్టా ఏ రాజానం విఫరీకృతమ్‌, 

చణ్చాలరూ పీణం రామ మునిః కారుణ్యమాగత:. 

ప్ర. అ. రామారామా ! మునిఃముని యైన, విశ్వామిత్రస్తు=విశ్వామిత్రు 
డైతే, విఫలికృతమ్‌= వ్యర్థుడుగా చేయబడిన, చణ్చాలరూ పీణమీ=చండాల రూపము 


ధరించిన, తమ్‌=ఆ, రౌజానమ్‌=రాజును, దృష్టా $ెచూచి, కారుణ్యమ్‌ =కారుణ్య 
మును, ఆగతః=పొందెను. 


తా. రామా! వసిష్టాదులచే విఫరీకృతుడై చండాలత్వము చెందిన ఆ 
రాజును జూచి విశ్వామిత్రుడు జారి చెందెను. 13 


మూ. కారుణ్యాత్స మహాతేజా వాక్యం పరమధార్మి కః, 
ఇదం జగాద భద్రం తే రాజానం ఘోరరూపీణమ్‌. 14 
ప్ర. అ. మహాతేజాః=గొప్ప తేజస్సు గలవాడును, పరమధార్మికః=మిక్కిలి 


580 శ్రీమద్రామాయణము 


ధార్మికుడును అగు, సఃఆతడు, కారుణ్యాత్‌ =కారుణ్యమువలన, ఘోరరూపి 
ణమ్‌=ఘోర మైన రూపము గల, రాజానమ్‌=ఆ రాజును గూర్చి, లే=నీకు, 
భద్రమ్‌=మంగళ మగుగాక అని ముందుగ పలికి, ఇదమ్‌=ఈ వాక్యమును, 
జగాద=పరి కెను. 


తా. మహాతేజశ్శాలియు పరమధార్మికుడును అగు విశ్వామిత్రుడు, ఘోర 
రూపము గల ఆ త్రిశంకుని చూచి, జాలిగొని, “నీకు భద్ర మగుగాక” అని 
అనుచు, ఇట్లు పఠి3ను. 14 


మూ. కిమాగమనకార్యం తే రాజపుత్ర మహాబల, 
అయోధ్యాధిపతే వీర శాపాచ్చణ్టాలతాం గతః, 15 


ప్ర అ. మహాబలాగొప్ప బలము గల, రాజపుత్ర=రాజా ! తే=నీయొక్క, 
ఆగమనకార్యమ్‌ =వచ్చుటలోని పని, కిమ్‌=ఏమి ? అయోధ్యాధిపతే=అ 
యోధ్యకు అధిపతి యైన, వీర-ఓ వీరుడా ! శాపాత్‌=శాపమువలన, 
చణ్చాలతామ్‌=చండాలత్వమును, గతః=పొందినావు. 


తా. మహాబలుడ వైన ఓ! రాజపుత్రా ! నీవు ఎందుకు వచ్చినావు ? 
అయోధ్యాధిపతి వైన ఓ వీరుడా ! పాపము ! శాపమువలన చండాలుడ వైతివి 
కదా! 15 


మూ. అథ తద్వాక్యమాజ్ఞాయ రాజా చణ్జ్టాలతాం గతః, 
అబ్రవీత్‌ ప్రాళ్టలిర్వాక్యం వాక్యజ్ఞో వాక్యకోవిదమ్‌. 16 
ప్ర అ, అధథ= పిమ్మట, చణ్జాలతామ్‌=చండాలత్వమును, గతః=పొం 
దిన, వాక్యజ్ఞః=మౌటల నెరిగిన, రాజా=రాజు, తద్వాక్యమాఆతని వాక్యమును, 
ఆజ్ఞాయ౭విని, ప్రాణ్యలిః=కట్టబడిన దోసిలి కలవాడై, వాక్యకోవిదమ్‌=వాక్యముల 
నెరిగిన ఆ విశ్వామిత్రుని గూర్చి, వాక్యమ్‌=వాక్యమును, అబ్రవీత్‌ =పలికెను. 


తా. చండాలతమును పొందిన ఆ /తిశంకుడు ఆ మాటలు విని, 
మాటలలో నేర్పు గల ఆ విశ్వామిత్రునితో, చేతులు జోడించి, ఇట్లనెను. 16 


మూ. ప్రత్యాఖ్యాతో2. స్మి గురుణా గురుపుతైస్తథైవ చ, 
అనవా ప్యెవ తం కామం మయా ప్రాప్తో విపర్యయః:. 17 


ప్ర అ. గురుణా=గురువుచేతను, తథైవ చ=మరియు, గురుపు తైః 
గురుపుత్రులచేతను, ప్రత్యాఖ్యాతః _ అస్మి=నిరాకరింపబడితిని. తమ్‌=ఆ, 
కామమ్‌=కోరికను, అనవా ప్యెవాపొందకుండగనే, మయా=నాచేత, విపర్యయః=ఈ 
విపరీతఫలము, 'ప్రాప్తః=పాందిబడినది. 


బాలకాండము స.56 581 


తా. గురువు గురుపుతులు కూడ నా కోరికను మన్సింపలేదు. ఆ 
వు (. 


కోరిక తీరకుండగనే ఈ  విపరీతఫలమును పొందితిని. 17 
మూ. సశరీరో దివం యాయామితి మే సౌమ్య దర్శనమ్‌, 
మయా చేషం 'క్రతుశతం తచ్చ నావాపష్యతే ఫలమ్‌. 18 
లు 
ప్ర అ. సౌమ్య=ఓ సౌమ్యుడా ! సశరీరః=శరీరముతో కూడిన 


వాడనై, దివమ్‌=స్వర్గమును గూర్చి, యాయామ్‌=వెళ్లుదును, ఇతి=లని, మే=నా 
యొక్క, దర్శనమ్‌=అభి ప్రాయము. మయా=నాచేత, క్రతుశతమ్‌= క్రతువులశతము, 
ఇష్టమ్‌=చేయబడినది. తత్‌=ఆ, ఫలమ్‌ =ఫలము, నావాష్యతే చ=పొందబడుటలేదు. 

*తా. ఓ సౌమ్యుడా ! ఈ శరీరముతో స్వర్గమునకు వెళ్లవలె నని నా 
అభిప్రాయము. నూరు యజ్ఞములు చేసితిని కాని ఆ ఫలము లభింపలేదు. 18 
మూ. అనృతం నోక్తపూర్వం మేనచ వక్షే గ కదా చన, 19 

ఛా A -5 

కృచ్చేష్వ పి గతః పౌమ్య క్షత్రధర్మేణ తే శ్వ. 

ప్ర అ. సౌమ్య=ఓ సౌమ్యా ! మే=నాచేత, అనృతమ్‌=-అసత్యము, 
న ఉక్తపూర్వమ్‌=పూర్వము పలకబడలేదు. కదాచన=ఎన్నడును, కృచ్చేషు గతః 
అపి=కష్టములు చెందినను, న వర్షే ఫైపలకను. క్షత్రధర్మేణ=క్షత్రియధర్మముచేత, 
తే=నీకు, శపే=ఒట్టు పెట్టుచున్నాను. 

లు లు 

తా, మహామునీ ! నే నెన్నడును అసత్యము పలికి ఎరుగను. ఇటుపైన 
కూడ ఎన్ని కష్టములు వచ్చినను అబద్ధ మాడను. నా క్షత్రియధర్మము పై 
ఒట్టు పెట్టి చెప్పుచున్నాను. 19 
మూ.  యజ్జైర్బహువిధైరిష్టం ప్రజా ధర్మేణ పారితాః 20 

గురవశ్చ మహాత్మానః శీలవృత్తేన తోషితాః. 

ప. అ. బహువిధైః౭అనేకవిధము లైన, యజ్జై=యజ్ఞములచేత, ఇష్టమ్‌= 
యజ్ఞము (దేవతాపూజ) చేయబడినది. (ప్రజాః= ప్రజలు, ధర్మేణ=ధర్మ ముచేత, 
పాలితాః=పాలింపబడినారు. మహా నఃామహాత్ము లైన, గురవశ్చ= పెద్దలు కూడ, 
గీలవృత్తేన=శీలముచేతను నడవడికచేతను, తో షితాః=సంతోష పెట్టబడిరి. 

తా. అనేకవిధము లైన యజ్ఞములు చేసితిని. ప్రజలను ధర్మముగా 
పాలించితిని. మహాత్ము లగు పెద్దలను మంచి శీలముచేతను నడవడికచేతను 
సంతోష పెట్టితిని. 20 
మూ. ధర్మే ప్రయతమానస్య యజ్ఞం చాహర్తుమిచ్చతః, 21 

పరితోషం న గచ్చన్తి గురవో మునిపుజ్ఞవ. 


582 శ్రీమద్రామాయణము 

ప్ర అ మునిపుజ్ణవ=ముని(శ్రేష్టుడా | ధర్మే=ధర్మమునందు, 
పయతమానస్వ=పయతృము చేయుచునృవాడను, యజమ్‌=యజమును, ఆహ 
e న్యా(బ్రయుల్న ఇ ద్ద క్ష 
ర్తుమ్‌=చేయుటకు. ఇచ్చతశ్చ=ఇచ్చయించుచున్నవాడను అయిన, నా విషయమున, 
గువరః=గురువులు, పరితోషమ్‌=సంతోషమును, న గచ్చన్తి=పొందుటలేదు. 

తా. ఓ మునిశ్రేష్టా ! నేను ధర్మాచరణమునకై ప్రయత్నించుచు 
యాగము చేయవలె నని అభిలషింపగా గురువులు అభినందింపకున్నారు. 21 
మూ. దైవమేవ పరం మన్యే పౌరుషం తు నిరర్ధకమ్‌. 22 

దైవేనాక్రమ్యతే సర్వం దైవం హి పరమా గతిః 

ప్ర. అ. దైవమేవాదైవమునే, పరమ్‌=శ్రేష (బల) మైన దానినిగా, 
మన్యే=తలచెదను. పౌరుషం తు=పౌరుష మైతే, నిరర్ణకమ్‌=వ్యర్థ మైనదే. సర్వమ్‌= 
అంతయు, దైవేన=దైవముచేత, ఆక్రమ్యతే=ఆక్రమించబడును. దైవమ్‌=దైవమే, 
పరమా=గొప్ప దైన, గతిః హి=గతి కదా ? 

తా. దైవమే బలవత్తర మైనది; పురుషపయత్నము వ్యర్ణము. అంతయు 
దైవవశమే. దైవమే ఉత్తమగతి. 22 
మూ. తస్వ మే పరమార్తస్వ (పసాదమభికాజ్‌క తః, 23 

స్‌ చు పే యి 
కర్తుమర్గసి భద్రం తే దైవోపహతకర్మణ:. 
యా కూ 

ప్ర. అ. పరమ్‌=మిక్కిరి, ఆర్తస్య= పీడితుడను, అభికాజ్‌క్షతః= ప్రా 
ర్హించుచున్నవాడను, అయిన, దైవోపహతకర్మణః=దైవముచేత కొట్టబడిన కర్మ 
గల, తస్య=అట్టి, మే=నాకు, ప్రసాదమ్‌=అనుగ్రహమును, కర్తుమ్‌=చేయుటకు, 
అర్హ సి=తగియున్నావు. తే=నీకు, భద్రమ్‌=మంగళ మగుగాక. 

తా. దైవముచేత విఫలప్రయత్నుడ నైన నేను మిక్కిలి ఆర్హుడనై నీ 
అన్నుగహమునకై చేదుదున్నాను. అనుగ్రహింపుము. నీకు మంగళ మగును. 23 
మూ. నాన్యాం గతిం గమిష్యామి నాన్యః శరణమస్తి మే, 24 

దైవం పురుషకారేణ నివర్తయితుమర్హ సి. 

ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాణ్ణే 
అష్టపలగ్సాశః పర్గః. 

ప్ర. అ. అన్యామామరి యొక, గతిమ్‌=గతిని, న గమిష్యామి 

పొందను. మేనాకు, అన్యఃమరియొకడు, శరణమ్‌=రక్షకుడు, నాస్తి=లేడు. 


బాలకాండము పరి 583 
దెవమ్‌=దైవమును, పురుషకారేణ=పురుషకారముచేత, నివర్తయితుమ్‌=మరల్చుటకు, 
క్‌ 
అర్హ తగియున్నావు. 
తా. నేను మరి యెవ్వరి వద్దకును వెళ్లను. మరొక రక్షకు డెవ్వడును 
య గ (aS 
లేడు. పురుషకారముచే దైవమును నివర్తింపచేయుము. 24 


“బూలానందిని” అను శ్రీమదామాయణాంధవ్యాఖ్యానమునందు బాలకాండలో 
ఏబది యెనిమిదవ నర్ధ నమావ్తము 


[ఏశ్యామితుడు (తిశంకువునకు ధైర్యము చెవ్పీ ఆతనిచే యజ్ఞము 
చేయించుటకై బువముల నాహ్యోనించుట. తనను అధిక్లే వంచిన మహోదయుని, 
వనీష్టవ్యుతులను శవీంచుట.] 
మూ. ఉక్తవాక్యం తు రాజానం కృపయా కుశికాత్మజః, 

9 

అబ్రవీన్మధురం వాక్యం పాక్షాచ్చణ్హాలరూ పిణమ్‌. 1 

ప్ర. ఆ. ఉక్తవాక్యం౭పలకబడిన వాక్యము కలవాడును, సాక్షాత్‌ =ప్రత్యక్ష 
ముగా, చణ్జాలరూ పిణమ్‌-చండాలరూపము గలవాడును అగు, రాజానమ్‌=రాజును 
గూర్చి, కృపయా=జాలితో, కుశి కాత్మజఃావిశ్వామిత్రుడు, మధురమ్‌=మధుర మైన, 
వాక్యమ్‌ =వాక్యమును, అబ్రవీత్‌ =పలి కెను. 

తా. పూర్తిగా చండాలరూపు డైన ఆ రాజు మాటలు విని విశ్వామిత్రుడు 
జాలిచెంది, అతనితో మధుర మైన వాక్యము పలికెను. క్ష 1 
మూ. ఐక్ర్వాక స్వాగతం వత్స జానామి త్వాం సుధార్మికమ్‌, 

3 జ్లూజ్యో 

శరణం తే భవిష్యామి మా భైషర్నపపుజ్లవ, 2 

ప్ర. అ. ఐక్షాకఇక్షాకువంశమునందు పుట్టిన, వత్సాఓ వత్సా ! స్వాగ 
తమ్‌=నీకు స్వాగత మగుగాక. త్వామ్‌=నిన్ను, Sa ధార్మికునిగా, 
జానామి=నే నెరుగుదును. నృపపుజ్ఞవ=ఓ రాజ్రేష్టా ! మాభైషీ=భయపడకుము. 
తే=నీకు, శరణమ్‌= =రక్షకుడను, భవిష్యామి=కాగలను. 


తా. ఇక్ష్యాకువంశసంజాతుడ వైన ఓ వ ! నీకు స్వాగతము. నీవు 
ధార్మికుడ వని నాకు తెలియును. ఓ రాజశ్రేష్టా! నేను నీకు రక్ష నొసగెదను; 
భయపడకుము. 2 


మూ. అహమామన్తియే సర్వాన్మ హర్షీన్‌ పుణ్యకర్మ ణః, 
యజ్ఞసాహ్యకరాన్‌ రాజన్‌ తతో యక క్ష్యసి నిర్వృతః, 3 
ప్రై అ అహమ్‌=నేను, పుణ్యకర్మణః=పుణ్య మైన కర్మలు గల, 

యజ్ఞసాహ్యకరాన్‌ *యజ్జమునందు సాహాయ్యము చేయు, సర్వాన్‌= సమస్త మైన, 


మహర్షీన్‌= =మహర్షులను, ఆమన్త్రయే=ఆహ్వానించెదను.  నిర్వ్హృతః=ఆనందము 
కలవాడై, యక్ష్య సి=యాగము చేయగలవు. 


తా. రాజూ! పుణ్యాత్ము లైన మహర్షులను యజ్ఞములో సాహాయ్యము 
చేయుటకై నేను ఆహ్వానించెదను. నీవు నిశ్చింతగ యజ్ఞము చేయగలవు. 3 


బాలకాండము స.59 585 


మూ. గురుశాపకృతం రూపం యదిదం త్వయి వర్తతే, 

అనేన సహ రూపేణ సశరీరో గమిష్యసి. 4 

ప్ర. అ. గురుశాపకృతమ్‌=గురువుయొక్క శాపముచేత చేయబడివ, 
యత్‌=ఏ, ఇదమ్‌=ఈ, రూపమ్‌=రూపము, త్వయి=నీయందు, వర్తతే=ఉన్నదో, 
అనేన=ఈ, రూపేణ సహారూపముతో కూడ,  సశరీరఃణ=శరీరస హితుడవై, 
గమిష్య సి=వెళ్లగలవు. 

తా. గురుశాపముచే ఏర్పడిన ఈ రూపముతో, సశరీరుడవై స్వర్గమునకు 
వెళ్లగలవు. 4 
మూ. హస్తప్రాప్త్రమహం మన్యే స్వర్గం తవ నరాధిప, 

యస్త్వం కౌశికమాగమ్య శరణ్యం శరణాగత: ర్‌ 

ప్ర. అ. నరాధిపారాజా ! యాఏ, త్వమ్‌=నీవు, శరణ్యమ్‌=శరణుపాంద 
దగిన, కౌశికమ్‌=విశ్వామిత్రుని, ఆగమ్య=చేరి, శరణాగతః=శరణు చొచ్చితివో, 
తవైఅట్టి నీకు, స్వర్గమ్‌=-స్వర్గమును, హస్త ప్రాప్తమ్‌=చేతికి అందినదానినిగా, 
మన్యే=తలచెదను. 


తా. రాజా! శరణాగతరక్షకు డైన విశ్వామిత్రుని శరణు జొచ్చితివి. 
ఇక స్వర్గము నీ చేతిలో నున్నది. ర్‌ 


మూ. ఏవముక్త్వా మహాతేజాః పుత్రాన్‌ పరమధార్శ్మికొన్‌, 

వ్యాదిదేశ మహాప్రాజ్ఞాన్‌ యజ్ఞసంభారకారణాత్‌. 6 

. a జా 

ప్ర. అ. మహాతేజాః=గొప్ప తేజస్సు గల ఆ విశ్వామిత్రుడు, ఏవమ్‌ =ఈ 
విధముగా, ఉక్తాపలికి, పరమధార్మికాన్‌ =మిక్కిలి ధార్మికులును, మహాప్రా 
జ్ఞాన్‌ =గొప్ప బుద్ధి కలవారును అగు, పుత్రాన్‌ =పుతులను, యజ్ఞసంభార 
కారణాత్‌ =యజ్ఞసంభారములను సమకూర్చుటకై, వ్యాది =ఆజ్ఞాపీంచెను. 

తా. గొప్ప తేజస్సు గల ఆ విశ్వామిత్రుడు ఈ విధముగ పలికి 
యజ్ఞసంభారములను సమకూర్చు డని, పరమధార్శ్మికులును, గొప్ప బుద్దిమంతులును 
అగు కుమారులను ఆజ్ఞాపించెను. 6 
మూ. సర్వాన్‌ శిష్యాన్‌ సమాహూయ వాక్యమేతదువాచ హ, 

అన్ని 9 5 

సర్యానృ షగణాన్వత్సా ఆనయధ్యం మమాజ్ఞయా, 7 

సశిష్యసుహృదశ్చెవ సర్తి (జః సబహుశ్రుతాన్‌. 

ప్ర అ. సర్వాన్‌ =సమస్త్ర మైన, శిష్యాన్‌ =శిష్యులను, సమాహూయ=పీలచి, 
ఏతత్‌ =ఈ,వాక్యమ్‌=వాక్యమును, ఉవాచ హా=పలికెను. వత్సాః=ఓ శిష్యులారా | 


586 శ్రీమద్రామాయణము 


మమ=నాయొక్క, ఆజ్ఞయా=ఆజ్ఞచేత, సశిష్యసుహృద శ్చెవ=శిష్యులతోడను స్నేహి 
తులతోడను కూడిన, రి ర్తి 3జః= “బుత్విక్కులతో కూదిన్‌, సబహుశ్రుతాన్‌=బహు 
విద్యావంతులతో కూడిన, ప పర్వాన్‌= =సమస్త మైన, బుషిగణాన్‌=బు షిగణములను, 
ఆనయధ్వమ్‌=తీ సికొనిరండి. 


తా. విశ్వామిత్రుడు శిష్యు లందరిని పిలచి ఇట్లు పలికెను. “ఓవత్సలారా | 
నా ఆజ్ఞానుసారముగా వెళ్లి గిష్యులతోడను, "స్నేహితులతోడను, బుత్విక్కులతోడను, 
విద్యావంతులతోడను కూడిన బుషుల నందరిని తీసికొనిరండు.” 


మూ. యదవ్యో వచనం బ్రూతే మద్వాక్యబలచోదితః, 8 
తత్ప్సర్వమభిలేనోక్తం మమాఖ్యేయమనాదృతమ్‌. 


ప్ర అ. అన్యః=ఇతరుడు, మద్వాక్యబలచోదితః=నా వాక్యముయొక్క 
బలముచేత (ప్రేరేపింపబడిన వాడై యత్‌=ఏ, వచనమ్‌=వచనమును, బ్రూతే=పలు 
కునో, అభిలేన=అందరిచేతను, ఉక్తమ్‌-పంకబడిన, అనాదృతమ్‌-అనాదరపూర్వక 
మైన, తత్‌=ఆ, సర్వమ్‌=అంతయు, మమానాకు, ఆఖ్యేయమ్‌=చెప్పదగినది. 


తా. నా సందేశమును విని ఎవరెవరు అనాదరపూర్వకముగా ఏ 
మాటలు పలుకుదురో ఆ మాట లన్నియు నాకు చెప్పవలెను. 


మూ. తస్య తద్వచనం శ్రుత్వా దిశో జగ్ముస్తదాజ్ఞయా, 9 
=o 

ఆజగ్మురథ దేశేభ్యః సర్వేభ్యో బ్రహ్మవాదినః. 

ప్ర అ. తస్య=ఆతని యొక్క, తల్‌=ఆ, వచనమ్‌=వచనమును, 
(శ్రుత్వాావిని, తదాజ్జ్ఞయా=ఆతని ఆజ్ఞచే, దిశః=దిక్కులను, గూర్చి, జగ్ముః= 
వెళ్లిరి. అథ పిమ్మట, సర్వేభ్యః=సమస్త మైన, _దేశేభ్యదేశములనుండి, 
బ్రహ్మవాదినః= వేదాధ్యయనసంపన్ను లైన మునులు, ఆజగ్ముః=వచ్చిరి. 

తా. విశ్వామిత్రుని ఆజ్ఞ (ప్రకారము గిష్యులు నలుదిక్కులకును వెళ్లి 
ఆహ్వానింపగా వేదాద్యయనసంపన్ను లైన బ్రాహ్మణులు అన్ని దేశములనుండియు 
వచ్చిరి. 9 
మూ తేచ శిష్యాః సమాగమ్య మునిం జ్వరితతేజసమ్‌, 10 

ఊచుశ్చ వచనం సర్వే సర్వేషాం బహ్మవాదినామ్‌. 

ప్ర అ. తే=ఆ, శిష్యాః=శిష్యులు, సర్వే=అందరును, సమాగమ్య=తిరిగి 
వచ్చి, జ్వలితలేజసమ్‌= ప్రకాశించుచున్న తేజస్సు గల, మునిమ్‌=విశ్వామిత్రుని గూర్చి, 
సర్వేషామ్‌=సమస్త మైన, (బహ్మవాదినామ్‌= వేదాధ్యయన సంపన్నుల యొక్క, 
వచనమ్‌=వాక్యమును, ఊచుశ్చ=చెప్పిరి. 


బాలకాండము స.59 587 


తా. తిరిగి వచ్చిన ఆ శిష్యు లందరును, తేజస్సుతో (ప్రకాశించుచున్న 
ఆ విశ్వామిత్రునితో, వేదాధ్యయన సంపన్ను లగు బ్రాహ్మణు లందరును పలికిన 


మాటలను చెప్పిరి. 10 
మూ. శ్రుత్వా తే వచనం సర్వే సమాయూన్తి ద్విజాతయః 11 


సర్వదే శేషు చాగచ్చవ్‌ వర్ణయిత్వా మహోదయము. 

ప్ర. ఆ. తే=నీయొక్క, వచనమ్‌=వచనమును, [శుత్వా=విని, సర్వే=సమస్త 
మైన, ద్విజాతయః= బ్రాహ్మణులు, సమాయాన్తి=వచ్చుచున్నారు. మహోదయం వర్ష 

యిత్వాడమహోదయుని మినహాయించి, సర్వదే శేషు సమస్త దేశములం దున్నవారు, 

ఆగచ్చన్‌= వచ్చిరి. 

తా మీ సందేశము విని బ్రాహ్మణు లందరును వచ్చుచున్నారు. 
మహోదయుడు తక్క, సకలదేశముల లోని బ్రాహ్మణులును వచ్చినారు. 11 
మూ. వాసిష్టం తచ్చతం పర్వం (కోధపర్యాకులాక్షరమ్‌, 12 

యదాహ వచనం సర్వం శృణు వ మునిపుజ్ఞవ. 

ప్ర. అ. మునిపుజ్గవ= =మునిశ్రేష్టుడా ! సర్వమ్‌=సమస్త మైన, తత్‌=ఆ, 
వాసిష్టం శతమ్‌=వసి పష్టకుమారుల శతము, 'క్రోధవర్యాకులాక్షయయ్‌ =కోధముచే 
వ్యాకుల మైన అక్షరములు గల, యత్‌ =ఏ, క 1 =వచనమును, ఆహ=పలికెనో, 
సర్వమ్‌=దాని నంతనూ, త్వమ్‌=-నీవు, శృణు=వినుము. 


తా. మున్మిశ్రేష్టా ! నీ వాక్యము విని వసిష్టకుమారులు నూర్వురును, 


ఏమనిరో వినుము. 12 
మూ. క్షత్రియో యాజకో యస్య చణ్తాలస్య విశేషతః, 13 


కథం సదసి భోక్తారో హవిస్తస్య సురర్ష్హయః, 

ప్ర. అ. యస్య=ఎవనికి, క్షత్రియః=క్షతియుడు, యాజకః=యజ్ఞము చేయిం 

ఆ చా కి 
చువాడో, విశేషతఃావిశేషించి, చణ్జాలస్య=చండాలు డైన, తస్య=వాని యొక్క, 
సదసియజ్ఞసదస్సునందు, సురర్షయః=సురులును బుషులును, హవిః౭హవిస్సును, 
కథమ్‌ =ఎట్లు, భోక్తారః= భుజించగలరు ? 

తా. క్షత్రియుని యాజకునిగా స్వీకరించినవాడు, విశేషించి చండాలుడు, 
సమర్పించు హవిస్సును యాగములో దేవతలును, బుషులును ఎట్టు (గహింతురు ? 
13 
మూ. బ్రాహ్మణా వా మహాత్మానో భుక్త్వా చణ్చాలభోజనమ్‌, 14 

౪ ne అ ణ్‌ 

కథం స్వర్గం గమిష్యన్తి విశ్వామిత్రేణ పారితాః, 


588 శ్రీమదామాయణము 
ప్ర అ విశ్వామి త్రేణ=విశ్వామి త్రునిచేత, పాలితాః=పాలింపబడిన, 
మహాత్మా న=మహాత్ము లైన, బ్రాహ్మణాః వాాబ్రాహ్మణు లైనను, చణ్జాల 
భోజనమ్‌=చండాలుని భోజనమును, భుక్తా వ=భుజించి, స్వర్గమ్‌=స్వర్గమును గూర్చి, 
= షంని= ? 
కథమ్‌=ఎట్లు, గమిష్యన్తి= వెళ్లగలరు : 
శా. విశ్వామిత్రుని మాటలు విని చండాలుని అన్నము భుజించిన 


మహాత్ము లైన బ్రాహ్మణు లైనను స్వర్గమున కెట్లు వెళ్లెదరు ? 14 
మూ. ఏతద్వచననైష్ణర్యమూచుస్సంరక్తలో చనాః, 15 


వాసిష్టా మునిశార్లూల సర్వే తే సమహోదయాః, 

ప్ర. అ. మునిశార్జూల=ఓ ముని శేషా ! పమహోదయాః=మహోద 
యునితో కూడిన, తే=ఆ, సర్వే=సమస్త మైన, వాసిష్టాః=వసిష్ణకుమారులు, 
పంరక్తలోచనాః=ఎజ్జనైన నేత్రములు కలవారై, ఏతత్‌=-ఈ వాక్యమును, వచననై 
పృర్యమ్‌=వచనములో వైష్టుర్య ముండునట్లుగా, ఊచుః=పలికిరి. 

తా. మునిశేషా ! మహోదయుడును, వసిష్ణకుమారు లందరును, 
(కోధముచే ఎజ్జ నైన నేత్రములతో ఈ విధముగ పరుషముగా మాట్టాడిరి. 15 


మూ. తేషాం తద్వచనం శ్రుత్వా సర్వేషాం మునిపుజ్ఞవ:; 16 

(కోధసంరక్తనయనః సరోషమిద మ[బవీత్‌. 

ప్ర. అ. మునిపుజ్లవఃఆ మునిశ్రేష్టుడు, తేషాం సర్వేషామ్‌=ఆ 
అందరియొక్క, తత్‌=ఆ, వచనమ్‌=వచనమును, (శుత్వా౭విని, (కోధసంరక్త 
నయనఃకోధముచే ఎట్ట నైన నేత్రములు కలవాడై, సరోషమ్‌=కోపముతో, 
ఇదమ్‌=ఈ వాక్యమును, అబవీత్‌ =పలి ౩ను. 

తా. ముని(శ్రేష్టు డైన ఆ విశ్వామిత్రుడు వారి మాటలు విని, క్రోధముతో 
నేత్రములు ఎజ్జబారగా, ఇట్లు పలికెను. 16 
మూ. యే దూషయన్త్యదుష్టం మాం తప ఉగ్రం సమాస్థితమ్‌ 17 

భస్మీభూతా దురాత్మానో భవిష్యన్తి న సంశయః. 

ప్ర అ. ఉగ్రమ్‌=ఉగ్ర మైన, తపః=తపస్సును, ఆస్థితమ్‌=ఆవలం 
బించినవాడను, అదుష్టమ్‌=దుష్టుడు కానివాడను అగు, మామ్‌=నన్ను, 
యే=ఎవరు, దూషయన్తి=దూ షించుచున్నారో, అట్టి, దురాత్మానః=దురాత్ములు, 
భస్మీభూతాః=భస్మ మైన వారుగా, భవిష్యన్తి=కాగలరు. సంశయః=సంశయము, 
న=లేదు. 

తా. ఎట్టి దోషములును లేక ఉగ్ర మైన తపస్సు ఆచరించుచున్న 


బాలకాండము స.59 589 
నన్ను దూషించు ఆ దురాత్ములు భస్మమై పోయెదరు. సంశయము లేదు.17 


మూ. అద్య తే కాలపాశేన నీతా వైవస్వతక్షయమ్‌, 18 
సప్తజాతిశతాన్యేవ మృతపాః సన్తు సర్వశః, 
ప్ర అ. తే=వారు, అద్య=ఇప్పుడు, కాలపాశేన=యమపాశముచేత, 
వైవస్వతక్షయమ్‌= =యముని గృహమును గూర్చి, నీతాః=తీసికొని వెళ్లబడిన 


వారై, సప్తజాతిశతాన్యేవాఏడువందల జన్మముల పాటు, సర్వశః=అన్ని విధముల, 
మృతపాః= శవభక్షకులుగా, సన్తు=అగుదురుగాక. 


తా. వాళ్లందరును ఈ నాడే యమపాశబద్దులై యమలోకమునకు 


పోయి ఏడువందల జన్మములు పాటు శవభక్షకులుగా ఉందురుగాక 18 
మూ. శ్వమాంసనియతాహారా ముషికా నామ నిర SR 19 
లు మి 


వికృతాశ్చ విరూపాశ్చ లోకొననుచరని న్తి మాన్‌ స్ట 


ప్ర, అ. నిర్భృణాఃా జాలిలేని, ముష్టికాః నామ= =ముష్టికు లనే జాతి 
వారుగా పుట్టి, శృ్వమాంసనియతాహారాః= కుక మాంసమునే నిత్యము భక్తించుచు, 
వికృతాశ్చ= =వీకారము కలవారై, విరూపాశ్చ=చెడ్డ రూపము కలవారై, ఇమాౌన్‌= ఈ, 
లోకాన్‌=లోకములను (లో), అనుచరన్తు=సంచరింతురుగాక. 


తా. వసిష్టపుత్రు లందరును జాలి లేని ముష్టికజాతిలో పుట్టి, 
నిత్యము కుక్కమాంసమును భక్షించుచు, వికృతరూపములతో ఈ లోకమునందు 
సంచరించెదరు గాక. 19 
మూ. మహోదయస్త్తు దుర్భుద్దిర్మా మదూష్యం హ్యదూషయత్‌, 20 

దూషితః సర్వలోశకేషు నిషాదత్వం గమిష్యతి. 

ప్ర. అ. దుర్చుద్ధిఃచెడ్డ బుద్ది గల, మహోదయస్తు=-మహోదయు డైతే, 
అదూష్యమ్‌=దూ షింపకూడని, “మామ నన్ను, అదూషయత్‌ హి= =దూషించినాడు 


కదా. సర్వలో కేషు= =సకలలోకములయందును, దూషితః=దూ షింపబడినవాడై, 
నిషాదత్వమ్‌=నిషాదత్వమును, గమిష్యతి=పాందగలడు. 


తా. దూషింపరాని నన్ను దూషించిన మహోదయుడు సకలజనులును 
దూషించు నిషాదజాతిలో పుట్టగలడు. 20 


మూ. ప్రాణాతిపాతనిరతో నిరనుక్రోశతాం గతః, 21 
దీర్సకాలం మమ క్రోధాద్దుర్గతిం వర్తయిష్యతి. 


ప్ర. అ. మమానాయొక్క, క్రోధాత్‌ =కోపమువలన, ప్రాణాతిపాతని 


590 శ్రీమద్రామాయణము 


రతః= ప్రాణములను తీయుటయందు ఆసక్తి కలవాడై, నిరనుకోశతామ్‌=దయా 
రాహిత్యమును, గతః=పొందిన వాడై, దీర్సకాలమ్‌=చాల కాలము, దుర్గతిమ్‌=చెడ్డ 
జీవన విధానమును, వర్తయిష్యతి=అనుసరించగలడు. 

తా. నా కోపమునకు ఫలితముగ ఆ మహోదయుడు, దయావిహీనుడై, 


(ప్రాణములు తీయుటయందు ఆసక్తి కలవాడై, చాలకాలము దుష్ట మైన 
జీవికను పొందగలడు. 


మూ. ఏతావదుక్సాా వచనం విశ్వామిత్రో మహాతపాః, 
విరరామ మహాతేజా బుషిమధ్యే మహామునిః. 22 
ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాళ్తే 
{ అక్షి అ సగం 
ఏకోనషష్టితమః పర్గః 
ప్ర అ. మహాతపాః=గొప్ప తపస్సు కలవాడును, మహాతేజాః=గొప్ప తేజప్సు 
కలవాడును, మహామునిః=మహామునియు ఆగు, విశ్వామిత్రావిశ్వామిత్రుడు, బుషి 
మధ్యే=బుషులమధ్యయందు, ఏతావత్‌ =ఇంతమాత్రము, వచనమ్‌=వచనమును, 
ఉక్త్వా=పలికి, విరరామ=విరమించెను. 
తా. మహాలేజశ్ళాలి యగు విశ్వామిత్రమహాముని, బుషుల మధ్య ఇట్లు 
పలికి విరమించెను. 22 


“బాలానందిని” యను శ్రీమ.ద్రామాయణాం(ధవ్యాఖ్యానమునందు బాలకాండలో 
ఏబది తొమ్మిదవ సర్గ నమాప్తము. 


ఆజ 99, 2 
అధ షష్షతమః సర్గః 
[తిశంకువుచే యజ్ఞము చేయింపు డని విశ్యామితుడు కోరగా బుషులు 
యజ్ఞము నారంభించుట. తీశంకుడు నశరీరముగ స్యర్థమునకు వెళ్లుట. ఇంద్రుడు 
(తిశంకువును న్వర్ధమునుండి (క్రిందికి (తోనీవేయగా కువీతుడైన్‌ విశ్వామ్మితుడు 
మరొక న్వర్గలోకమును నృుజించుటకు ఉద్భోమించుట. దేవతలు “ప్రార్ధించగా ఆతడా 
ఉద్యమమునుండి విరమించుట.] 


మూ. తపోబలహతాన్‌ కృత్వా వా సిష్టాన్‌ సమహోదయార్‌, * 
బుషిమధ్యే మహాతేజా విశ్వామిత్రో౭_భ్యభాషత, 1 
ప్ర. అ. మహాతేజాణ=గొప్ప తేజస్సు గల, విశ్వామిత్రః=విశ్వామిత్రుడు, 

సమహోదయాన్‌ =మహోదయునితో కూడిన, వాసిష్టాన్‌ = వ ల, 


తపోబలహతాన్‌=తపోబలముచేత చంపబడిన వారినిగో కృత్వా=చేసి, బుషి 
మధ్యే=బుషుల మధ్యయందు, అభ్యభాషత=పలి ౩ను. 


తా. మహాతేజస్సు గల విశ్వామిత్రుడు మహోదయుని, వసిష్పకుమారు 


లను ఈ విధముగ శపించి బుషులతో ఇట్లు పలికెను. 1 
మూ. అయమిక్షాకుదాయాద స్త్రి శజ్కురితి విశ్రుతః, 
ధర్మిష్టశ్చ వదాన్యశ్చ మాం చైవ శరణం గతః. 2 


తేనావేన శరీరేణ దేవలోకజిగీషయా. 


ప్ర అ. ఇక్షాకుదాయాదః=ఇక్ష్యాకువంశమునందు పుట్టినవాడును, 
(త్రిశజ్కురితి= (త్రిశంకువు అని, విశుతఃప్ర సిద్ధి చెందిన వాడును, ధర్మీష్ట=ధర్మా 
త్ముడును, వదాన్యశ్చ=దాతయు లగు, ఆయమ్‌= =ఇతడు, తేనా అట్టి, అనేన=ఈ, 
శరీరీణ=శరీరముతో, దేవలోక జిగీషయా=దేవలో కమును జయిరిచవలె ననెడు 
' కోరికతో, మామ్‌= =నన్ను, శరణం గతః=శరణుజొచ్చినాడు. 


తా. ఇతడు ఇక్షాకువంశమునకు చెందిన (త్రిశంకువు. ధర్మిష్టుడు. 
దాతృత్వము కలవాడు. ఈ శరీరముతోనే స్వర్గమునకు వెళ్లవలె నను కోరికతో 


నా సాహాయ్య మర్ధించినాడు. 2 
మూ. యథాయం స్వశరీరేణ స్వర్గలోకం గమిష్యతి, 3 


తథా ప్రవర్త్యతాం యజ్ఞో భవద్భిశ్చ మయా సహ, 

ప్ర. అ. అయమ్‌=ఈతడు, స్వశరీరేణ=తన శరీరముతో, ప్వర్గలో 
కమ్‌=స్వర్గలోకమును గూర్చి, యథా=ఎట్టు, గమిష్యతి=వెళ్లగలడో, తథా=ఆ 
విధముగా, భవద్భిః= =మీచేత, మయా సహ=నాతో కలిసి, యజ్ఞఃణ౯యజ్ఞము, 


592 శ్రీమద్రామాయణము 
ప్రవర్త్యతామ్‌=చేయబడు గాక, 


తా. ఈతడు శరీరముతో స్వర్గమును చేరుటకై నేను చేయు యజ్ఞము 

నందు మీరు సహాయపడవలెను. 3 
త్త ఆ ళ్‌ ఆ స్టే 
మూ. విశ్వామిత్రవచః డ్రుత్వా సర్వ ఎవ మహర్షయః, 
జ కష జ్యా జ్య QU 

ఊచుః సమేత్య సహితా ధర్మజ్ఞా ధర్మసం హితమ్‌. 

ప్ర. అ. ధర్మజ్ఞాః=ధర్మము తెలిసినవారును, సహితాః=అచట సమా 
వేశమైనవారును అగు, సర్వే ఏవ=సమస్త మైన, మహర్షయః=మహర్షులు, 
విశ్వామిత్రవచః=విశ్వామిత్రుని వాక్యమును, శ్రుత్వాావిని, సమేత్య= =కలిసి, ధర్మ 
పంహితమ్‌= =ధర్మయుక్తముగా, ఊచుః=పలికిరి. 


లా. ధర్మజ్ఞలైన క) మహర్షు లందరును విశ్వామిత్రుని మాటలు విని, 


(తమలో తాము) ఒక్కుమ్మడిగా, ధర్మసంమత మైన మాట పలికిరి. 4 
మూ. అయం కుశికదాయాదో మునిః పరమకోపనః, 5 
యదాహ వచనం సమ్యగేతత్కార్యం న సంశయః, 
అగ్నికల్పో హి హి భగవాన్‌ శాపం దాస్యతి రోషితః. 6 


ప్ర. అ. కుశికదాయాదః=కుశికుని వంశమునందు పుట్టిన, పరమకో 
పనః=ఎక్కువ కోపస్వభావము గల, అయమ్‌=ఈ, మునిః=ముని, యత్‌=ఏ, 
వచనమ్‌=వచనమును, ఆహ=పలుకుచున్నాడో, ఏతత్‌ =ఇది, సమ్యక్‌=బాగుగా, 
కార్యమ్‌=చేయదగినది. న సంశయః=సంశయము లేదు. అగ్నికల్పః=అన్నితో 
సమాను డైన, భగవాన్‌=పూజ్యు డైన ఇతడు, రోషితఃకోపగింపచేయబడినవాడై, 
శాపమ్‌=శాపమును, దాస్యతి=ఇవ్వగలడు. 


తా. ఈ కౌశికుడు చాల కోప సగ కలవాడు. ఈతడు చెప్పిన 
విధముగ చేయవలెను. ఇతడు అగ్నివలె (వ్రస్వభావుడు. కోపము కలిగించినచో 


శపించును. 6 
మూ. తస్మాత్స్రవర్త్యతాం యజ్ఞః సశరీరో యథా దివమ్‌, 
గచ్చేదిక్షాకుదాయాదో విశ్వామిత్రస్య తేజసా, 7 


తథా ప్రవర్త్యతాం యజ్ఞః సర్వే సమధితిష్టత. 

ప్ర. అ. తస్మాత్‌=ఆ కొరణామువలన, యజ్ఞ=యజ్జము, (ప్రవర్త్యతామ్‌= 
జరుపబడుగాక. ఇక్షాకుదాయాదః=ఇక్షాకువంశీయు డైన ఈ త్రిశంకువు, విశ్వామి 
(త్రస్య=విశ్వామిత్రునియొక్క, తేజసా= జస్సుచేత, సశరీరః=సశరీరుడై, యథా=ఎట్లు, 
దివమ్‌= =స్వర్గమును గూర్చి, గచ్చేత్‌= =వెళ్లునో, తథా=ఆ విధముగా, యజ్ఞణయజ్ఞము, 


బాలకాండము ప.60 593 
ప్రవర్త్యతామ్‌=జరుపబడుగాక, సర్వే=అందరును, సమధితిష్టత=ప్రారంభింపుడు. 


తా. ఈ (గ్రిశంకువు విశ్వామిత్రుని తపప్రభావముచే  సశరీరముగ 
స్వర్గమునకు వెళ్లుటకై యజ్ఞము చేయుడు. అందరును ప్రారంభింపుడు. 7 


మూ. ఏవముక్త్వా మహర్షయశ్ళక్రుప్తాప్తాః క్రియాస్తదా, 8 
యాజకశ్చ మహాతేజా విశ్వామిత్రో భవత్కంతౌ. 


ప్ర. అ. మహర్షయః=మహర్షులు, ఏవమ్‌=ఈ విధముగా, ఉకా కా పలికి, 
తదా=అప్పుడు, తాస్తాఆయా, క్రియాః (క్రియలను, చక్రుః =చేసిరి, (క్రతౌ=ఆ 
యజ్ఞమునందు, మహాతేజాః=గొప్ప తేజస్సు గల, విశ్వామిత్రః=విశ్వామిత్రుడు, 
యాజకఃాయజ్ఞము చేయించు ప్రధానబుత్విక్కుగా, అభవత్‌ =ఆయెను, 


తా. మహర్షు లీ విధముగ పలికి యజ్ఞమునకు కావలసిన ఆ యా 
పనులను చేసిరి. 'మహాతేజశ్ళాలి యగు విశ్వామిత్రుడు ఆ క్రతువులో 
యాజకుడుగా ఉండెను. 8 


మూ. బుత్విజశ్చానుపూర్వ్యేణ మన్త్రవన్మన్తృకోవిదాః, 9 
చక్రుః కర్మాణీ సర్వాణి యథాకల్పం యథావిధి. 


ప్ర, అ. మన్త్రకోవిదాః=మంత్రములందు ప్రవీణు లైన, బుత్విజశ్చ=బుత్వి 
క్కులు కూడ, మన్ర్రవత్‌ =మంత్రస హితముగా, యధథాకల్పమ్‌=కల్ఫోక్త (ప్రకారముగా, 
యధథావిధి=యథాశాస్త్రముగా, సర్వాణి=సమస్త మైన, కర్మాణి= కర్మలను, ఆను 
పూర్వ్యేణ=క్రమానుసారముగా, చక్రు=చే సిరి. 


తా. మంత్రము లెరిగిన బుత్విక్కులు కల్పోక్షప్రకారమున, యథావిధిగా 
అబ్బి ఆశి "ఆత్మి 9 
సర్వకర్మలును క్రమము తప్పక మంత్రపూర్వకముగా నిర్వ హించిరి. 9 


మూ. తతః కాలేన మహతా విశ్వామిత్రో మహాతపాః, 
చకారావాహనం తత్ర భాగార్థం పర్వదేవతాః. 10 


ప్రై అ. తతః= పిమ్మట, మహాతపాః=గొప్ప తపస్సు గల, విశ్వా 
మిత్రః=విశ్వామిత్రుడు, మహతా కాలేనాచాల కాలమునకు, తత్ర=అచట, 
సర్వదేవతాః=స దేవతలను, భాగార్థమ్‌=భాగములకొరకు, ఆవాహనం చకార= 
ఆవాహనము చెను, 


తా. ఈ విధముగా చాల దినములు గడచిన పిమ్మట మహాతపఃశాలి యగు 
శో జ్య § 
విశ్వామిత్రుడు సమస్తదేవతలను వారివారి యజ్ఞ భాగములను స్వకరించుటకై 


ఆహ్వానించెను. 10 
38 


594 శ్రీమద్రామాయణము 


మూ. నాభ్యాగమంస్తదాహూతా భాగార్థం సర్వదేవతాః, nu 
తతః (కోధసమావిష్టో విశ్వామిత్రో మహామునిః, 
స్రువముద్యమ్య పక్రోధ స్తిశజ్ముమిదమబ్రవీత్‌. 12 


ప్ర. అ. తదా=అప్పుడు, ఆహూతాః= పిలవబడిన, సర్వదేవతాజపకలదేవ 
తలును, భాగార్థమ్‌=భాగముల కొరకై, నాభ్యాగమన్‌=రాలేదు. తతః=పిమ్మట, 
(కోధసమావిష్టః= క్రోధముతో కూడిన, విశ్వామిత్రః మహామునిఃావిశ్వామిత్రమహా 
ముని, (స్రువమ్‌సువమును, ఉద్యమ్య=ఎత్తి, సకోధః=కోధముతో కూడిన వాడై, 
(త్రిశజ్కుమ్‌=త్రిశంకువును గూర్చి, ఇదమ్‌=ఈ వాక్యమును, అఆబవీత్‌ =పఠికెను. 


తా ఈ విధముగ ఆహ్వానించినను తమ భాగములు గ్రహించుటకై 
దేవతలు రాకుండుట జూచి, విశ్వామిత్రమహాముని, కోపోద్దీ పితుడై, (సువ మనెడు 
హోమసాధనమును చేత ఎత్తి, త్రిశంకునితో ఇట్లనెను. 11, 12 


మూ. పశ్య మే తపపో వీర్యం ప్వార్హితస్య నరేశ్వర, 
ఏష త్వాం సశరీరేణ నయామి స్వర్గమోజపా. 13 
దుష్బ్రాపం సశరీరేణ దివం గచ్చ నరాధిప, 


ప్ర. అ. నరేశ్వర=రాజా | స్వార్థితస్థన యముగా సంపాదింపబడిన, 
మే=నాయొక్క, తపసః=తపస్సుయొక్క, ర్యమ్‌=విర్యమును, పశ్య=చూడుము, 
ఏషః=ఈ నేను, ఓజసా=నా తేజస్సుచేత, త్వామ్‌=నిన్ను, పశరీరేణ=శరీరస 
హితముగా, స్వర్గమ్‌=స్వర్గమును, నయామి=పొందించెదను. నరాధిప=రాజా ! 
దుష్బాపమ్‌=పాంద శక్యము కాని, దివమ్‌=స్వర్గమునుగూర్చి, సశరీ రేణ=శరీరముతో, 
గచ్చావెళ్లుము. ॥ 


తా. రాజా ! నా తపహఃప్రభావమును చూడుము. నా తపఃశక్తిచే 
నిన్ను సశరీరముగా స్వర్గమునకు పంపెదను. సశరీరుడవై ఇతరు లెవ్వరును 
వెళ్లజాలని స్వర్గమునకు వెళ్లుము. 13 


మూ. ప్వార్తితం కిం చిదప్య ప్తి మయా హి తపసః ఫలమ్‌, 14 
రాజన్‌ స్వతేజసా తస్య సశరీరో దివం వ్రజ. 
ప్ర. అ. రాజన్‌=రాజా ! మయా=నాచేత, స్వార్హితమ్‌=స్వయముగా 
సంపాదింపబడిన, తపసః ఫలమ్‌=-తసస్సుయొక్క ఫలము, కించిదపాకొంచె 
మైనను, అస్తి హి=ఉన్నది కదా. తస్య=దానియొక్క, స్వతేజసా=తేజస్సు చేత, 
పశరీరః=శరీరముతో కూడినవాడవై, దివమ్‌=స్వర్గమును గూర్చి, వ్రజావెళ్లుము. 


తా. రాజా ! నేను స్వయముగా సంపాదించిన తపఃఫలము కొంత 


బాలకాండము స.60 595 


ఉన్నది. దాని తేజస్సుచే, సశరీరుడవై స్వర్గమునకు వెళ్లుము. 14 
మూ. డఉక్తవాక్యే మునౌ తస్మిన్‌ సశరీరో నరేశ్వరః, 15 


దివం జగామ కాకుళ్ణ న మునీనాం పశ్యతాం తదా, 


ప్ర. అ. కాకుత్ణ=రామా ! తస్మిన్‌=ఆ, మునౌ=ముని, ఉక్తవా క్యాపల 
కబడిన వాక్యము కలవా డగుచుండగా, నరేశ్వరః=రాజు, సశరీరః=శరీరముతో 
కూడినవాడై, తదా=అప్పుడు, మునీనామ్‌=మునులు, పశ్యతామ్‌=చూచుచుండగా, 
దివమ్‌=స్వర్గమును గూర్చి, జగామవెళ్లెను. 

తా. విశ్వామిత్రు డీవిధముగా పలికిన వెంటనే ఆ రాజు, ఆ మును 
లందరును చూచుచుండగా, సశరీరుడై స్వర్గమునకు వెళ్లెను. 15 


మూ. దేవలో_గతం దృష్ట్వా త్రిశజ్కుం పాకశాసనః, 16 
సహ సర్వెస్సురగణైరిదం వచనమబ్రవీత్‌. 
ప్ర. అ. దేవలోకగతమ్‌ =దేవలోకమునకు వచ్చిన, త్రిశజబ్కుమ్‌=త్రిశంకువును, 


దృష్ణ్వా=చూచి, సర్వెః=సమస్త మైన, సురగణైః సహ=దేవతాగణములతో కూడిన, 
పాకశాసనః=దేవేంద్రుడు, ఇదమ్‌=ఈ, వచనమ్‌=వచనమును, అబవీత్‌=పరి కెను, 


తా. దేవతాగణములతోకూడిన దేవేంద్రుడు (త్రిశంకువు స్వర్గములో 
ప్రవేశించుట చూచి ఇట్లనెను. 16 
మూ. త్రిశజ్కో గచ్చ భూయస్త్వం నాసి స్వర్గకృతాలయః, 17 

గురుశాపహతో మూఢ పత భూమిమవాక్సిరా: 

ప్ర అ, (త్రిశజ్కో=ఓ (త్రిశంకూ ! స్వర్గకృతాలయః=స్వర్గనివా సివి, న 
అసి=కొవు. త్వమ్‌ =నీవు, భూయః=మరల, గచ్చావెళ్లుము.. గురుశాపహతః= 
గురుశాపముచే హతుడ వైన, మూఢామూఢుడా ! అవాక్సిరాః=తల క్రిందుగా 
ఉన్నవాడవై, భూమిమ్‌=భూమివైపు, పత=పడుము. 

తా. ఓ త్రిశంకూ ! నీవు స్వర్గనివాసమునకు అర్హుడవు .కావు. తిరిగి 
పొమ్ము. గురుశాపహతుడ వైన ఓ మూఢాత్మా ! తలక్రిందులుగా భూమిపై 
పడుము. 17 
మూ. ఏవముక్తో మహేస్తేణ త్రిశజ్కురపతత్పునః; 18 

ణి యి 

విక్రోశమాన స్రాహితి విశ్వామిత్రం తపోధనమ్‌. 

ప. అ. మహేన్రేణ-మహేందునిచేత, ఏవమ్‌=ఇటు, ఉక్తః=పలకబడిన, 

& ద (ర [2 
త్రిశజ్కుఃత్రిశంకువు, త్రాహి ఇతి=రక్రించుము అని, తపోధనమ్‌=మహర్షి 


596 శ్రీమద్రామాయణము 


యైన, విశ్వామిత్రం=విశ్వామిత్రుని గూర్చి, వికోశమానః=అరచుచు, పునః=మరల, 
అపతత్‌ =పడెను. 


తా. మహేంద్రుడు ఇట్లు పలుకగా, (గత్రిశంకువు, రక్షింపు మని 


విశ్వామిత్రునితో మొరపెట్టుచు మరల క్రిందికి పడెను. 18 
మూ. తచ్చుత్వా వచనం తస్య క్రోశమానస్య కౌగికః, 19 


రోషమాహారయత్తీవ్రం తిష్ట తిశ్నేతి చాబ్రవీత్‌. 

ప్ర. అ. కౌగికణావిశ్వామిత్రుడు, (క్రోశమానస్య=అరచుచున్న, తస్య=ఆత 
నియొక్క, తత్‌=ఆ, వచనమ్‌ావచనమును, శ్రుత్వాావిని, తీవ్రమ్‌=తీవ్ర మైన, 
రోషమ్‌=కోపమును, ఆహారయత్‌ =తెప్పించుకొనెను, తిష్ట తిష్ట ఇతాఆగుము 
ఆగుము అని, అబ్రవీత్‌ చ=పలి౩ను. 


తాం విశ్వామిత్రుడు, ఆ విధముగా అరచుచున్న అతని మాటలు విని, 


తీవ మైన కోపముతో ఆగుము, ఆగుము అని పలికెను. 19 
మూ. బుషిమర్యే స తేజస్వీ ప్రజాపతిరివాపరః, 20 
సృజన్‌ దకిణమారపాన్‌ సప్తరీనపరాన్‌ పునః, 
లు OY: చి 
నక్షతమాలామపరామసృజత్కో9ధమూర్భిత:ః, 21 


దక్షిణాం దిశమాప్తాయ మునిమధ్యే మహాయశాః. 


ప్ర అ. బుషిమధ్యే= బుషులమధ్యయందున్న, సః=ఆ, తేజస్వీ=తేజశ్శాలి 
యైన విశ్వామిత్రుడు, అపరః=రెండవ, (ప్రజాపతిః ఇవాబ్రహ్మ వలె, దక్షి దక్షిణ మార్గస్థాన్‌ = ద 
క్షీణ మార్గమునందున్న, అపరాన్‌ =వేరైన, సప్తర్షీన్‌ = సప్పర్షులను, సృజన్‌=సృజిరచుచు, 
మునిమధ్యే= =మునుల మధ్యయందు, క్రోధమూర్భితః= కోపముచే వ్యాపింపబడిన 
వాడై, దక్షిణాం దిశమ్‌= =దక్షిణదిక్కును, ఆస్థాయ= =ఆశయించి, మహాయశాః= 
గొప్ప కర్త గల ఆతడు, అపరామ్‌= =మరియొక్‌, నక్షత్రమాలామ్‌=నక్ష త్రపంక్తిని, 
అస్ఫజత్‌ =సృజించెను. 


తా. బుషుల మధ్య నున్న ఆ విశ్వామిత్రుడు కోపోద్దీపితుడై, రెండవ 
బ్రహ్మ వలె, దక్షిణ దిక్కునందు, ఇతరు లైన సప్తర్హులను, మరియొక నక్షత్రమాలను 
యి మా అత్‌ న్ని యలు! 


సృజించెను. 20, 21 
మూ, సృష్టా 5 నక్షత్రవంశం చ క్రోధేన కలుషీకృతః, 22 
అన్యమిన్హం కరిష్యామి లోకో వా స్యాదనిన్హుకః, 
దైవతాన్యపి స క్రోధాత్రృష్టుం సముపచక్రమే. 23 


ప్ర. అ. నక్షత్రవంశం చానక్షత్రవంశమును కూడ, స్పష్టా గ్రస్ఫృజించి, 


బాలకాండము స.60 597 


(కోధేన=క్రోధముచేత, కలు షీకృతః=కలుషము గా చేయబడిన వాడై, అన్యమ్‌=మ 
రియొక, ఇన్హామ్‌=ఇందద్రుని, కరిష్యామి=చేసెదను ; లోకః=లోకము, అనిన్హ్రకః 
వా=ఇంద్రుడు లేని దైనను, స్యాత్‌ =అగుగాక, (అని పలుకుచు, సః=అతడు, 
దైవతాన్యపీ=దేవతలను కూడ, [కోధాత్‌ =కోపమువలన, (సష్టుమ్‌=సృజించుటకు, 
సముపచక్రమే=ఉపక్రమించెను. 

తా. ఆ విశ్వామిత్రుడు (కోధముతో నక్షత్రవంశమును కూడ సృజించి, 
“మరొక ఇంద్రు నైనను సృజించెదను; లేదా లోకములో ఇంద్రు డైన లేకుండ 
వలెను” అని పలుకుచు, దేవతాసృష్టి కూడ చేయ ప్రారంభించెను. 22, 23 
మూ. తతః పరమసంభ్రాన్తాస్సర్షిసజ్ఞాస్సరా సురాః, 

విశ్వామిత్రం మహాత్మానమూచుప్పొనునయం వచః. 24 

ప. అ. తతః= పిమ్మట, పరమసం(భ్రాన్న్మాః=మిక్కిలి భయపడిన, 
సర్షిసజ్ఞాణ౯ాబు షిసంఘములతో కూడిన, సురాసురాః=దేవతలును అసురులును, 
మహాత్మా నమ్‌=మహాత్ము డైన, విశ్వామిత్రమ్‌=విశ్వామిత్రుని గూర్చి, సానునయమ్‌= 
అనునయముతో కూడినట్లుగా, వచః=వాక్కును, ఊచుః=పలికిరి. 


తా. పిమ్మట మిక్కిలి భయపడిన దేవాసురులును, బుషులును 


మహాత్ము డైన విశ్వామిత్రుని అనునయించుచు ఇట్లు పలికిరి. 24 
మూ. అయం రాజా మహాభాగ గురుశాపపరిక్షతః, 
సశరీరో దివం యాతుం నార్లత్యేవ తపోధన, 25 
ప్ర అ. తపోధనాఓ మహర్షీ ! మహాభాగాఓ పూజ్యడా |! 


మి 
గురుశాపపరిక్షతః=గురుశాపము చేత కొట్టబడిన, అయమ్‌=ఈ, రాజా=రాజు, 
సశరీరః=శరీరస హితు డై, దివమ్‌=స్వర్గమును గూర్చి, యాతుమ్‌= వెళ్లుటకు, నార్ల 
త్యేవ=అర్హుడు కానే కాడు. 


తా. మహాప్రభావశాలి వగు ఓ తపోధనా ! గురుశాపముచేత దెబ్బ 
తిన్న ఈ రాజు సశరీరముగా స్వర్గమునకు వెళ్లుటకు అనర్హుడు. 25 


మూ. తేషాం తద్వచనం శ్రుత్వా దేవానాం మునిపుజ్లవః, 
అబ్రవీత్సుమహద్వాక్యం కౌశికః సర్వదేవతా: 26 
ప్ర. అ. మునిపుజ్గవః=ముని శ్రేష్ణ డైన, కౌగికః=విశ్వామిత్రుడు, లేషామ్‌=ఆ, 

దేవానామ్‌=దేవతలయొక్క, తత్‌=ఆ, వచనమ్‌=వచనమును, శుత్వొావిని, సర్వదే 


వతాః=ఆ సకలదేవతలను గూర్చి, సుమహత్‌ =చాల గొప్ప దైన, వాక్యమ్‌ =వాక్యమును, 
అబ్రవీత్‌ =పలికెను. 


598 శ్రీమద్రామాయణము 


తా. మునిశ్రేష్ణ డైన ఆ విశ్వామిత్రుడు దేవతల మాటలు విని వారితో 


ప్రశంసనీయ మగు ఒక వచనము పలికెను. 26 
మూ. సశరీరస్య భద్రం వస్త్రిశజ్కోరస్య భూపతేః, 
ఆరోహణం ప్రతిజ్ఞాయ నానృతం కర్తుముత్స హే. 27 


ప్ర అ వః=మీకు, భద్రమ్‌=మంగళ మగుగాక. సశరీరస్య=శరీరముతో 
కూడిన, అస్య=ఈ, త్రిశజ్యోః భూపతేః=త్రిశంకు మహారాజునకు, ఆరో 
హణమ్‌=స్వర్గారోహణమును, ప్రతిజ్ఞాయః= ప్రతిజ్ఞ చేసి, అనృతమ్‌=అసత్యమును, 
కర్తుమ్‌=చేయుటకు, న ఉత్స హే=ఇష్టపడను. 

తా. దేవతలారా ! మీకు క్షేమ మగు గాక. ఈ ్రిశంకువును 
సశరీరముగా స్వర్గమునకు పంపెద నని ప్రతిజ్ఞ చేసి ఆ ప్రతిజ్ఞను ఆసత్యము 


చేయ నంగీకరింపను. 27 
మూ. స్వర్ణో౭స్తు సశరీరస్య త్రిశజ్కోరస్య శాశ్వతః, 
నక్షత్రాణి చ సర్వాణీ మామకొని (ధువాణ్యథ. 28 


యావల్లోకా ధరిష్యన్తి తిష్టన్తే తాని సర్వశః, 
మత్క ఎ్రతాని సురాః సర్వే తదనుజ్ఞాతుమర్లథ. 29 


ప్ర అ. అస్య=ఈ, త్రిశజ్యోత్రిశంకువునకు, సశరీరస్య=శరీరముతో 
కూడి యుండగనే, శాశ్వతః=శాశ్వత మైన, స్వర్గణాస్వర్గము, అస్తు=అగుగాక, 
అథ=మరియు, మత్క లౌని=నాచేత సృజింపబడిన, ఏతాని=ఈ, సర్వాణి=స 
మస్త మైన, నక్షత్రాణి=నక్షత్రములు, మామకాని=నావిగా, సర్వశః=అంతటను, 
లోకాః=లోకములు, యావల్‌=ఎంతవరకు, ధరిష్యన్తి=నిలచునో (అంతవరకు), 
ధ్రువాణి=స్థిరములై, తిష్టన్తు=ఉండుగాక. సురాఃఓ దేవతలారా ! పర్వేడమీరం 
దరును, తత్‌=దానిని, అనుజ్ఞాతుమ్‌=అనుమతించుటకు, అర్లథ=తగియున్నారు. 


తా, ఈ పత్రిశంకువు సశరీరుడై, శాశ్వతముగా స్వర్గమునందు నివసిం 
చవలెను. నేను సృజించిన నక్షత్రము లన్నియు ఈ లోకము లున్నంత 


వరకును స్థిరముగ ఉండవలెను. ఓ దేవతలారా ! మీరు నాకు దీనిని 
అనుమతింపుడు. 28, 29 
మూ. ఏవముక్తా: సురాః సర్వే ప్రత్యూచుర్మునిపుజ్నవమ్‌, 

ఏవం భవతు భద్రం తే తిష్టన్తే తాని సర్వశః. 30 


గగవే తాన్యవేకాని వైశ్యానరపథాద్చ హిః, 
నక్షత్రాణి ముని శ్రేష్ట తేషు జ్యోతిష్ణ జాజ్వలన్‌, 31 


బాలకాండము స.60 599 

అవాక్స్ళిరా స్త్రి శజ్ముశ్చ తిష్టత్వమరసన్నిభః. 

ప. అ. ఏవమ్‌=-ఈ విధముగా, ఉకాజాపలకబడిన, సర్వే=సమస 

క వం ప బుద 
మైన, సురాః=దేవతలు, మునిపుజ్ఞవమ్‌=ముని శేష్ణని గూర్చి, ప్రత్యూచుఃతిరిగి 
పలికిరి. ఏవమ్‌=ఇట్టు, భవతు=అగుగాక. మున్నిశ్రేష్ణ=ఓ మునిశేష్ళుడా ! 
తే=నీకు, భద్రమ్‌= క్షేమ మగుగాక. ఏతాని=ఈ, తాని=ప్ర సిద్దమైన, అనేకాని= 
అనేక మైన, నక్షత్రాణి=నక్షత్రములు, వైశ్వానరపథాత్‌ =జ్యోతిశ్చక్రము కంట, 
బహిః=వెలుపం, గగనే=ఆకాశమునందు, సర్వశః=అన్ని వైపుల, తిష్టన్తు=ఉండుగాక, 
తేషు=ఆ, జ్యోతిష్ణ=నక్షత్రములమధ్య, జాజ్బలన్‌ =ప్రకాశించుచు, (త్రిశజ్కుశ్చాత్రి 
శంకువు కూక, అమరసన్నిభః= దేవతలతో సమానుడై, అవాక్సిరాః=తలక్రిందుగ, 
తిష్టతు=ఉండుగాక, 


తా. ఆ దేవతలు మునిపుంగవునితో ఇట్లనిరి - “ఓ ముని శేషా ! 
నీవు చెప్పినట్లే అగును. నీకు భద్ర మగుగాక, నీవు సృష్టించిన నక్షత్రము 
లన్నియు జ్యోతిశ్చక్రమునకు వెలుపల నుండుగాక. త్రిశంకువు ఆ నక్షత్రముల 
నడుమ ప్రకాశించుచు, దేవతాతుల్యుడై, తలక్రిందుగ నివసించుగాక”. 30, 31 


మూ. అనుయాస్యన్తి చైతాని జ్యోతీంషి నృపసత్తమమ్‌, 32 

కృతార్థం కీర్తిమన్తం చ స్వర్గలోకగతం యథా. 

ప్ర. అ. ఏతాని=ఈ, జ్యోతీంషి చానక్ష్మత్రములును, కృతార్ధమ్‌ = నెర వేరిన 
పనులు గలవాడును, కీర్తిమన్రం _ చాకీర్తి కలవాడును అయిన, నృపసత్త 
మమ్‌=రాజ(శ్రేష్టుని, స్వర్గలోకగతం యథా=స్వర్గలోకములో ఉన్న వానిని వలె, 
అనుయాస్యన్తి=అనుసరించగలవు. 

తా. “చరితార్డుడై కీర్తిమంతు డైన ఈ రాజశ్రేష్టని, ఈ నక్షత్రము 
లన్నియు స్వర్గములో ఉన్నవానిని అనుసరించినట్లు అనుసరింపగలవు”". 32 
మూ. విశ్వామిత్రస్తు ధర్మాత్మా సర్వదే వైరభిష్టుతః, 33 

బుషిభిశ్చ మహాతేజా బాఢమిత్యాహ దేవతాః. 

ప్ర అ. సర్వదేవైః=సమస్త మైన దేవతలచేతను, బుషిభిశ్చ=బుషుల 
చేతను, అభిష్టుతః=స్తుతింపబడిన, మహాతేజా=గొప తేజస్సు గల, ధర్మాత్మా=ధ 
ర్మాత్ము డైన, విశ్వామిత్రస్తు=విశ్వామిత్రు డైతే, దేవతాః=దేవతలను గూర్చి, 
బాఢమ్‌ ఇత్యేవ=సరే అని, ఆహాపలికెను. 

తా. ఈ విధముగా సకలదేవతలును, బుషులును స్తుతింపగా, ధర్మా 
త్ముడును, తేజోవంతుడును అగు విశ్వామిత్రుడు 'సరే” అని అంగీకరించెను. 33 


600 శ్రీమద్రామాయణము 


మూ. తతో దేవా మహాత్మానో మునయశ్చ తపోధనాః, 
జగ్ముర్యథాగతం సర్వే యజ్ఞస్యాన్తే నరోత్తమ. 34 
ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాడ్డే 
షష్టితమ: పర్గః, 
ప్ర. అ. నరోత్తమ=నరులలో ఉత్తముడ వైన రామా ! తతః=పిమ్మట, 
యజ్ఞస్య=యజ్ఞముయొక్క, అన్తే=అంతమునందు, మహాత్మానః=మహాత్ము లైన, 
దేవాః=దేవతలును, తపోధనాః=తపస్సే ధనముగా గల, మునయశ్చ=మునులును, 
సర్వే=అందరును, యధథాగతమ్‌=వచ్చినట్లుగనే, జగ్ముః=వెళ్లిరి. 
తా. రామా! యజ్ఞము పూర్తి యైన పిమ్మట మహాత్ము లైన 
దేవతలును, తపోధను లైన మునులును తమ తమ స్థానములకు వెళ్లిపోయిరి. 


'బాలానందిని' యను శ్రీమృదామాయణాంధ వ్యాఖ్యానమునందు బాలకాండలో 
అఆరువదవ సర్గ నమౌస్తము. 


( “9 

అధ ఎకషషితమః సర్గః 

[విశ్వామిత్రుడు వుష్కరత్తీర్రమునందు తపన్సు చేయుట. అంబరీషుడు 

బుచీకు డను మునియొక్క మద్బీమపుతుని యజ్హపళువుగా వెల యిచ్చి కొని 
తీనీకొని వెళ్లుట.] 


మూ. విశ్వామిత్రో మహాత్మాథ ప్ర ప్రఫ్టితాన్‌ దక్ష తాన్‌ బుష్షీన్‌, 

అబ్రవీన్నరశార్జూల పర్వాంప్తాన్యవవా సీవః. 1 

ప్ర, అ. నరశార్జూల=ఓ నరశ్రేష్ణడా ! అథ=పిమ్మట, మహాత్మా-మహాత్ము 
డైన, విశ్వామిత్రః=విశ్వామ్‌త్రుడు, ప్రస్థితాన్‌ ప్రయాణ మైన, వనవాసినః=వన 
ములందు నివసించు, తాన్‌=ఆ, సర్వాన్‌= =సమస్త మైన, బుషీన్‌=బుషులను, 
(ప్రేక్ష గైైచూచి, ఆబవీత్‌ =పలికెను. 

తా. రామా ! మహాత్ము డైన విశ్వామిత్రుడు, ప్రయాణ మైన ఆ 
బుషులందరిని చూచి ఇట్లు పలికెను. 1 
మూ. మహావిఘ్నః ప్రవృత్తో౭యం దక్షిణామా స్థితో దిశమ్‌, 

దిశమన్యాం ప్రపత్స్యామస్తత్ర తప్ప్యామహే తపః. 2 

ప్ర అ దక్షిణాం దిశమ్‌=దక్షిణ దిక్కును, ఆస్థీతః=అవలంబించి 
నదె, ఆయమ్‌=ఈ, మహాన్‌=గొప్ప, విఘ్నః=విఘ్నము, (పవృత్తః=ఏర్పడినది. 
అన్యామ్‌=మరియొక, దిశమ్‌-=దిక్కును, ప్రపత్స్యామః=పాందెదము. తత్రాఅచట, 
తపఃాతపస్సు, తప్ప్యామే =తపించెదము. 

తా. ఈ దక్షిణపు దిక్కున గొప్ప విఘ్నము సంభవించినది. మరొక 
దిక్కునకు వెళ్లి అచట తపస్సు చేసెదము. 2 
మూ. ప్సిమాయాం విశాలాయాం పుష్కరేషు మహాత్మనః; 

సుఖం తపశ్చరిష్యామః పరం తద్ది తపోవనమ్‌. 3 

ఠా 

ప్ర. అ. మహాత్మనః=ఓ మహాత్ములారా | విశాలాయామ్‌=విశాల మైన, 
పశ్చిమాయామ్‌=పక్సిమదిక్కునందు, పుష్క రేషు=పుష్కర క్షేత్రమునందు, సుఖమ్‌ = 
సుఖముగా, తపః=తపస్సు, చరిష్యామః=చేసెదము. తల్‌ =అది, పరమ్‌ (శ్రేష్ట 
మైన, తపోవనం హి=తపోవనము కదా ? 


తా. ఓ మహాత్ములారా ! విశాల మైన పశ్చిమదిక్కునకు పోయి, అచట 
పుష్కర శక్షేత్రమునందు తపస్సు చేయుదము. అది ఉత్తమ మైన తపోవనము. 3 


602 శ్రీమద్రామాయణము 


మూ. ఏవముక్త్వా మహాతేజాః పుష్కరేషు మహామునిః, 
తప ఉగ్రం దురాధర్షం తేపే మూలఫలాశనః. 4 


ప్ర అ. మహాతేజాః=గొప్ప తేజస్సు గల, మహామునిః=ఆ మహాముని, 
ఏవమ్‌=ఇట్టు, ఉక్తా=పలికి, పుష్క రేషు=పుష్కరమునందు, మూలఫలాశనః=దుం 
పలను ఫలములను మాత్రము భుజించుచు, షష్ట ఎదిరింప శక్యము కాని, 
ఉగ్రమ్‌=ఉగ్ర మైన, తపఃతపస్సును, తేపేచేసె 


తా. మహాలేజశ్ళాలి యైన ఆ a ఇట్టు పలికి, పుష్కర 
క్షేత్రము చేరి, అచట, మూలఫలములను మ్మాత్రమే భుజించుచు ఉగ్ర మైన 


తపస్సు చేసెను. నా 
మూ, ఏతస్మిన్నేవ కాలేతు అయోధ్యాధిపతిర్న పః, 
అమృరీష ఇతి ఖ్యాతో యష్టుం సముపచక్రమే. ర్‌ 


ప్ర అ. ఏతస్మిన్‌ =ఈ, కాలే ఏవాకాలమునందే, అమ్బరీషః ఇతి=అం 
బరీషుడు అని, భ్యాతాప్ర సిద్దు డైన, అయోధ్యాధిపతిః=అయోధ్యాప్రఖు వైన, 
నృపఃరాజు, యష్టుమ్‌= యాగముచేయుటకు, సముపచక్రమే= ప్రారంభించెను. 


తా. ఈ కాలమునందే అయోధ్యాధిపతి యైన అంబరీషు డను రాజు 


యాగము చేయ (ప్రారంభించెను. 5 
మూ. తస్య వై యజమానస్య పశుమిన్లో జహార హ, 
ప్రణష్ట్షే తు పశౌ విప్రో రాజానమిదమట్రవీత్‌. 6 


ప్ర అ. యజమానస్య-యాగము చేయుచున్న, తస్య=అతనియొక్క, 
పశుమ్‌-పశువును, ఇన్హ్రీ=ఇందుడు, జహార హ=అపహరించెను. పశౌ=పశువు, 
ప్రణష్టే సతి=కనబడకపోగా, విప్రఃాపురో హితుడు, రాజానమ్‌=రాజును గూర్చి, 
ఇదమ్‌=ఈ వాక్యమును, అబ్రవీత్‌=పలికెను. 

తా. అతడు యాగము చేయుచుండగా ఇంద్రుడు పశువును హరించెను. 
యజ్ఞపశువు కనబడకపోయినతోడనే పురోహితుడు రాజ తో ఇట్లు పలికెను. 6 
మూ. పశురద్య హృతో రాజన్‌" ప్రణష్టస్తవ దుర్నయాత్‌, 

అరక్షితారం రాజానం ఘ్నన్తి దోషా వరేశ్వర. 7 

ప్రః అ. రాజన్‌=రాజా ! అద్య=ఇపుడు, పశుః=పశువు, హృతః=హ 
రింపబడినది. తవ=నీ యొక్క, దుర్నయాత్‌ =అధర్మ మువలన, ప్రణష్ట=కనబడ 
కుండపోయినది. నరేశ్వర=రాజా ! అరక్షితారమ్‌=రక్షించని, రాజానమ్‌=రాజును, 
దోషాః=దోషములు, ఘ్నన్తి=చంపును, 


బాలకాండము స.81 603 


తా. రాజా ! పశువు నెవరో హరించినారు. నీ అధర్మముచే ఇది 
పోయినది. పశువును రక్తింపజాలని రాజును దోషములు చంపివేయును. 7 


మూ. ప్రాయశ్చిత్తం మహద్దే్యేతన్నరం వా పురుషర్షభ, 
ఆనయస్వ పశుం శీఘ్రం యావత్కర్మ ప్రవర్తతే. 8 
ప్ర. అ. పురుషర్షభా పురుష్మశ్రేష్టుడా ! ఏతత్‌ =ఇది, మహత్‌ =గొప్ప 
దైన, ప్రాయశ్చితమ్‌= ప్రాయశ్చిత్తము. నరం వా=మనుష్యు నైనను, పశుమ్‌=పశు 
వునుగా, గీఘ్రమ్‌= శీఘ్రముగా, ఆనయస్వాతీ సికొనిరమ్ము. కర్మ=కర్మ, యావత్‌ 
(ప్రవర్తతే= =జరగగలదు. 


తా. రాజా ! దీనికి చాల పెద్ద ప్రాయశ్చిత్తము చేయవలసి యున్నది. 
పశువు లభించనిచో మనుష్యు నైనను పశువుగా తీసికొని రమ్ము. అపుడు 


యజ్ఞము జరుగగలదు. 8 
మూ. ఉపాధ్యాయవచః శ్రుత్వా స రాజా పురుషర్షభ, 
అన్వియేష మహాబుద్దిః పశుం గోభిః సహస్రశః. 9 
ప్ర. “అ. పురుషర్షభాఓ పురుష్మశేష్టుడా | మహాబుద్ధిః=గొప్ప 


బుద్ధి గల, సఃఆ, రాజా=రాజు, ఉపాధ్యాయవచ।=ఉపాధ్యాయుని వాక్య 
మును, శుత్యాావిని, సహ(స్రశః=వేలకొలది, గోభి=గోవులచే, పశుమ్‌=పశువును, 
ఆస్వియేసలపే షించెను. 

తా. పురుష్మశేష్టుడ వైన ఓ రామా! మహాబుద్ధిశాలి యగు ఆ 
రాజు ఉపాధ్యాయుని మాటలు విని, వేలకొలది ఆవుల నిచ్చి నరపశువును 
సంపాదించుటకు (ప్రయత్నించెను. 9 


మూ. దేశాన్‌ జనపదాంస్తాంస్తాన్నగరాణి వనాని చ, 

ఆశ్రమాణి చ పుణ్యాని మార్గమాణో మహీపతిః. 10 

స పుత్రసహితం తాత సభార్యం రఘునన్షన, 

జ్యా 8 జ్యా జ్య 

భృగుతుళ్లే సమాసీనమృచీకం సందదర్శ హ. nu 

ప్ర. అ. తాతానాయనా ! రఘునన్లన=రామా ! సఃఅఆ, మ హీపతిః= 
రాజు, తాంస్తాన్‌=ఆయా, దేశాన్‌=దేశములను, జనపదాన్‌=పల్లెలను, నగరాణి 
చ=నగరములను, వనాని చావనములను, పుణ్యాని=పుణ్య మైన, ఆశ్రమాణి చ=ఆ 
శ్రమములను, మార్గమాణః= వెదకుచు, _భృగుతుజ్లే=భృగుతుంగపర్య్వతమునందు, 


పుత్రస హిత్రమ్‌=పుత్రులతో కూడినవాడును, సభార్యమ్‌=భార్యాసమేతుడును అగు, 
సమాసీనమ్‌= =కూర్చుని ఉన్న, బుచీకమ్‌= బుచీకమహర్షిని, సందదర్శ హ=చూచెను. 


604 శ్రీమద్రామాయణము 


తా. రామా! ఆ రాజు ఆయా దేశములందును, పల్లెలందును, నగరము 
లందును, పవిత్ర మైన ఆశమములందును వెదకుచు భృగుతుంగపర్వతము పై 
భార్యాపుత్రసమేతుడై సుఖముగా కూర్చుని ఉన్న _బుచీకమహర్షిని చూచెను. 


మూ. తమువాచ మహాతేజాః ప్రణమ్యాభిప్రపాద్య చ, 
బ్రహ్మర్షిం తపసా దీప్తం రాజర్షిరమితప్రభః 12 
పృష్టా క పర్వత్ర కుశలమృచీకం తమిదం వచః. 


ప్ర అం మహాతేజాః=గొప్ప తేజస్సు గలవాడును, అమితప్రభః=అ 
నంత మైన కాంతి కలవాడును అగు ఆ రాజు, తపసా=తపస్సుతో, 
దీప్తమ్‌=ప్రజ్వరిల్లుచున్న, తమ్‌=ఆ, (బహ్మర్షిమ్‌= బ్రహ్మర్షిని, ప్రణమ్య=నమస్కరించి, 
అభిప్రసాద్య చ=అనుగ్రహింపచే సికొని, పర్వత్ర=అన్నింటియందును, కుశలమ్‌=క్షే 
మమును, పృష్ట్రాా=అడిగి, తం బుచీకమ్‌=ఆ బుచీకుని గూర్చి, ఇదమ్‌=ఈ, 
వచః=వచనమును, ఉవాచ=పలి కెను. 


తా. మహాలేజశ్ళాలి యగు ఆ రాజు తపస్సుతో ప్రకాశించుచున్న ఆ 
బుచీకుని నమస్కరించి, అనుగ్రహింపచే సికొని, అన్నింటను కుశలవార్త లడిగి, 
ఇట్లు పలికెను. 12 


మూ. గవాం శతసహ(్రేణ విక్రీణీషే సుతం యది, 13 

పశోరర్తే మహాభాగ కృతకృత్యో౭_ స్మి భార్గవ, 

ప్ర అం మహాభాగ=గొప్ప భాగ్యము గల, భార్గవ=భృగువంశసంజాతుడ 
వైన ఓ బుచీకమునీ ! గవామ్‌=గోవులయొక్క, శతసహ్యసేణానూరువేలచేత, 
సుతమ్‌=నీ కుమారుని, పశోః అర్థే=పశువుకొరకై, విక్రీణీ షే యది=అమ్మిన ట్లైతే, 
కృతకృత్యః=కృతకృత్యుడను, అస్మి=అగుదును. 

తా. మహామునీ ! నీవు లక్ష ఆవులను తీసికొని నీ కుమారుని 
యజ్ఞపశువుగా అమ్మినచో నేను చరితార్జుడ నగుదును. 13 
మూ. సర్వే పరిస్పతా దేశా యజ్జీయం న లభే పశుమ్‌, 

దాతుమర్ల సి మూల్యేన సుతమేకమితో మమ. 14 

ప్ర అ సర్వే=సమస్త మైన, దేశాః=దేశములు, పరిసృతాః=సం 
చరించబడినవి, యజ్జీయమ్‌=యజ్ఞసంబంధ మైన, పశుమ=పశువును, న 
లభే=పొందజాలకున్నాను, ఇతఃావీరిలోనుండి, ఏకమ్‌=ఒక, సుతమ్‌=కుమారుని, 
మూల్యేన=మూల్యముచేత, మమ=నాకు, దాతుమ్‌=ఇచ్చుటకు, లర్ల సి=తగి యున్నావు. 


తా, అన్ని దేశములు తిరిగితిని కాని యజ్ఞపశువు లభించలేదు. నీ 


బాలకాండము ప.61 605 


కుమారులలో ఒకనిని నాకు మూల్యమున కిమ్ము. 14 
మూ. ఏవముక్తో మహాతేజా బుచీకస్త (బ్రవీద్వచః, 15 


నాహం జ్యేష్టం నరశ్రేష్ట విక్రీణీయాం కథం చన. 

ప్ర. ఆ. ఏవమ్‌=ఇట్టు, ఉక్తః=పలకబడిన, మహాతేజాః=గొప తేజస్సు గల, 
బుచీకస్తు=బు చీకమ హర్షి యైతే, వచః౭వచనమును, అబ్రవీత్‌ =పలి'౩ను. నర్మశ్రేష్ట= 
నరులలో (శ్రేషడా 1 అహమ్‌=నేను, కథం చనాఎట్లనను, జ్యేష్టమ్‌ = పెద్దవానిని, 
న విక్రీణీయామ్‌=అమ్మను. 

తా. రాజు మాటలు విని బుచీకుడు _ “నే నే విధమున నైనను 
జ్యేష్టపుత్రుని అమ్మజాలను” అని పలికెను. 15 
మూ. బుచీకస్య వచః శ్రుత్వా తేషాం మాతా మహాత్మనామ్‌, 16 

జా ఆ జ 

ఉవాచ నరశార్జూలమమృరీషం తపస్వినీ. 

ప్ర అ. బుచీకస్య=బుచీకునియొక్క, వచః=వచనమును, శుత్వాావిని, 
మహాత్మనామ్‌ =మహాత్ము లైన, లేషామ్‌=వారియొక్క, మాతాతల్లి యైన, 
తపస్వినీ=తాప స్కి నరశార్జూలమ్‌=నరులలో శ్రేష్ట డైన, అమృరీషమ్‌=అంబరీషుని 
గూర్చి, ఉవాచాపలికెను. 


తా. ఆ మహాత్ముల తల్లి యైన తపోధనురాలు బుచీకుని మాటలు 


విని అంబరీషునితో ఇట్లనెను. 16 
మూ. అవి(క్రేయం సుతం జ్యేష్టం భగవానాహ భార్గవః, 17 
మమాపి దయితం విద్ధి కనిష్టం శునకం నృప, 
అ (a జమ్‌ ఖ్‌ క్ష we 
తస్మాత్కనీయసం పుత్రం న దాస్యే తవ పార్టివ. 18 


ప్ర. అ. భగవాన్‌ =పూజ్యు డైన, భార్గవః౭బుచీకమహాముని, జ్యేష్ట మ్‌=జ్యేష్టు 
డైన, సుతమ్‌=కుమారుని, అవి క్రేయమ్‌ =అమ్మకూడని వానినిగాా  ఆహ=చెప్పు 
చున్నాడు. నృపారాజా ! శునకమ్‌=శునకుడనే, కనిష్టమ్‌=చిన్న పిల్లవానిని, 
మమ=నాకు, దయితమ్‌=ఇష్టునిగా, విద్ధి=తెలుసుకొనుము. పార్టివ-రాజా | 
తస్మాత్‌ =ఆ కారణమువలన, కనీయసం పుత్రమ్‌=చిన్న కుమారుని, తవెనీకు, 
న దా స్యే=ఇవ్వను. 

తా. బుచీకమహాముని పెద్దకుమారుని అమ్మ నని చెప్పుచున్నాడు. 
రాజా! చిన్న కుమారు డైన శునకుడు నాకు ఇష్టుడు. అందుచేత ఆతనిని 
నీకు ఇవ్వను. 17, 18 


మూ. ప్రాయేణ హి నర్రేష్ట జ్యేష్టా: పీత్సషు వల్లభాః, 


606 శ్రీమద్రామాయణము 


మాతృాణాం తు కనీయాంసన్తప్మాద్రక్షే కనీయసమ్‌. 19 
ప్ర అ నరశ్రేష్ట=ఓ నర్యశ్రేష్టుడా ! (ప్రాయేణ=సాధారణముగా, 


జ్యేష్టాః= పెద్దవాళ్ళు, పితృషు=తండ్రులయందు, వల్లభాః=ప్రీయులు, మాత్తూణాం 
తు=తల్లులైతే, కనీయాంసః=చిన్నవాళ్లు (ప్రియులు, తస్మాత్‌ =ఆ కారణము వలన, 
కనీయసమ్‌=చిన్నవానిని, రక్షే=రక్రించెదను. 

తా. రాజా ! సాధారణముగా జ్యేష్టుడు తండ్రికి ఇష్టుడు కాగా చిన్న 
వాడు తల్లికి ఇష్టు డగును. అందుచేత చిన్నవానిని రక్షించుకొందును. 19 


మూ. ఉక్తవా క్వే మునౌ తస్మిన్‌ మునిపత్నా్యాం తథైవ చ, 
శువశ్శేఫస్ప సయం రామ మధ్యమో వాక్యమబ్రవీత్‌. 20 
ప్ర, అ. రామ=రామా ! తస్మిన్‌=ఆ, మునౌ=ముని, ఉక్తవా క్యేపలకబడిన 

వాక్యము కలవా డగుచుండగా, తథైవ చాఅట్టే, మునిపత్నా్యామ్‌=మునిపలత్ని పలకబ 

డిన వాక్యముకలదగుచుండగా, మధ్యమః=మధ్యము డైన, శునఃశేఫః=శునశ్శేపుడు, 
స్వయమ్‌=స్వయముగా, వాక్యమ్‌ =వాక్యమును, అబ్రవీత్‌ =పలికెను. 

, తా. మునియు, మునిపత్నియు పలికిన మాటలు విని మధ్యము డైన 
శునశ్శేపుడు స్వయముగ ఇట్లు పలికెను. 20 
మూ. పితా జ్యేష్టమవిక్రేయం మాతా చాహ కనీయసమ్‌, 

విక్రీతం మధ్యమం మన్యే రాజన్‌ పుత్రం నయస్వ మామ్‌. 21 

ప్ర అ. రాజన్‌=రాజా ! పితా=తండ్రి, జ్యేష్టమ్‌ =జ్యేష్టకుమారుని, 
అవి_క్రేయమ్‌=అమ్మ శక్యము కాని వానినిగాా ఆహెచెప్పుచున్నాడు. మాతా 
చాతల్లియు, కనీయసమ్‌ చిన్న వానిని అమ్మ వీలు కాని వానినిగా చెప్పుచున్నది. 
మధ్యమం పుత్రమ్‌=మధ్యమ పుత్రుడ నైన నన్ను, విక్రీతమ్‌=అమ్మబడిన వానినిగా, 
మన్యే-తలచుచున్నాను. మామ్‌=నన్ను, నయస్వాతీ సికొని వెళ్లుము. 

తా. రాజా! జ్యేష్టకుమారుని అమ్మజాల నని తండ్రి చెప్పుచున్నాడు. 
చిన్నవానిని అమ్మజాల నని తల్లి చెప్పుచున్నది. దీనిని బట్టి మధ్యముడ 
నైన నన్ను అమ్ముచున్నా రని అనుకొనుచున్నాను. అందుచే నన్ను తీసికొని 

పొమ్ము. 21 

మూ. గవాం శతసహ్మసేణ శునఃశేఫం నరేశ్వరః, 
గృహీత్వా పరమ పీతో జగామ రఘునన్తన, 22 


ప్ర. ఆ. రఘునన్లన=ర్మామథా ! నరేశ్వరణరాజు, గవామ్‌=గోవుల యొక్క, 


బాలకాండము స.81 607 


శతసహ(ేణ=నూరువేలచేత, శునఃశేఫమ్‌=శునఃశేపుని, గృహీత్వాగ్రహించి, పర 
మ్మపీతః=మిక్కిలి సంతసించిన వాడై, జగామ=వెళ్లెను. 

తా రామా! ఆ రాజు లక్ష గోవులతో ఆ శునఃశేపుని కొని 
ఆనందముతో వెళ్లెను. + 22 


మూ. అమ్బరీషస్తు రాజర్షీ రథమారోప్య పత్వరః, 
శునఃశేఫం మహాతేజా జగామాశు మహాయశాః. 23 
ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాడ్డే 
ఏకషష్టితమః పర్గః, 
ప్ర అ. మహాతపాః గాస్పతే కస గల, మహాయశాః=గొప్ప కీర్తి గల, 
రాజర్షిః=రాజర్లి యైన, అమృరీషస్తు =అంబరీషు డైెతే, సత్వరః=త్‌ తొందరతో కూడిన 


వొడై, సి శునఃశ్వేమ్‌= శునఃశేఫుని, రథమ్‌ ఆరోప్య= =రథ మెక్కించి, ఆశు శీఘ్రముగా, 
జగామ= వెళ్లెను. 


తా, గొప్ప తేజోయశస్సులు గల రాజర్షి యైన ఆ అంబరీషుడు శునః 
శేపుని శీఘ్రముగా రథముపై కూర్లు ండబెటుకొని' వెళెను, 23 
ఖు | | లు ౧ 


'బాలానందిని' యను ఢశ్రీముదామాయణాంభ వ్యాఖ్యానమునందు బాలకాండలో 
అరువది యొకటవ నర్గ నమాప్తము. 


[విశ్వామిత్రుడు శునః శేపుని రక్షించుట, మరల తవస్సు చేయుట. 
మూ. శునఃశేఫం నరశ్రేష్ట గృహీత్వా తు మహాయశాః, 

వ్యశ్రామ్యత్పుష్కరే రాజా మధ్యాహ్నే రఘునన్హన, 1 

ప్ర అ నర శ్రేష్ట=నరులలో (శ్రేష్టుడ వైన, రఘునన్హన=రామా ! 
మహాయశాః=గొప్ప కీర్తి గల, రాజా=ఆ రాజు, శునః శేఫమ్‌=శునశ్చేపుని, 
గృహీత్వా=గ్రహించి, మధ్యా హ్నే=మధ్యాహ్నమునందు, పుష్క రే=పుష్కరమునందు, 
వ్యశ్రామ్యత్‌ =విశ్రమించెను. | 

తా రామా ! ఆ రాజు శునఃశేఫుని తీసికొని వెళ్లుచు, 
మధ్యాహ్నసమయమునందు పుష్కర క్షేత్రమున విశ్రాంతి తీసికొనెను. 1 
మూ. తస్య విశ్రమమాణస్య శునఃశేఫో మహాయశాః, 

పుష్కర క్షేత్రమాగమ్య విశ్వామిత్రం దదర్శ హ, 2 

తప్యన్తమృ షిభిస్నార్హం మాతులం పరమాతురః. 

ప్ర అ. తస్య=ఆతడు, విశమమాణస్యావిశ్రాంతి తీసికొనుచుండగా, 
మహాయశాః=గొప్ప కీర్తి గల, శునఃశేఫణశునఃశేపుడు, పరమాతురః=మిక్కిలి బాధప 
డుచున్న వాడై, పుష్కరశ్షేతమ్‌=-పుష్కర క్షేత్రమును గూర్చి, అగమ్య=వచ్చి, బుషిభిః 
సార్రమ్‌=-బుషులతో కూడ, తప్యన్తమ్‌=తపస్సు చేయుచున్న, మాతులమ్‌=తన 
మేనమామ యైన, విశ్వామిత్రమ్‌=విశ్వామిత్రుని, దదర్శ హ=చూచెను. 

తా. ఆ రాజు విశ్రాంతి తీసికొనుచున్న సమయమున మహాయశస్వి 
యగు ఆ శునఃశేపుడు మనస్సులో చాల బాధపడుచు, ఆ పుష్కర క్షేతమునందు 
ఇతరబుషులతో కలిసి తపస్సు చేసుకొనుచున్న మేనమామ యగు విశ్వామిత్రుని 
దర్శనము చేసెను. 2 
మూ. వివర్ణవదనో దీనస్త ఎష్టయా చ శ్రమేణ చ, 3 

పపాతాజ్కే మునేరాశు వాక్యం చేదమువాచ హ. 


ప్ర అ. తృష్టయా చాదప్పికచేతను, శ్రమేణ చ=శ్రమచేతను, 
వివర్ణవదనః=రంగు మారిన ముఖము కలవాడై, దీనః=దీనుడై, ఆశు=కీఘ 


బాలకొండము ప.62 609 


ముగా, మునేః=మునియొక్క, అజ్కే=ఒడిలో, పపాత=పడెను. ఇదమ్‌=ఈ, 
వాక్యమ్‌=వాక్యమును, ఉవాచ హ=పలికెను. 


తా. దప్పికచేతను, అలసటచేతను ఎండిపోయిన ముఖముతో, శీఘ్రముగా 
విశ్వామిత్రుని ఒడిలో పడి ఇట్లు పలికెను. 3 


మూ. న మే౭స్తి మాతా న పితా జ్ఞాతయో బాన్టవాః కుతః, 4 
త్రాతుమర్గ్లసి మాం పౌమ్య ధర్మేణ మువిపుజ్లవ. 


ప్ర అ సౌమ్యాశాంతుడ వైన, మునిపుజ్ఞవ=ఓ మున్నిశ్రేష్ణా ! మే=నాకు, 
మాతా=ళల్లి, నాస్తి=లేదు. పితా=తండ్రి, నాలేడు. బ్ఞాతయః=జ్ఞాతులును, 
బానవాః=బంధువులును, కుతః=ఎక్కడ ? మామ్‌=నన్ను, ధర్మే ణ=ధర్మ ముచేత, 
త్రొతుమ్‌= =రక్టించుటకు, అర్హపి=తగియున్నావు. 


తా. ఓ మహామునీ ! నాకు తలి లేదు. తండ్రి లేడు. ఇంక జ్ఞాతు లైన 
ఇతర బంధువు లెక్కడ ? అందుచే నన్ను ధర్మానుసారముగా రక్షింపుము. 4 


మూ. త్రాతా త్వం హీ ముని శ్రేష్ట సర్వేషాం త్వం హి భావనః 5 
రాజా చ కృతకార్యః ప్యాదహం దీర్హాయురవ్యయః, 
స్వర్గలోకముపాశ్నీ యాం తపస్తప్తా్వా హ్యమత్తమమ్‌. 6 


ప్ర అ. ముని(శ్రేష్ట=ఓ మునిశ్రేష్టుడా ! త్వమ్‌= =నీవ, నర్పషార్‌ =అందరి 
కిని, త్రాతా హి=రక్షకుడవు కదా ? త్వమానీవు, భావనః హి=హితము చేయు 
వాడవు కదా ? రాజా చెారాజు, కృతకార్యఃణచేయబడిన కార్యము కలవాడు, 
స్యాత్‌=అగుగాక. అహమ్‌=నేను, దీర్హాయు।= దీర్దాయుర్దాయము కలవాడనై, 
అవ్యయః=నాశనము లేనివాడనై, అనుత్తమమ్‌= =గొప్ప, "తపః =తేపస్సు, తపా హీ చేసీ, 
స్వర్గలోకమ్‌=స్వర్గలో కమును, 'ఉపాక్నీయామ్‌= =అనుభవించెదను గాక. 


తా. ఓ మహామునీ ! నీవు అందరిని రక్తించువాడవు. అందరికిని 
హితము చేకూర్చువాడవు. రాజు కార్యము సఫల మగునట్లును, నేను 
దీర్దాయుర్దాయవంతు డనై, తపస్సు చేసి స్వర్గము చేరకల్లు నట్లును చేయుము. 
మూ. త్వం మే వాథధో హ్యనాథస్య భవ భవ్యేవ చేతపా, 

పీతేవ పుత్రం ధర్మాత్మం ప్రాతుమర్గ సి కిల్చిషాత్‌. 7 

ప్ర. అ. అనాథస్య=రక్షకుడు లేని, మే=నాకు, త్వమ్‌=నీవు, భవ్యేన= 
మంగళకర మైన, చేతసా= చిత్తముతో, నాథఃారక్షకుడవుగా, భవాఅగుము. 
ధర్మాత్మన్‌=ధర్మాత్ముడా ! పితా= =తండ్రి, పుత్రమివై పుత్రుని వలె, కిల్చిషాల్‌ = 
క్ర పానం; (త్రాతుమ్‌=రక్తించుటకు, అర్హ సి=తగియున్నావు. 


610 శ్రీమద్రామాయణము 


తా. ఓ ధర్మాత్మా ! మంగళకర మైన చిత్తముతో, నాథుడు లేని 
నాకు నాథుడ వగుము. తండ్రి కుమారుని రక్షించి నట్లు నన్నీ ఆపదనుండి 
రక్షింపుము. 7 
మూ. తస్య తద్వచనం శ్రుత్వా విశ్వామిత్రో మహాతపాః, 

పాన్త స్రయుత్వా బహువిధం పుత్రావిదమువాచ హం. 8 

ప్ర. ఆ మహాతపాః=గొప్ప తేజస్సు గల, విశ్వామిత్రఃావిశ్వామిత్రుడు, 
తస్య=అతనియొక్క, తత్‌ వచనమ్‌=ఆ వచనమును, (శుత్వాావిని, బహువి 
ధమ్‌=అనేక విధములుగా, సాన్త వయిత్వా=ఓదార్చి, పుత్రాన్‌=పుత్రులను గూర్చి, 
ఇదమ్‌=ఈ వాక్యమును, ఉవాచ హాపలికెను. 
తా. ఆతని మాటలు విన్న విశ్వామిత్ర మహాముని అతనిని బహు 
విధముల ఓదార్చి తన పుత్రులతో ఇట్లనెను. 8 
మూ. యత్కృతే పితరః పుత్రాన్‌ జనయన్తి శుభార్జినః, 

పరలోక హితార్హాయ తస్య కొాలో౭_ యమాౌగతః. 9 

ప్ర. ఆ. శుభార్థిన=శుభమును కోరు, పీతరః=తల్లిదండ్రులు, యత్క ఏలే 
దేని కొరకై, పరలోక హితార్ధాయాపరలోకమునందు హిత మనెడు ప్రయోజనము 
కొరకై, పుత్రాన్‌ =పుత్రులను, జనయన్తి=కనుచుందురో, తస్య=దానికి, ఆయమ్‌=ఈ, 
కాలః=కాలము, ఆగతః=వచ్చినది. 

తా. మంగళమును కోరు తలిదండ్రులు ఏ పరలోకహితమును కోరి 
పుత్రులను కనుచుందురో దానిని సాధించు సమయము ఇప్పుడు వచ్చినది. 9 
మూ. అయమ్‌ బాలో మునిసుతో మత్తః శరణమిచ్చతి, 

అస్య జీవితమాత్రేణ (ప్రియం కురుత పుత్రకాః. 10 

ప్ర, అ. మునిసుతణమునికుమారు డైన, అయమ్‌-ఈ, బాలః=బాలుడు, 
మత్తః=నానుండి, శరణమ్‌=శరణమును, ఇచ్చతి=కోరుచున్నాడు. పుత్రకాః=పు 
త్రులారా ! అస్యావీనికి, జీవితమ్మాత్రేణజీవితమును మాత్ర మిచ్చుటచేత, 
(పీయమ్‌=పీయమును, కురుత=చేయుడు. 


తా. మునిసుతు డైన ఈ బాలుడు రక్షింపు మని నన్ను వేడుచున్నాడు. 
పుత్రులారా ! ఈతనికి జీవితదానము చేసి [ప్రియము చేకూర్చుడు. 10 


మూ. సర్వే సుకృతకర్మాణః సర్వే ధర్మపరాయణాః, 


బారికొండము ప.62 6011 
పశుభూతా నరేన్హాస్య తృప్రిమగ్నేః ప్రయచ్చత. n 
ప్ర అ, సర్వే=మీరందరును, సుకృతకర్మాణః=పుణ్యకర్మ కలవారు. 

సర్వే=మీరందరును, ధర్మపరాయణాః=ధర్మమునం దాసక్తి కలవారు. నరే 

న్ష్రస్య=రాజునకు, పశుభూతాః=యజ్ఞపశువులై, అగ్నేః=అగ్నికి, తృప్తిమ్‌=తృప్తిని, 
ప్రయచ్చత=ఇవ్వండి, 
తా. ధర్మపరాయణు లైన మీ రందరును పుణ్యకర్మలు చేసి ఉన్నారు. 


మీరు రాజునకు యజ్ఞపశువులుగా అయి అగ్నికి తృప్తి కలిగింపుడు. n 
మూ. వాథవాంశ్చ శునఃశేఫో యజ్జ్ఞశ్చావిస్నితో భవేత్‌, 
దేవతాస్తర్పితాశ్చష్యుర్మమ చాపి కృతం వచః, 12 


ప్ర అఆ. శునః శేఫః=శునశ్ళేపుడు, నాథవాన్‌ చ=రకకుడు కలవాడు 
(అగును, యజ్ఞశ్చఢాయజ్ఞము కూడ, అవిఘ్నీతః=విఘ్నము లేనిది, భవేత్‌ =ఆ 
గును, దేవతాః=దేవతలు, తర్పితాః=తృప్పి పొందింపబడినవారు, స్యుః=అగుదురు. 
మమానాయొక్క, వచః చామాట కూడ, కృతమ్‌=చేయబడినదగును. 

తా. మీ రట్లు చేసినచో శునఃశేపునకు రక్షణ ఇచ్చి నట్లగును; యజ్ఞము 
నిర్విఘ్నముగ కొనసాగును; దేవతలకు తృప్తి లభించును; నే నిచ్చిన మాట 
నిలబెట్టుకొని నట్లగును. 12 
మూ. మునేస్తు వచనం శ్రుత్వా మధుష్యన్లాదయః సుతాః, 

పాభిమానం నర శేష్ట సలీలమిదమ[బ్రువన్‌. 13 

ప్ర. ఆ. నర్యశ్రేష్ట=నరులలో (శ్రేష్టుడా ! మధుష్యన్దాదయః=మధుష్యందుడు 
మొదలైన, సుతాఃాకుమారులు, ముసఃమునియొక్క, వచనమ్‌=వచనమును, 
శ్రుత్వా=విని, సాభిమానమ్‌-అహంకారపూర్వకముగా, సలీలమ్‌=పరిహాపపూర్వకముగా, 
ఇదమ్‌=ఈ వాక్యమును, అ(బువన్‌ =పలికిరి. 

తా రామా! విశ్వామిత్రుని మాటలు విని ఆతని కుమారు లైన 
మధుష్యందాదులు అహంకారముతో పరిహాసపూర్వకముగా ఇట్టనిరి. 13 
మూ. కథమాత్మసుతాన్లిత్వా త్రాయసే2న్యసుతం విభో, 

అకార్యమివ పశ్యామః శ్వమాంసమివ భోజనే. 14 

ప్ర. అ. విభో=ఓ ప్రభూ! ఆత్మసుతాన్‌=తన కుమారులను, హిత్వా 
విడచి, అన్యసుతమ్‌=ఇతరుల కుమారుని, కథమ్‌=ఎట్లు, (తాయ పే=రక్టించు 
చున్నావు ? భోజనే=భోజనమునందు, శృమాంసమివ=కుక్కమాంసమును వలె, 
అకార్యమివ=చేయకూడని కార్యముగా, పశ్యామః=చూచుచున్నాము. 


612 శ్రీమద్రామాయణము 


తా. తండ్రీ ! తన కుమారులను త్యజించి ఇతరుల కుమారుని 
రక్షించుట శృమాంసము భుజించుటవంటి దని మా అభిప్రాయము. 14 


మూ. తేషాం తద్వచనం శ్రుత్వా పుత్రాణాం మునిపుజ్వవః, 
క్రోధసంరక్తనయనో వ్యాహర్తుముపచక్రమే. 15 
ప్ర. అ. మునిపుజ్నవః=ఆ ముని(శ్రేష్టుడు, తేషామ్‌=ఆ, పుత్రాణామ్‌= 

పుత్రులయొక్క, తద్‌ వచనమ్‌=ఆ వచనమును, (శుత్వా=విని, (కోధసం 


రక్తనయనఃక్రోధముతో ఎజ్జనైన నేత్రములు కలవాడై, వ్యాహర్తుమ్‌=పలుకుటకు, 
ఉపచక్రమే= ప్రారంభించెను. 


తా. విశ్వామిత్రుడు పుత్రుల మాటలు విని, (క్రోధముచే ఎట్జబారిన 


కండ్లతో వారితో నిట్లనెను. 15 
మూ. నిప్పాధ్వసమిదం ప్రోక్తం ధర్మాదపి విగర్లితమ్‌, 
అతిక్రమ్య తు మద్వాక్యం దారుణం రోమహర్షణమ్‌. 16 


ప్ర. అ. మద్వాక్యమ్‌=నామాటను, అతిక్రమ్య=అతిక్రమించి, ధర్మాదపి= 
ధర్మానుసారముగా కూడ, విగర్లితమ్‌=నింద్య మైనదియు, దారుణమ్‌=భయంకర 
మైనదియు, రోమహర్షణమ్‌=గగుర్పాటు కలిగించునదియు, అగు, ఇదమ్‌=ఈ 
వాక్యము, నిస్సాధ్వసమ్‌-భయము లేకుండగా, ప్రోక్తమ్‌=పలకబడినది. 


తా. మీరు నా మాటను అతిక్రమించుటయే కాక, ఎట్టి సంకోచము 
లేక ధర్మవిరుద్ధమును, భయంకరమును అగు ఈ వాక్యమును పలికినారు. 16 


మూ. శ్వమాంసభోజినః సర్వే వాసిష్టా ఇవ జాతిషు, 

పూర్ణం వర్షసహప్రం తు పృథివ్యామనువత్స్యథ,. 17 

ప్ర అ. సర్వే=మీరందరును, శ్వమాంసభోజినః=కుక్కమాంసమును 
తినుచు, పూర్ణం వర్షసహ(స్రమ్‌=పూర్తిగా వేయి సంవత్సరములు, పృథివ్యామ్‌-భూ 
మియందు, వాసిష్టాః ఇవ=వ సిష్ణకుమారులు వలె, జాతిషు=ముష్టికు లను 
జాతులలో, అనువత్స్యథ=ఉండగలరు. 

తా. మీ రందరును వసిష్టకుమారుల వలె ముష్టికజాతులందు పుట్టి, 
కుక్కమాంసమును తినుచు పూర్తిగా వేయి సంవత్సరముల పాటు భూమిపై 
సంచరించగలరు. 17 
మూ. కృత్వా శాసమాయుక్తాన్‌ పుత్రాన్‌ మునివరస్తదా, 

శునఃశేఫమువాచార్తం కృత్వా రక్షాం విరామయమ్‌. 18 


ప్ర. అ. మునివరః=ఆ మునిశ్రేష్టుడు, పుత్రాన్‌=పుత్రులను, శాప 


బాలకాండము ప.62 613 


పమాయుక్తాన్‌ =శాపముతో కూడినవారినిగా, కృత్వా=చేసి, తదా=అప్పుడు, 
నిరామయమ్‌=బాధ లేని విధముగా, రక్షామ్‌=రక్షను, కృత్వా=చేసి, ఆర్తమ్‌= 
దుఃఖితు డైన, శునఃశేఫమ్‌=శునఃశేపుని గూర్చి, ఇదమ్‌=ఈ వాక్యమును, 
ఉవాచ=పలికను. 

తా. విశ్వామిత్రుడు పుత్రులను ఈ విధముగ శపించి, దుఃఖితు డైన 
శునఃశేపునకు ఎట్టి బాధయు లేకుండు నట్టు మంత్రాదులచే రక్ష చేసి ఆతనితో 
ఇట్లనెను. 18 
మూ. పవిత్రపాశైరాసకో రక్తమాల్యానులేపనః, 

వైష్ణనం యూపమాపాద్య వాగ్భిరన్నిముదాహర. 10 

ప్ర అ. వైష్ణవం యూపమ్‌=విష్ణుదేవతాక మైన యూపస్తంభమును, 
ఆసాద్య=పొంది, పవిత్రపాశైఃణపవిత్ర మైన పాశములచే, ఆసక్తః=కట్టబడిన, 
రక్తమాల్యానులేపనః=ఎజ్జని మాలలు, మైపూతయు గల నీవు, వాగ్శిః(నే చెప్పబోవు) 
వాక్కులతో, అగ్నిమ్‌=అగ్నిని, ఉదాహర=చెప్పుము (స్తుతింపుము). 

తా. నీకు ఎజ్జని పుష్పమాలలు వేసి, ఎల్జని మైపూత పూసి, 
పవిత్రము లైన పాశములతో _ చవైష్టవయూపస్తంభమునకు కట్టుదురు. అప్పుడు 
ఈ మంత్రములతో అగ్నిని స్తుతింపుము. 19 
మూ. ఇమేతు గాథేద్వే దివ్యే గాయేథా మునిపుత్రక, 

అలి అ 9. అ ల జ్యా 9, 

అమృరీషస్య యజ్జే2_ స్మిం స్తతస్సిద్దిమవాప్ప్య సి. 20 

ప్ర, అ. మునిపుతక=మునికుమారా ! అమృరీషస్య=అంబరీషుని యొక్క, 
అస్నిన్‌=ఈ, యజ్జే=యజ్ఞమునందు, ఇమే=ఈ, ద్వే=రెండు, దివ్యే=దివ్య మైన, 
గాథధే=గాథలను, గాయేథాఃాగానము చేయుము. తతః= పిమ్మట, సిద్ధిమ్‌= పిద్దిని, 
అవాప్స్య సిపాందగలవు. 

తా. ఓ మునికుమారా ! అంబరీషుని యజ్ఞములో (శ్రేష్టము లైన ఈ 
రెండు మంత్రములను పఠించినచో నీకు కార్యసిద్ధి లభించును. 20 


మూ. శునఃశేఫో గృహీత్వా తే ద్వే గాథే సుసమా హితః, 
త్వరయా రాజసింహం తమమృరీషమువాచ హ. 21 


ప్ర. అ. శునఃశేఫఃశునఃశేపుడు, సుసమా హితః=సొవధానచిత్తుడై, తే=ఆ, 
ద్వే=రెండు, గాథధే=గాథలను, గృహీత్వా=గ్రహించి, రాజ సింహమ్‌=రాజ శేష్ణ డైన, 
తమ్‌=ఆ, అమ్బరీషమ్‌=అంబరీషుని, త్వరయా=తొందరతో, ఉవాచ హ=పలికెను. 


అగి అగి 9 
తా. శునఃశేపుడు శ్రద్ధాపూర్వకముగ ఆ రెండు మంత్రములను గ్రహించి 


614 శ్రీమదామాయణము 
రాజ శ్రేష్ణ డైన ఆ అంబరీషుని తొందర సపెట్టుచు ఇట్లనెను. 21 
మూ. రాజసింహ మహాసత్త్వ శీఘ్రం గచ్చావహే పదః 
నిర్వర్హయస్వ రాజేన్హ్ర దీక్షాం చ పముపావిశ, 22 
ప్ర అ. మహాసత్త తెగిప్పు బలము గల, రాజ సింహ=రాజ శేష్టుడా ! పదా 
ఆబ్బో అల్చో ఇ్ళో i! ఇ వన్స్‌, అజ" అనా. 
యజ్ఞపదస్నును వాల గాద తెట్టు దను. దళ 
రాజేంద్రా ! దీక్షామాదీక్షను, నిర్వర్తయన్వ=నడి పింపుము. సముపావిశ=దీక్షలో 
కూర్చుండుము. 
తా. గొప్ప బలము గల రాజశ్రేష్టా | యజ్ఞశాలకు శీఘ్రముగా 
వెళ్లుదము. దీక్షలో కూర్చుండి యజ్ఞము జరిపింపుము. 22 
ర జ్యూ ఆ జ్యా 3 
మూ, తద్వాక్యమృ ఇపుత్రస్య శ్రుత్వా హర్షసముత్సుకః, 
జగామ నృపతి: శీఘ్రం యజ్ఞవాటమతన్త్రతః. 23 
ప్ర, అ. నృపతిఃరాజు, బుషిపుత్రస్య=బు షిపుత్రునియొక్క, తత్‌ =ఆ, 
వాక్యమ్‌ =వాక్యమును, శ్రుత్వాావిని, హర్షసముత్సుకః=సంతోషముతో ఉత్సాహవం 
తుడి, అతస్తాతః=ఆలస్యము లేనివాడె, యజవాటమ్‌=యజవాటమును గూర్చి, 
ర యి చా ల కో 
జగామ = వెళ్లెను. 
తా. బుషిపుత్రుని మాటలు విన్న ఆ రాజు సంతోషోత్సాహభరితుడై, 
మాంద్యము లేనివాడై, శీఘ్రముగా యజ్ఞవాటికకు వెళ్లెను. 23 
మూ, సదప్యామమతే రాజా పవిత్రకృతలక్షణమ్‌, 
ఛో ఇవీ ళ్ళ 
పశుం రక్తామ్బరం కృత్వా యూపే తం సమబన్టయత్‌. 24 
ప్ర. అ. రాజా=రాజు, సదస్యానుమతే=సభ్యుల అనుమతి (ప్రకారము, 
తమ్‌=ఆ శునఃశేపుని, పవిత్రకృతలక్షణమ్‌=దర్భపవిిత్రముచే ఏర్పరుపబడిన గుర్తు 
గల, రక్తామ్బరమ్‌=ఎజ్జని వస్త్రములు గల, పశుమ్‌=పశువునుగా, కృత్వా=చేసి, 
యూ 'పేయూపస్తంభమునందు, పమబన్హయత్‌ =కట్టించెను. 
తా. ఆ రాజు సదస్యుల అనుమతి పొంది, ఆ శునఃశేపునకు 
దర్భపవిత్రముచే గుర్తు లుంచి, ఎజ్జిని వస్త్రము కట్టి, యజ్ఞపశువునుగా ఆతనిని 
కూ. లు లు ఖా 


యూపస్తంభమున బంధింపచే పెను. 24 
మూ. స బద్దో వాగ్భిరగ్రాభిరభితుష్టావ వై సుర్కౌ 
ఇన్హామిన్హానుజం చైవ యధథావన్మునిపుత్రకః. 25 


ప్ర అ. బద్ధః=కట్టబడిన, సః=ఆ, మునిపుత్రకఃణమునికుమారుడు, 
ఇన్తామ్‌=ఇందుని, ఇన్హానుజం చైవ=ఉపేంద్రుని, సురౌ=ఈ ఇద్దరు దేవతలను, 


బాలకొండము స.62 615 


ఇన్హ్రీమ్‌= ఇంద్రుని, ఇన్లనుజం చైవ=ఉ సేందుని, సురౌ=ఈ ఇద్దరు దేవతలను, 
అగ్యాభిః= శ్రేష్టము లైన, _వాగ్గిఃా =వాక్కులచేత, యథావత్‌ = 'యథాశాస్త్ర ముగా, 
అభితుష్టావ= స్తుతించెను. 

తా యూపమున బంధింపబడిన ఆ మునికుమారుడు ఇందుని, 
ఉపేంద్రుని (శ్రేష్టము లైన వాక్కులతో యధథాశాస్త్రముగా, స్తుతించెను. 25 


యూ. తతః ప్రీతః సహస్రాక్షో రహస్యస్తుతితర్పితః 


ర్తీర్ణమాయుస్తదా ప్రాదాచ్చునఃశేఫాయ రాఘవ. 26 
ప్ర. అ. రాఘవారామా | తతా పిమ్మట, రహస్యస్తుతితర్పితః 


రహస్యముగా స్తుతించుటచే తృప్తిపొందింపబడిన, సహస్రాక్షః=దేవేంద్రుడు, 
(పీతః=సంత సించిన వాడై, తదా=అప్పుడు, శునఃశేఫాయ=శునః శేపునకు, దీర్ణమ్‌=దీర్థ 
మైన, ఆయుః=ఆయుర్హాయమును, (పాదాత్‌=ఇచ్చెను, 


తా. రామా ! రహస్యముగా చేసిన స్తుతికి సంతసించి దేవేంద్రుడు 


శునఃశేపునకు దీర్జాయువును ప్రసాదించెను. 26 
మూ. సచ రాజా నరశ్రేష్ట యజ్ఞస్య చ సమాప్తవాన్‌, 
ఫలం బహుగుణం రామ సహస్రాక్షప్రసాదజమ్‌. 27 


ప్ర అ. నర్యశ్రేష్టానరులలో (శ్రేష్టుడ వైన, రామారామా ! సఃఆ, 

రాజు చారాజు కూడ, సహస్రాక్ష పసాదజమ్‌=దేవేంద్రుని అనుగ్రహము వలన 

son, బహుగుణమ్‌=చాల రెట్లన, యజ్ఞస్య-యజ్ఞముయొక్క, ఫలమ్‌=ఫలమును, 
మాప్తవాన్‌ =పొందినాదు. 


తా. నర(శ్రేష్టుడ వైన రామా ! అంబరీషమహారాజునకు దేవేంద్రుని 
అనుగ్రహముచే ఎన్నో రెట్లు యజ్ఞఫలము లభించెను. 27 
మూ. విశ్వామిత్రో౭_ పి ధర్మాత్మా భూయస్తేపే మహాతపాః, 
పుష్క రేషు నర్రేష్ట దశవర్షశతాని చ, 28 
ఇత్యార్లే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాళ్డే 
ద్విషష్టితమ: పర్గః, 


ప్ర అ. నర(శ్రేష్ట=నరులలో (శ్రేష్టుడా | ధర్మాత్మా=ధర్మాత్ముడును, 
మహాతపాః=గొప్ప తపస్సు కలవాడును అగు, విశ్వామిత్రో౭. పివిశ్వామిత్రుడు 


616 శ్రీమద్రామాయణము 
కూడ, _పుష్కరేషు=పుష్కరమునందు, దశవర్షశతాని=వేయి సంవత్సరములు, 
భూయః=మరల, తే పే=తపస్సు చేసెను. 

తా. రామా ! మహాతపఃశాలియు, ధర్మాత్ముడును అగు విశ్వామిత్రుడు 
పుష్కర క్షేత్రమునందు మరల వేయి సంవత్సరములపాటు తపస్సు చేసెను. 28 


“బాలానందినిో'యను శ్రీమదామాయణాంధవ్వాఖ్యానమునందు, బాలకాండలో 
ఆరువది రెండవ నర్గ నమాప్తము, 


(విశ్వామిత్రుడు “మహర్థిత్వమును” పొందుట. మేనక ఆతని తప 
న్ఫుకు భంగము కఠిగించుట. “బహ్మర్షిత్తము” నంపొదించుటక్రె విశ్వామితుడు 
ఘోరతపన్సు చేయుట. 


మూ. పూర్ణే వర్షసహ్మపే తు వ్రతప్నాతం మహామునిమ్‌, 
అభ్యాగచ్చవ్‌ సురాః పర్వే తపఃఫలచికీర్షవ:. 1 


ప్ర ఆఅ. వర్షపహ్మపే=వేయిసంవత్సరముల కాలము, పూర్ణే=నిండిన 
దగుచుండగా, పర్వే-పమస్త మైన, సురాః=దేవతలు, తపఃఫలచికీరవః=తపప్సునకు 
ఫలమును ఇవ్వగోరిన వారై, వ్రతస్నాతమ్‌=ప్రతాంతమునందు. స్నానము చెసిన, 
మహామునిమ్‌=విశ్వామిత్రుని, అభ్యాగచ్చన్‌ =పమీ పించిరి. 


తా. వేయి సంవత్సరములు గడచిన పిమ్మట ఆ మహాముని (వ్రతము 
పూర్తి చేసికొని యుండగా దేవత లందరును ఆతని తపస్సునకు ఫలము ఇవ్వ 
గోరి వచ్చిరి. 1 
మూ. అబవీత్సు మహాతేజా బ్రహ్మా సురుచిరం వచః, 

బుషిస్త సమసి భద్రం తే ప్వార్తితైః కర్మభిః శుభైః, 2 

ప్ర. అం సుమహాలేజాః=గొప్ప తేజస్సు గల, (బహ్మా=[బహ్మ, సురుచి 
రమ్‌=చాల అంద మైన, వచః=వాక్యమును, అబ్రవీత్‌ =పలి'౩ను. త్వమ్‌ =నీవు, 
స్వార్రితైఃానీచేత సంపాదింపబడిన, శుభైః కర్మభిఃపుణ్య కర్మ లచే, బుషిః 
ఆఅపీ=బుషి అయితివి. తే=నీకు, భద్రమ్‌=మంగళ మగుగాక. 

తా. మహాతేజస్సు గల బ్రహ్మ - “నీవు ఆచరించిన శుభకర్మలచేత, 
బుషి వయినావు. నీకు క్షేమ మగుగాకి అని విశ్వామిత్రునితో మధుర మైన 


వాక్యమును పలికెను. 2 
మూ. తమేవముక్తొ 5S దేవేశ ప్త్రీదెవం పువరభ్యగాత్‌, 
విశ్వామిత్రో మహాతేజా భూయస్తేపే మహత్తపః. 3 


ప్ర. అ దేవేశః= దేవతల ప్రభు వైన బ్రహ్మ, తమ్‌=ఆతనిని గూర్చి, 
ఏవమ్‌=ఈ విధముగా, ఉక్తా పలికి, పునతిరిగి, త్రిదివమ్‌=స్వర్గమునుగూర్చి, 
అభ్యగాత్‌=వెళ్లెను. మహాతేజాః=గొప్ప తేజస్సు గల, విశ్వామిత్రః=విశ్వామిత్రుడు, 
భూయః=మరల, మహత్‌ =గొప్ప, తపః=తపస్సును, తేపే=చేసెను. 


తా. బ్రహ్మదేవుడు విశ్వామిత్రునితో ఇట్లు పలికి స్వర్గమునకు వెళ్లిపోయెను. 


618 శ్రీమద్రామాయణము 
గొప్ప తేజస్సు గల విశ్వామిత్రుడు మరల గొప్ప తపస్సు చేసెను. 
వి. ఈ శ్లోకములో “విశ్వామిత్రః” అను పదములో 'వి' అని గాయత్రీ 


మందత్రములోని మూడవ అక్షరము [గ్రహింపబడినది. 3 
మూ. తతః కాలేన మహతా మేనకా పరమాప్పరాః, 
పుష్క రేషు నరశ్రేష్ట స్నాతుం సముపచక్రమే. 4 


ప్ర. అ. నర్యశ్రేష్ట=నరులలో (శ్రేష్టుడా ! తతః=పిమ్మట, మహతా=గొప ప్ప 
కాలేన=కాలముచేత, మేనకా=మేనక యనెడు, పరమాప రాః=గొప్ప అప్సర స్త్రీ, 
పుష్క రేషు=పుష్కరమునందు, స్నాతుమ్‌= స్నానముచేయుటకు, సముపచక్రమే= 
(ప్రారంభించెను. 


తా. రామా! పిమ్మట చాలకాలమునకు మేనక యనెడు గొప్ప 


అప్పరస పుష్కరమునందు స్నాన మాడ మొదలిడెను. 4 
మూ. తాం దదర్శ మహాతేజా మేనకాం కుగికాత్మజః, 
సేణశాప్రతిమాం తత్ర విద్యుతం జలదే యథా. ర్‌ 


ప్ర అ. మహాలేజాః=గొ గస తేజస్సు గల, కుగికాత్మజః=విశ్వామిత్రుడు, 
తత్ర=ఆ పుష్కరమునందు, జల మ స విద్యుతం యధథా-మెరుపు 
వలె నున్న, రూపేణారూపముచేత, అప్రతిమామ్‌=సాటి లేని, తామ్‌=ఆ, 
మేనకామ్‌=మేనకను, దదర్శ=చూచెను. 


తా. మహాలేజశారి యగు విశ్వామిత్రుడు, ఆ పుష్కరతీర్ణములో, 
మేఘములో మెరుపు వలె నున్న, సాటి లేని రూపము గల ఆ 'మేనకను 
చూచెను. 5 


మూ. దృష్ట్వా కన్తర్పవశగో మునిప్తామిదమబ్రవీత్‌, 

అప్పరః ప్వాగతం తే౭స్తు వస చేహ మమాశ్రమే, 6 

అనుగృ హ్లీష్య భద్రం తే మదనేన సుమోహితమ్‌. 

ప్ర. అ. దృష్ట్వా=2చూచి, మునిఃముని, కన్తర్పవశగః=మన్మధథునకు వశ 
మైన వాడై, తామ్‌=ఆమెను గూర్చి, ఇదమ్‌=ఈ వాక్యమును, అబ్రవీత్‌ =పలికెను. 
అప్పరః=ఓ అప్పరసా ! తే=నీకు, స్వాగతమ్‌ అస్తూస్వాగత మగు గాక, 
మమ=నాయొక్క, ఇహ=ఈ, ఆశ్రమే=ఆశ్రమమునందు, వస చానివసింపుము. 
మదనేన=మన్మథునిచేత, సుమోహితమ్‌=అధికముగా మోహితుడ నైన నన్ను, 
అనుగ్భ హ్లీష్య=అను గ్ర హింపుము. తే=నీకు, భద్రమ్‌=శ్లేమ మగుగాకు 

తా. ఆమెను చూడగనే కామపరవశు డైన విశ్వామిత్రుడు ఆమెతో 


బాలకాండము స.63 619 


ఇట్లనెను-“'ఓ ! అప్పరసా ! నీకు స్వాగతము. నా యీ ఆశ్రమములో 
నివ సింపుము. మన్మథునిచే మిక్కిలి మోహితుడ నైన నన్ను అనుగ్రహింపుము. 


నీకు క్షేమ మగుగాక.” 6 

మూ. ఇత్యుక్తా పా వరారోహా తత్ర వాసమథాకరోత్‌. 7 
తస్యాం వసన్హా్యాం వర్షాణి పజ పష చ రాఘవ, 
విశ్వామిత్రాశ్రమే రామ పుఖేన వ్యతిచక్రముః. 8 


ప్ర, అ. రాఘవైరామా ! సా=ఆ, వరారోహా=స్ట్రీ, ఇతి=ఇట్లు, ఉక్తా=పల 
కబడినదై, అథాపిమ్మట, తత్ర=అచట, వాసమ్‌=నివాసమును, అకరోత్‌ =చేసెను. 
రామ=రామా ! తస్యామ్‌=ఆమె, విశ్వామిత్రాశ్రమే=విశ్వామిత్రుని ఆశ్రమమునందు, 
వపన్న్యామ్‌=నివసించుచుండగా, పణ పజ చైపది, వర్షాణి-పంవత్సరములు, 
పుఖేన=సుఖముగా, వ్యతిచక్రముః=గడచి పోయినవి. 


తా. విశ్వామిత్రు డిట్లు పలుకగా ఆ అప్సరస అచట నివసించెను. 
ఆమె విశ్వామిత్రాశ్రమములో నివసించుచుండగా పది సంవత్సరములు సుఖముగ 


గడచిపోయినవి. 7, 8 
మూ. అథ కాలే గతే తస్మిన్విశ్వామిత్రో మహామునిః, 
సవ్రీళ ఇన సంవృత్త శ్చినాశోకపరాయణః. 9 


ప్ర అ. అథాపిమ్మట, తస్మిన్‌ కాలే=ఆ (పది సంవత్సరముల) 
కాలము, గలే=గడచిపోయిన దగుచుండగా, మహాముని=మహాముని యైన, 
విశ్వామిత్రః=విశ్వామిత్రుడు, చిన్నాశోకపరాయణః=చింతాశోకములతో కూడినవారడై, 
సవ్రీళ ఇవై సిగ్గు కలవాడుగా, సంవృత్తః=అయినాడు. 


తా. పది సంవత్సరములు గడచిన తరువాత విశ్వామిత్రమహాముని 


చింతాదుఃఖములతో నిండినవాడై సిగ్గుపడెను, g 
మూ. బుద్దిర్ము నేః సముత్సన్నా పామర్లా రఘునన్లన, 
సర్వం సురాణాం కర్మెతత్తపోపహరణం మహత్‌. 10 
ప్ర అ రఘునన్లన=రామా ! మునేః=మునికి, సామరా=కోప 


ముతో కూడిన, బుద్ధికాబుద్ధి, సముత్పన్నా=పుట్టినది. ఏతత్‌ సర్వమే=ఇది 
యంతయు, మహత్‌=గొప్ప దైన, తపోపహరణమ్‌=తపస్సును అపహరించు, 
సురాణామ్‌=దేవతలయొక్క, కర్మ=కర్మ. 

తా. రామా ! అప్పుడు విశ్వామిత్రునకు కోపముతో కూడిన ఆలోచన 
ఒకటి కలిగినది -- “ఇది అంతయు, నా తపస్సు హరించుటకై దేవతలు చేసిన 


620 శ్రీమద్రామాయణము 


పని.” 10 
మూ. అహోరాత్రాపదేశేన గతాః పంవత్సరా దశ, 

కామమోహాభిభూతస్య విఫ్నో౭_ యం సముప స్థితః. 1 

ప్ర అ. కామమోహాభిభూతస్య=కామమోహములచేత ఆవహింపబడిన 
నాకు, దశ సంవత్సరాఃపది సంవత్సరములు, అహోరాత్రాపదే శేన=పగళ్లు 
రాత్రులు అను మిషచెత, గతాః=గడచిపోయినవి. ఆయమ్‌=ఈ, విఘ్నః=విఘ్నము, 
సముప స్టితణ౯వచ్చినది. 

(2) 
తా పగలు, రాత్రి అని అనుకొనుచుండగనే కామమోహములో 


చిక్కుకొనియున్న నాకు పది సంవత్సరములు గడచిపోయినవి. ఈ విధముగ 
పెద్ద విఘ్నము వచ్చి పడినది. ln 
మూ.  వినిశ్శ్వ్యసన్మునివరః పశ్చాత్తాపేన దుఃభితః, 

భీతామప్పరసం దృష్టా చేపన్తీం ప్రాళ్టులిం సీతామ్‌. 12 

మేనకాం మధురైర్యాశైర్విస్ఫజ్య కుశికాత్మజ:, 

ఉత్తరం పర్వతం రామ విశ్వామిత్రో జగామ హ. 13 


ప్ర. అ. రామారామా ! మునివరః=ముని శ్రేష్ణ డైన, కుశికాత్మజః=కుశి 
కుని కుమారు డైన, విశ్వామితః=విశ్వామిత్రుడు, పశ్చాత్తా పేన=పశ్చాత్తాపముచేత, 
దుఃభితః=దుఃభించిన వాడై, వినిశ సన్‌ =నిట్టూర్చుచు, భీతామ్‌=భయపడినదియు, 
(ప్రాజ్యరిం స్థితామ్‌=దో సిరికట్టి నిలచినదియు, వేపన్తీమ్‌=వణకుచున్నదియు, అప్సర 
సమ్‌=అప్పరప యైన, మేనకామ్‌=మేనకను, దృష్టా$=చూచి, మధురైః=మధురము 
లైన, వాక్యెః=వాక్యముల చేత, విసృజ్య=విడచి, ఉత్తరం పర్వతమ్‌=హిమవత్సర్వ 
తమును గూర్చి, జగామ హ=వెళ్లైను. 

తా. రామా ! విశ్వామిత్రమహాముని పశ్చాత్తాపముచే పీడితుడై, నిట్టూర్చు 
చున్నవాడై, తన ఎదుట అంజలి ఘటించి వణకుచు నిలచిన మేనక భయపడినదని 
(గ్రహించి, ఆమెను తీయని మాటలతో పంపివేసి, హిమవత్సర్వతమునకు వెళ్లెను. 


మూ. స కృత్వా నైష్టికీం బుద్దిం జేతుకామో మహాయశాః, 
Cr) ధ 
కౌశికీతీరమాసాద్య తపస్తేపే సుదారుణమ్‌. 14 
ప్ర. అ. మహాయశాః=గొప్ప కీర్తి గల, సఃఆతడు, నైష్టికీమ్‌=నిష్టకు 
సంబంధించిన, బుద్ధిమ్‌=బుద్దిని, కృత్వా=చేసి, జేతుకామః=జయింపవలె నను కోరిక 


గలవాడై, కాగి కీ తీరమ్‌=కాణి కీనదీతీరమును, ఆసాద్య=పొంది, సుదారుణమ్‌ మిక్కిలి 
భయంకర మైన, తపః=తపస్సును, లేపే=చేాును. 


బాలకాండము ప.63 621 


తా. విశ్వామిత్రుడు నిష్ప నవలంబింపవలె నని దృఢనిశ్చయము చేసికొని, 
ఇంద్రియములను (లేదా వసిష్ణుని) జయింపగోరుచున్నవాడై, కౌశిక్రీనదీతీరము 


చేరి అతితీవ మైన తపస్సు చేపను. 14 
మూ. తస్య వర్షసహస్రంతు ఘోరం తప ఉపాసతః, 
ఉత్తరే పర్వతే రామ దేవతావామభూద్భయమ్‌. 15 
ప్ర అ. రామారామా ! తస్య=అతడు, ఉత్తరే పర్వతే=హిమ 


వత్సర్వతముమీద, వర్షసహ్మప్రమ్‌= =వేయిసంవత్సరములు, ఘోరమ్‌=ఫ ర మైన, 
తపః=తపప్సును, ఉపోసేతః= చేయుచుండగా, దేవతానామ్‌=దేవతలకు, భయమ్‌= 
భయము, అభూత్‌ =కలి'గెను. 


తా. విశ్వామిత్రుడు హిమవత్సర్యతము పై వేయి సంవత్సరముల పాటు 


ఘోరమైన తపస్సు చేయుచుండగా దేవతలకు భయము కలిగెను. 15 
మూ. ఆమన్త్రయన్‌ సమాగమ్య పర్వే సర్షిగణాః సురాః 
మహర్షిశబ్దం లభతాం సాధ్యయం కుగికాత్మ జః, 16 


ప్ర అ పర్షిగణాణా బుషిగణములతో కూడిన, సర్వే=సమస్త మైన, 
సురాః=దేవతలు, సమౌగమ్య=కలి సి, అయమ్‌=ఈ, కుశికాత్మజః=విశ్వామిత్రుడు, 
సాధు=బాగుగా, మహర్షిశబ్బమ్‌ -మహర్షి అను పేరును, లభతామ్‌=పొందుగాక 
అని, ఆమంత్రయన్‌ =ఆలోచించిరి. 


తా. బుషులును, దేవత అందరును కలిసి ఈ విశ్వామిత్రుని “మహర్షి” 
అనవచ్చును అని నిశ్చయించిరి. 16 
మూ. దేవతానాం వచః శ్రుత్వా సర్వలోక పితామహః, 

అబ్రవీన్మధురం వాక్యం విశ్వామిత్రం తపోధనమ్‌. 17 


ప్ర అ. పరలోక పితామహ ప దేవుడు, దేవతానామ్‌= =దేవతలయొక్క, 
కు (శ్రుత్వా౭విని, తపోధనమ్‌= తపే స్సే ధనముగా గల, విశ్వా 
మిదత్రమ్‌=విశ్వామిత్రుని గూర్చి, మధురమ్‌-మధుర మైన, వాక్యమ్‌=వాక్యమును, 
ఆబవీత్‌ =పలికెను. 


తా. దేవతల అభిప్రాయము ననుసరించి బ్రహ్మదేవుడు, విశ్వామిత్రునితో 
మధుర మైన వాక్యము పలికెను. 17 


మూ. మహర్షే స్వాగతం వత్స తపపో(గేణ తోషితః, 
మహతే త్త్యమృ షిముఖ్యత్వం దదామి తవ కొశిక. 18 


622 శ్రీమద్రామాయణము 


ప్ర. అ మహర్షే-మహర్షీ ! వత్స=నాయనా ! స్వాగతమ్‌=స్వాగత 
మగుగాక. ఉగ్రేణాఉగ్ర మైన, తపసా=తపస్సుచేత, తో షితః=సంతో షింప 
చేయబడితిని. కౌశిక=విశ్వామిత్రా ! తవనీకు, మహత్త ఏమ్‌గొప్పతనమును, 
బు షిముఖ్యత్వమ్‌=బుషులలో (శ్రేష్టత్వమును, దదామి=ఇచ్చుచున్నాను. 

తా. మహర్షీ ! నీవు చేసిన ఉగ్ర తపస్సుకు సంతోషించినాను. నీకు 
మహత్యమును, బుషిత్వమును, (అనగా మహర్షిత్వమును) ఇచ్చుచున్నాను. 18 
మూ. బ్రహ్మణః స వచః శ్రుత్వా సర్వలో కేశ్వరస్య హ, 

వ విషణ్గో న సన్తుష్టో విశ్యామిత్రస్తపోధవః. 19 

ప్ర. అ. తపోధనః=తపోధను డైన, సః=ఆ, విశ్వామిత్రః=విశ్వామిత్రుడు, 
సర్వలో కేశ్వరస్య=సర్వలోకాధిపతి యైన, బ్రహ్మణఃబ్రహ్మయొక్క, వచః=వాక్కును, 
(శుత్వొైవిని, న విషణ్ణఃవిషాదము పొందలేదు. న సనుషః=సంతోషించ లేదు. 

తా. సర్వలోకాధీశ్వరు డైన బ్రహ్మ మాటలను విన్న ఆ విశ్వామిత్ర 


మహామునికి విషాదము కలుగలేదు. సంతోషము కలుగలేదు. 19 
మూ. ప్రాళ్టురిః ప్రణతో భూత్వా సర్వలోక పితామహమ్‌, 
ప్రత్యువాచ తతో వాచం విశ్వామిత్రో మహామునిః. 20 


ప్ర. అ. తతఃాపిమ్మట, మహామునిణమహాముని యైన, విశ్వా 
మిత్రః=విశ్వామిత్రుడు, (పాజ్ఞరిః=కట్టబడిన దోసిలి కలవాడై, ప్రణతః=నముడుగా, 
భూత్వొ=అయి, సర్వలోక పితామహమ్‌=బ్రహ్మ దేవుని గూర్చి, వాచమ్‌=వాక్యమును, 
(ప్రత్యువాచైతిరిగి పరి౩ను. 


తా. పిమ్మట ఆ విశ్వామిత్ర మహాముని అంజలి ఘటించి, నముడై 


(బహ్మ దేవునితో ఇట్లనెను, 20 
మూ. మహర్షిశబ్బమతులం స్వార్తితైః కర్మభిః శుభైః 
యది మే భగవానాహ తతో౭_హం విజితేస్తియః. 21 


ప్ర అ భగవాన్‌=పూజ్యుడ వైన నీవు, ర్రితై=నాచే చేయబడిన, 
శుభై=శుభము లైన, కర్మభిః=కర్మలచేత, అతులమ్‌=సాటిలెని, మహర్షి శబ్దమ్‌='మ 
హర్షి అను పేరును, మే=నాకు, ఆహ యది=చెప్పినట్లయితే, తతః=అందువలన, 
అహమ్‌=నేను, విజితేన్తియః=జయింపబడిన ఇంద్రియములు కలవాడను. 


తొ. నేను చేసిన శుభకర్మలచే నాకు మహర్షిత్వము లభించిన దని 
పూజ్యుడ వైన నీవు చెప్పుచున్నావు కదా. అందుచే నేను జిలేంద్రియుడ నైతిని. 


మూ. తమువాచ తతో బ్రహ్మా న తావత్త్యం జితేన్తియః 


బాలకాండము ప.63 623 
యతస్వ మునిశార్జూల ఇత్యుక్తా న్‌ (త్రిదివం గతః. 22 


ప్ర. ఆ. తతః పిమ టు, (బహ్మా౫బ్రహ్మ, త తమ్‌=-ఆతనిని, గూర్చి, ఉవాచ= 
పలికెను. త్వమ్‌=నీవు, బీప్తియస్తోవతడచీ! ద్రియములను జయించినవాడవు 
మాత్రము, నాకాదు.  మునిశార్హూల=ఓ ముని(శ్రేష్టుడా ! యతస్వ=ఇంకను 
ప్రయత్నింపుము. ఇతి=ఇట్టు, ఉకా క పలికి, (త్రిదివమ్‌=ప్వుర్గమును గూర్చి, 
గతః=వెల్లెను, 


తా. “నీవు జితేంద్రియుడవు మాత్రము కావు. ఇంకను ప్రయత్నింపుము” 
అని బ్రహ్మ విశ్వామిత్రునితో పలికి స్వర్గమునకు వెళ్లెను. 22 


మూ. విప్రస్థితేషు దేవేషు విశ్వామిత్రో మహామునిః, 
ఊర వైబాహుర్షిరాలమో వాయుభక్షస్తపశ్చరన్‌. 23 


ప్ర. అ. దేవేషు=దేవతలు, విప్రస్థితేషు సత్సు=ప్రయాణ మైనవా రగు 
చుండగా, మహామునిః=మహాముని యైన, విశ్వామిత్రః=విశ్వామిత్రుడు, ఊర్ద్వ 
బాహుః= పైకి ఎత్తబడిన బాహువులు కలవాడై, నిరాలంబఃణఆలంబనము (ఊర) 
లేనివాడై. వాయుభక్షః=వాయువును భక్షించుచున్నవాడై, తపః చరన్‌ =తపస్సు 
చేయుచు ఉండెను. 


తా. దేవత లందరును వెడలిపోయిన పీమ్మట, విశ్వామిత్ర మహాముని, 
చేతులు "పెకెత్తి ఆలంబన మేదియు లేకుండ నిలచి, వాయువును మాత్రమే 
ఆహారముగ గొని తపస్సు చేయ మొదలిడెను. 23 


మూ. ఘర్మే పజృతపా భూత్వా వర్గాప్యాకాశసం శ్రయః, 
శిశిరే సలిలప్పాయీ రాత్రహావి తపోధన: 24 
ఏవం వర్షసహ(ప్రం హీ తపో ఘోరముపాగముత్‌. 


ప్ర. అ. తపోధనణాఆ విశ్వామిత్రమహర్షి, ఘర్మే= గ్రీష్మర్తువు నందు, 
పషతపాః=అయిదు అగ్నుల మధ్య తపస్సు యువాడు, భూత్వా=అయి, 
వర్తాసు=వర్షకాలమునందు, ఆకాశసం శ్రయః=బయటనే నివసించుచు, గణి రే=శి 
శిరర్తువునందు, ర్మాత్యహాని= =రేయింబగళు, సలిలస్థాయీ= నీటిలో నిలచినవాడై, 
ఏవమ్‌ =ఈ విధముగా, వర్షసహ(స్రమ్‌= యి సంవత్సరములు, ఘోరమ్‌= ఘోర 
మైన, తపః=తపస్సును, ఉపొగమథ్‌ =పొందెను. 


తా. విశ్వామిత్రమహర్షి గ్రీష్మమునందు పంచాగ్నిమధ్య తపస్సు చేయుచు, 
వర్షాకాలమునందు ఆరుబైట వసించుచు, శీతకాలమున 'రేయింబగళ్లు 
జలమునందు నిలచుచు, "వేయి సంవత్సరములపాటు ఘోరతపస్సు చేపెను. 24 


624 శ్రీమద్రామాయణము 
మూ. తస్మిన్‌ సంతప్యమానే తు విశ్వామిత్రే మహామునౌ, 25 

సంభ్రమః సుమహానా సీత్సురాణాం వాసవస్య చ. 

ప్ర. అ. మహామునౌ=మహాముని యైన, తస్మిమాఆ, విశ్వామిత్రే=వి 
శ్వామిత్రుడు, సంతప్యమానే=తపము చేయుచుండగా, సురాణామ్‌=దేవతలకును, 
వాసవస్య చెదేవేంద్రునకును, సుమహాన్‌=చాల గొప్ప దైన, సంభ్రమః=భయము, 
ఆసీత్‌ =కలిగెను. 

తా. విశ్వామిత్రమహాముని ఈ విధముగ తపస్సు చేయుట చూచి 


దేవేంద్రుడును, దేవతలును చాల భయపడిరి. 25 
మూ, రమ్యామప్పరసం శక్రః సహస ర్మరుద్గణై:; 
ఉవాచాత్మ హితం వాక్యమహిత కాశికస్య చ. 26 


ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాత్డే 
త్రిషష్టితమః పర్గః 

ప్ర. అ. శక్రః=దేవేంద్రుడు, ఎరాకాసమస్‌ మైన, మరుద్గణైః సహ=దేవ 
తాగణములతో కూడినవాడై, ఆత్మ హితమ్‌=తనకు హిత మైనదియు, కౌశికస్య= 
విశ్వామిత్రునకు, అహితం చాహితము కానిదియు అగు, వాక్యమ్‌=-వాక్యమును, 
రమామ్‌=రంభ అనెడు, అప్పరసమ్‌=అప్పర స్త్రీని గూర్చి, ఉవాచాపలికెను. 

తా. సకలదేవతాసమేతు డైన దేవేంద్రుడు రంభ యను అప్సరసతో, 
తనకు హితకరమును, విశ్వామిత్రునకు అహితకరమును అగు వాక్యము పలికెను. 


'బాలానందిని' యను శ్రీమృదామాయణాంధ వ్యాఖ్యానమునందు బాలకాండలో 
అరువది మూడవ నర్గ సమాప్తము, 


40 


అథ చతుఃషష్టితమః సర్గః 


[తన తవన్సుకు భంగము చేయుటకై వచ్చిన రంభను శవీంచి విశ్వామిత్రుడు 
ఘోరతపస్సు చేసెద నని శపథము చేయుట. 


మూ. రమే కర్తవ్యం సుమహత్త యా, 
లోభనం కౌశికసే స్యేహ కొమమోహసమన్వితమ్‌. 1 


ప్ర అ. రమే=ఓ రంభా ! ఇహ=ఇప్పుడు, కౌశికస్య=విశ్వామిత్రుని 
యొక్క, (విశ్వామిత్రుని), కామమోహసమన్వితమ్‌-కామముచే కలిగిన మోహముతో 
కూడుకున్నట్ట్లుగా, లోభనమ్‌=లోభ పెట్టుట యనెడు, సుమహత్‌ =చాల గొప్ప దైన, 
ఇదమ్‌=ఈ, సురకార్యమ్‌ = దేవతాకార్యము, త్వయా=నీచేత, కర్తవ్యమ్‌=చేయదగినది. 


తా. రంభా ! విశ్వామిత్రుని కామమోహితుని చేసి ఆశ కల్పించ 
వలెను. ఈ గొప్పు దేవతాకార్యమును నీవు చేయవలెను. 1 


మూ. తథోక్తా సాప్పరా రామ సహస్రాక్షేణ ధీమతా, 
వ్రీళితా ప్రా్టులిర్వాక్యం ప్రత్యువాచ సురేశ్వరమ్‌. 2 
అ. రామ=రామా ! ధీమతా=బుద్ధిమంతు డైన, సహ 
sa క నిచేత, తథా=ఆ విధముగా, ఉక్తాపలకబడిను సా=ఆ, 
ప్పరాః=అప్పరస, (వీళితా= సిగ్గుపడు చున్నదై, ప్రాష్టులిః= =కట్టబడిన దోసిలి కలదై, 
సురశ్వరమ్‌= "క్‌వేర ద్ర గూర్చి, “వాక్యమ్‌= వాక్యమును, ప్రత్యువాచ తిరిగి పలికెను. 


తా. రామా ! ధీమంతు డైన దేవేంద్రుని మాటలు విని రంభ 
సిగ్గుపడుచు, చేతులు జోడించి ఆతనితో ఇట్లు పలికెను. 2 


మూ. అయం సురపతే ఫోరో విశ్వామిత్రో మహామునిః, 
ఘోరముత్స జతే క్రోధం మయి దేవ న సంశయః. 3 
తతో హి మే భయం దేవ ప్రసాదం కర్తు మర్గసి. 
ప్ర అ. సురపతే=ఓ దేవేంద్రా ! అయమ్‌=ఈ, మహామునిః=మహాముని 
యైన, విశ్వామిత్రః=విశ్వామిత్రుడు, ఘోరః=భయంకరుడు. దేవ= =ప్రభూ! మయి=నా 


యందు; ఘోరమ్‌=భయంకర మైన, క్రోధమ్‌= క్రోధమును, ఉత్స ఎజలే= =విడచును, 
సంశయః=సంశయము, న= =లేదు. తతః=ఆ కారణమువలన, మే=నాకు, భయమ్‌= ' 


626 శ్రీమద్రామాయణము 


భయము. _ దేవెప్రభూ ! ప్రసాదమ్‌=అనుగ్రహమును, కర్తుమ్‌-చేయుటకు, 
అర్హ సి=తగియున్నావు. 

తా. ఓ సురారీశా! విశ్వామిత్రమహాముని చాల కోపస్వభావుడు. 
నాపై తప్పక తన (కోధమును చూపి నన్ను శపించగలడు. అందుచే నాకు 


భయము కలుగుచున్నది. నన్ను అన్నుగహింపుము. 3 
మూ. ఏవముక్తస్తయా రామ రమృయా భీతయా తదా, 4 


తామువాచ సహపప్రాక్షో వేపమావాం కృతాష్టులిమ్‌. 

ప్ర, అ. రామారామా ! భీతయా=భయపడిన, తయా=ఆ, రమృయా=రం 
భచేత, తదా=అప్పుడు, ఏవమ్‌=ఇట్లు, ఉక్తః౭పలకబడిన, సహస్రాక్షః=దేచేంద్రుడు, 
వేపమానామ్‌ =వణకుచున్నదియు, కృతాల్మ్వలిమ్‌=కట్టబడిన దోపేలి గలదియు 
అగు, తామ్‌=ఆమెను గూర్చి, ఉవాచాపలికెను. 


తా. రామా ! రంభ భయముతో వణకుచు, చేతులు జోడించి పలికిన 


మాటలు విని దేవేంద్రు డిట్లు పలికెను. 4 
మూ. మాభైషీ రమే భద్రం తే కురుష్వ మమ శాసనమ్‌, 5 
కోకిలో హృదయగ్రా హీ మాధవే రుచిరద్రుమే, 
అహం కన్తర్సస సహితః స్థాప్యామి తవ పార్శ వ్రతః. 6 


ప్ర. అ. రమ్చేఓ రంభా! మా భైషీ=భయపడకుము. తే=నీకు, 
భద్రమ్‌=క్షేమ మగుగాక, మమ=నాయొక్క, శాసనమ్‌= =అజ్ఞను, కురుష్వ=చేయుము. 
అహిమ్‌=నేను, రతర దును కరం్‌ మైన వృక్షములు గల, మాధవేవసంత 
ర్వువునందు, హృదయగ్రా హీ=హృదయము నాకర్షించు, కోకిలః=కోకిలగా అయి, 
కన్దర్పస హితః=మన్మథసమేతుడనై, తవానీ యొక్క, పార్శ్వతః=పార్భమునందు, 
స్థాస్యామి=ఉండగలను, 


తా ఓ రంభా ! భయపడకుము. నీకు క్షేమ మగును. నా 


శాసనమును చేయుము. అంద మైన వృక్షములు గల వసంతర్హువునందు కోకిల 
రూపము ధరించి, నేను మన్మథునితో కూడ నీ ప్రక్కనే ఉందును. 5, 6 


మూ. త్వం హి రూపం బహుగుణం కృత్వా పరమభాస్వరమ్‌, 
తమృషిం కౌశికం రమ్మే భేదయస్వ తపస్వినమ్‌. 7 
ప్ర అ. రమ్ఫే=రంభా ! త్వమ్‌=నీవు, బహుగుణమ్‌=అనేక శృంగార 


చేష్టాదిగుణములు గల, పరమభాస్వరమ్‌=మిక్కిలి ప్రకాశించుచున్న, రూపమ్‌=రూప 
మును, కృత్వా=చే సికొని, తప స్వినమ్‌=తపశ్ళాలి యైన, తమ్‌=ఆ, బుషిమ్‌=బుు షి 


బాలకాండము స.64 627 


యైన, కౌశికమ్‌=విశ్వామి[త్రుని, భేదయస్వ=(తపస్సునుండి) విడదీయుము. 

తా. ఓ రంభా! అనేక శృంగారచేష్టాదిగుణములు గల, చాల ప్రకాశించు 
రూపము వహించి విశ్వామిత్రమహర్షి తపస్సుకు భంగము చేయుము. 7 
మూ సా (శ్రుత్వా వచనం తస్య కృత్వా రూసమనుత్తమమ్‌, 

లోభయామాస లలితా విశ్వామిత్రం శుచిస్మితా. 8 

ప్ర, అ. సా=ఆమె, తస్య=అతనియొక్క, వచనమ్‌=వచనమును, రైతా 
విని, అనుత్తమమ్‌ =అత్యుత్తమ మైన, రూపమ్‌ =రూపమును, కృత్వా=చెసి, 
లరితా=సుందర మైనదై, శుచిస్మితా=తెల్లని చిరునవ్వు గలదై, విశ్వామిత్రమ్‌=వి 
శ్వామిత్రుని, లోభయామాస=లోభపె'బ్దను. 

తా. రంభ దేవేంద్రుని మాటలు విని అత్యుత్తమ మైన రూపమును 
ధరించి, సౌందర్యవతియై తెల్లని చిరునవ్వు నవ్వుచు విశ్వామిత్రుని లోభింప 
చేసెను. 8 
మూ. కోకిలస్య చ శుశ్రావ వల్లు వ్యాహరతః స్వనమ్‌, 

సంప్రహృష్టేన మనసా తత ఏనాముదైక్షత. 9 

ప్ర. అ. వల్గుూమధురముగా, వ్యాహరతః=కూయుచున్న, కోకిలస్య=కోకి 
లయొక్క, స్వనమ్‌=ధ్వనిని, శుశ్రావ=వినెను. తతః=పిమ్మట, సంప్రహృ ష్టేనాసం 
తపించిన, మనసా=మనస్సుతో, ఏనామ్‌= ఈమెను, ఉదైక్షతాచూచెను. 

తా. విశ్వామిత్రుడు కోకిలయొక్క మధురర్వనిని విని, సంతసించిన 


మనస్సుతో రంభను చూచెను. 9 
మూ. అథ తస్య చ శబ్దేన గీతేనాప్రతిమేన చ, 
దర్శవేన చ రమృాయా మునిస్సస్రేహమాగత:. 10 


ప్ర అ. అథాపిమ్మట, తస్య=ఆ కోకిలయొక్క, శబ్దేన-కూతచేతను, 
ఆఫప్రతిమేన=సాటిలేని, గీతేన=గానముచేతను, రమ్భాయాః౭రంభయొక్క, దర్శనేన 
చాదర్శనముచేతను, మునిః=ముని, సన్దేహమ్‌=పందేహమును, ఆగతః=పొందెను. 


తా. కోకిలధ్వనియు, మధుర మైన సంగీతధ్వనియు వినబడిన పిమ్మట 
రంభ కనబడగనే విశ్వామిత్రునకు సందేహము కలిగెను. 10 


మూ, సహస్రాక్షస్య తత్కర్మ విజ్ఞాయ మునిపుజ్ఞవః, 
రమ్ఫాం (కోధసమావిష్టః శశాప కుశికాత్మజః. 11 


ప్ర. అ. మునిపుబ్గ్బవణమున్నిశేష్ళు డైన, కుగికాత్మజః=విశ్వామిత్రుడు, 


628 శ్రీమద్రామాయణము 
తత్‌=దానిని, సహస్రాక్షస్య=ఇంద్రునియొక్క, కర్మ=పనినిగా, విజ్ఞాయాతెలుసుకొని, 
(కోధసమావిష్టః= క్రోధముతో కూడినవాడై, రమ్ఫామ్‌=రంభను, శశాప=శ పించెను. 

తా. ఇదంతయు ఇంద్రుడు చేసిన పని యని తెలిసికొని విశ్వామిత్ర 
మహాముని రంభను ఇట్లు శపించెను. Nn 
మూ. యన్మాం లోభయసే రమ్ఫే కామ(కోధజయై షిణమ్‌, 

దశవర్షసహస్రాణి శైలీ స్టాస్యసి దుర్భగే. 12 

ఇ — న 

ప్ర. అ. దుర్భగే=దౌర్భాగ్యవంతురాలైన, రమే=ఓ రంభా ! కామక్రోధ 

జయైషిణమ్‌=కామ్మకోధములను జయింపవలె నని కోరుచున్న, మామ్‌=నన్ను, 


యత్‌=ఎందువలన, లోభయే =లోభ పెట్టుచున్నావో, అందువలన, దశ=పది, 
వర్షసహగస్రాణి=చవేల సంవత్సరములు, శలీ=జాయిగా, స్థాస్య సి=ఉండగలవు. 


శా. గ్యవంతురాల వైన ఓ రంభా ! కామ క్రోధములను 
జయించవలె నని కోరుచున్న నన్ను లోభ పెట్టుటకు (ప్రయత్నించితివి గాన 
పదివేల సంవత్సరములు జాతిబండవై పడియుందువుగాక. 12 


మూ. బ్రాహ్మణః సుమహాతేజాస్తపోబలసమన్వితః; 
జ 5 

ఉద్దరిష్యతి రమే త్వాం ముత్రోధకలు షీకృతామ్‌. 13 

ప్ర. అ. రమ్ఫే=రంభా ! సుమహాతేజాః=గొప్ప తేజస్సు కలవాడును, 
తపోబలసమన్వితః=తపోబలముతో కూడినవాడును అగు, బ్రాహ్మణణబ్రాహ్మ 
ణుడు, మత్రోధకలు షీకృతామ్‌=నా (కోధముచే పీడింపబడిన, త్వామ్‌ానిన్ను, 
ఉద్రరిష్యతి=ఉద్రరించగలడు. 
యథా > 

తా. ఓ రంభా ! నా కోపమునకు గురి యైన నిన్ను, గొప్ప తేజస్సు 
కలవాడును, తపోబలసంపన్నుడును అగు ఒక బ్రాహ్మణుడు ఉద్ధరించగలడు. 
మూ. ఏవముక్త్వా మహాతేజా విశ్వామిత్రో మహామునిః, 

అశక్నువన్‌ ధారయితుం క్రోధం సన్హాసమాగతః. 14 

ప్ర అ. మహాలేజాః=గొప్ప తేజస్సు కలవాడును, మహామునిః=గొప్ప 
మునియు అగు, విశ్వామిత్రణావిశ్వామిత్రుడు, (కోధమ్‌=క్రోధమును, ధారయి 
తుమ్‌=నిగ్రహించుకొనుటకు, అశక్నువన్‌ సమర్థుడు కానివాడై, ఏవమ్‌=ఇట్లు, 
ఉక్తా నరికి, సన్నాపమ్‌=చింతను, ఆగతః=పొందెను. 

తా. విశ్వామిత్రమహాముని కోపము పట్టలేక రంభను ఈ విధముగ 
శపించి, పశ్చాత్తాపము పొందెను. 14 


బాలకాండము స.64 629 


మూ. తస్య శాపేన మహతా రమ్ఫా శే శరీ తాళ, 
వచః (శ్రుత్వా తు కన్దర్సో మహత్షేః స చ నిర్గతః, 15 
ప్ర. అం తదా=అప్పుడు, మహతా=గొప్ప దైన, తస్యాఆతనియొక్క, 
శా పేనాశాపముచేత, రమ్ఫా=రంభ, శెలీ=తాయిగా, అభవత్‌ =ఆయెను. మహర్షేః= 
మహర్షియొక్క, వచః=వచనమును, (శ్రుత్వా =విని, కన్దర్సః= మన్మథుడును, సః 
=ఆ దేవేంద్రుడును, నిర్ణతః=వెడలిపోయిరి. 


తా. ఆతని శాపముచేత రంభ వెంటనే శిల ఐపోయెను. మహర్షి 


మాటలు విని మన్మథుడును, ఇంద్రుడును పారిపోయిరి. 15 
మూ. కోపేవ ప మహాతేజాప్తపోపహరణే కృతే, 
ఇగన్రియైరజితై రామ న లేభే శాన్తిమాత్మవః, 16 


* అ. రామ=రామా ! మహాతేజాః=గొప తేజస్సు గల, సః=అతడు, 

పేన= ఉష తపోప పహరణే=తపస్సుయొక్క హరణము, కృతే=చేయబడిన 

య. అజిలైః=జయింపబడని, ఇస్త్రియైః=ఇంద్రియములచేత, అఆత్మనః=మ 
నస్సుయొక్క, శాన్తిమ్‌=శాంతిని, న లేభే=పొందలేదు. 


తా. ఇట్లు కోపము కలుగుటచే తపస్సు క్రీణింపగా మహాతేజశ్శాలి 
యగు ఆ విశ్వామిత్రుడు, ఇంద్రియములను జయించకపోవుటచే మనఃశాంతి 


పొందజాలక పోయెను. 16 
మూ. బభూవాస్య మనణ్సిన్లా తపో౭_పహరణే కృతే, 
నైవ (కోధం గమిష్యామి న చ వక్షే గ కథంచన. 17 


ప్ర. అ. తపోపహరణే=తపస్సుయొక్క హరణము, కృతే=చేయబడినదగు 
చుండగా, అస్య=ఈతనికి, మనశ్చిన్తా=మనస్సులో ఆలోచన, బభూవాఆయెను. 
'కోధమ్‌=కోపమును, నైవ గమిష్యామి=పాందను. కథంచనాఎట్టనను, న చ 
వశ్ష్యే=మాటలాడను కూడ. 


తా. ఇట్లు తపస్సు క్రీణించగా నశ్నమ తులు ఈ విధముగ నిశ్చ 


యించుకొనెను - “నేను కోపము చెందను. ఏమైనను మాట కూడ 
పలుకను.” 17 
మూ. అధవా నోచ్చ వ్రసిష్యామి సంవత్సరశతాన్య పి, 

అహం విశోషయిష్యామి హ్యాత్మానం విజితేన్తియః, 18 


[. అ. అధథవా౭లేదా, సంవత్సరశతాన్యపి=నూరు సంవత్సరము 
లైనను, నోచ్చ్వసిష్యామి=-ఊపిరి విడువను, అఆహమ్‌=నేను, విజిలేస్త్రియః=జయిం 


630 శ్రీమద్రామాయణము 


చబడిన న కలవాడనై, ఆత్మానమ్‌= శరీరమును, విశోషయిష్యామి= 
ఎండింపచేసె 


తా. “లేదా వందల కొలది సంవత్సరములు ఊపిరి విడవక ఉండి, 
“జితేంద్రియుడనై శరీరమును శుష్కీంపచేసెదను.” 18 
మూ. తావద్యావద్ధి మే (పొప్తం బ్రాహ్మణ్యం తపసార్హితమ్‌, 
అనుచ్చ్వసన్నభుఖ్లానస్తి స్టేయం శాశ్వతీః: సమాః 19 
న హి మే తప్యమానస్య క్షయం యాస్యన్తి మూర్తయః, 


ప్ర అ మే=నాకు, తపసా=తపస్సుచేత, ఆర్జితమ్‌=సంపాదింపబ 
డిన, బాహ్మణ్యమ్‌= బ్రాహ్మణత్వము, యావత్‌ =ఎప్పటికి, (ప్రొప్తమ్‌=ప్రాప్రమగునో, 
తావత్‌ =అంతవరకు, అనుచ్చ వ్రసన్‌= =ఊపిరి విడవని వాడనై, అభుజ్ఞానః=భుజించని 
వాడనై, శాశ్వతీః సమాః=శాశ్వత మైన సంవత్సరములు, తిష్టేయమ్‌= ఉందును. 
తప్యమానస్య= తపస్సుచేయుచున్న, ము =నాయొక్క, మూర్తయః=అవయవములు, 
క్సయమ్‌ =క్షయమును, న యాస్యన్తి=పొందవు. 


తా. “తపస్సుచేత నాకు బ్రాహ్మణ్యము లభించువరకును అనేక 
సంవత్సరములు ఊపిరి విడవక, ఆహారమును పరిత్యజించి ఉండెదను. తపస్సు 


చేయునంతవరకును నా అవయవములు క్షీణింపవు.” 19 
మూ ఏవం వర్షసహస్రస్య దీకం సమునిపుజవః, 20 
లె లి లి 


చకారాప్రతిమాం లోకే ప్రతిజ్ఞాం రఘునన్లన, 


ఇత్యార్లే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకొత్డే 
చతుష్షష్టితమ: సర్గః, 
ప్ర అ. రఘునన్హ్లనారామా ! సఃఆ, మునిపుజ్ఞవః=ముని శ్రేష్ణడు, 
ఏవమ్‌=-ఈ విధముగా, లోకే లోకమునందు, అప్రతిమామ్‌=సాటిలేని, వర్ష ర్ష సహస్రస్య 
దీక్షామ్‌= =వేయి సంవత్సరములు దీక్షను గూర్చి, ప్రతిజ్ఞామ్‌= ప్రతిజ్ఞను, చకార=చేసెను. 


తా. రామా ! ఆ విశ్వామిత్ర మహాముని, ఇట్లు, లోకములో ఎన్నడును 
కని విని ఎరుగని విధముగ వేయి సంవత్సరముల పాటు దీక్షను గూర్చి (ప్రతిజ్ఞ 
చేసె 20 


'బాలానందిని' యను శ్రీమృదామాయణాం ధ్ర వ్యాఖ్యానమునందు బాలకొండలో 
అరువదినాల్లవ నద్గ సమాప్తము. 


అ అ క్క Xo 
అథ పష్బషష్షతమః సర్గః 
[విశ్వామిత్రుడు ఘోరతపన్సు చేయగా ఆతనికీ బ్రాహ్మణత్తము. లభిం 
చుట. జనకమహారాజు విశ్యామితుని (వశంనీంచి, ఆతని అనుజ్ఞ వకొని తన 
నివానమునకు వెళ్లుట. 
మూ. అథ హైమవతీం రామ దిశం త్యక్త్వా మహామువిః, 
పూర్వాం దిశమనుప్రాష్య తపస్తేసే పుదారుణమ్‌. 1 
ప్ర అ. రామారామా | అథాపిమ్మట, మహామునిఃావిశ్వామి 
త్రుడు, "హైమవతీమ్‌= హిమవత్సర్వతముతో సంబంధించిన, దిశమ్‌=దిక్కును, 
త్యక్తా=విడచి, పూర్వాం దిశమ=తూర్పు దిక్కును, అను ప్రాప్తః=చేరిన వాడై, 
సుదారుణమ్‌=చాల [తీవ మైన, తపఃతపస్సును, తేపే=చేసెను. 
తా. రామా ! అటుపిమ్మట విశ్వామిత్రమహాముని ఉత్తరదిక్కు విడచి 
తూర్పుదిక్కునకు వెళ్లి అచట అతితీవ మైన తపస్సు చేసెను. 1 
మూ. మౌనం వర్షసహస్రస్య కృత్వా వ్రతమనుత్తమమ్‌, 
చకారాప్రతిమం రామ తపః పరమదుష్కరమ్‌. 2 
ప్ర. అ. రామ=రామా ! వర్షసహ(ప్రస్య=వేయి సంవత్సరముల యొక్క, 
అనుత్తమమ్‌=గొప్ప దైన, మౌనం వ్రతీమ్‌= మౌనవ్రతమును, కృత్వా= =చేసి, అప్రతి 


మమ్‌= సాటి వ పరమదుష్కరమ్‌= మిక్కిలి చేయ శక్యముకాని, తపః=తపస్పును, 
చకార=చేసె 


తా. రామా ! వేయి సంవత్సరముల పాటు చాల గొప్ప దైన మౌన 
(వ్రతము నవలంబించి, చేయ శక్యము _ కానిదియు, సాటి లేనిదియు అగు 
తపస్సు చేసెను. 2 
మూ. పూన వర్షపహ్యపే తు కొష్టభూతం మహామునిమ్‌, 
విఘ్నెర్భహుభిరాధూతం క్రోధో వాన్తర ఆవిశత్‌, 3 
ప కృత్వా నిశ్చయం రామ తప ఆతిష్టదవ్యయమ్‌. 


ప్ర అం వర్షసహ్యపే=వేయి సంవత్సరముల కాలము, పూర్ణే= =నిండగా, 
కాష్టభూతమ్‌=కట్ల వలె అయిన, మహామునిమ్‌=మహామునిని, బహుధిః=అనేక 


632 శ్రీమద్రామాయణము 


మైన, విఘైః fr has ఆధూతమ్‌=కదల్సి వేయబడినను, (కోధఃాక్రో 
ధము, అన్తరే-హృదయమునందు, న అవిశల్‌= పవేశించలేదు. రామ=రామా! 
సః=ఆతడు, నిశ్చయమ్‌=నిశ్చయమును, కృత్వాచేష్‌, అవ్యయమ్‌=నాశములేని, 
తపః=తపస్సును, ఆతిష్టల్‌ =చేసెను. 

తా. వేయి సంవత్సరములు నిండుసరికి తుడు కట్ట వలె 


ఆయెను. ఎన్ని విఘ్నములు వచ్చినను ఆతని మనస్సు ధము కలుగలేదు. 
అతడు దృఢనిశ్చయముతో నాశము లేని తపస్సు న. త్ర 
మూ. తస్య వర్షసహస్రస్య వ్రతే పూర్ణే మహావ్రతః, 4 
భోక్తుమారబ్దవానన్నం తస్మిన్‌ కాలే రఘూత్తమ, 
ఇన) ద్విజాతిర్భూత్వా తం సిద్ధమన్ష్నమయాచత. 5 


ప్ర. అ. రఘూత్తమారామా ! తస్య=ఆ, వర్షపహప్రస్య=చవేయి సంవ 
త్సరముల, (వతే ఇవతము, పూర్ణే= =పూర్ణ మైన దగుచుండగా, మహ్మావ్రతః=గొప్ప 
నియమము. గల ఆ విశ్వామిత్రుదు, “"అన్నమ్‌=అన్నమును, భోక్తుమ్‌=తినుటకు, 
ఆరబ్దవాన్‌ = 'ప్రారంభించినాడు. తస్మిన్‌=ఆ, కాలే=సమయమునందు, ఇన్హాః=ఇం 
ద్రుడు, ద్విజొతిబ్రాహ్మణుడుగా, భూత్వా=అయి, తమ్‌=ఆతనిని, సిద్ధమ్‌= సిద్ధమై 
యున్న, అన్నమ్‌= అన్నమును, అయాచత= కోరెను. 


తా. రామా ! వేయి సంవత్సరముల వ్రతము పూర్తి యైన పిమ్మట, 
మహావతు డైన విశ్వామిత్రుడు అన్నము తినవలె నని అనుకొనుచుండగా 
ఇంద్రుడు బ్రాహ్మణ వేషమున వచ్చి, ఆ సిద్దాన్నమును యాచించెను. 4, 5 


మూ తొ స్మ దత్త్వా తదా సిద్ధం సర్వం విప్రాయ నిశ్చిత, 


నిశ్శేషితేఒన్నే భగవానభుక్తె వవ్‌ మహాతపాః, 6 
న కించిదవదద్విప్రం మౌన వ్రతముపా స్థితః, 
అథ వర్షసహస్రం వై నోచ్చ్యసన్మునిపుజ్లవః. 7 


ప్ర. అ. భగవాన్‌ =పూజ్యుడును, మహాతపాః= =గొప్ప తపస్సు కలవాడును, 
మౌనవత్రమ్‌-మౌనవ్రతమును, ఉపాస్థితః= అవలంబించినవాడును అగు విశ్వామి 
(తుడు, నిశ్చిత=దృఢ నిశ్చయము కేలవాడై, తదా=అప్పుడు, సిద్ధమ్‌= సిద్దముగా 
నున్న, wan ఆ అన్నమునంతను, తస్మె=ఆ, విప్రాయ= బ్రాహ్మణునకు, ద్‌తా KE 
ఇచ్చి, అ న్నా అన్నము, నిశ్శేషిలే= =శేషములేకుండ భుజింపబడగా, వా. తాను 
తినకుండగనే ఉండి, విప్రమ్‌=ఆ బ్రాహ్మణుని గూర్చి, కించిత్‌ ఏమియు, 
న అవదత్‌=పలకలేదు. అథ=అటు పిమ్మట, మునిపుజ్ఞవః=ఆ ముని శ్రేష్ణడు, 
వర్షసహ(స్రం=వేయి సంవత్సరముల పాటు, నోచ్చ్వసత్‌ =ఊ పిరి పీల్చలేదు. 


ఇ 


బాలకాండము ప.65 633 


తా. మౌనవ్రత మవలంబించిన మహాతపఃశాలి యైన ఆ విశ్వామిత్రుడు 
సిద్దాన్నము నంతను ఆ బ్రాహ్మణున కిచ్చివేసెను. అతడు పూర్తిగా భుజించెను. 
వా తడు భోజనము లేకయ ఉండిపోయెను. ఆ బ్రాహ్మణుని మాత్రము 
ఏమియు అనలేదు. పిదప వేయి సంవత్సరముల పాటు ఉచ్చా వృసనిఃశ్వాసములను 


బంధించి తపస్సు చేపెను. 6, 7 
మూ. తస్యానుచ్చ ఎసమానస్య మూర్తి ధూమో వ్యజాయత, 
త్రైలోక్యం యేన పంభ్రాన్తమాదీ పితమివాభవత్‌. 8 


ప్ర. అ. అనుచ్చ్వపమానస్య=ఊ పిరి పీల్చకుండ ఉన్న, తస్యడవిశ్వామి 
'త్రుని యొక్క, మూర్హ్ని=శిరస్సుపై, ధూమఃధూమము, వ్యజాయతాపుట్టను, 
యేన=దేనిచేత, త్రైలోక్యమ్‌= =ముల్లోకములును, సంభ్రాన్తమ్‌=భయపడినదై, ఆరీపీ 
తమివాకాల్బబడినది వలె, అభవత్‌ = ఆయెను. 


లా. విశ్వామిత్రు డా విధముగ ఉచ్చా ఎ్రసనిశ్ళా వ్రసములను బంధించియుం 
డగా ఆతని శిరస్సునుండి ధూమము వ దానిచే ముల్లోకములును 
దహింపబడి నట్లు అయి భయపడిపోయినవి. 8 


మూ. తతో డేవాః సగన్రర్వాః పన్నగాసురరాక్షపాః, 

మోహితా స్తేజపా తస్య తపసా మన్హరశ్శయః, 9 

కశ్మలోపహతాస్సర్వే పీతామహమథాబ్రువన్‌. 

ప్ర. అ. తతఃపిమ్మట, దేవాః=దేవతలును, సగన్హర్వాః౭గంధర్వులతో 
కూడిన, పన్నగాసురరాక్షసాః=పన్నగులు, అసురులు రాక్షసులును, తస్య=ఆతని 
యొక్క, తేజసా= =తేజస్సుచేత, మోహితాః=మోహితులై, తపసా= కస? 
మన్హరశ్మయః=మంద మైన కాంతి గలవారై, కశ్మలోపహతాః= =దుఃఖముచే పీడి 
తులై, అథాపిమ్మట, "సర్వే=అందరును, " పితామహమ్‌=బ్రహ్మ దేవుని గూర్చి, 
అబ్రువన్‌ = =పలికిరి. 

తా. అపుడు దేవగంధర్వ పన్నగాసుర రాక్షసులు ఆ విశ్వామిత్రుని 
తేజస్సుచే తెలివి తప్పినవారై, ఆతని తపస్సుచే కాంతి తొలగినవారై, పీడితులై 
బ్రహ్మవద్దకు వెళ్లి ఇట్లు పలికిరి. 9 
మూ. బహుభిః కారణెరేవ విశ్వామిత్రో మహామునిః, 10 

0 

లోభితః క్రోధితశ్ళెవ తపసా చాభివర్రతే. 

ప్ర. అ, దేవాబ్రహ్మదేవా ! మహామునికమహాముని యైన, 
విశ్వామిత్రః=విశ్వామిత్రుడు, బహుభిః=అనేక మైన, కారణైః=కారణములచేత, 


634 శ్రీమద్రామాయణము 


లోభితః=లోభ పెట్టబడినను, 'కోధితశ్చెవ=కోప పెట్టబడినను, తపసా=తపస్సుచే, 
అభివర్ధతే=వృద్ధిపాందుచునే ఉన్నాడు. 

తా. ప్రభూ ! ఈ విశ్వామిత్ర మహామునిని అనేక విధముల లోభ పెట్టి 
నను, కోపము కలిగించినను, ఈతని తపస్సు వృద్ధిపాందుచునే ఉన్నది. 10 


మూ. న హ్యస్య వృజినం కించిద్ద శ్వేతే పూక్ష్మమప్యథ, 1l 
వ దీయతే యది త్వస్య మనపా యరభీ ప్పితమ్‌, 
వినాశయతి త్రైలోక్యం తపసా సచరాచరమ్‌. 12 


ప్ర. ఆ. అథ=ఇంక, అస్య-ఈతని యొక్క, సూక్ష్మమ పీ-సూక్ష్మ మైన 
దైనను, వృజినమ్‌=పాపము, కించిత్‌=ఏదియు, న దృశ్యతే=కనబడుట లేదు. 
అస్య=ఇతని యొక్క, మనసా=మనస్సుచేత, యత్‌ =ఏది, అభీప్పితమ్‌=కోరబ 
డినదో అది, న దీయతే యది=ఇవ్వబడక పోయినచో, తపసా=తపస్సుచేత, 
పచరాచరమ్‌=చరాచరములతో కూడిన, (థైలోక్యమ్‌=మూడులోకములను, వినా 
శయతి=నశింపచేయును. 


తా. ఈతనిలో కొంచె మైనను పాపము కనబడుటలేదు. ఈతడు 
కోరిన వరము నీయకున్నచో తపస్సుచేత చరాచరాత్మక మగు లోకత్రయమును 
దహించివేయగలడు. 1, 12 


మూ. వ్యాకులాశ్చ దిశః సర్వా న చ కించిత్రకాశతే, 

పాగరాః క్షుభితాః సర్వే విశీర్యన్తే చ పర్వతాః. 13 

ప్ర అ సర్వాః= సమస్తమైన, దిశ=దిక్కులు, వ్యాకులాః=వ్యాకుల 
మైనవి. కించిత్‌=ఏమియు, న _ ప్రకాశతే=ప్రకాశించుటలేదు. సర్వేసమస్త 
మైన, సాగరాః=సాగరములు, కుభితాః=క్షీభపడు చున్నవి. పర్వతాః=పర్వతములు, 
విశీర్యన్తే=బ్రద్రలగుచున్నవి. 

తా. దిక్కు లన్నియు వ్యాకుల మైనవి. ఏమియు ప్రకాశించుటలేదు. 
సాగరములు క్షోభ చెందుచున్నవి. పర్వతములు (బ్రద్దలగు చున్నవి. 13 
మూ. ప్రకమ్సతే చ పృథివీ వాయుర్వాతి భృశాకులః; 

బ్రహ్మన్న ప్రతిజానీమో వాస్తికో జాయతే జనః, 14 

ప్ర. అ. బ్రహ్మన్‌=ఓ (బ్రహ్మ దేవా ! పృథివీ చాభూమి కూడ, ప్రక 
మృచే=కంపించుచున్నది. వాయుః=వాయువు, భృశాకులః=చాల వ్యాకుల మైనదై, 


వాతి=వీచుచున్నది. న (ప్రతిజానీమః=ఏమి చేయవలెనో తెలియజాలకున్నాము. 
జనః=జనులు, నాస్తికః=నాస్తికులుగా, జాయలే=లగు చున్నారు. 


బాలకాండము ప.65 635 


తా. (బహ్మదేవా ! భూమి కంపించుచున్నది. వాయువు చాల 
వ్యాకులముగ వీచుచున్నది. జనులందరును నాస్తికు లగుచున్నారు. మా 
కేమియు తోచకున్నది. 14 


మూ. పంమూఢమివ త్రైలోక్యం సంప్రక్షు భితమానసమ్‌, 
భాప్కరో విష్ప్రభశ్ళెవ మహర్షేస్తస్య తేజపా. 15 
ప్ర అ (తైలోక్యమ్‌=-మూడు లోకముల సముదాయము, సంప్రక్షుభిత 
మానసమ్‌=క్షోభచెందిన మనస్సు కలదై, సంమూఢమివ=మూర్భ పొందినట్లున్నది. 
తస్య మహర్షే=ఆ మహర్షియొక్క, తేజసా=తేజస్సుచేత, భాష్కరశ్చ=సూర్యుడు 
కూడ, నిష్ట్రభః=కాంతి విహీనుడుగా ఉన్నాడు. 
తా. క్రోభించిన మనస్సుతో మూడు లోకములును మార్పు చెంది 
నట్లున్నవి. ఆ మహర్షి తేజస్సుచేత సూర్యుడు కాంతివిహీను డైనాడు. 15 
౧ ఇ a 
మూ. బుద్దిం న కురుతే యావన్నాశే దేవ మహామునిః, 
తావత్రసాద్యో భగవానగ్నిరూపో మహాద్యుతిః. 16 
ప్ర. అ. దేవదేవా ! మహాముని=ఈ మహాముని, నాశే= 
మూడు లోకములను నశింపచేయుటయందు, యావత్‌=ఎంతలో, బుద్ధిం న 
కురుతే=న్నిరయము చేయడో, తావత్‌=అంతలో, అగ్నిరూపః=అగ్నితుల్యుడును, 
మహాద్యుతిః=గొప్ప కాంతికలవాడును అగు, భగవాన్‌ =ఈ పూజ్య డైన విశ్వామిత్రుడు, 
ప్రసాద్యః=సంతో షింపచేయదగినవాడు. 
తా. అగ్నితుల్యుడును, మహాకాంతిమంతుడును అగు ఈ పూజ్యు డైన 


మహాముని లోకత్రయనాశము చేయ నిర్ణయించుటకు ముందుగా ఇతనికి కోరిన 
వరము లిచ్చి (ప్రసన్నుని చేయుము. 16 


మూ. కాలాగ్నినా యథా పూర్వం (త్రైలోక్యం దహ్యతే౭_భిలమ్‌, 

దేవరాజ్యం చికీరేత దీయతామస్య యన్మతమ్‌. 17 

అ 

ప్ర, అ. అభిలమ్‌=సమస్త మైన, తైలోక్యమ్‌=మూడు లోకముల సముదా 
యము, పూర్వమ్‌ =పూర్వము, కాలాగ్నినా=కాలాగ్నిచేత, యథా=ఎట్లు దహింపబడెనో, 
అట్లు, దహ్యలే=దహింపబడుచున్నది. _ దేవరాజ్యమ్‌=దేవరాజ్యమును, చికీర్షేత 
(యది)=చేయదలచిన'బలే, అస్య=ఇతనికి, యత్‌ =ఏది, మతమ్‌=ఇష్టమో అది, 
దీయతామ్‌=ఇవ్వబడుగో ల 

తా. ముల్గోకములును, పూర్వము ప్ర లయాగ్నిచే దహింపబడినట్లు 


636 శ్రీమద్రామాయణము 


దహింపబడుచున్నవి. ఇతడు దేవలోకరాజ్యము చేయ వలె నని కోరినను 
ఈతని కేది కావలెనో అది ఇమ్ము. 17 


మూ. తతః సురగణాః సర్వే పితామహపురోగమాః, 
విశ్వామిత్రం మహాత్మావం మధురం వాక్యమబ్రువన్‌. 18 


ప్ర, అ. తతః=పిమ్మట, పితామహపురోగమాః= బ్రహ్మ దేవుడు మొద లైన, 
సర్వే=పమస్త మైన, సురగణాః=దేవతలు, మహాత్మానమ్‌=మహాత్ము డైన, విశ్వా 
మిత్రమ్‌= విశ్వామిత్రుని గూర్చి, మధురమ్‌=మధుర మైన, వాక్యమ్‌=వాక్యమును, 
అబువన్‌ =పరలికిరి. 


తా. పిమ్మట బ్రహ్మదేవుడు మొదలగు దేవత లందరును చుహాత్ము 
డైన విశ్వామిత్రునితో మధుర మైన వాక్యము పలికిరి. 18 
మూ. బ్రహ్మర్లే ప్వాగతం తే౭స్తు తపపా స్మ సుతో షితాః, 

బ్రాహ్మణ్యం తపపోగ్రేణ ప్రాప్తవానసి కౌశిక. 19 

ప్ర అ. (బ్రహ్మరే వక (బ్రహ రీ! తే=నీకు, స్వాగతమ్‌=స్వాగతము, అస్తు= 
అగుగాక, న =తపస్సుచేత, సుతో షితాః=బాగుగా సంతోష పెట్ట బడినవారము, 
స్మ=అయినాము. కౌశిక=విశ్వామిత్రా, ఉ(ేణ=ఉగ్ర మైన, తపసా= =తపస్సుచేత, 
బాహ్మణ్యమ్‌= బ్రాహ్మ ణత్వమును, (పొప్తవాన్‌= =పొందినవాడవు, అసి=అయితివి. 

తా ఓ బ్రహ్మక్షీ ! నీకు స్వాగత మగుగాక. నీ తపస్సుచేత చాల 
పంతోషించినాము. ఓ విశ్వామిత్రా ! ఉగ్ర మైన తపస్సుచేత బ్రాహ్మణత్వమును 
పొందితివి. 19 
మూ. దీర్హమాయుశ్చ తే బ్రహ్మన్‌ దదామి సమరుదణః, 

యు [aS 

స్వస్తి ప్రాప్నుహి భద్రం తే గచ్చ సౌమ్య యథాసుఖమ్‌. 20 

ప. అ. బహ్మన్‌= =ఓ బ్రాహ్మణా ! సమరుద్గణః= దేవతాగణములతో 
కూడిన నేను, తే=నీకు, దీర్హమ్‌= దీర మైన, ఆయుశ్చ= =ఆయుర్హాయమును కూడ, 
దదామి=ఇచ్చుచున్నాను. “స్వస్తి-క్లేమమును, (ప్రాపు హి= పొందుము. తే= =నీకు, 
భద్రమ్‌= భద్ర మగుగాక. సౌమ్య=ఓ సౌమ్యుడా ! యథాసుఖమ్‌=సుఖముగొ, 
గచ్చ= వెళ్ళుము. 

తా ఓ బ్రాహ్మణా ! దేవతాగణముతో కూడిన నేను నీకు 
దీర్దాయుర్దా యము. కూడ ఇచ్చుచున్నాను. క్షేమమును పొందుము. నీకు భద 
మగును. ఓ సౌమ్యుడా ! నీకు సుఖము కలుగువిధముగ సంచరించుము. 20 


మూ. పితామహవచః శ్రుత్వా సర్వేషాం చ దివౌకసామ్‌, 


బాలకాండము స.606 637 


కృత్వా ప్రణామం ముదితో వ్యాజహార మహామునిః, 21 


ప్ర. అ. మహామునిః=వి మిత్రమహాముని, పీతొామహవచః= బ్రహ్మయొక్క 
వచనమును, సర్వేషామ్‌=సమస్త మైన, దివౌకసాం చ=దేవతల వచనమును, మ 
విని, ముదితఃసంత సించినవాడై, (ప్రణామమ్‌=నమస్కారమును, కృత్వా=చేసీ, 
వ్యాజహార=పలి ౩ను. 


తా. విశ్వామిత్రుడు (బహ్మాదిదేవతల మాటలు విని, సంతసించి, 
నమస్కరించి ఇట్లు పలికెను. 21 


మూ. బ్రాహ్మణ్యం యది మే ప్రాప్తం దీర్ణమాయుస్తథైవ చ 

ఓంకారశ్చ వషట్కారో వేదాశ్చ వరయన్తు మామ్‌. 22 

ప్ర, అ. మే=నాకు, బ్రాహ్మణ్యమ్‌=బ్రాహ్మణ్యము, ప్రాప్తం యది=లభించి 
నట్లెతే, తథైవ చామరియు, దీర్హమ్‌ =దీర్హ మైన, ఆయుశ్చ=ఆయుర్దాయము కూడ 
లభీంచిన కైతే, ఓంకారశ్చ=ఓంకారము, వషట్కారశ్చ=వషట్కారము, వేదాశ్చ = 
వేదములు, మామ్‌=నన్ను, వరయన్తు=వరించుగాక. 

తా. నాకు బ్రాహ్మణత్వము, దీర్దాయుర్దాయము లభించినచో, ఓంకార 
వషట్కారములును, చవేదములును నన్ను వరించుగాక. నాకు వేదములను 
ఇతరులకు బోధించు అధికారము, యజ్ఞయాగాదులు చేయించు అధికారము 


లభించుగాక. 22 
మూ. క్షత్రవేదవిదాం (శేష్టో ([బహ్మ వేదవిదామ పి, 
బ్రహ్మపుత్రో వసిష్టో మామేవం వదతు దేవతాః. 23 


యద్యయం పరమః కామః కృతో యాను సురర్షభా: 


ప్ర. అ. దేవతాః=దేవతలారా ! క్షత్ర వేదవిదామ్‌=క్ష త్రియులకు యోగ్యము 
లైన ధనుర్వేదాదివిద్యల నెరిగినవారిలోను, (బ్రహ్మ వేదవిదామ పీ= బ్రాహ్మణులకు 
యోగ్యము లైన వేదములను ఎరిగినవారిలోను, (శ్రేష్టఃశ్రేష్టుడును, బ్రహ్మపుత్రః= 
('బ్రహ్మపుత్రుడును అయిన, వసిష్టకావసిషుడు, మామ్‌=నన్ను గూర్చి, ఏవమ్‌ = ఇట్టు, 
వదతు=పలుకు గాక. అయమ్‌=ఈ, పరమః=గొప్ప దైన, కామః=కోరిక, కృతః 
యది=చేయబడిన ట్లెతే, సురర్హభాఃాసుర శ్రేష్ణ లైన మీరు, యాన్తు=వెళ్లుదురుగాక. 


తా. క్షత్రియుల విద్యలను, (బ్రాహ్మణుల వేదములను ఎరిగినవారిలో 
(శేష్ళడును, (బహ్మపుత్రుడును అగు వసిష్ణడు నన్ను బ్రహ్మర్షి యని అంగీకరించు 
గాకు నాకీ (శ్రేష్ట మైన వరమును ఇచ్చినచో మీరందరు వెళ్లవచ్చును. 23 


మూ. తతః ప్రపాదితో దేవైర్వ సిష్టో జపతాం వరః 24. 


638 శ్రీమద్రామాయణము 

సఖ్యం చకార బ్రహ్మర్షి రేవమస్తితి చాబ్రవీత్‌. 

ప్ర. అ. తతః=పిమ్మట, దేవైః=దేవతలచేత, ప్రసాదితః=అనుగ్ర హింప 
చేసికొనబడిన, జపతాం వరః=మునులలో (శ్రేష్ట డైన, వసిష్పః౭వసిష్టుడు, 
సభఖ్యమ్‌= స్నేహమును, చకార=చేసెను. ఏవమ్‌ =ఇట్టు, (బ్రహ్మర్షి బ్రహ్మర్షి 
అస్తు=అగుగాక, ఇతి=అని, అబవీత్‌ చాపలికెను కూడ. 

తా. పిమ్మట దేవతలు (బతిమాలుకొనగా వపిష్టమహాముని వచ్చి, 
విశ్వామిత్రునితో మైత్రి చేసికొని, 'నీవు (బ్రహ్మర్షివి అని పలికెను. 24 
మూ. (బ్రహ్మర్షిస్త్వం న సన్తేహః సర్వం సంపత్స్యతే తవ, 

ఇత్యుక్త్వా దేవతాశ్చాపి సర్వా జగ్ముర్యథాగతమ్‌. 25 

ప్ర అ త్వమ్‌ =నీవు, (బహ్మర్షి=బ్రహ్మర్షివి. సన్తేహః=సం దేహము, 
న=లేదు. తవ=నీకు, సర్వమ్‌=అంతయు, సంపత్స్యతే=పిద్ధించును. ఇతి=ఇటు, 
ఉక్సాా=పలికి, సర్వా౯సమస్త మైన, దేవతాః=దేవతలు, యధథౌగతమ్‌=వచ్చినట్లుగనే, 
జుగ్ముఃావెళ్లిరి. 

తా. “నీవు (బహ్మర్షివే, సందేహము లేదు. నీకు అన్నియు సమకూరును” 

త్న 

అని పలికి దేవత లందరును వచ్చిన దారినే వెళ్లిపోయిరి. 25 
మూ. విశ్వామిత్రో పి ధర్మాత్మా లబ్ధ్వా బ్రాహ్మణ్యముత్తమమ్‌, 26 

పూజయామాస బ్రహ్మర్షిం వసిష్టం జపతాం వరమ్‌. 

ప్ర. అ. ధర్మాత్మా=ధర్మాత్ము డైన, విశ్వామిత్రో౭_ పిా-విశ్వామిత్రుడు 
కూడా, ఉత్తమమ్‌=ఉత్తమ మైన, బ్రాహ్మణ్యమ్‌=బ్రాహ్మణ్యమును, లబ్దా =పొంది, 
(బహ్మర్షిమ్‌=బ్రహ్మర్షియు, జపతామ్‌=జపము చేయువారిలో, వరమ్‌ షృడును 
అగు, వసిష్టమ్‌వసిష్టుని, పూజయామాస =పూజించెను, 

తొ. ధర్మాత్ము డన విశ్వామిత్రుడు ఉత్తమ మైన (బాహ్మణ్యమును 
సంపాదించి, (బ్రహ్మర్షి యైన _వసిష్టమహామునిని పూజించెను. 26 
మూ. కృతకామో మహీం సర్వాం చచార తపసి స్థీతః 

ఏవం త్వనేన బ్రాహ్మణ్యం ప్రాప్తం రామ మహాత్మవా, 27 

ప్ర. అ. కృతకామః=చేయబడిన కోరికకలవాడై, తపసి=తపస్సు నందు, 
స్థితః=ఉన్నవాడై, సర్వామ్‌=సమస్త మైన, మహీమ్‌=భూమిని, చచార=సంచరించెను. 
రామ=రామా ! మహాత్మనా=మహాత్ము డైన, అనేన=ఇతనిచేత, ఏవమ్‌=-ఈ 
విధముగా, (బాహ్మణ్యమ్‌= బ్రాహ్మణత్వము, (ప్రాప్తమ్‌=పొందబడినది. 


బాలకాండము ప,65 639 


తా. విశ్వామిత్రు డీ విధముగాక్రకోరికను తీర్చుకొని, తపస్సు ఆచరించుచు 
భూమండలము నంతను సంచరించెను. రామా! ఈ మహాత్ముడు 
బ్రాహ్మణత్వమును ఈ విధముగ సంపాదించుకొనెను. 27 


మూ. ఏష రామ ముని శ్రేష్ట ఏష విగ్రహవాంస్తపః 
ఏష ధర్మపరో నిత్యం వీర్యస్యెష పరాయణమ్‌. 28 
ప. అ. రామ=రామా ! ఏషః=ఇతడు, ముని(శ్రేష్టః౭మునులలో 
(శ్రేష్టుడు. ఏషః=ఇతడు, విగ్రహవాన్‌ =శరీరము గల, తపః=తపస్సు. ఏషః=ఇతడు, 
నిత్యమ్‌=ఎల్లప్పుడును, ధర్మపరః=ధర్మమునందాసక్తి గలవాడు. ఏషః=ఇతడు, 
వీర్యస్య=పరాక్రమమునకు, పరాయణమ్‌ =గొప్పస్థానము. 


తా. రామా ! ఈతడు మునులలో (శ్రేష్టుడు. ఇతడు మూర్తీభవించిన 
తపస్సు. ఇతడు ఎల్లప్పుడును ధర్మపరుడు. ఇతడు వీర్యమునకు నివాస స్థానము. 


మూ. ఏవముక్త్వా మహాతేజా విరరామ ద్విజోత్తమః, 29 
శతానన్హవచః శ్రుత్వా రామలక్ష్మణసన్నిధౌ, 
జనకః ప్రాఖజ్టలిర్యాక్యమువాచ కుశికాత్మజమ్‌. 30 


ప్ర అ. మహాలేజాః=గొప్ప తేజస్సు గల, ద్విజోత్తమః=ద్విజ (శ్రేష్టుడు, 
ఏవమ్‌=ఇట్లు, ఉక్తా =పలికి, విరరామ=విరమించెను. జనకః=జనకమహారాజు, 
రామలక క్ష ఇ ణసన్నిధౌ=రామలక్ష శ్రైణుల సమీపమునందు, శతానన్హవచః=శతానందుని 
వాక్యమును, శ్రుత్వా=విని, |ప్రాల్యలిః=కట్టబడిన దోసిలి కలవాడై, కుగికాత్మ జమ్‌= 
విశ్వామిత్రుని గూర్చి, వాక్యమ్‌= పొక్యమును, ఉవాచాపలికెను.. 


తా. మహాలేజశ్ళాలి యగు శతానందుడు ఈ విధముగా పలికి 
ఊరకుండెను. రామలక్ష్మణులతో శతానందుడు చెప్పిన మాటలు విని 


జనకమహారాజు, చేతులు జోడించి విశ్వామిత్రునితో ఇట్లనెను. 29, 30 
మూ. ధన్యో౭_స్మ్యనుగృహీతో౭_స్మీ యస్య మే మునిపుజ్ఞవ, 
ఇ కి, ల్‌ ఆ 9, 
యజ్ఞం య సహితః ప్రాష్తవావపి ధార్మిక. 31 
ప్ర ' ధార్మికాధర్మాత్ముడా .! మునిపుజ్ఞవ=ఓ _మున్నిశే 


హ్టుడా! కాకుత క్రృసహీతణ =రామలక్ష్మణసమెతుడవై, యస్య=ఏ, మమ= =నాయొక్క, 
యజ్ఞమ్‌= యజ్ఞమును గూర్చి, [వ సన్‌ అసీ=వచ్చినావో అట్టి నేను, ధన్యః 
అస్మి= ధన్యుడ నైతిని. అనుగృ హీతః= అను గ్రహింపబడీనవాడను, + అస్మి= =అయితిని, 


తా. ధార్మికుడ వైన ఓ మునిపుంగవా ! రామలక్ష ఇణసమేతుడవై నా 


640 శ్రీమద్రామాయణము 
యజ్ఞమునకు వచ్చితివి ; నేను ధన్యుడ నైతిని. అనుగ్రహపాత్రుడ నైతిని. 31 


మూ. పావితోఒహం త్వయా బ్రహ్మన్‌ దర్శనేన మహామునే, 
గుణా బహువిధాః ప్రాప్తాస్తవ సందర్శనాన్మయా. 32 


ప్ర. అ. మహామునేఓ మహామునీ ! (బ్రహ్మన్‌= బ్రాహ్మణోత్తమా! 
త్వయా=నీచేత, దర నేనాదర్శనముచేతనే, అహమ్‌=నేను, పావితః=పవిత్రింపచే 
యబడితిని.  తవాబయొక్క, పందర్శనాత్‌: =దర్శనమువలన, మయా=నాచేత, 
బహువిధాః=అనేకవిధము లైన, గుణాః=గుణములు, ప్రాప్తాః=పాందబడినవి. 

తా. బ్రాహ్మణోత్తముడ వైన ఓ మహామునీ ! నీ దర్శనముచే నేను 


పవిత్రుడ నైతిని. నీ దర్శనమువలన నేను అనేకవిధము లగు లాభములను 
పొందితిని. 32 


మూ. విస్తరేణ చ తే బ్రహ్మన్‌ కీర్త్యమానం మహత్తపః, 

శ్రుతం మయా మహాతేజో రామేణ చ మహాత్మవా. 33 

ప్ర అ, మహాతేజః=గొప్ప తేజస్సు కలవాడా ! (బహ్మన్‌= బ్రాహ్మణో 
త్తమా ! విస్తరేణ=సవిస్తరముగా, కీర్త్యమానమ్‌=చెప్పబడుచున్న, తే=నీయొక్క, 
మహత్‌=గొప్ప, తపః=తపస్సు, మయా=నాచేతను, మహాత్మనా=మహాత్ము డైన, 
రామేణ=రామునిచేతను, (శుతమ్‌=వినబడినది. 

తా. మహాలేజశ్ళాలి వైన ఓ బ్రహ్మర్షీ ! నీ తపస్సును గూర్చి సవిస్తరముగ 
వర్ణించి శతానందుడు చెప్పగా నేనును, మహాత్ము డైన రాముడును 'వింటిమి. 
మూ. సద్యః ప్రాప్య చ సదః శ్రుతాస్తే బహవో గుణాః, 

అప్రమేయం తపస్తుభ్యమప్రమేయం చ తే బలమ్‌, 34 

అప్రమేయా గుణాశ్చెవ నిత్యం తే కుగికొత్మజ, 

ప్ర అ. సద స్యెః=సభ్యులచేత, సదః౭యజ్జవాటికను, (ప్రాప్య=పొంది, 
తే=నీయొక్క, బహవః=తనేక మైన, గుణాణాగుణములు, (శుతాః=వినబడినవి. 
తుభ్యమ్‌=నీయొక్క, తపః=తపస్సు, అప్రమేయమ్‌=కొలత లేనిది. తే=నీయొక్క, 
బలమ్‌=బలము, అప్రమేయమ్‌=కొలవశక్యము కానిది. కుశికాత్మజ=విశ్వామిత్రా ! 
తే=నీయొక్క, గుణాశ్చెవాగుణములు కూడ, నిత్యమ్‌=నిత్యము, అప్రమేయాః= 
కొలవశక్యము కానివి." 


తా, యజ్ఞసభలో ఉన్న సదస్యు లందరును నీ గుణములను వినిరి. ఓ 
విశ్వామిత్రా ! నీ తపస్సు, నీ బలము, నీ గుణములును కొలతకు అందనివి. 


మూ, తృషప్తిరాశ్చర్యభూతానాం కథానాం నాస్తి మే విభో, 35 


బాంకాండము స.65 641 
కర్మకాలో ముని శ్రేష్ట లమృ్బతే రవిమణ్ణలమ్‌. 
ప్ర ఆ విభో= ప్రభూ ! _ ఆశ్చర్యభూతానామ్‌=ఆశ్చర్యకరము లైన, 
కథానామ్‌=కథల న. మే=నాకు, తృప్తి౯తృప్తి, నాస్తి=లేదు. ముని 


(శేష్ట= ముని శేష్ణుడా | రవిమణ్ణలమ్‌ = సూర్యమండలము, లమ్బతే=(వేలాడుచున్నది. 
కర్మ కాలః=కర్మా నుష్టానకాలము (సమీ పించినది). 

తా. మహాత్మా ! కాగు. తై లైన నీ కథలను వినుచుండగా తృప్తీ 
కలుగుట లేదు. ఓ మున్నిశ్రేషా ! సూర్యుడస్తా ద్రికి పోవుచున్నాడు. కర్మకాలము 
సమీ పించుచున్నది. 35 
మూ. శ్వః ప్రభాతే మహాతేజో ద్రష్టుమర్హసి మాం పునః, 36 

ప్వాగతం తపతాం (శ్రేష్ట మామనుజాతుమర సి. 

అ a బౌ 

ప్రై అ. మహాతేజః=గొప్ప తేజస్సు కలవాడా ! శ్వణారేప్పు 
ప్రభాలే-వ్రాతకాలమున, మామ్‌=నన్ను, పునః=మరల, ద్రష్టుమ్‌=చూచుటకు, 
లర్లపి=తగియున్నావు. తపతామ్‌=తపస్సు చేసేవారిలో, (్రేష్ట= =శేష్ణడా ! 
స్వాగతమ్‌= =నీకు స్వాగతము. మామ్‌= =నన్ను, అనుజ్ఞాతుమ్‌= అనుజ్ఞ ఇచ్చుటకు, 
అర్లసి= తగియున్నావు. 

తా. గొప్ప తేజస్సు గల మునిశ్రేష్టుడా ! రేపు ప్రాతఃకాలమున మరల 
నన్ను చూడుము (నా వద్దకు రమ్ము). నీకు స్వాగతము. నాకు అనుజ్ఞ 
ఇమ్ము. 36 
మూ. ఏవముకో మునివరః ప్రశస్య పురుషర్షభమ్‌, 37 

విససరాశు జనకం (పీతం (పీతమనాస్తదా. 

జు 

ప్ర. అ. తదా=అప్పుడు, ఏవమ్‌= =ఇట్లు, ఉక్తణాపలకబడిన, ముని 

వరః=ముని(శ్రేష్టుడు, (ప్రీతమనాః= =సంతో షించిన మనస్సు కలవాడై, (పీతమ్‌= =సంత 


సించిన, పురుషర్షభమ్‌= =పురుష్యశేష్టు డైన, జనకమ్‌=జనకుని, ప్రశస్యప్రశం సించి,. 
ఆశు= =శీఘముగా, విససర్హావిడచెను. 


తా. జనకు డిటు పలుకగా సంతసించిన ఆ మహాముని, సంతోష 
యుక్తు డైన ఆ పురుష్యశ్రేష్టు డగు జనకుని ప్రశంసించి, వెంటనే అతనికి 
ఎళుటకు అనుజ ఇచ్చెను. 37 
౧ a 
మూ. ఏవముక్త్వా మునిశ్రేష్టం వైదేహో మిధిలాధిపః, 38 
ప్రదక్షిణం చకొరాశు పోపాధ్యాయః సబాన్హవః 
ప, అ. వెదేహఃావిదేహదేశాధిపతి యెన, మిథిలాధిపః=మిథిలానగర 
(౬ తై . 


41 


642 శ్రీమద్రామాయణము 


రాజు, ముని శ్రేష్టమ్‌=ఆ మున్నిశేష్ణని గూర్చి, ఏవమ్‌=ఇట్లు, ఉక్సాా=పలికి, సోపా 
ధ్యాయః=ఉపాధ్యాయునితో కూడినవాడై, సబాన్హవః=బంధువులతో కూడినవాడై, 
ఆశు=శీఘ్రముగా, ప్రదక్షిణం చకారాప్రదక్షిణము చేసెను. 


తా. జనకమహారాజు ఆ మహామునితో ఇట్లు పలికి ఆతనికి ప్రదక్షిణ 
నమస్కారములు చేసెను. ఆతని ఉపాధ్యాయులును, బంధువులును కూడ 


విశ్వామిత్రునకు ప్రదక్షిణ నమస్కారములు చేపిరి. 38 
మూ. విశ్వామిత్రో౭_ పి ధర్మాత్మా పహరామః సలక్ష్మణః; 39 


స్వవాటమభిచక్రామ పూజ్యమావో మహర్షిభిః. 
ఇత్యార్డే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాత్డే 
పషషష్టితమః సర్గః 

ప్ర అ. rd Bae డైన, విశ్వామిత్రో౭_ పి=విశ్వామిత్రుడు 
కూడ, సహరామః=రామునితో కూడినవాడై, పలక్ష్మణః=లక్ష శ్రేణునితో కూడిన వాడై, 
మహర్షిభి=మహర్లు లచే, పూజ్యమానః=పూజింపబడు చున్నవాడై, స్వవాటమ్‌=తన 
నివాసేస్థానమును గూర్చి, అభిచక్రామ=నడచెను. 

తా. ధర్మాత్ము డగు విశ్వామిత్రుడు రామలక్ష ్యణసమేతుడై, మహర్షులు 
పూజింప తన నివాసస్థానమునకు వెళ్లెను. 39 
'బాలానందిని' యను శ్రీముద్రామాయణాం ధ్ర వ్యాఖ్యానమునందు బాలకొండలో 

అరువదియైదవ నర్గ నమాప్తము. 


జ్య 9 6 “గం 
అథ షట్లప్టతమః సర్గః 


[విశ్యామిత్రుని, రామలక్ష్మణులను తగు రీతి గౌరవించి జనకుడు వారికీ 
శివధనుర్హ్యుత్తాంతము చెప్పుట. శ్రీరాముడు ధనస్సునకు నారి కట్లినచో ఆతనికి 
నీత నిచ్చెద నని జనకుడు తన నిశ్చయమును (వకటించుట./ 


మూ. తతః ప్రభాతే విమలే కృతకర్మా నరాధిపః, 

విశ్వామిత్రం మహాత్మానమాజుహావ సరాఘవమ్‌. 1 

ప్ర. అ. తతణాపిమ్మట, విమలే=తెల్లవారిన, ప్రభాతే=ప్రాతః కాలము 
నందు, నరాధిపః=రాజు, కృతకర్మా=చేయబడిన 'ప్రాతఃకాలకృత్యములు కలవాడై, 
సరాఘవమ్‌=రాఘవులతో కూడిన, మహాత్మానమ్‌-మహాత్ము డైన, విశ్వామిత్రమ్‌= 
విశ్వామిత్రుని, ఆజుహావ=పిలచెను. 

తా. తెల్లవారిన పిమ్మట జనకమహారాజు . ప్రాతఃకాలకృత్యములను దీర్చు 
కొని, రామలక్ష్మణసమేతు డైన, మహాత్ము డైన విశ్వామిత్రుని పిలిపించెను. 1 

ఆ రాక్‌ 

మూ. తమర్చయిత్వా ధర్మాత్మా శాస్త్రదృ షన కర్మణా, 

రాఘవౌ చ మహాత్మానౌ తదా వాక్యమువాచ హ 2 

ప్ర. అ. ధర్మాత్మాధర్మాత్ము డైన జనకుడు, తమ్‌=ఆ విశ్వామిత్రుని, 
మహాత్మానౌ=మహాత్ము లైన, రాఘవౌ చారామలక్ష్మణులను, శాస్త్రదృ ష్టేన=శాస్త్ర, 
మునందు చూడబడిన, కర్మ ణా=కర్మ చేత, అర్భయిత్వా=పూజించి, తదా=అప్పుడు, 
వాక్యమ్‌ =వాక్యమును, ఉవాచ హ=పలికెను. 

తా. జనకుడు, విశ్వామిత్రుని, రామలక్ష్మణులను యథావిధిగా పూజించి 
ఇట్లు పలికెను. 2 


మూ. భగవన్‌ స్వాగతం తే౭స్తు కిం కరోమి తవానఘు, 
భవానాజ్ఞాపయతు మామాజ్ఞాప్యో భవతా హ్యహమ్‌. 3 


ప్ర అ. భగవన్‌=పూజ్యడా ! తే=నీకు, స్వాగతమ్‌=స్వాగతము, 
అస్తు=అగుగాక. అనఘ=పాపములు లేనివాడా ! తవానీకు, కిమ్‌=ఏమి, 
కరోమి=చేయుదును ? భవాన్‌=నీవు, మామ్‌=నన్ను, ఆజ్ఞాపయతు=ఆజ్ఞాపిం 
తువుగాక. అహమ్‌ానేను, భవతా=నీచేత, ఆజ్ఞాప్యః హి=ఆజ్ఞాపింపదగినవాడను 
కదా. 


644 శ్రీమద్రామాయణము 


తా. పూజ్యుడా ! నీకు స్వాగత మగుగాక. పాపరహితుడా ! నీ కేమి 
చేయుదును ? నేను నీచే ఆజ్ఞా పీంపదగినవాడను. ఆజ్ఞాపింపుము. 3 


మూ. ఏవముక్తస్స ధర్మాత్మా జనకేన మహాత్మనా, 
ప్రత్యువాచ మునిర్వీరం వాక్యం వాక్యవిశారదః. 4 
ప్ర, అ. మహాత్మనా=మహాత్ము డైన, జన కేన=జనకునిచేత, ఏవమ్‌=ఇట్లు, 
ఉక్తః౭పలకబడిన, ధర్మాత్మా=ధర్మాత్ము డైన, వాక్యవిశారదః= =మాటలలో నేర్పు గల, 
సః=ఆ, మునిఃావిశ్వామిత్రుడు, వీరమ్‌=ఆ వీరుని గూర్చి, వాక్యమ్‌=వాక్యమును, 
(ప్రత్యువాచతిరిగి పలికెను. 


లా. మహాత్ము డగు జనకుని మాటలు విని, ధర్మాత్ముడును మాటలలో 
నేర్పరియు అగు ఆ విశ్వామిత్రు డిట్లు పలికెను. 


మూ. పుత్రౌ దశరథ పస్యేమౌ క్షతియౌ లోకవిశ్రుతౌ, 

ద్రష్టుకామౌ ధనుఃగేష్టం యదేతత్త్యయి తిష్టతి. ర్‌ 

ప్ర. అ. దశరథస్య=దశరథునియొక్క, పుత్రౌ=పుత్రులును, క్షత్రియౌ=క్ష 
ise లోకవిశుతౌ= =లోకములో ప్రసిద్ధులును అగు, ఇమౌ= =వీరిరువురు, 
యత్‌=ఏ, ధనుః శ్రేష్టమ్‌= శ్రేష్ట మైన ధనస్సు, త్వయి=నీయందు, తిష్పతి=ఉన్నదో, 
ఏతత్‌=దానిని, ద్రష్టుకామౌ= చూడ కోరిక "గలవారు. 

తా. దశరథుని పుత్రులును, క్షత్రియులును, లోకప్ర సిద్దులును అగు ఈ 
రామలక్ష్మణులు నీవద్ద నున్న (శ్రేష్ట మైన ధనస్సును చూడ ద్‌లచు చున్నారు. 
మూ. ఏతద్దర్శయ భద్రం తే కృతకామౌ నృపాత్మజౌ, 

దర్శనాదప్య ధనుషో యథేష్టం ప్రతియాస్యతః. 6 

ప్ర. అ. ఏతల్‌=ఈ ధనస్సును, దర్మయాచూపుము. తే=నీకు, 
భద్రమ్‌ =క్తే; =క్షేమ మగుగాక. అస్య=ఈ, ధనుషః= ధనస్సు యొక్క, దర్శనాత్‌ = దర్శ 
నమువలన్‌, కృతకామౌ=తీరిన కోరిక గలవారై, నృపాత్మజౌ=ఈ రాజకుమారులు, 
యథేష్టమ్‌=ఇష్టమువచ్చి నట్లుగా, ప్రతియాస్యతః= =తిరిగి వెళ్లగలరు. 


తా. ఆ ధనస్సును చూపుము. నీకు భద్ర మగుగాక. ఈ రాజకుమారులు 
దానిని చూచి, కోరిక తీరినవారై వారి ఇష్టము ప్రకారము తిరిగి వెళైదరు.6 
మూ. ఏవముక్తస్తు జనకః ప్రత్యువాచ మహామునిమ్‌, 

శూయతామస్య ధనుషో యదర్ధమిహ తిష్టతి. 7 

ప్ర. అ. ఏవమ్‌ =ఇట్లు, ఉక్తః=పలకబడిన,జనకః=జనకుడు, మహామునిమ్‌= 
మహామునిని గూర్చి, ప్రత్యువాచతిరిగి పలికెను. ఇహ=ఇచట, యదర్ధమ్‌=ఎందు 


బాలకొండము ప.66 645 
నిమిత్తమై, తిష్టతి=ఉన్నదో, అస్య=ఈ, ధనుషణాధనస్సునకు సంబంధించిన ఆ 
వృత్తాంతము, శూయతామ్‌=వినబడుగాక. 


తా. విశ్వామిత్రుని మాటలు విని జనకు డీ విధముగ ప్రతివచనము 
పలికెను. “ఈ ధనస్సు ఇచట ఎందువలన ఉన్నదో ఆ వృత్తాంతమును 


చెప్పెదను, వినుము.” 7 
మూ. దేవరాత ఇతి ఖ్యాతో నిమేః షషో మహీపతిః, ' 
వ్యాపోఒయం తస్య భగవన్‌ హస్తే దత్తో మహాత్మనా. 8 


ప్ర, అ. భగవన్‌=పూజ్యుడా ! నిమేః=నిమినుండి, షష్టః=ఆరవ వాడైన, 
దేవరాతః ఇత్‌=దేవరాతు డని, భ్యాతప్రపిద్దు డైన, మహీపరి రాజ (ఉండెను). 
సః అయమ్‌-ఆ యీ ధనస్సు, తస్య=ఆ రాజుయొక్క, హ స్తే=హస్తమునందు, 
న్యాసఃాదాచి మరల ఇవ్వవలసిన వస్తువుగా, మహాత్మనా=మహాత్ము డైన గివునిచేత, 
దత్తః=ఇవ్వబడినది. 


తొ. ఈ ధనస్సును మహాత్ము డైన శివుడు నిమిచక్రవర్తికి ఆరవవాడైన 


దేవరాతు డనెడు రాజువద్ద న్యాసముగా ఉంచెను. 8 
మూ. దక్షయజ్ఞవథే పూర్వం ధనురాయమ్య వీర్యవాన్‌ + 
రుద్రస్తు త్రిదశావ్‌ రోషాత్సరీలమిదమటబవీత్‌. 9 


ప్ర. అ. పూర్వమ్‌=పూర్వము, దక్షయజ్జవ ధే=దక్ష్రయజ్ఞవినాశనము చేయు 
పమయమున, వీర్యవాన్‌ =పర్మాక్రమవంతు డైన, రుద్రఃరుదుడు, ధనుః=ధన 
స్పును, ఆయమ్య=వంచి, త్రిదశాన్‌=దేవతలను గూర్చి, రోషాత్‌ =కోపము వలన, 
సలీలమ్‌=విలాసముతో కూడినట్లుగా, ఇదమ్‌=ఈ వాక్యమును, అబ్రవీత్‌ =పలి కెను. 


తా. పూర్వము దక్షయజ్ఞధ్య్వంసము చేయుచు వీర్యవంతు డైన రుద్రుడు 
ధనస్సును వంచి, కుపితుడై దేవతలతో ఇట్లనెను. 


మూ. యస్మాదా గార్డినో భాగాన్నాకల్పయత మే సురాః, 
వరాజ్ఞాణీ మపోర్తాణి ధనుషా శాతయామి వః. 10 


ప్ర అ సురాః=దేవతలారా |! భాగార్జిన=యజ్ఞభాగమును కోరుచున్న, 
మే=నాకు, యస్మాత్‌=ఏ కారణమువలన, భోగాన్‌ =భాగములను, నాకల్పయత= 
కల్పింపలేదో, అందువలన, వః=మీ యొక్క, మహార్హాణి=విలువైన, వరాజ్ఞాణి= శ్రేష్ట 
మైన అవయవములను, ధనుషా=ఈ ధనస్సుతో, "శాతయామి=ఖండించేదను. 


తా. దేవతలారా |! యజ్ఞభాగముల నపే పేక్షించుచున్న నాకు మీరు యజ్ఞ 
భాగములను కల్పింపలేదు గాన ఈ ధనస్సుతో మీ శిరస్సులను ఖండించెదను. 


646 శ్రీమద్రామాయణము 


మూ. తతో విమనసః సర్వే దేవా వై మునిపుజ్ఞవ, 
ప్రపాదయన్తి దేవేశం తేషాం (ప్రీతో ఒభవద్భవ:. 1 
ప్ర, అ. మునిపుబ్గ్బవ=-ఓ ముని శేషా ! తతః=పిమ్మట, పర్వే=సమస్త మైన, 
దేవాః=దేవతలు, విమనసః=వ్యాకుల మైన మనస్సు కలవారై, దవేశమాదేవేశు 
డైన శివుని, ప్రసాదయన్తి=అనుగ్రహింపచే సికొనిరి. భవః=శివుడు, తేషామ్‌=వారి 
విషయమున, (ప్రీతః=సంతసించినవాడు, అభవత్‌ =ఆయెను. 


తా. మహామునీ ! పిమ్మట, ఆ దేవత లందరును భయపడి 
మహేశ్వరుని అనుగ హింపచేసుకొనగా ఆ మ హేశ్వరుడు వారి విషయమున 
అను[గ్రహించెను. 1l 


మూ. పీతియుక్తస్స సర్వేషాం దదౌ తేషాం మహాత్మనామ్‌, 

తదేతద్దేవదేవస్య ధమారత్నం మహాత్మనః 12 

న్యాసభూతం తదా న్యస్తమస్మాకం పూర్వకే విభో, 

ప్ర. అ. సణామహేశ్వరుడు, (పీతియుక్తఃణఆనందముతో కూడిన 
వాడై, తేషామ్‌=ఆ, మహాత్మనామ్‌=మహాత్ములకు, దదౌ=ఇచ్చెను, విభో=ప్రభూ 
! మహాత్మనణమహాత్ము డైన, దేవదేవస్య=దేవాధిదేవుడైన శివునియొక్క, 
తత్‌=ఆ, ఏతత్‌=ఈ, ధనూరత్నమ్‌= శ్రేష్ట మైన ధనస్సు, తదా=అప్పుడు, అస్మా 
కమ్‌=మా యొక్క, పూర్వ'కే=పూర్వపురుషునియందు, న్యాసభూతమ్‌=న్యాసముగా, 
న్యస్తమ్‌=ఉంచబడినది. 

తా. శివుడు దేవతల విషయమున అనుగ్రహించి ఆ ధనస్సును వారికి 
ఇచ్చివేయగా దానిని దేవతలు మా పూర్వపురుషుని వద్ద న్యాపముగా ఉంచిరి. 


మూ. అథ మే కృషతః క్షేత్రం లాజ్ఞలాదుత్ణితా మయా, 13 
క్షేత్రం శోధయతా లబ్బా నామ్నా సీతేతి విశ్రుతా. 
ప్ర. అ. అథ=పిమ్మట, మే=నేను, క్నేతమ్‌=యాగభూమిని, కృషతః=దు 
న్నుచుండగా, లాజ్లలాత్‌=నాగలినుండి, ఉత్తితా=లేచినదియు, నామ్నా=పేరుచేత, 
సీతెతి=పీత అని, విశుతా=ప్రసిద్దురాలును అగు కన్య, క్లేతమ్‌=ఆ క్షేత్రమును, 
శోధయతా =పరిశుద్ధము చేయుచున్న, మయా=నా చేత, లబ్బా=పొందబడినది. 


లా. నేనొకప్పుడు యజ్ఞభూమిని దున్ని పరిశుద్ధము చేయుచుండగా 


నాగలి నుండి బైటకు వచ్చిన పీత అను కన్య నాకు లభించినది. 13 
మూ. భూతలాదుళ్ధితా పాతు వ్యవర్తత మమాత్మజా, 14 


వీర్యశుల్కేతి మే కన్యా స్టాపిలేయమయోనిజా. 


బాలకాండము ప.66 647 


ప్ర. అ. భూతలాత్‌=భూతలమునుండి, ఉత్ధితా=లేచిన, సా=ఆమె, 
మమ= =నాయొక్క, ఆత్మ జా=కుమార్తెగా, వ్యవర్తత= -పెరీగెను. ఆయోనిబాడ స్తీ, 
గర్భమునుండి పుట్టని, ఇయమ్‌=ఈ, కన్యా=కన్య, “పెర్యశుల్కా=వీర్యమే శుల్కముగా 
కలది అని, మే నాచేత, స్టాపితా= ఉంచబడినది. 

తా. భూమినుండి బైటకు వచ్చిన ఆమె నా కుమార్తెగా పెరిగినది. 
అయోనిజ యైన ఈమెను వివాహ మాడవలె నన్న పరాక్రమమే శుల్క మని 
నేను నియమము చేసితిని. 14 


మూ. భూతలాదుత్చితాం తాం తు వర్హమానాం మమాత్మజామ్‌, 15 
వరయామామేరాగమ్య రాజానో" మునిపుజ్ఞవ. 
ప్ర అ. మునిపుజవామునిశ్రేష్టా ! భూతలాత్‌=భూతలమునుండి, 


ఉల్గితామ్‌= లేచినదై, వర్ధమానోమ్‌= ౩ పెరుగుచున్న, తామ్‌=ఆ, మమ ఆత్మజామ్‌=నా 
కుమార్తెను, రాజానః రాజులు, ఆగమ్యా వచ్చి, వరయామాసుః=వరించిరి. 


తా. మహామునీ ! భూతలమునుండి ఆవిరువించి, నా కుమార్తెగా 
'పెరుగుచున్న ఈమెను వివాహ మాడదలచి సందర "రాజులు వచ్చిరి. 15 
మూ. తేషాం 'వరయతాం కన్యాం సర్వేషాం పృథివీక్షితామ్‌, 

వీర్యశుల్కేతి భగవన్‌ న దదామి సుతామహమ్‌. 16 

ప్ర అ. భగవన్‌=పూజ్యుడా |! తేషామ్‌=ఆ, సర్వేషామ్‌=సమస్త 
మైన, మ హీక్షితామ్‌=రాజులు, కన్యామ్‌=కన్యను, వరయతామ్‌=వరించుచుండగా, 
వీర్యశుల్కే తి=వీర్యశుల్క యని చెప్పి, అహమ్‌=నేను, సుతామ్‌=కుమార్తెను, న 
దదామి=ఇవ్వలేదు. 


తా. మహామునీ ! ఆ రాజు లందర్హును వచ్చి కన్య నిమ్మని కోరగా, 


నేను, ఈమె వీర్యశుల్కు యని చెప్పి వారి కీయలేదు. 16 
మూ. తతః సర్వే వృపతయః సమేత్య మునిపుజ్లవ, 17 


మిధిలామభ్యుపాగమ్య వీర్యజిజ్ఞాసవస్త దా. 


ప్ర. అ. మునిపుజ్గవా ముని శేష్మా ! తతణాపిమ్మట, సర్వే=సమస్త 
మైన, నృపతయః=రాజులు, “సమేత్య= =కలిసి, తదా=అప్పుడు, వీర్యజిజ్ఞాసవః=తమ 
వీర్యమును తెలిసికొన దలిచినవారై, మిథిలామ్‌= మిథిలాపట్టణమును గూర్చి, 
అభ్యుపాగమ్య=వచ్చి (ఉండిరి). 

తా. ముని శ్రేష్మా ! పిమ్మట ఆ రాజు లందరును కలిసి తమ బల 
మెంత యున్నదో పరీక్షించుకొన గోరి మిథిలకు వచ్చిరి. 17 


648 శ్రీమద్రామాయణము 


మూ. తేషాం జిజ్ఞాసమావానాం వీర్యం ధనురుపాహృతమ్‌, 18 

న శేకుర్ణుహణే తప్య ధనుషప్తోలవే౭_ పి వా. 

ప. అ. వీర్యమ్‌=బలమును, జిజ్ఞాసమానానామ్‌=తెలియగోరుచున్న, 
తేషామ్‌=వారికి, ధనుః=ధనస్సు, ఉపాహృతమ్‌=లేబడినది. తస్య=ఆ, ధనుషః=ధన 
స్సుయొక్క, గ్రహణే=గ్రహించుటయందు గాని, తోలనే2_పి= కదల్చటయందుగాని, 
న శేకుః=పమర్థులు కాకపోయిరి. 


తా. తమ బలమును పరీక్షించ దలచిన వారికి ధనస్సును చూపగా 
దానిని పట్టుకొనుటకు గాని, కదల్చుటకు గాని వారికి శక్యము కాలేదు. 18 


మూ. తేషాం వీర్యవతాం వీర్యమల్పం జ్ఞాత్వా మహామునే, 19 
ప్రత్యాఖ్యాతా వృపతయస్తన్నిబోధ తపోధన, 
ప్ర అ మహామునే=మహామునీ, లేషామ్‌=ఆ, వీర్యవతామ్‌=రాజుల 
యొక్క, వీర్యమ్‌=బలమును, అల్పమ్‌ =అల్ప మైనదానినిగా, జ్ఞాత్వా=తెలి పికొని, 
నృపతయః=ఆ రాజులు, (పత్యాభ్యాతాః=నిరాకరింపబడి నారు. తపోధన=విశ్వామి 
త్రమహర్షీ ! తత్‌=ఆ విషయమును, నిబోధ=తెలిసికొనుము. 


తా. ఆ రాజుల బలము అల్ప మైన దని తెలిసికొని నేను వారికి పీత 
నీయ నిరాకరించితిని. విశ్వామిత్రమహర్షీ ! ఈ విషయము తెలిసికొనుము. 


మూ. తతః పరమకోపేన రాజానో మునిపుజ్ఞవ, 20 

న్యరున్రన్‌ మిథిలాం సర్వే వీర్యసన్తేహమాగతాః. 

ప్ర. అ. మునిపుబ్బవ=ముని శ్రేష్ణుడా ! తతః=పిమ్మట, సర్వే=సమస్త మైన, 
రాజానః=రాజులు, వీర్యసన్తేహమ్‌=తమ బలమును గూర్చిన సందేహమును, ఆగతాః= 
పొందినవారై, పరమకోపేన=ఎక్కువ కోపముతో, మిథిలామ్‌=మిథిలానగరమును, 
న్యరున్ధన్‌ =ముట్టడించిరి. 

తా. మహామునీ ! ఈ విధముగ తమ బలము విషయమున సందేహము 
కలుగగా రాజు లందరును మిక్కిలి కోపించి మిథిలానగరమును ముట్టడించిరి. 


మూ. ఆత్మానమవధూతం తే విజ్ఞాయ వృపపుజ్లవాః, 21 
రోషేణ మహతావిష్టాః పీడయన్‌ మిథిలాం పురీమ్‌. 
ప్ర అ లే=ఆ, నృపపుజ్గవాః=రాజ శేష్ణలు, ఆత్మానమ్‌=తమను, 
ఆవధూతమ్‌=తిరస్కరింపబడినవారినిగా, విజ్ఞాయ=లతెలుసుకొని, మహతా=గొప్ప, 


కోపేన=కోపముతో, ఆవిష్టా=కూడినవారై, మిథిలాం పురీమ్‌=మిథిలానగరమును, 
పీడయన్‌=బాధించిరి. 


బాలకాండము స.66 649 


తా. ఆ రాజు లందరును ఇది ఒక అవమాన మని భావించి, కోపముతో 
మిధిలాపురిని బాధించిరి. 21 


మూ. తతఃసంవత్సరే పూర్ణే క్షయం యాతాని సర్వశః, 22 
పాధనాని ముని శ్రేష్ట తతో౭_హం భృశదుఃభితః. 


ప్ర అ. ముని శేష్ట=ముని శ్రేష్ణడా ! తతః=పిమ్మట, సంవత్సరే=సం 
వ పూర్తే=నిండిన దగుచుండగా, సర్వశః=అంతటను, సాధనాని=జీ 
వనోపకరణములు, క్షయం యాతానిక్షయము పొందినవి. తతః=అందువలన, 
ఆహమ్‌=నేను, భృశదుఃఖితః=చాల దుఃఖితుడ నైతిని. 


తా. ఈ విధముగా సంవత్సరము గడవగా నగరములో నున్న 
బీవనోపకరణము లన్నియు తరిగిపోయినవి. దానితో నాకు చాల దుఃఖము 
కలిగెను. 22 


మూ. తతో దేవగణావ్‌ పర్వాంస్తపపా౭ హం ప్రపాదయమ్‌, 23 
దదుశ్చ పరమ పీతాశ్చతురజ్ఞబలం సురాః 


ప్ర. అ. తతః=పిమ్మట, అహమ్‌=నేను, తపసా=తపస్సుచేత, సర్వాన్‌=స 
మస్త మైన, దేవగణాన్‌ =దేవగణములను, ప్రసాదయమ్‌=అనుగ హింపచే సికొంటిని. 
సురాః=దేవతలు, పరమ పీతాః=చాల సంతసించిన వారై చతురజబలమ్‌= 
చతురంగ పైన్యమును, దదుః=ఇచ్చిరి. 


తా. అప్పుడు నేను తపస్సుచే దేవతల నందరిని అనుగ్రహింపచే సికొనగా 
వారు నాకు చతురంగబలమును ఇచ్చిరి. 23 


మూ. తతో భగ్నా నృపతయో హన్యమావా దిశో యయుః, 24 
అవీర్యా వీర్యాసన్తిగ్థా: సామాత్యాః పాపకర్మణ:. 


ప్ర అ. తతఃాపిమ్మట, అవీర్యాః౭బలము లేనివారును, వీర్యస 
న్రిగ్డాణబలము విషయమున సందేహము కలవారును, పాపకర్మ ణః=పాపకర్మ 
కల వారును లగు, నృపతయః-రాజులు, హన్యమానాః=కొట్టబడుచున్నవారై, 
భగ్నాః=౭ఓడిపోయినవారై, సామాత్యాః=పరివారసమేతులై, దిశః=దిక్కులనుగూర్చి, 
యయుః=పారిపోయిరి. 


తా. తమ బలమును గూర్చి సందేహము గల ఆ వీర్యశూన్యు లగు 
పాపాత్ము లైన రాజులు యుద్ధమునందు పరాజితులై, నపరివారముగా దిక్కులు 
పట్టి పారిపోయిరి. 24 


650 శ్రీమద్రామాయణము 


మూ. చదేతన్నునిశారూల ధనుః పరమభాప్వరమ్‌, 25 
డ్రై Say గ 
రామలక్ష్మణయోశ్చాపి దర్శయిష్యామి సువ్రత. 
ప్ర. అ. సువతామంచి వ్రతము గల, మునిశార్టూల=ముని(శ్రేష్టుడా | 
తత్‌=ఆ, ఏతత్‌ =ఈ, పరమభాస్వరమ్‌=మిక్కిలి ప్రకాశించుచున్న, ధనుః=ధనస్సును, 
రామలక్ష్మణయోశ్చా పి=రామలక్ష్మణులకు కూడ, దర్శయిష్యామి=చూపగలను. 
తా ఓ ముని శేషా ! మిక్కిలి ప్రకాశించు అట్టి ఈ ధనస్సును 
రామలక్ష్మణులకు కూడ చూపగలను. 25 
మూ. యద్యప్య ధనుషో రామః కుర్యాదారోపణం మువే, 26 
సుతామయోనిజాం సీతాం దద్యాం దాశరథేరహమ్‌. 
ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకొత్డే 
షట్‌ షష్టితమ: పర్గః 
ప్రై అ. మునేఓ మునీ ! రామఃారాముడు, అప్య=ఈ, 
ధనుషః=ధనస్సుయొక్క, ఆరోపణమ్‌=ఎక్కు పెట్టుటను, కుర్యాద్యది=చే సినట్లయితే, 
అయోనిజామ్‌=అయోనిజ యైన, సుతామ్‌=కుమార్తె యగు, సీతమాసీతను, 
అహమ్‌=నేను, దాశరథేః=రామునకు, దద్యామ్‌=ఇచ్చెదను. 
తా. మహామునీ ! రాము డీ ధనస్సును ఎక్కు పెట్టగలిగినచో, 
అయోనిజ యగు సీతను ఈతని కిచ్చెదను. 26° 


'బాలానందిని' యను శ్రీమృదామాయణాంధ వ్యాఖ్యానమునందు బాలకాండలో 
అరువది ఆరవ నర్గ నమాప్తము. 


[శ్రీరాముడు నారి కట్రి ధనస్సును లాగగా అది విరెగిపోవుట. విశ్వామిత్రుని 
ఆజ్ఞచే జనకుడు దశరథుని తీనీకొనివచ్చుట్నక్రై మంత్రులను వంవుట.] 


మూ. జనకస్య వచః శ్రుత్వా, విశ్వామిత్రో మహామునిః, 
ధనుర్రర్శ్మయ రామాయ ఇతి హోవాచ పార్టివమ్‌. 1 
ప్రై. అ. మహామునిామహామునిరమైన,  విశ్వామిత్రణావిశ్వామిత్రుడు, 
జనకస్యాజనకునియొక్క, వచః=వాక్యమును, శ్రుత్వాావిని, రామాయ=రామునకు, 
ధనుఃాధనస్సును, దర్శ్మయెాచూపుము, ఇతి=అని, పార్ధివమ్‌-రాజును గూర్చి, 
ఉవాచ హా=పలికెను. . 


తా, విశ్వామిత్రమహాముని జనకుని మాటలు విని, “రామునకు ఆ 
ధనస్సును చూపుము” అని ఆతనితో పల్కెను. 1 


మూ. తతః స రాజా జనకః సామన్లాన్యాదిదేశ హ, 
ధనురానీయతాం దివ్యం గన్హమాల్యవిభూషితమ్‌. 2 


ప్ర అ. తతః= పిమ్మట, సః=ఆ, రాజా=రాజైన, జనకః=జనకుడు, 
సామన్హాన్‌ =సామంతరాజులను, వ్యాదిదేశ హ=అఆజ్ఞాపించెను. గన్హమాల్యవిభూషి 
తమ్‌=-గంధమాల్యములచే అలంకరింపబడిన, దివ్యమ్‌=దివ్య మైన, ధనుః=ధనస్సు, 
ఆనీయతామ్‌=తీ సికొనిరాబదుగాక. 


తా. విశ్వామిత్రుని వాక్యము విని జనకమహారాజు గంధమాల్యాదులచే 
అలంకరించిన ఆ దివ్యధనస్సును తీసికొని రండు అని సామంతులను 
ఆజ్ఞా పించెను. 2 


మూ. జనకేన సమాదిష్టాః సచివాః ప్రావిశన్‌ పురీమ్‌, 
తద్దనుః పురతః కృత్వా నిర్హగ్ముః పార్టివాజ్ఞయా. 3 


ప్ర. అ జన కేన=జనకునిచేత, సమాదిష్టాః=ఆజ్ఞాపించబడిన, సచివాః= 
మంత్రులు, పురీమ్‌=పట్టణమును, ప్రావిశన్‌ =ప్రవేశించిరి. తద్ధనుః=ఆ ధనస్సును, 
పార్టివాజ్ఞయా=రాజుయొక్క ఆజ్ఞచేత, పురతః=ఎదుట, _ కృత్వా=ఉంచుకొని, 
నిర్ణగ్ముః౭బయలుదేరిరి. 


652 శ్రీమద్రామాయణము 


తా. జనకుని ఆజ్ఞ (ప్రకారము మంత్రులు నగరమును (ప్రవేశించి ఆ 
ధనస్సును ముందిడుకొని బయలుదేరి వచ్చిరి. 3 


మూ. నృణాం శతాని పఖ్బాశద్యాాయతానాం మహాత్మవామ్‌, 
A జ్యా న! చ 

మవ్షపాష్రమస్తవ కొం తాం సమూహుస్తా కథంచన. 4 

ప్ర. అ. మహాత్మనామ్‌ =గొప్ప బలము కలవారును, వ్యాయతానామ్‌= 
పొడగరులును అగు, నృణామ్‌=పురుషుల, పష్బాశత్‌ =ఏబది, శతాని=వందలు, 
అష్టచక్రామ్‌=ఎనిమిదిచక్రములు గల, మఇబ్టాషామ్‌ = పెట్టను, సమూహుః=లాగికొని 
వచ్చిరి. తే=వారు, తామ్‌=ఆ పెట్టను, కథంచన=అఆతికష్టముగ, (లాగికొనివచ్చిరి). 

తా. మంచి బలము కలవారును, దీర్సకాయులును అగు ఏబది వందల 
మంది పురుషులు ఆ ధనస్సు ఉంచిన ఎనిమిది చక్రాలు ఉన్న పెట్టను అతి 
కష్టముగ లాగికొని వచ్చిరి. 4 


మూ. తామాదాయ తు మఇన్టాషామాయ సీం యత్ర తద్ధమః, 
సురోపమం తే జనకమూచుర్నపతిమన్తిణః, 5 
ప్ర. అ. తే=ఆ, నృపతిమన్తి)ణః=రాజుయొక్క మంత్రులు, యత్ర=ఏ 
సపెబయందు, తత్‌=ఆ, ధనుః=ధనసు ఉనుదో, తామ్‌=ఆ, ఆయ సీమ్‌=ఇ 
టై సి ల 


నుప దైన, మజఖబ్దాషామ్‌= పెట్టను, ఆదాయ=గ్రహీంచి, సురోపమమ్‌ =దేవతలతో 
పమాను డైన, జనకమ్‌ా-జనకమహారాజును గూర్చి, ఊచుః=పలికిరి. 


తా. జనకుని మంత్రులు ధనస్సు ఉన్న ఆ ఇనుప పెట్టను తీసికొనివచ్చి, 


దేవతా సమాను డైన ఆతనితో ఇట్లనిరి. ర్‌ 
మూ. ఇదం ధనుర్వరం రాజన్‌ పూజితం సర్వరాజభిః, 
మిథిలాధిప రాజేన దర్శనీయం యదిచ్చసి. 6 
ప్ర అ. రాజేన్హ్ర=రాజ శేష్ణడా ! _ మిథిలాధిపామిథిలాప్రభు వైన, 


రాజన్‌=ఓ రాజా ! యత్‌ =దేనిని, దర్శనీయమ్‌=చూపదగినదానినిగా, ఇచ్చసి=కో 
రుచున్నావో, అట్టి, సర్వరాజభిః=సమస్తరాజులచేతను, పూజితమ్‌ =పూజింపబడిన, 
ధనుర్వరమ్‌=శ్రేష్ట మైన ధనస్సు, ఇదమ్‌=ఇదిగో. 

తా. రాజులలో (శ్రేషృడ వైన ఓ మిథిలాధిపతీ ! నీవు దేనిని రామునకు 
చూపదలచుచున్నావో అట్టి, సర్వరాజపూజిత మగు (శ్రేష్టధనస్సు ఇదిగో. 6 
మూ. తేషాం నృపో వచః శ్రుత్వా కృతాజ్వరిరభాషత, 


బాలకాండము స.67 653 
విశ్వామిత్రం మహాత్మానం తౌ చోభౌ రామలక్ష్మణా. 7 


ప్ర అ. నృపఃరాజు, తేషామ్‌=వారియొక్క, వచః=వాక్యమును, 
శ్రుత్వా=విని, కృతాష్టలిః=చేయబడిన _ దోసిలికలవాడై, మహాత్మానమ్‌=-మహాత్ము 
డైన, విశ్వామిత్రమ్‌=విశ్వామిత్రుని గూర్చియు, తౌ=ఆ, ఉభౌ=ఇద్ద రైన, 
రామలక్ష్మణా=రామలక్ష్మణులను గూర్చియు, అభాషత=పలి కను. 


తా. రాజు వారి వాక్యము విని, కరములు జోడించి, మహాత్ము డైన, 


విశ్వామిత్రునితోను, రామలక్ష్మణులతోను ఇట్లు పలికెను. 7 
మూ. ఇదం ధనుర్వరం బ్రహ్మన్‌ జనకైరభిపూజితమ్‌, 
రాజభిశ్చ మహావీర్యెరశక్తెః పూరితుం పురా, 8 


ప్ర. అ. (బహ్మన్‌=ఓ బ్రాహ్మణోత్తమా ! ! జనకైజ౭జనకవంశీయుల చేతను, 
పురా=పూర్వము, పూరితుమ్‌=ఎక్కు పెట్టుటకు, అశక్తైః౭అసమర్హు లైన, మహావీర్యెః= 
గొప్ప పరాక్రమము గల, రాజభిశ్చ=రాజులచేతను” అభిపూజిత్‌మ్‌= పూజింపబడ్‌న, 
ధనుర్వరమ్‌= (శ్రేష్ట మైన, ధనస్సు, ఇదమ్‌=ఇదే. 

తా. విశ్వామిత్రమహామునీ ! మా జనకవంశీయులును, పూర్వము దీనిని 


ఎక్కు పెట్టపోయి విఫలు లైన మహావీర్యవంతు లగు రాజులును పూజించిన 
శ్రేష్టమైన ధనస్సు ఇదియే. 8 
మూ. డవైతత్సురగణాః సర్వే నాసురా న చ రాక్షసాః, 
గన్దర్వయక్ష ప్రవరాస్పకిన్నరమహోరగా:. 9 
ప్ర. అ. ఏతత్‌=దీనిని (ఎక్కు పెట్టుటకు) సర్వే=సమస్త మైన, 
సురగణాః=దేవతాగణములు, నాసమర్జులు కాలేదు. అసురాః=లఅసురులు, 
న=సమరులు కాలేదు. రాక్షసాః=రాక్షసులును, సకిన్నరమహోరగాః= =కింనరులతో 


(= =] 
డను, మహోరగులతోడను కూడిన, గన్దర్వయక్ష ప్రవరాః=గంధర్వయక్ష్మశ్రేష్టులును, 
నాపమర్జులు కాలేదు. 


తా. సురగణములు కాని, అసురులు కాని, రాక్షసులు కాని, 
గంధర్వ-యక్ష-కిన్నరామహోరగులు గాని దీనిని ఎక్కుపెట్టజాలకపోయిరి. 9 
మూ. క్వ గతిర్మానుషాణాం చ ధనుషో౭_స్య ప్రపూరణే. 

ఆరోపణే సమాయోగే వేపనే తోలనే౭ పీ వా. 10 

ప్ర అం అస్య=ఈ ధనస్సుయొక్క, ( పపూరణే= వంచుటయందుగాని, 


ఆరోపణే=నారిని ఎక్కించుటయందు గాని, క్‌ బాణమును సంధిం 
చుటయందు గాని, వేపనే=నారిని లాగుటయందు గాని, తోలనే2_పి వా= 





654 శ్రీమద్రామాయణము 


కదల్చ్బుటయందు గాని, మానుషాణామ్‌=మనుష్యులకు, గతిః=గతి, క్వ=ఎక్కడ. 


తా. ఈ ధనస్సును వంచుటకు గాని, నారి కట్టుటకు గాని, బాణము 
పంధించుటకు గాని, నారిని లాగుటకు గాని, కదల్బుటకు గాని మనుష్యులకు 
శక్తి ఎక్కడిది ? 10 
మూ. తడేతదనుషాం (శ్రేష్టమానీతం మునిపుజ్ఞవ, 

దర్శ౭పైతన్మ హాభాగ అనయో రాజపుత్రయోః. i 

ప్ర అ. మునిపుజవా =ముని శేషా, తత్‌ =అట్టి, ఏతత్‌=ఈ, ధను 

ర ' 
షామ్‌= =ధనస్సులలో, (శ్రేష్టమ్‌= శ్రేష్ట మైన 'ధనస్సు, ఆనీతమ్‌= తీపికొనిరాబడినది. 
మహాభాగ-మహాభాగ్యవంతుడా ! ఏతత్‌= దీనిని, అనయోః=ఈ, రాజపుత్రయోః= 
రాజపుత్రులకు, దర్శయ=చూపుము. 

తా. ఓ ముని శేషా ! అట్టి ఈ ధనస్సును తీసికొని వచ్చినారు. దీనిని 


ఈ రాజపుత్రులకు చూపుము. 1 
మూ. విశ్వామిత్రస్తు ధర్మాత్మా శ్రుత్వా జనకభాషితమ్‌, 
వత్స రామ ధనుః పశ్య ఇతి రాఘవమబవీత్‌ . 12 
ప్ర. అ. ధర్మాత్మా-ధర్మాత్ము డైన, విశ్వామిత్రస్తూవిశ్వామిత్రు డైతే, 
జనకభా షితమ్‌=-జనకునిమాటము, (శుత్వా౭విని, వత్స=నాయనా ! రామ= 


రామా! ధనుః=ధనస్సును, పశ్య=చూదుము, ఇతి=అని, రాఘవమ్‌=రామునిగూర్చి, 
అబవీత్‌ =పలికెను. 

తా. ధర్మాత్ము డైన విశ్వామిత్రుడు జనకుని మాటలు విని - “వత్సా! 
రామా ! ఆ ధనస్సును చూడు” అని రామునితో పలికెను. 12 
మూ. (బ్రహ్మ ర్షేర్వచనాద్రామో యత్ర తిష్టతి తద్దనముః 

మషబ్దాషాం తామపావృత్య దృష్ట్వా ధమరథాటబ్రవీత్‌. 13 

ప్ర. అ. రామఃరాముడు, బ్రహ్మ క్షే బ్రహ్మర్షియొక్క, వచనాత్‌ =వ 
చనమువలన, తత్‌=ఆ, ధనుఃధనస్సు, య(త్ర=దేనియందు, తిష్టతి=ఉన్నదో, 
తామ్‌= =అట్టి, మఇన్టాషామ్‌= పెట్టెను. అపాకృత్య=తెరచి, ధనుః=ధనస్సును, 
దృష్టా వెచూచి, అథ= పిమ్మట, అబ్రవీత్‌ =పలి'కెను. 

తా ఆ బ్రహ్మర్షి ఆదేశానుసారము రాముడు ధనస్సు ఉన్న ఆ 
"పెట్టను తెరిచి, ధనస్సును చూచి, ఇట్లు పలికెను. 18 
మూ. ఇదం ధనుర్వరం (బ్రహ్మన్‌ పంస్ప ఎశౌమీహ పాణినా, 

యత్నవాంశ్చ భవిష్యామి తోలనే పూరణే౬పి వా. 1 


బాలకొండము స.67 655 


ప్ర అ బ్రహ్మన్‌ =బ్రహ్మర్షీ |! ఇహ=ఇప్పుడు, ఇదమ్‌=ఈ, ధనుర్వ 
రమ్‌=శ్రేష్ట మైన ధనస్సును, పాణినా=హస్తముచేత, సంస్పృశామి=ప్పృశింతును. 
తోలనే=కదల్చుటయందు గాని, పూరణే౭_ పీ వా=ఎక్కు పెట్టుటయందు గాని, 
యత్నవాన్‌ =ప్రయత్నముకలవాడను, భవిష్యామి=కాగలను. 

తా. (బ్రహ్మర్షీ ! ఇపు డీ శ్రేష్ట మైన ధనస్సును హస్తముతో 
స్పృశించెదను. దానిని కదల్చుటకు గాని, శక్య మైనచో ఎక్కు పెట్టుటకు గాని 
ప్రయత్నించెదను. 14 


మూ. బాఢమిత్యేవ తం రాజా మునిశ్చ పమభాషత, 
లీలయా స ధమర్మధ్యే జగ్రాహ వచనాన్ము నేః. 15 


ప్ర. అ. రాజా=రాజును, మునిశ్చ-మునియు, బాఢమ్‌ ఇత్యేవ=సరే 
అని, తమ్‌=ఆ రాముని గూర్చి, సమభాషతాపలికెను. పఃరాముడు, మునేః= 
మునియొక్క, వచనాత్‌ =వచనమువలన, ధనుః=ధనస్సును, మధ్యే=మధ్యయందు, 
లీలయా=అనాయాసముగా, జగ్రాహ=పట్టుకొనెను. 

తా. “అటులే చేయుము అని జనకమహారాజును, విశ్వామిత్రుడును 


పలికిరి. విశ్వామిత్రుని ఆజ్ఞ ప్రకారము రాముడు అనాయాసముగా ఆ ధనస్సును 
మధ్యయందు పట్టుకొనెను. 15 
మూ. పశ్యతాం నృసహప్రాణాం బహూనాం రఘునన్షనః 

ఆరోపయత్స ధర్మాత్మా సలీలమివ తద్హనుః. 16 

ప్ర. అం ధర్మాత్మా-ధర్మాత్ము డైన, సః=ఆ, రఘునన్షనః=రాముడు, 
బహూనామ్‌=అనేకు లైన, నృసహస్రాణామ్‌ = వేలకొలది జనులు, పశ్యతామ్‌= 
చూచుచుండగా, తల్‌ =ఆ, ధనుః=ధనస్సును, సలీలమివ=అనాయాసముగా, 
ఆరోపయత్‌ =ఎక్కు పెట్టను. 

తా. ధర్మాత్ము డైన ఆ రఘునందనుడు, వేలకొలది జనులు చూచు 
చుండగా ఆ ధనస్సును అనాయాసముగ ఎక్కు పె బట్టను. 16 


మూ. ఆరోపయిత్యా ధర్మాత్మా పూరయామాస తద్దనుః, 
తద్బ్చభ్థ ధనుర్మథ్యే నరశ్రేష్టో మహాయశాః, 17 
ప్ర. ఆ. ధర్మాత్మా-ధర్మాత్ము డైన ఆ రాముడు, తత్‌=ఆ, ధనుః= 
ధనస్సును, ఆరోపయిత్వా=ఎక్కు పెట్టి, పూరయామాస=ఆకర్ణాంతము లాగెను. 
మహాయశాః=గొప్ప క్రీర్తి గల, నరశ్రేష్టః=ఆ నరశ్రేష్టుడు, తత్‌ =ఆ, ధనుః=ధనస్సును, 
మధ్యే=మధ్యయందు, బభళ్జు=విరచెను. 


666 శ్రీమద్రామాయణము 


తా. ధర్మాత్ముడును, మహాయశఃశాలియు, నర శ్రేష్ణుడును అగు ఆ 
రాముడు ఆ ధనస్సును ఎక్కు పెట్టి, నారిని అకర్ణాంతము లాగి దానిని విరచి 
వేసెను. 17 


మూ. తస్య శబ్లో మహానా సీన్నిర్ణాతసమనిస్వనః, 

భూమికమ్సశ్చ సుమహాన్‌ పర్వత స్యేవ దీర్యతః. 18 

ప్ర. అ. తస్యాదానియొక్క, శబ్దఃాశబ్దము, నిర్హాతసమనిస్వనః= పిడుగుతో 
సమాన మైన ధ్వని కలది గాను, మహాన్‌=చాల పెద్దదిగాను, ఆసీత్‌=ఆయెను. 
పర్వతస్య=పర్వతము, 'దీర్యతః ఇవ=బ్రద్రలగుచున్నపుడు వలె, సుమహాన్‌=చాల 
పెద్దదైన, భూమికమృశ్చ=భూకంపము. గూడ కలిగెను, 

తా. ఆ ధనస్సు విరిగి నపుడు పిడుగు ధ్వనితో సమాన మైన గొప్ప 
ధ్వని వచ్చెను. పర్వతము (బద్దలగు చున్నపుడు అదరినట్లు భూమి అదరెను. 


మూ. నిపేతుశ్చ నరాః సర్వే తేన శబ్దేన మోహితాః, 
వర్ణయిత్వా మునివరం రాజానం తౌ చ రాఘవా. 19 
ప్ర. అ. తేన=ఆ, శబ్దేనశబ్దముచేత, మోహితాః=మూర్చితులై, ముని 
వరంవిశ్వామిత్రుని, రాజానమ్‌=జనకుని, తౌ=ఆ, రాఘవా చ=రాఘవులను, 
వర్తయిత్వా=విడచి, సర్వే=సమస్త మైన, నరాః=మనుష్యులు, నిపేతుః=పడిరి. 


తా. విశ్వామిత్ర-జనకారామలక్ష ్మణులు తప్ప మిగిలిన జను లందరును 
ఆ ధ్వనికి మూర్చ్భితులై క్రింద పడిరి. 19 


మూ. ప్రత్యాశ్వస్తే జనే తస్మిన్రాజా విగతపాధ్వసః, 

ఉవాచ ప్రాజ్ఞరిర్యాక్యం వాక్యజ్ఞో మునిపుజ్ఞవమ్‌. 20 

ప్ర. అ. తస్మిన్‌=ఆ, జనే=జనము, ప్రత్యాశ్వ స్తే=ఊరడిల్లినదగుచుండగా, 
వాక్యజ్ఞః=మాటలలో నేర్పుగల, రాజా=రాజు, విగతసాధ్వసః=భయము లేని 
వాడై, ప్రాష్టలిః=కట్టబడిన దోసిరికలవాడై, మునిపుజ్ఞవమ్‌=ముని శ్రేష్ణని గూర్చి, 
వాక్యమ్‌=వాక్యమును, ఉవాచ=పలికెను. 

తా. అచట వారందరు యథాపూర్వస్థితికి వచ్చిన పిమ్మట మాటలలో 
నేర్పరి యైన జనకుడు, కంగారు లేనివాడై, ఆ మునిశ్రేష్ణనితో ఇట్లు పలికెను. 


మూ. భగవన్‌ దృష్టవీర్యో మే రామో దశరధథాత్మజః, 21 
అత్యద్భుతమచిన్త్యం చన తర్కితమిదం మయా, 


బాలకాండము ప.,67 657 


ప్ర అ. భగవన్‌=పూజ్యాడా ! దశరథాత్మజఃదశరథకుమారు. డైన, 
రామః=రాముడు, మే=నాచేత, దృష్టవీర్యః=చూడబడిన పరాక్రమము కలవాడు. 
అత్యద్భుతమ్‌=చాల ఆశ్చర్యకరము, అచిన్యం చ=ఊహింపరానిదియు అగు, 
ఇదమ్‌=ఇది, మయా=నాచేత, న తర్కితమ్‌=ఊ హింపబడలేదు. 


తా. మహామునీ ! దశరథాత్మజు డైన రాముని వీర్యమును ప్రత్యక్షముగ 
చూచితిని, అత్యద్భుతము, ఊహింప అశక్యము అగు ఈ కార్య మిట్లు జరుగు 


నని నేను అనుకొనలేదు. 21 
మూ. జనకావాం కులే కీర్తిమాహరిష్యతి మే సుతా, 
సీతా భర్తారమాపాద్య రామం దశరథాత్మజమ్‌. 22 


ప్ర. అ. మే=నాయొక్క, సుతా=కుమార్తె యైన, పీతా=పీత, దశ 
రథాత్మజమ్‌=దశరథునికుమారు డైన, రామమ్‌=రాముని, భర్హారమ్‌=భర్తనుగా, 
ఆసాద్య=పొంది, జనకానామ్‌=జనకులయొక్క, కులే=కులమునందు, శ్రీర్తిమ్‌=కీర్తిని, 
ఆహరిష్యతి=తీపికొని రాగలదు. 


తా. నా కుమార్తె యైన సీత దశరథుని పుత్రు డైన రాముని భర్తగా 


పొంది మా వంశమునకు కీర్తిని తీసికొని రాగలదు. 22 
మూ. మమ పత్యా ప్రతిజ్ఞా చ వీర్యశుల్కేతి కౌశిక, 
సీతా ప్రాణైర్బహువుతా దేయా రామాయ మే సుతా. 23 


ప్ర. అ. కౌశిక=విశ్వామిత్రా ! వీర్యశుల్కేతి=వీర్యశుల్క అని, మమ=నా 
యొక్క, ప్రతిజ్ఞా చాప్రతిజ్ఞ కూడ, సత్యా=నిజ మైనది. ప్రాణైః=౭నాప్రాణములతో, 
బహుమతా=పమముగా ఆదరింపబడిన, మే=నాయొక్క, సుతా=కుమార్తె యైన, 
సీత్రా=సీత, రామాయారామునకు, దేయా=ఇవ్వదగినది. 

తా. విశ్వామిత్ర మహామునీ ! నా కుమార్తె యగు సీతను 
వివాహమాడుటకు వీర్యమే శుల్క మని నేను చేసిన ప్రతిజ్ఞ సత్య మైనది. 
నా ప్రాణములతో సమానురా లగు ఈమెను రామున కిచ్చెదను. 23 
మూ. భవతో౭_నముమతే బ్రహ్మన్‌ శీఘ్రం గచ్చన్తు మన్తిణః, 

మమ కౌశిక భద్రం తే అయోధ్యాం త్వరితా రథైః, 24 

ప్ర అ. (బ్రహ్మన్‌=ఓ (బ్రాహ్మణోత్తమా ! కౌశికావిశ్వామిత్రా ! 
భవతః=నీయొక్క, అనుమతే=అనుమతియందు, మన్తిణః=మంత్రులు, త్వరితాః= 
తొందర గలవారై, రథైః=రథములచేత, అయోధ్యామ్‌=అయోధ్యను గూర్చి, 
క్రీ ఘమ్‌=శీఘ్రముగా, గచ్చన్తు=వెళ్లైదరుగాక. తే=నీకు, భద్రమ్‌=మంగళ మగుగాక. _ 

42 


658 శ్రీమద్రామాయణము 


తా. విశ్వామిత్రమహర్షీ ! వనీ ఆజ్ఞ ప్రకారము నా మంత్రులు రథముల 
నధిరో హించి గీఘ్రముగా అయోధ్యకు పెళ్లైదరు గాక. నీకు భద్ర మగు గాక 


మూ. రాజానం ప్రశ్రితైర్యాక్యరానయన్తు పురం మమ, 
ప్రదానం వీర్యశుల్కాయాః కథయన్తు చ సర్వశః, 25 
ప్ర. అ. వీర్యశుల్కాయాః=వీర్యశుల్క యైన సీతయొక్క, ప్ర పదానమ్‌=రామున 
కిచ్చుటను, సర్వశః=పూర్తిగా, కథయన్తు= =చెప్పుదురుగాక. ప్రగిలై=వినయపూర్వక 
మైన, వాక్యః౭వాక్యములచేత, రాజానమ్‌=దశరథ మహారాజును, మమానాయొక్క, 
పురమ్‌= పురమును గూర్చి, ఆనయన్తు=తీసికొని వచ్చెదరు గాక, 


తా. వీర్యశుల్క యగు సీతను రామున కీయ నిర్ణయించుట మొదలగు 
వృత్తాంతము నంతను సవినయముగ దశరథునకు తెలిపి ఆతనిని నా 
నగరమునకు తీసికొని వచ్చెదరు గాక. 25 


మూ. మునిగుప్తా చ కొకుతౌ క్ట కథయన్తు నృపాయ వై, వె, 
(ప్రీయమాణం తు రాజానమానయన్తు సుకీఘ్టుగా:. 26 


ప్ర, అ. కాకుత్ద్సా-రామలక్ష్మణులను, మునిగుప్తౌ=మునిచేత రక్షింప బడి 
నవారినిగా, నృపాయ=దశరథునకు, కథయన్తు=చెప్పెదరుగాక, సుకీఘ్రగాః=చాల 
శీఘ్రముగా పోయినవారై, (పీయమాణమ్‌= ఆనందించుచున్న, రాజానమ్‌=రాజును, 
ఆనయన్లు=తీ సికొని వచ్చెదరు గాక, 


తా. గీఘ్రముగ వెళ్లి రామలక్ష్మణులు విశ్వామిత్రుని సంరక్షణలో 
నున్నారని దశరథునకు తెలిపి, సంతోషించిన అతనిని తీసికొనివత్తురు గాక.26 


మూ. కౌశికళ్చ తథేత్యాహ రాజా చాభాష్య మన్తిణః, 27 
అయోధ్యాం (ప్రేయామాస ధర్మాత్మా కృతశాసనాన్‌, 
యథావృత్తం సమాఖ్యాతుమానేతుం చ నృపం తదా. 28 


ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాత్డే 
సషషషితమః సర్గః. 


బ్రిబష్షి 


ప్ర. అ. కౌగికశ్చ=విశ్వామిత్రుడు కూడ, తథేతి=అటులనే అగుగాక 
అని, ఆహాపలికెను. ధర్మాత్మా=ధర్మాత్ము డైన, రాజా చాజనకుడు కూడ, 
మన్తిణః=మంతులను, ఆభాష్య=సంప్రదించి, తదా=లఅప్పుడు, యథావృత్తమ్‌=జ 
రిగినది జరిగినట్లుగా, సమాఖ్యాతుమ్‌=చెప్పుటకును, నృపమ్‌=రాజును, ఆనేతుం 
చాతీసికొని వచ్చుటకును, కృతశాసనాన్‌ =అనుచరులను, అయోధ్యామ్‌ =అయోధ్యను 


బాలకాండము స.67 6509 
గూర్చి, (పేషయామాస=పం పెను. 


తా. అటులే చేయు మని విశ్వామిత్రుడు పలుకగా జనకమహారాజు 
మంత్రులతో సంప్రదించి, దశరథునకు జరిగిన దంతయు చెప్పి ఆతనిని తీసికొని 
వచ్చుటక్రి' తన ఆజ్ఞానిర్వాహకు లగు భృత్యులను అయోధ్యకు పంపెను. 27-28 


'బాలానందిని' యను శ్రీముదామాయణాంధ్ర వ్యాఖ్యానమునందు బాలకాండలో 
ఆరవై ఏడవ నర్గ నమావ్తము. 


[జనకుడు వంవీన వార్త విని దశరథుడు మంతినమేతుడై మిథిలకు 
వెళ్లుట్నక్రై బయలుదేరుట. 
మూ. జనకేన సమాదిష్టా దూతాస్తే క్లానవాహనాః, 

త్రిరాత్రముషితా మార్లే తే౭యోధ్యాం ప్రావిశన్‌ పురీమ్‌. 1 

ప్ర అ జనకేన=జనకునిచేత, సమాదిష్టాః=ఆజ్ఞాపింపబడిన, తే-౮ఆ, 
దూతాః=దూతలు, మార్లే-మార్గమునందు, (త్రిరాత్రమ్‌=మూదు ర్మాత్రులు, ఉషితాః= 
ఉన్న వారై, క్షాన్తవాహనాః=అల సిపోయిన అశ్వములు కలవారై, అయోధ్యాం 
పురీమ్‌=అయోధ్యానగరమును, ప్రావిశన్‌=ప్రచేశించిరి. 

తా. జనకు డాజ్ఞాపీంచిన దూతలు మూడు దినములు (ప్రయాణము 
చేసి, అలసిపోయిన గుజ్జములతో అయోధ్యానగరము చేరిరి. 1 
మూ. రాజ్ఞో భవనమాసాద్య ద్వారస్థానిదమబ్రువన్‌, 

శీఘం నివేద్యతాం రాజ్ఞే దూతాన్నో జనకస్య చ, 2 

ప్ర. అ. రాజ్ఞ=రాజుయొక్క, భవనమ్‌=భవనమును, ఆసాద్య=పాంది, 
ద్వారస్థాన్‌ =ద్వారపాలకులను గూర్చి, ఇదమ్‌=ఈ వాక్యము, అబ్రువన్‌ =పలికిరి. 
జనకస్యాజనకమహారాజుయొక్క, దూతాన్‌ =దూతల మైన, నణామమ్ములను గూర్చి, 
గీ ఘమ్‌=శీ ఘ్రముగా, రాజ్జే=రాజుకు, నివేద్యతామ్‌=తెలుపబదుగాక, 

తా. అచట రాజభవనమునకు వెళ్లి, ద్వారపాలకులతో == “జనకమహారాజు 
దూతలు వచ్చినా రని దశరథమహారాజుతో చెప్పుదు” అని పల్కిరి. 2 
మూ. ఇత్యుక్తా ద్వారపాలాస్తే రాఘవాయ న్యవేదయన్‌, 

తే రాజవచనాద్దూతా రాజవేశ్మ ప్రవేశితాః, 3 

దదృశు గ్రేవజ్కాశం వృద్దం దశరథం నృపమ్‌. 

ప్ర అ. ఇతి=ఇట్టు, ఉకాః=పలకబడిన, తే=ఆ, ద్వారపాలాః=ద్వారపా 
లులు, రాఘవాయాదశరథునకు, న్యవేదయన్‌ =తెలిపిరి. తే=ఆ, దూతాః=దూతలు, 
రాజవచనాత్‌ =రాజుయొక్క వచనమువలన, రాజవేశ్మ=రాజుయొక్క గృహమును, 
ప వేశితాః=(పవేశపెటబడిన వారె, దేవసంకాశమ్‌ = దేవతలతో సమానుడును, వద్దమ్‌= 
(e (6 చ వ్‌ ల$ 


బాలకాండము స.68 6061 


వృద్దుడును అగు, దశరథం నృపమ్‌ =దశరథమహారాజును, దదృశుః=చూచిరి. 


తా. వారి మాటలు విని ద్యారపాలులు దశరథునకు నివేదించిరి. పిమ్మట 
రాజాజ్ఞ (ప్రకారము రాజభవనములో ప్రచేశించిన ఆ దూతలు దేవతాసదృశుడును, 
వృద్దుదును అగు దశరథుని చూచిరి. 3 


మూ. _ బద్దాష్టలిపుటాః సర్వే దూతా విగతసాధ్వసాః, 4 
రాజానం ప్రయతా వాక్యమబువన్‌ మధురాక్షరమ్‌. 


ప్ర అ. సర్వే=సమస్త మైన, దూతాణదూతలు, బద్దాళ్టులిపుటాఃా 
కట్టబడిన దోసిళ్లు కలవారై, విగతసాధ్వసా=పోయిన భయము కలవారై, 
ప్రయతాః=నియమసంపన్నులై, రాజానమ్‌=రాజును గూర్చి, మధురాక్షరమ్‌-మధుర 
మైన అక్షరములు గల, వాక్యమ్‌ =వాక్యమును, అబ్రువన్‌ =పలికిరి. 


తా. ఆ దూత లందరును చేతులు జోడించి, కంగారు పడనివారై, 
నియమబద్దులై దశరథునితో  మధురాక్షరములు గల వాక్యమును పలికిరి. 4 


మూ. మైథిలో జనకో రాజా సాగ్నిహో త్రపురస్క తమ్‌, ర్‌ 

కుశలం చావ్యయం చైవ సోపాధ్యాయపురో హితమ్‌, 

ముహుర్ము హుర్మధురయా "స్నేహసంయుక్తయా గిరా, 6 

జనకస్త్వాం మహారాజ పృచ్చతే సపురస్పరమ్‌. 

ప్ర. అ. మహారాజాఓ మహారాజా ! _మైథిలఃణమిథిలాధిపతి యైన, 
జనకః రాజా=జనకమహారాజు, సాగ్నిహోత్రపురస్కతమ్‌=అగ్నిహోత్రాది కర్మలను 
పురస్కరించు వాడవును, సోపాధ్యాయపురో హితమ్‌ =ఉపాధ్యాయులతోడను పురో 
హితులతోడను కూడినేవాడవును, సపురస్సరమ్‌=ముందు నడచు పరివారజనముతో 
కూడినవాడవును అగు, త్వామ్‌=నిన్ను, మధురయా=మధుర మైనదియు, స్నేహ 
సంయుక్తయా=్నేహముతో కూడినదియు అగు, గిరా=వాక్కుతో, కుశలం 
చాకుశలమును, అవ్యయం వైవానాశము లేకుండుటను, ముహుః=మాటిమాటికిని, 
పృచ్చతే=అడుగుచున్నాడు. 

తా. “మహారాజా ! మిథిలాధిపతి యైన, జనకమహారాజు, స్నేహపూర్ణ 
మగు మధుర మైన వాక్కుతో, .అగ్నిహోత్రాదినిరతుడ వగు నీ యొక్కయు, నీ 
ఉపాధ్యాయులయొక్కయు, పురో హితులయొక్కయు, పరివారజనముయొక్కయు 
యోగక్షేమములను విచారించుచున్నాదు.” 5, 6 


మూ. పృష్ట్వా కుశలమవ్యగ్రం వెదేహో మిథిలాధిపః, 7 
కౌశికానుమతే వాక్యం భవన్తమిదమ(బవీత్‌. 


662 శ్రుమదామాయణము 


ప్ర. అ. మిథిలాధిపః=మిథిలాధిపతి యగు, _ వైదేహః=జనకుడు, 
అవ్యగమ్‌=చిత్త విక్షేపము లేకుండగ, కుశలమ్‌ = క్షేమమును, పృష్ణ్వా=అడిగి, కౌశికా 
నుమతే=విశ్వామిత్రుని అనుమతి (ప్రకారము, భవన్తమ్‌=నిన్ను గూర్చి, ఇదమ్‌=ఈ, 
వాక్యమ్‌ =వాక్యమును, అబవీత్‌ =పలికెను. 


తా. మిథిలాధీశు డగు జనకమహారాజు శ్రద్దాపూర్వకముగ నిన్ను కుశల 
ప్రశ్న చేసి, కౌశికుని అనుమతి పొంది, నీతో ఈ మాట చెప్పుచున్నాడు. 7 


మూ. పూర్వం ప్రతిజ్ఞా విదితా వీర్యశుల్కా మమాత్మజూ, 8 
రాజానశ్చ కృతామర్లా నిర్వీర్యా విముఖీకృతా:. 
ప్ర అ. ఆత్మజా=నా కుమార్తె, వీర్యశుల్కా=వీర్యశుల్క ము కలది అను, 
పూర్వమ్‌= స్య్ధము యబడిన, ప్రతిజ్ఞాప్రతిజ్ఞ విదితా=అందరికిని తెలిసినదే. 
యబడి 


కృతామర్జాః= న అమర్షము' గల నిర్వీర్యాః=వీర్యర హితు లైన, రాజానః 
చ=రాజులు కూడ, విముఖీకృతాః= =విముఖులుగా చేయబడినారు. 


తా. నా పుత్రిక వీర్యశుల్క యని నేను పూర్వము చేసిన ప్రతిజ్ఞ 
ప్రసిద్ధమే కదా. కోపించి వచ్చిన రాజులు నిర్వీర్యులై పరాజితులై పోయిరి, 8 
మూ. సేయం మమ సుతా రాజన్‌ విశ్వామిత్రపురస్సరైః, 9 

యదృచ్చయా గతైర్వీ రైర్నిర్హితా తవ పుత్రకైః. 

ప. అ. రాజన్‌=రాజా ! సా=ఆ, ఇయమ్‌=ఈ, మమ=నాయొక్త్క, 

b గ్రా 
సుతా=కుమార్తె, విశ్వామిత్రపురస్సరైః=విశ్వామిత్రుడు ముందు నడచుచుండగా 


గల, యదృచ్చయా=దై =దైవవశముచేత, ఆగతైః=వచ్చిన, తవ= =నీయొక్క, వీరైః=వీరు 
“డైన, పుత్ర 3ః=చిన్న "పుత్రునిచేత, నిర్దితా= జయింపబడినది. 


తా. దశరథమహారాజా |! అట్టి నా ఈ పుత్రికను విశ్వామిత్రుని చెంట 
దైవవశముచే మిథిలకు వచ్చిన, వీరు డైన నీ చిన్నికుమారుడు, సంపాదించు 
కొన్నాడు. 

వి. రాముడు వయస్సుచే చిన్నవాడు గావున “పుత్రకైణో అని 
కప్రత్యయము, గౌరవసూచకముగా బహువచనము ప్రయోగింపబడినవి. “సేయం 
మమ సుతా రాజన్‌ విశ్వామిత్రస్య శాసనాత్‌. పురీమిమాం సమాగత్య తవ 
పుత్రేణ నిర్హితా ” అని ప్రాచ్య పాఠం బాగున్నది. 9 
మూ. తచ్చ రాజన్‌ ధనుర్దివ్యం మధ్యే భగ్నం మహాత్మనా, 10 

రామేణ హి మహారాజ మహత్యాం జనసంసది. 


ప్ర అ. మహారాజ=రాజులలో గొప్పవాడ దైన, రాజన్‌ =దశరథా! తత్‌ =ఆ, 


బొలకాండము స.68 063 


దివ్యమ్‌ =దివ్య మైన, ధనుః=ధనస్సు, మహత్యామ్‌=గొప్ప దైన, జనసంసది=జనుల 
సభయందు, మహాత్మనా=మహాత్ము డైన, రామేణ=రాముని చేత, మధ్యే=నడుమ, 
భగ్నమ్‌=విరవబడినది. 


తా. దశరథమహారాజా ! గొప్ప సభలో, మహాత్ము డైన రాముడు, 
ఆ దివ్యధనస్సును మధ్యకు విరచెను. 10 
మూ. అస్మె దేయా మయా సీతా వీర్యశుల్కా మహాత్మనే, nu 

(ప్రతిడ్డాం కర్తుమిచ్చామి తదనుజాతుమర సి. 

జా ఆక్‌ యమా యా 

ప్ర. అ. వీర్యశుల్కా=వీర్యశుల్క యైన, సీతా=సీత, అష్మె=ఈ, మహా 
త్మ నే=మహాత్మునకు, మయా=నాచేత, దేయా=ఇవ్వదగినది. ప్రతిజ్ఞొమ్‌= ప్రతిజ్ఞను, 
కర్తుమ్‌=చేయుటకు, (నిలుపుకొనుటకు), ఇచ్చామి=కోరుచున్నాను. తల్‌ =ఆ 
కారణమువలన, అనుజ్ఞాతుమ్‌=అనుజ్ఞ ఇచ్చుటకు, అర్హ సిాతగియున్నావు. 

తా. వీర్యశుల్క యైన సీతను ఈ మహాత్మున కిచ్చి నా ప్రతిజ్ఞను 
నెరవేర్చుకొనవలెను గాన అందులకు అనుజ్ఞ ఇమ్ము. గ 
మూ. సోపాధ్యాయో మహారాజ పురో హితపురఃసరః, 12 

ఆల్బా స ఆ్యూ 9 _ 

శీఘ్రమాగచ్చ భద్రం తే ద్రష్టుమర్గన రాఘవౌ. 

ప. అ. మహారాజ=మహారాజా ! సోపాధ్యాయః:=ముతికు_లతో కూడి 

( ధ్యా Ayal 
నవాడవై, పురో హితపురఃసరః=పురో హితుడు ముందు నడచువాడుగా కలవాడై, 
(పురోహితుని ముందిడుకొని), శీఘమ్‌=శీఘముగా, ఆగచ్చ=రమ్ము. తే=నీకు, 
భద్రమ్‌= క్షేమ మగుగాక. _ రాఘచౌ=రామలక్ష్మణులను, ర్రప్టుమ్‌=చూచుటకు, 
అర్హసి=తగియున్నావు. 

తా. దశరథమహారాజా ! నీకు క్షేమ మగుగాక. నీవు ఉపాధ్యాయ 
పురోహితసహితుడవై శీఘ్రముగ వచ్చి రామలక్ష్మణులను చూడుము. 12 

క్‌ 
మూ. (పతిం చ మమ రాజేన నిర్వర్తయితుమర్హసి, 13 

పుత్రయోరుభయా రేవ ప్రీతిం త్వమపి లప్ప్య సే. 

ప్ర. ' అ. రాజేన్తా-రాజశ్రేష్యడా ! మమా=నాకు, (పీతిమ్‌=ఆనంద 
మును, నిర్వర్తయితుమ్‌=కలిగించుటకు, అర్హ సి=తగియున్నావు. త్వమ పి=నీవు 
కూడ, ఉభయోః=ఇరువురు, పుత్రయోః=పుత్రులయొక్క, పీతిమ్‌=ఆనందమును, 
లప్ప్య సే=పొందగలవు. 

తా. దశరథమహారాజా ! ఇచటికి వచ్చి నాకానందమును కలిగింపుము. 
నీకు కూడ పుత్రవివాహోత్సవాదిదర్శనానందము కలుగగలదు. 13 


664 శ్రీమద్రామాయణము 


మూ. ఏవం విదేహాధిపతిర్మధురం వాక్యమబవీత్‌ 1 14 
విశ్యామిత్రాభ్యనుజ్ఞాతః శతాననమతే సితః, 
a ౧ (దవ 
ఇత్యుక్నా విరతా దూతా రాజగౌరవశజ్కీతా:. 15 


ప్ర అ. విదేహాధిపతిః=విదేహదేశరాజు, విశ్వామిత్రాభ్యనుజ్ఞాతః=విశ్వా 
మిత్రునిచే అనుజ్ఞ ఇవ్వబడినవాడై, శతానన్తమతే= =శత్రానందునిమతము నందు, 
స్థితా ఉన్నవాడై, ఏవమ్‌= =ఇట్లు, మధురమ్‌= మధుర మైన, వాక్యమ్‌=వాక్య 
మును, అబ్రవీత్‌ =పలికను. దూతాజదూతలు, ఇతి=ఇట్లు, ఉక్తా ఎరికి, 
రాజగౌరవశజ్కితాః=రాజుపై గౌరవముచే భయపదుచు, విరతాః=విరమించిరి. 

తా. జనకమహారాజు విశ్వామిత్రుని అనుజ్ఞ పొంది, శతానందుని 
అనుమతి కూడ (గ్రహించి ఈ విధముగ మధురవాక్యమును చెప్పనాడు”. 
దూతలు ఈ విధముగా జనకుని సందేశమును వినిపించి రాజుపై గల గౌరవముచే 
అధికముగ మాటలాడ జంకి ఊరకుండిరి. 14, 15 
మూ. దూతవాక్యం చ తచ్చుత్వా రాజా పరమహర్షితః, 

వసిష్టం వామదేవం చ మన్తిణో౭_న్యాంశ్న సో౭బ్రవీత్‌. 16 

ప్ర. అ. సఃఆ, రాజూరాజు, తత్‌=ఆ, దూతవాక్యమ్‌=దూతల వాక్య 
మును, శుత్వాావిని, పరమహర్షితః= చాల సంతసించినవాడై, వసిష్టమ్‌= =వసిష్టుని, 


వామదేవం చ=వామదేవుని, “అన్యాన్‌ =ఇతరు లైన, మన్తిిణశ్చ= మంత్రులను 
గూర్చి, అబ్రవీత్‌ =పలి కను. 


తా. దూతవాక్యములు విన్న దశరథుడు మిక్కిలి సంతసించి, వసిష్ట 
వామదేవులతోడను, ఇతరమంత్రులతోడను ఇట్లు పలికెను. 
మూ. గుప్తః కుశికపుత్రేణ కౌసల్యానన్తవర్రనః, 

లక్ష్మణేన సహ భ్రాత్రా విదేహేషు వసత్యసౌ. 17 

ప్ర అ. అసౌ=ఈ, కాసల్యానన్టవర్హనః=కౌసల్యానందమును వృద్ధిపాం 
దించు రాముడు, కుశికపుత్రేణ= విశ్వామిత్రుస్‌ చేత, గుష్తః= రక్షింపబడిన వాడ్డ, 


(భాత్రా= =సోదరు. డైన లక్ష ్యణునితో కూడ, విదేహేషు= -విదేహదేశము నందు, 
వసతి-నివసించుచున్నాడు. ' 


తా, కౌసల్యానందవర్హను డైన మన రాముడు విశ్యామిత్రపరిరక్షితుడై, 
సోదరు డైన లక్ష్మణునితో కూడ ఇపుడు విదేహదేశమునం దున్నాడు. 17 


మూ. దృష్టవీర్యస్తు కాకుల్లో జనకేన మహాత్మనా, 
సంప్రదానం సుతాయాస్తు రాఘవే కర్తుమిచ్చతి. 18 


బాలకాండము స.68 665 


ప్ర. అ. కాకుత్ధ్రఃారాముడు, మహాత్మనా-మహాత్ము డైన, జనకేనాజ 
నకునిచేత, దృష్టవీర్యః=చూపబడిన పరాక్రమము కలవాడు. (ఆ జనకుడు), 
సుతాయాః=కుమార్తెయొక్క, సంప్రదానమ్‌=దానమును, రాఘవే=రాముని యందు, 
కర్తుమ్‌=చేయుటకు, ఇచ్చతి=కోరుచున్నాడు. 


తా. మహాత్ము డైన జనకుడు రాముని పరాక్రమమును చూచి తన 
కుమార్తెను ఆతని కీయ గోరుచున్నాడు. 18 


మూ. యది వో రోచతే వృత్తం జనకస్య మహాత్మనః, 
పురీం గచ్చామహే శీఘ్రం మాభూత్కాలస్య పర్యయః:. 10 


ప్ర అ. మహాత్మనకామహాత్ము డైన, జనకస్యాజనకునియొక్క, 
వృత్తమ్‌=చరితము, వః=మీకు, రోచతే యది=ఇష్టమైన ట్లతే, శీ ఘ్రమ్‌ శీఘ్రముగా, 
పురీమ్‌=మిథిలాపట్టణమును గూర్చి, గచ్చామ హే=వెళ్ళుదము. కాలస్య=కాలము 
యొక్క, పర్యయః=జరుగుబాటు, మాభూత్‌ =లేకపోవుగాక. 


తా. మహాత్ము డైన జనకుని ఆచారసంపత్తి మీకు నచ్చిన ట్లయితే 
విలంబ మేమియు చేయక గీఘముగ _ మిథిలాపురికి వెళ్లుదము. 19 


మూ. మన్తిిణో బాఢమిత్యాహుః సహ సర్వెర్మ హర్షిభిః, 


న్తిణః. 20 


అటో 


సుప్రీతశ్సాబ్రవీద్రాజూ శ్యో యాత్రేతి సమ 

ప్ర. అ. సర్వె=సమస్త మైన, మహర్షిభిః సహామహర్షులతో గూడ, 
మన్తిిణః=మంధత్రులు, బాఢమితి=మంచిది అని, ఆహుః=పలికిరి. సుపతః=మిక్కిలి 
సంతసించిన, సః=ఆ, రాజా=రాజు, శ్వః=రేపు, యాత్రా=ప్రయాణము, ఇతి=లని, 
మన్తి)ణః=మంత్రులను గూర్చి, అబ్రవీత్‌ =పలికెను. 


తా. మంత్రులును, మహర్షు లందరును, గరప అట్ల చేయుదము” 
అని పల్కగా దశరధుడు చాల సంతసించి “లబ ప్రయాణము” అని 
మంత్రులతో అనెను. 20 


మూ. మన్తిణస్తు నరేన్తుస్య రాత్రిం పరమసత్కృతాః, 
ఊషుస్తే ముదితాః సర్వే గుణైః సర్వః సమన్సితాః, 21 


ఇత్యారే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాగ్డే 
అషషషితమః సరః. 
రు అ లై 


666 శ్రీమద్రామాయణము 


ప్ర అ, సర్దు సమస్త మైన, గుణైణాగుణములతో, సమన్వితాః=కూడిన, 
తే=ఆ, నరేన్హ్రస్య=జీ కమహారాజుయొక్క, మన్తిిణస్తు=మంతత్రు లైతే, పరమస 
త్కృృతాః=చాల సత్కరింపబడిన వారై, ముదితాః=సంతసించిన వారె, ర్మాత్రిమ్‌=ఆ 
రాత్రి, ఊషుః=నివసించిరి. 


తా. సకలసద్దుణ సంపన్ను లగు జనకుని మంత్రులు మంచి సత్కారముల 
నంది, సంతసించిన వారై ఆ రాత్రి ఆ నగరముననే ఉండిపోయిరి. 21 


'బాలానందిని' యను శ్రీముదామాయణాంధ్ర వ్యాఖ్యానమునందు బాలకాండలో 
అరువది ఎనిమిదవ సర్గ సమాప్తము. 


అథ ఏకోనసప్రతితమః సర్గః 


[సేనానమేతు డైన దశరథుడు మిథిల చేరగా జునకు డాతనిని నత్కరిం 
చుట.] 
మూ. తతో రాత్రాం వ్యతీతాయాం సోపాధ్యాయః సబాన్హవః, 

రాజా దశరథో హృష్టః సుమన్త్రమిదమటబవీత్‌. 1 

ప్ర అ. సోపాధ్యాయః=ఉపాధ్యాయులతో గూడిన, సబాన్హవః=బం 
ధువులతో గూడిన, రాజా=రాజైన, దశరథః=దశరథుడు, హృష్టః=సంత సించిన 
వాడై, తతః=పిమ్మట, రాత్యామ్‌=రాత్రి, వ్యతీతాయామ్‌=గడచిన దగుచుండగా, 
సుమన్త్రమ్‌=సుమంత్రునిగూర్చి, ఇదమ్‌=ఈ వాక్యమును, అబ్రవీత్‌ =పలికెను. 

తా. రాత్రి గడచిన పిమ్మట, బంధువులతోను, ఉపాధ్యాయులతోను, 
కూడిన దశరథమహారాజు సంతసించి. సుమంధ్రునితో ఇట్లు పలికెను. 1 


మూ. అద్య సర్వే ధనాధ్యక్షా ధనమాదాయ పుష్కలమ్‌, 

వ్రజన్త వలే సువిహితా నానారత్నసమన్వితాః, 2 

ప్ర. అ. అద్య=ఇప్పుడు, సర్వే=సమస్త మైన, ధనాధ్యక్షా=ధనాగారాధ్యక్షులు, 
పుష్కలమ్‌=అత్యధిక మైన, ధనమ్‌=ధనమును, ఆదాయా(గ్రహించి, నానారత్న 
సమన్వితాః=అనేకవిధము లైన రత్నములతో కూడినవారై, సువిహితాః=బాగుగా 
సిద్దులై, అగే=ముందు, యాన్తు=వెళ్లెదరుగాక, 

తా. ధనాధ్యక్షు లందరును పుష్కలముగా ధనము తీసికొని, వివిధ 
రత్నములను గూడ (గ్రహించి, బాగుగా సంసిద్దులై ముందుగా చెళ్లెదరుగాక.2 
మూ.  చతురజ్ఞబలం చాపి శీఘ్రం నిర్యాతు సర్వశః, 

మమాజ్ఞాసమకాలం చ యానయుగ్యమనుత్తమమ్‌. 3 

ప్ర. అ. మమానాయొక్క, ఆజ్ఞాసమకాలమ్‌=ఆజ్ఞ వెంటనే, చతురజ్ఞ 
బలమ్‌=చతురంగ సైన్యము, సర్వశః=నలువైపులనుండి, నిర్యాతు=బయలుదేరుగాక, 
అనుత్తమమ్‌= శ్రేష్ట మైన, యానయుగ్యమ్‌=పల్లకీలు, రథములు మొదలగునవి 
కూడ, (బయలుదేరుగాక). 


తా. నేను ఆజ్ఞాపించిన కణమునందే చతురంగ బల సైన్యము, (శ్రేష్ట 
a (aS Ca 


668 శ్రీమద్రామాయణము 


మైన పల్లకీలు రథములు మొదలగునవియు బయలుదేరుగాక. 3 


మూ. వసిషో వామదేవశ్చ జాబారిరథ కాశ్యపః, 
మార్కణ్లేయశ్చ దీర్దాయుః బుషిః కాత్యాయనస్తథా, 4 
ఏతే ద్విజాః ప్రయాన్త (గే స్యన్త్గనం యోజయస్వ మే, 
యథా కాలాత్యయో న స్యాద్దూతా హి త్వరయన్తి మామ్‌. 5 


ప్ర. అ. వసిష్టః౭వసిష్టుడును, వామదేవశ్చ=వామదేవుడును, అథ=మ 
రియు, జాబాలిఃజాబాలియు, కాశ్యపః=కాశ్యపుడును, దీర్దాయుః= దీర్దాయుర్హాయ 
వంతు డగు, మార్కణ్ణేయశ్చ= మార్కండేయుడును, తథా= మరియు, బో 
బుషి యైన, కాత్యాయనః=కాత్యాయనుడు, ఏతే=ఈ, ద్విజాః= బ్రాహ్మణులు, 
అ(గే-ముందు, (ప్రయాన్తు-నడచెదరుగాక,. మే=నాయొక్క, స్యననమ్‌=రథమును, 
యోజయస్వ=కూర్చుము. కాలాత్యయః=కాలము గడచిపోవుట, యథా=ఎట్లు, న 
స్యాత్‌ =కాకుండునో, (అట్లు చేయుము). దూతాః=దూతలు, మామ్‌ానన్ను, 
త్వరయన్తి హి=తొందర పెట్టుచున్నారు కదా, 

తా. వసిష్ణడు, వామదేవుడు, జాబాలి, కాశ్యపుడు, దీర్దాయుర్దాయవంతు 
డైన మార్కండేయుడు, కాత్యాయనబుషి - ఈ బ్రాహ్మణు లందరును ముందు 
వెళ్లైదరుగాక. నా రథమును కూర్చి శ్రీ ఘముగ తీసికొని రమ్ము. విలంబము 
చేయవలదు. జనకుని దూతలు నన్ను తొందర పెట్టుచున్నారు. 45 


మూ. వచనాత్తు నరేనాస్య సా సేనా చతురజ్లణీ, 
రాజానమృషిభిః సార్హం వ్రజన్తం పృష్టతో౭_న్వగాత్‌. 6 
ప్ర అ సంద్ర ను... వచనాత్‌ =ఆజ్ఞవలన, 
చతురజ్లీణీ= =నాలుగు అంగములు గల, సా=ఆ, సేనా=సేన, బుషీభిః సొర్ధమ్‌= 


బుషులతో కూడ, వ్రజన్తమ్‌=వెళ్లుచున్న, రాజానమ్‌=రాజును, పృష్టతః=వెనుకనే, 
అన్వగాత్‌ = =అనుసరించి వెళ్లెను. 


తా. దశరథమహారాజు బుషులతో కలిసి వెళ్లుచుండగా, ఆతని 
ఆజ్ఞానుసారము చతురంగబలము అతని వెనుకనే వెళ్లెను. 6 


మూ. గత్వా చతురహం మార్గం విదేహానభ్యు పేయివాన్‌, 
రాజా తు జనకః (శ్రీమాన్‌ శ్రుత్వా పూజామకల్పయత్‌. 7 


ప్ర. అ. చతురహమ్‌= నాల్లు దినముల, మార్గమ్‌= =మార్గమును, గత్వా= 
ప్రయాణము చేసి, విదేహాన్‌= =విదేహదేశమును, అభ్యు పీయివాన్‌=చేరినాడు. 


బాలకాండము స.69 669 


రాజా=రాజైన,  శ్రీమాన్‌=శ్రీమంతు డైన, _జనకః=జనకుడు, శుత్వావిని, 
పూజామ్‌=పూజను, అకల్పయల్‌ =చేసెను. 
తా. నాల్గు దివసముల మార్గప్రయాణము చేసి, దశరథుడు విదేహ 


దేశము చేరగా జనకమహారాజు ఆ విషయము విని, దశరథునకు ఆయా 
(ప్రాంతములలో తగు విధముగ సత్కారముల నేర్పరచెను. 7 


మూ. తతో రాజానమాపాద్య వృద్ధం దశరథం నృషమ్‌, 

జనకో ముదితో రాజా హర్షం చ పరమం యయౌ. 8 

ప్ర అ. తతః= పిమ్మట, రాజా=రాజైన, ముదితూసంతసించిన, 
జనకః=జనకుడు, నృపమ్‌ా-మనుష్యులకు పాలకుడును, రాజానమ్‌=రాజును, 
వృద్ధమ్‌ =వృద్దుడును, అగు, దశరథమ్‌=దశరథుని, ఆసాద్య=సమీపించి, పరమమ్‌= 
గొప్పు, హర్ష =ఆనందమును, యయౌ=పొందెను. 

తా. పిమ్మట జనకమహారాజు వృద్దు డైన దశరథమహారాజును కలిసికొని 
చాల సంతో షించెను. 8 
మూ. ఉవాచ చ నర్రేష్టో నరశ్రేష్టం ముదాన్నితః, 

లో అ అ 

స్వాగతం తే మహారాజ దిష్వా ప్రాప్తోఒ సి రాఘవ, 9 

పుత్రయోరుభయోః: (ప్రీతిం లప్ప్యసే వీర్యనిర్హితామ్‌. 

ప్ర. అ. నర (శ్రేష్టః= =నర (శ్రేష్ట డైన జనకుడు, ముదా=ఆనందముతో, 
అన్వితః=కూడినవాడై, నరేష్‌ నర శేష్ణు డైన దశరథుని గూర్చి, ఉవాచాప 
లికెను. రాఘవ= ఎరఘువంశమునందు పుట్టిన, మహారాజ =దశరథ మహారాజా! 
తే=నీకు, స్వాగతమ్‌=స్వాగత మగుగాక, దిష్ట్యా: భాగ్యవశము చేత, ప్రాప్తః అ సి=వచ్చి 
నావు. ఉభయోః=ఇద్దరు, పుత్రయోః - bo వీర్యనిర్హితామ్‌= పరాక్రమముచే 
జయింపబడిన, ప్రీతిమ్‌= ఆనందమును, లప్ప్య సే =పొందగలవు. 


తా. దశరథమహారాజా ! నీకు స్వాగతము. నా భాగ్యవశముచే 
వచ్చినావు. నీ ఇరువురి కుమారుల పరాక్రమముచే (ప్రాప్తించిన ఆనందమును 
పొందగలవు. 9 
మూ. దిమ్హ్యా ప్రాప్తో మహాతేజా వసిష్టో భగవానృషిః, 10 


సహ సర్వెర్తి ఏజ(శ్రేష్టెర్రేవైరివ శతక్రతుః. 


ప్ర. అ. న. తేజస్సు కలవాడును, spa as 
అగు, వసిష్ణః _బుషికావసిష్పమహర్షి సర్వెః= సమస్త మైన, ద్విజ శేషెః 
బ్రాహ్మణోత్తములతో కూడ, దేవైః దేవతలతో శతక్రతురివా దేవేంద్రుడు వై 


670 శ్రీమద్రామాయణము 
దిష్ట్యా=భాగ్యవశముచేత, |ప్రాప్తః=వచ్చినాడు. 


తా. మహాతేజఃశాలియు, భగవంతుడును అగు వ సిష్టమహర్షి, బ్రాహ్మ 
ణోత్తములతో కలిసి, దేవతలతో కలిసి దేవేంద్రుడు వలె, నా భాగ్యవశమున 
ఇచటికి వచ్చినాడు. 10 


మూ. దిష్ట్యా మే నిర్జితా విఘ్నా దిష్ట్యా మే పూజితం కులమ్‌, 1 
రాఘవైః సహ సమృన్నార్వీర్య శ్రే ష్టెర్మ హాత్మ భిః. 
ప్ర. అ. వీర్య శే ష్మెః=వీర్యముచేత (శ్రేష్టులును, మహాత్మభిః=మహాత్ములును 
అగు, రాఘవైః సహారీఘువంశీయులతో కూడ, సంబన్లాత్‌ =సంబంధమువలన, 
దిష్ట్యా=భాగ్యవశముచేత, మే=నాయొక్క, _ విఘ్నాఃావిఘ్నములు,  నిర్దితాకాజ 
యింపబడినవి. దిష్ట్యా=భాగ్యవశముచేత, మే=నాయొక్క, కులమ్‌=కులము, 
పూజితమ్‌=-పూజింపబడినది. 


తా. పరాక్రమముచే (శ్రేష్టులును మహాత్ములును అగు రఘువంశరాజులతో 


వియ్య మందుటవలన, భాగ్యవశముచే నా విఘ్నము లన్నియు తొలగినవి. 
భాగ్యవశముచే నా కులము పూజనీయ మైనది. ln 


మూ. శ్వ ప్రభాతే నరేస్తిన్తు నిర్వర్తయితుమర్ష సి, 12 

యజ్ఞస్యాన్తే నరశ్రేష్ట వివాహమృషిసమ్మతమ్‌. 

ప్ర. అ. నర శ్రేష్ణ=నర శేష్బడ వైన, నరేచ్చేన్త=రాజాధిరాజా ! శ్వః=రేపు, 
(ప్రభాతే=ప్రాతఃణాలము, యజ్ఞస్య =యజ్ఞముయొక్క, అన్తే=-అంతమునందు, 
బుషిసంమతమ్‌=బుషులకు అంగీకారయోగ్య మైన, వివాహమ్‌=వివాహమును, 
నిర్వర్హయితమ్‌=జరుపుటకు, అర్హ సిఊతగియున్నావు. 

తా. నరశేష్ణుడ వైన ఓ రాజాధిరాజా ! రేపు ప్రాతఃకాలము యజ్ఞము 
పూర్తి యైన పిమ్మట బుషిసంమత మైన వివాహమును నెరవేర్పుము. 12 
మూ. తస్య తద్వచనం శ్రుత్వా బుషిమధ్యే నరాధిప: 13 

వాక్యం వాక్యవిదాం (శ్రేష్ట ప్రత్యువాచ మహీపతిమ్‌. 

ప్ర. అ. వాక్యవిదామ్‌=వాక్య చేత్తలలో, వరః= శేషు డగు, నరాధిపః=రాజు, 
తస్య=అతనియొక్క, తత్‌=ఆ, వచనమ్‌=వచనమును, శుత్వాావిని, బుషి 
మధ్యే-బుషుల మధ్యయందు, మ హీపతిమ్‌=రాజునుగూర్చి, వాక్యమ్‌=వాక్యమును, 
(పత్యువాచతిరిగి పలికెను. 


తా. మాటల నేర్సరులలో (శ్రేష్ట డగు దశరథమహారాజు జనకుని 
వచనము విని, అవటి బుషు లందరును వినుచుండగా ఆతనితో ఇట్లనెను.13 


బాలకాండము స.69 671 
మూ. ప్రతిగ్రహో దాతృవశః శ్రుతమేతన్మయా పురా, 
9, -5 

యథా వక్షసి ధర్మజ్ఞ తత్కరిష్యామ హే వయమ్‌. 14 

ప్ర. అ. ప్రతిగ్రహః=ప్రతిగ్రహము, దాతృవశః=దాతవశములో ఉన్నది. 
ఏతత్‌ =ఇది, పురా=పూర్వము, మయా=నాచేత, (శుతమ్‌=వినబడినది. ధర్మజ్ఞ= 
ధర్మము" నెరిగినవాడా ! యథా=ఎట్టు, వక్ష గసెచెప్పగలవో, తత్‌ =అది, 
వయమ్‌=మేము, కరిష్యామ హే=చేయగలము. 

తా. ధర్మముల నెరిగిన జనకమహారాజా |! ప్రతిగ్రహ మనునది దాత 
చేతిలో నున్నది. దాత ఇచ్చినప్పుడే కదా ప్రతిగ్రహీత ప్రతిగ్రహించునది. 
నీ న వినియున్నాము. నీ వెట్లు చెప్పెదవో అట్లే 
చేసె 14 
మూ. ధర్మిష్టం చ యశస్యం చ వచనం సత్యవాదినః, 

శ్రుత్వా విదేహాధిపతిః పరం విస్మయమాగతః, 15 

ప్ర. అ. సత్యవాదినః=సత్యవాది యైన దశరథునియొక్క, ధర్మిష్టం 
చ-ధర్మసంమతము, యశస్యం చ=యశఃకరము అగు, వచనమ్‌=వచనమును, 
శ్రుత్వా=విని, విదేహాధిపతిః=జనకుడు, పరమ్‌ =మిక్కిలి, విస్మయమ్‌=ఆశ్చర్యమును, 
ఆగతః=పొందెను 

తా. జనకమహారాజు, సత్యవాది యైన దశరథుడు పలికిన ధర్మసంమతము, 
యశఃకరము అగు వచనము విని చాల ఆశ్చర్యపడెను. 15 
మూ. తతః సర్వే మునిగణాః పరస్పరసమాగమే, 16 

హర్షేణ మహతా యుక్తాస్తాం నిశామవసన్‌ సుఖమ్‌. 

ప్ర. అ. తతః=పిమ్మట, సర్వే=సమస్త మైన, మునిగణాః=మునిగణములు, 
పరస్సరసమాగమే=పరస్సరము కలియుటయందు, మహతా=గొప్ప, హర్షేణ= సం 


తోషముతో, యుక్తొః- -కూడినచై, తామ్‌=ఆ, నిశామ్‌=రాత్రిని, సుఖమ్‌= =సుఖముగా, 
అవసన్‌ =నివసించినవి. 


తా. ఆ మునీశ్వరు లందరును, పరస్పరము కలిసినందులకు చాల 
సంతసించిన వారై, ఆ రాత్రి సుఖముగ గడి పిరి. 16 


మూ. రాజా చ రాఘవా పుత్రౌ నిశామ్య పరిహర్షితః, 
ఉవాస పరమ పీతో జనకేన సుపూజిత:. 17 


ప్ర అ. రాజా చాదశరథమహారాజు, పుత్రౌ= పుత్రు లై లెన, హ్‌ రాముల 
క్ష్మణులను, నిశామ్య- “చూచి, పరిహర్షితః= =సంత సించిన వాడై, జనకేన= జనకునిచేత, 


672 శ్రీమదామాయణము 


సుపూజితః=బాగుగా పూజింపబడిన వాడై, పరమ్మపీతః=మిక్కిలి ఆనందించిన 
వాడై, ఉవాసానివసించెను. 


తా. దశరథమహారాజు పుత్రు లైన రామలక్ష్మణులను జూచి 
ఆనందభరితుడై, జనకుని సత్కారములకు సంతుష్టుడై నివసించెను. 17 


మూ. జనకో౭ పి మహాతేజాః క్రియాం ధర్మేణ తత్త సవిత్‌ 18 

యజ్ఞస్య చ సుతాభ్యాం చ కృత్వా రాత్రిమువాస హ, 

ఇత్యార్లే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకొచ్డే 
ఏకోనసప్తతితమః పర్గః, 

ప్ర. అ. మహాతేజాః=గొప్ప తేజస్సు గల, తత్త్వవిత్‌ =ధర్మరహస్యముల 
నెరిగిన, జనకో2_ పి=జనకుడు కూడ, యజ్ఞస్య=యజ్ఞముయొక్కయు, సుతాభ్యాం 
చ= నాకును ర అక రును క్రియామ్‌= క్రియను, కృత్వా= వేసి, రాత్రిమ్‌=రాత్రి, ఉవాస 

హ=నివ సించెను. 

తా. గొప్పు తేజస్సు కలవాడును, ధర్మరహస్యముల నెరిగినవాడును 
అగు జనకమహారాజు, యజ్ఞమునకు సంబంధించిన కర్మలను, కుమార్తెల 
వివాహమునకు సంబంధించిన అంకురారోపణాది క్రియలను పూర్తిచే సికొని ఆ 
రాత్రి గడపెను. 18 
“బాలానందిని' యను ఢ్రీమద్రామాయణాం[ధ వ్యాఖ్యానమునందు బాలకాండలో 

అరువది తొమ్మిదవ సర్గ సమాప్తము. 


అథ సప్రతితమః సర్గః 


[జనకుడు దూతలను వంపీ సాంకొళ్ళమునుండి తమ్ముడైన కుశధ్ధజుని 
రప్బీంచుట. దశరథుని కోరిక ననుసరించి వనీవ్యడు సూర్యవంశీయరాజులను 
వృర్ధించి రామలక్ష్మణులకొరక్రా నీతా ఊర్శిళలను వరించుట.] 


మూ. తతః ప్రభాతే జనకః కృతకర్మా మహర్షిభిః, 
ర్తి 3 
ఉవాచ వాక్యం వాక్యజ్ఞః శతానన్హం పురో హితమ్‌. 1 


ప్ర. అ. తతఃపిమ్మట, (ప్రభాతే=ప్రాతఃకాలమున, మహర్థిభి=మహర్షు 
లచేత, కృతకర్మా=చేయబడినకర్మ లు గల, వాక్యజ్ఞః=మాటలలో నేర్పరి యైన, 
జనకః=జనకుడు, పురో హితమ్‌=పురో హితు డైన, శతానన్లమ్‌=శతానందుని గూర్చి, 
వాక్యమ్‌=వాక్యమును, ఉవాచాపలికెను. 


తా. ప్రాతఃకాలమున మహర్షులు కర్తవ్యకర్మ లన్నియు చేయించిన 
పిమ్మట వాక్యకుశలు డైన జనకుడు పురోహితు డైన శతానందునితో ఇట్లనెను. 


మూ. (భ్రాతా మమ మహాతేజా యవీయానతిధార్శి కః, 
కుశధ్వజ ఇతి భ్యాతః పురీమధ్యవసచ్చుభామ్‌. 2 
వార్యాఫలకపర్యన్లాం పిబన్నిక్షుమతీం నదీమ్‌, 
సాజ్కాశ్యాం పుణ్యసంకాశాం విమానమివ పుష్పకమ్‌. 3 


ప్ర అ. అతిధార్మి కః=మిక్కిరిధార్మి కుడును, కుశద్వజః ఇతి=కుశధ్వజు 
డని, ఖ్యాతఃప్రసిద్దుడును అగు, మహాతేజాః=గొప్ప తేజస్సు గల, మమానా 
యొక్క, యవీయాన్‌ =చిన్న, (భాతా=సోదరుడు, ఇక్టు మతీమ్‌=ఇక్టుమతి అనెడు, 
నదీమ్‌=నదిని, పిబన్‌=త్రాగుచు, వార్యాఫలకపర్యన్హామ్‌ =నీటిలో నాటబడిన శూల 
ములు సరిహద్దుగా గల, శుభామ్‌=శుభ మైన, పుణ్యసంకాశామాపుణ్యముతో 
సమాన మైన (పరిశుద్దమైన), సాంకాశ్యామ్‌=సాంకాశ్య మనెడు, పురీమ్‌=పట్టణ 
మును, పుష్పకమ్‌=పుష్పక మనెడు, విమానమివావిమానమును వలె, అధ్యవసత్‌ = 
నివసించియున్నాడు. 


తా. మహాతేజశ్ళాలియు, అతిధార్మికుడును అగు నా తమ్ము డగు 
కుశధ్వజుడు, ఇక్షుమతీజలమును త్రాగుచు (ఇక్షుమతీనదీతీరమున) నీటిలో 
పాతిన ఇనుప శూలములు సరిహద్దుగా గలదియు, పరిశుద్ధ మైనదియు, పుష్పక 


674 త్రుమదామాయణము 
విమానమువంటిదియు అగు శుభ మైన సాంకాశ్యనగరములో నివసించుచున్నాడు. 


వి. “వార్యామలకపర్యన్నామ్‌” అను పాఠమున “చుట్టును నీటి ఉసిరిక 
చెట్టు కలది” అని యర్థము. 2, 3 


మూ. తమహం ద్రష్టుమిచ్చామి యజ్ఞగోప్తా స మే మతః 
ప్రీతిం పో౭_పి మహాతేజా ఇమాం భోక్తా మయా సహ 4 


ప్ర. అ. అహమ్‌=నేను, తమ్‌=ఆతనిని, (దష్టుమ్‌=-చూచుటకు, 
ఇచ్చామి=కోరుచున్నాను. సః=ఆతడు, మే=నాయొక్క, యజ్ఞగోపా౭యజ్ఞమును 
రక్షించువాడుగా, మతః=అంగీకరింపబడినవాడు. మహాతేజాః=గొప్ప తేజస్సు 
గల, సో౭పి=అతడు కూడ, మయా సహ=నాతో కూడ, ఇమామ్‌=-ఈ, 
(పీతిమ్‌=ఆనందమును, భోకా=అనుభవింపగలడు. 


తా. అతడు సంభారములను సమకూర్చుట మొదలగు పనుల ద్వారా 
నాకు యజ్ఞసంరక్షణ చేసినవాడు. ఆతనిని చూడవలె నని అనుకొనుచున్నాను. 
ఆ మహాతేజస్వి కూడ నాతో ఈ ఆనందమును అనుభవించవలెను. 4 


మూ. ఏవముక్తే తు వచనే శతానన్తస్య సన్నిధౌ, 
ఆగతాః కేచిదవ్యగ్రా జనకస్తాన్‌ సమాదిశత్‌. ర్‌ 
ప్ర అ. శతానన్షస్యాశతానందునియొక్క, సన్నిధౌ=సంనిధియందు, 
ఏవమ్‌=ఇట్లు, వచనే=వచనము, ఉక్తే సతి=పలకబడిన దగుచుండగా, అవ్యగ్రాః= 
తొందరపాటు లేని, కేచిత్‌=కొంతమంది, ఆగతాఃావచ్చిరి. జనకః=జనకుడు, 
తాన్‌=వారిని, సమాదిశత్‌ =ఆజ్ఞాపించెను. 


తా. జనకుడు శతానందునితో ఇట్లు చెప్పగా అచటికి శతానందుడు 
పిలువ నంపగా వచ్చిన కొందరు ఉత్సాహవంతు అగు దూతలను జనకు 
డాజ్ఞాపించెను. 5 


మూ. శాసనాత్తు నరేన్హాస్య ప్రయయు: శీషఘ్టవాజీభిః, 
సమానేతుం నరవ్యాఘం విష్ట్ణుమిన్హాజ్ఞయా యథా. 6 
ప్ర అ. నరేన్హుస్య=జనకమహారాజుయొక్క, శాసనాత్‌ =ఆజ్ఞవలన, ఇన్టాొ 
జ్ఞయా=ఇంద్రుని ఆజ్ఞచేత, విష్ణుం యథా=విష్ట్ణువును వలె, నరవ్యాఘమ్‌=నర శేష్ణ 
డైన కుశధ్వజుని, సమానేతుమ్‌=తీసికొని వచ్చుటకు, శీఘ్రవాజిభిః=శీఘ్రముగా 
నడచు గుజ్జములచే, ప్రయయుః=వెళ్లిరి. 


తా, ఆ దూతలు జనకుని ఆజ్ఞ (ప్రకారము, ఇందుని అజ్ఞ (ప్రకారము 
విష్ణువును వలె, ఆ కుశధ్వజుని తీసికొని వచ్చుటకై శీఘ్రముగా పరుగెత్తు 


బాలకాండము స.70 675 

అశ్వములధిరో హించి వెళ్లిరి. 6 

మూ. పాజ్కాశ్యాం తే సమాగత్య దదృశుశ్చ కుశధ్వజమ్‌, 
న్యవేదయన్యథావృత్తం జనకస్య చ చిన్తితమ్‌. 7 


ఆగ్ని 


ప్ర అ. లే=ఆ దూతలు, సాజ్క్మాశ్యామ్‌=-సాంకాశ్యనగరమును, సమా 
గమ్యెచేరి, కుశధ్వజమ్‌=కుశధ్వజుని, దదృశుశ్చ=చూచిరి. యథావృత్తమ్‌= =జరిగిన 
విషయము నంతను, జనకస్య=జనకునియొక్క, చిన్తితమ్‌=ఆలోచనను, న్యవేదయన్‌ 
చ=తెలిపిరికూడ. 


తా. వారు సాంకాశ్యమునకు వెళ్లి కుశధ్వజుని చూచి, జరిగిన విషయము 
నంతను తెలిపి జనకుని అభిప్రాయమును నిఎదించిరి. 7 


మూ. తద్వృత్తం నృపతిః శ్రుత్వా దూత శ్రే షెర్మ హాబలైః, 
ఆజ్జయాథ నరేన్హుస్య ఆజగామ కుశధ్వీజః. 8 
ప్ర అం నృపతిః=రాజైన, కుశధ్వజః=కుశధ్వజుడు, మహాబలైః=గొప్పబలము 
గల, దూత శేా స్పై (శేష లైన దూతలచే చెప్పబడిన, తత్‌=ఆ, వృత్తమ్‌= వ్చ 
త్వాంతమును, (శుత్వా= విని అధథ= పిమ్మట, నరేన్హస్య=జనక మహారాజుయొక్క, 
ఆజ్ఞయా= ఆజ్ఞచేత, ఆజగామ=వచ్చెను. 


తా. కుశధ్వజుడు మహాబలవంతు లగు ఆ దూతలు చెప్పిన వృత్తాంతమును 
విని జనకుని ఆజ్ఞ ననుసరించి మిథిలానగరమునకు వచ్చెను. 8 


మూ. స దదర్శ మహాత్మానం జనకం ధర్మవత్సలమ్‌, 

పో౭_భివాద్య శతానన్హ్లం రాజానం చాపి ధార్మికమ్‌, 9 

రాజార్లం పరమం దివ్యమాసనం చాధ్యరోహత. 

ప్ర అ. సణ౯ఆతడు, ధర్మవత్సలమ్‌=ధర్మమునందు ఆసక్తి గల, 
మహాత్మా నమ్‌=-మహాత్ము డైన, జనకమ్‌=జనకుని, దదర్శ=చూచెను. సః=ఆతడు, 
శతానన్షమ్‌ =శతానందుని, ధార్మికమ్‌=ధార్మికు డైన, రాజానం చాజనకుని, అభి 
వొద్య=నమస్కరించి, రాజార్లమ్‌=రాజుకు తగిన, పరమమ్‌=గొప్ప దైన, దివ్యమ్‌= శేష్ట 
మైన, ఆసనమ్‌=ఆసనమును, అధ్యరోహత=లధి ష్టించెను. 

తా. ఆ కుశధ్వజుడు, ధర్మనిరతుడును, మహాత్ముడును అగు జనకుని 
చూచెను. శతానందునకును, ధార్మికు డైన జనకునకును అభివాదనము చేసి, 
రాజోచిత మగు (శ్రేష్ట మైన ఆసనమును అధిష్టించెను. 9 


మూ. ఉపవిష్టావుభౌ తౌ తు భాతరావతితేజపౌ, 10 
(ప్రషయామాపతుర్వీరౌ మన్తిశేష్టం సుదామనమ్‌. 


676 శ్రీమద్రామాయణము 


ప్ర. అ. అతితేజసౌ=గొప్ప తేజస్సు గల, తౌ=ఆ, వీరౌ=వీరు లైన, ఉభౌ=ఇ 
ద్దరు, భ్రాతరౌ=సోదరులు, ఉపవిష్టా=కూర్చున్న వారై, మన్తిష్యశ్రేష్టమ్‌=మంత్రులలో 
(శ్రేష్టుడైన, సుదామనమ్‌=సుదామనుని, (ప్రషయామాసతుః=పం పిరి. 

తా. మహాతేజఃశాలులును, వీరులును అగు ఆ సోదరు లిరువురును 
కూర్చుండి మంత్రులలో (శ్రేష్ణు డైన సుదామనుని (దశరథుని వద్దకు) పంపిరి. 


మూ. గచ్చ మన్తిపతే కీఘ్రమైక్షాకుమమితప్రభమ్‌, nu 
ఆత్మజైః సహ దుర్రర్షమానయస్వ సమన్తిిణమ్‌. 
కా డా 


ప్ర. అ. మన్తిపతే=మన్ర్తిి శేష్టుడా, క్రీ ఘమ్‌=శీఘ్రముగా, అమితప్రభమ్‌= 
సాటి లేని కాంతి గలవాడగు, వక్ష్వాకుమ్‌-దశరథ మహారాజును గూర్చి, 
గచ్చావెళ్లుము. దుర్హర్షమ్‌=ఎదిరింప శక్యము _ కానివాడును, సమన్తిణమ్‌=మం 
త్రులతో కూడిన వాడును అగు ఆతనిని, ఆత్మజైః సహ=కుమారులతో కూడ, 
సమానయస్వ=తీ సికొని రమ్ము. 

తా. మహామంత్రీ ! ఎదిరింప శక్యము కానివాడును, అమిత మైన 
తేజస్సు కలవాడును అగు దశరథుని వద్దకు వెళ్లి, పుత్రమంత్రి సమేతముగ 
ఆతనిని తీసికొని రమ్ము. “1 


మూ. బౌపకార్యం స గత్వా తు రఘూణాం కులవర్రనమ్‌, 12 

దదర్శ శిరపా చైనమభివాద్యేదమ బవీత్‌. 

ప్ర అ. సః=ఆతడు, బాపకార్యమ్‌=విడిదిని గూర్చి, గత్వా=చెల్లి, 
రఘూణామ్‌=రఘువంశీయుల, కులవర్రనమ్‌=కులమును వృద్ధి పొందించు ఆ 
దశరథుని, దదర్శ=చూచెను. ఏనమ్‌=ఈతనిని, శిరసా=శిరస్సుచేత, అభివాద్య= 
నమస్కరించి, ఇదమ్‌=ఈ వాక్యమును, అబవీత్‌ =పలికెను. 

తా. ఆతడు విడిదికి వెళ్ళి, అచట రఘువంశవర్ణను డైన దశరథుని 
చూచి, తల వంచి నమస్కరించి ఇట్లు చెప్పెను, 12 
మూ. అయోధ్యాధిపతే వీర వైదేహో మిథిలాధిపః, 13 

స త్వాం ద్రష్టుం వ్యవసితః సోపాధ్యాయపురో హితమ్‌. 

ప్ర. అ. వీర=వీరుడ వైన, అయోధ్యాధిపతే=అయోధ్యాధీశా ! మిథిలాధిపః= 
మిథిలారాజైన, సః=ఆ, వైదేహఃజనకుడు, సోపాధ్యాయపురో హితమ్‌=ఉపాధ్యా 
యులతోడను పురోహితులతోడను కూడిన, త్వామ్‌=నిన్ను, (దష్టుమ్‌=చూచుటకు, 
వ్యవ సితః=నిశ్చయించినాడు. న 


తా. మహావీరుడ వైన దశరథమహారాజా ! మిథిలాధిపతి యైన 


బాలకాండము స.70 677. 


జనక మహారాజు, ఉపాధ్యాయపురోహితసమేతుడ వైన నిన్ను చూడవలె నని 
అనుకొనుచున్నాడు. 13 


మూ. మన్లి౨శ్రేష్టవచః శ్రుత్వా రాజా సర్షిగణస్తదా, 14 
సబన్హురగమత్తత్ర జనకో యత్ర వర్తతే. 
pee 
ప్ర. అ. తదా=అప్పుడు, రాజాదశరథుడు, మన్తిర్సిశ్రేష్ణవచః-=మంత్రి 
(శ్రేష్టుని వచనమును, శ్రుత్వాచవిని, సర్షిగణః= బుషిగణముతో కూడిన వాడై, 


సబన్గు=బంధువులతో కూడినవాడై, జనకః= జనకుడు, య్మత్ర=ఎచట, వర్తతే= 
ఉంటున్నాడో, తత్ర=అచటికి, అగమల్‌= వెళ్లెను. 


తా. దశరథమహారాజు మంత్రి మాటలు విని, బుషులతోను, 
బంధువులతోను కలిసి జనకు డున్న చోటికి వెళ్లెను. 14 
మూ. స రాజా మన్తిసహితః పోపాధ్యాయః సబాన్లవః, 15 
వాక్యం వాక్యవిదాం (శ్రేషో వైదేహమిదమబ్రవీత్‌. 
ప్ర. అ. మన్తిసహితః=మంతులతో కూడిన, సబాన్హవః= బంధువులలో 
కూడిన, సః=ఆ, వాక్యవిదామ్‌=వాక్యవేత్తలలో, (శేష్ణఖా శేష డైన, రాజా= 
రాజు, వైదేహమ్‌=జనకమహారాజును గూర్చి, ఇదమ్‌=ఈ, వాక్యమ్‌= వాక్యమును, 
అబ్రవీల్‌= =పలికెను. 


తా. బంధువులతోడను, ఉపాధ్యాయులతోడను కూడినవాడును, 


మాటలలో నేర్పరియు అగు దశరథుడు జనకునితో ఇట్లు పలికెను. 15 
మూ. విదితం తే మహారాజ ఇక్ష్వాకుకులదైవతమ్‌, 16 
వక్తా సర్వేషు కృత్యేషు వసిష్టో భగవానృషిః, 
ప్రే. అ. మహారాజామహారాజా ! భగవాన్‌ = =పూజ్యు డైన, 


వసిష 


seer ఇక్షాకుకులదైవతమ్‌= ఇక్ష్వాకువంశీయులకు దేవత యనియు, 
స సమస్త మైన, కృత్యేషు=కార్యములందు, వకా=మాటలొడువాడనియు, 
తే=నీ స విదితమ్‌= తెలియును కదా. 


తా. మహారాజా ! పూజ్య డైన వసి సిష్టమహర్షి మా వంశమువారి 
కందరికిని దేవత అనియు, అన్ని పనులందును మా పక్షమున మాటలాడువా 
డనియు నీకు తెలియును గదా ? 16 
మూ, విశ్వామిత్రాభ్యనుజ్ఞాతః స హ సర్వర్మహర్షిభిః 17 


ఏష వక్ష్యతి ధర్మాత్మా వసిష్టో మే యథాక్రమమ్‌, 


ప్ర. అ. సర్వెణాసమస్త మైన, మహర్షిభి=సహ=మహర్ష్వులతో కూడ, 


678 శ్రీమద్రామాయణము 


విశ్వామిత్రాభ్యనుజ్ఞాతః=విశ్వామిత్రునిచే అనుజ్ఞ ఇవ్వబడినవాడై, ధర్మాత్మా=ధ 
ర్మాత్ము డైన, ఏషః=ఈ, వసిష్టఃావ సిష్టుడు, యథాక్రమమ్‌=క్రమానుసారముగా, 
మే=నాయొక్క (వంశమును గూర్చి), వక్ష్యతి=చెప్పగలడు. 


తా. విశ్వామిత్రుని అనుజ్ఞను, సకలమహర్ష్వుల అనుజ్ఞను పొంది ధర్మాత్ము 
డైన వసిష్టుడు నా వంశములోని పూర్వపురుషులను గూర్చి యథాక్రమముగా 


చెప్పగలడు. 17 
మూ. ఏవముక్త్వా నరశ్రేస్టే రాజ్ఞాం మధ్యే మహాత్మనామ్‌, 18 
తూష్షీంభూతే దశరథే వసిషో భగవానృషిః 
ఉవాచ వాక్యం వాక్యజో వై వెదేహం సపురోధసమ్‌. 19 


ప్ర అ నరశేే ష్మే=నరులలో (శ్రేష్ట డైన, దశరథే=దశరథుడు, 
మహాత్మనామ్‌=మహాత్ము లైన, రాజ్ఞామ్‌=రాజులయొక్క, మధ్యే=మధ్యయందు, 
ఏవమ్‌= =ఇట్లు, ఉక్తాాపరికి, తూష్షీంభూతే= మౌనముగా నుండగా, వాక్యజ్ఞఃావాక్య 
ముల నెరిగీనవాడును, భగవాన్‌ = =పూజ్యుడును అగు, వసిష్టః బుషీః= వసిష్టమహర్షి, 
సపురోధసమ్‌=పురో హితులతో గూడిన, వైదేహమ్‌=జనకుని గూర్చి, వాక్యమ్‌=వా 
క్యృమును, ఉవాచాపలి3ను. 


తా. నరులలో (శ్రేష్టు డగు దశరథుడు ఈ విధముగ పలికి ఊరకుండెను. 
అపుడు మాటలలో నేర్పరి యగు _ పూజ్య డైన వసిష్టమహర్షి, పురో హితులతో 
గూడిన జనకమహారాజుతో ఇట్లనెను. 18, 19 


మూ. అవ్యక్త ప్రభనో బ్రహ్మా శాశ్వతో నిత్య అవ్యయః, 
తప్మాన్మరీచిః సంజజ్జే మరీచేః కాశ్యపః సుతః, 20 
ప్ర. ఆ. అవ్యక్త పభవః=అవ్యక్తమునుండి పుట్టినవాడును, శాశ్వతః=ఎల్లప్పుడు 
ఉండువాడును, నిత్యః=నిత్యుడును, అవ్యయః=వినాశము లేని వాడును అగు, 
(బహ్మా= బ్రహ్మ దేవుడు (ఉన్నాడు). తస్మాత్‌ =అతనినుండి, మరీచిః= మరీచిమహర్షి, 


సంజబ్దే= పు బ్లను. మరీచేః=మరీచినుండి, కాశ్యపః=కాశ్యపు డను, సుతః= కుమారుడు 
(జనిరెను.) 


తా. అవ్యక్తమునుండి పుట్టినవాడును, ఎల్లప్పుడు ఉండువాడును, నిత్యు 
"డును, వినాశరహితుడును అగు (బ్రహ్మ దేవునినుండి మరీచియు, మరీచినుండి 
కాశ్యపు డనెడు కుమారుడును పుట్టను. 20 
మూ. వివస్వాన్‌ కాశ్యపాద్‌ జజ్లే వ రృఖవ్యలః స్మృతః, 

మనుః ప్రజాపతిః స సూర్వమిక్ష్వాకుస్తు మనోస్సుతః. 21 


బాలకాండము స.70 679 


ప్ర. అ. కాశ్యపాత్‌ =కాశ్యపునినుండి, వివస్వాన్‌ =సూర్యుడు, జద్దే-పు ట్రైను. 
వైవస్వతః=సూర్యుని కుమారుడు, మనుః=మనువు అని, స్మ ఎతఃచెప్పబడి 
నాడు. మనుఃమనువు, పూర్వమ్‌=పూర్వము, (ప్రజాపతిః=ప్రజాపతిగా ఉండెను. 
ఇక్ష్యాకుః=ఇక్రాకువు, మనోః=మనువుయొక్క, సుతః=కుమారుదు. 

తా. కాశ్యపునకు సూర్యుడు జనించెను. సూర్యుని కుమారుడు మనువు. 
పూర్వము ప్రజాపతిగ ఉన్న మనువునకు ఇక్ష్యాకువు అను పుత్రుడు జనించెను. 
మూ. తమిక్ష్యాకుమయోధ్యాయాం రాజానం విద్ది పూర్వకమ్‌, 

ఇక్ష్వాకోస్తు సుతః శ్రీమాన్‌ కుక్షిరిత్యేవ విశ్రుతః. 22 

ప్ర. అ. తమ్‌=ఆ, ఇక్ష్యాకుమ్‌ -ఇక్ర్యాకువును, అయోధ్యాయామ్‌=అయోధ్య 
యందు, పూర్వకమ్‌=-మొదటి వాడైన, రాజానమ్‌=రాజునుగా, విద్ది=తెలుసుకొనుము. 
స్పీమాన్‌ =(శ్రీమంతు డెన, కుకిరిల్వేవ=కుకి అని, విశుతః=పసిద్ద మెనవాడు, 
ఇక్షాకోః=ఇక్షాకువుయొక్క, సుతః=- కుమారుడు. 

తా. ఆ ఇక్ష్యాకువు అయోధ్యలో మొదటి రాజుగా ఉండెను. శ్రీమంతు 
డగు కుక్షి ఇక్ష్యాకుని పుత్రుడు. 22 
మూ. కుక్తేరథాత్మజ: (శ్రీమాన్‌ వికుక్షిరుదపద్యత, 

వికుక్తేస్తు మహాతేజా బాణః పుత్రః ప్రతాపవాన్‌. 23 

ప్ర. అ. అథాపిమ్మట, కుక్షేఃకుక్షీకి శ్రీమాన్‌=శ్రీమంతు డైన, 
వికుక్తిః=వికుక్షి ఆత్మజఃాకుమారుడుగా, ఉదపద్యత=పు'బ్రను. మహాలేజాః=గొప్ప 
తేజస్సు కలవాడును, ప్రతాపవాన్‌ =(పతాపము కలవాడును అగు, బాణః=బాణుడు, 
వికు స్తేః=వికుక్షియొక్క, పుత్ర=పుత్రుడుగా, పుట్టను. 

తా. పిమ్మట కుక్తికి వికుక్షి అను నతడు కుమారుడుగా పుట్టను. 
వికుక్తి కుమారుడు, మహాతేషఃశాలియు (పతాపవంతుడును అగు బాణుడు. 23 
మూ. బాణస్యతు మహాతేజా అనరణ్యః ప్రతాపవాన్‌, 

అనరణ్యాత్స ఎళుర్తక్షే (తిశజ్కుస్తు పృథోః సుతః, 24 

ప్ర. అం మహాతేజాః=గొప్ప తేజస్సు కల, ప్రతాపవాన్‌ =ప్రతాపవంతు 
డైన, అనరణ్యః=అనరణ్యుడు, బాణస్యాబాణుని కుమారుడు, అనరణ్యాల్‌ =అన 
రణ్యునినుండి, పృథుః=ప్పధథువు, జజ్జేపు టను. (త్రిశజ్కుః తుూత్రిశంకువు, 
పృథోః=పృథువుయొక్క, సుతః=కుమారుడు. 

తా. మహాతేజస్వి, 'ప్రతాపవంతుడు అయిన అనరణ్యుడు బాణుని 
కుమారుడు. అనరణ్యునకు పృథువు, పృథువునకు (త్రిశంకువు కుమారుడుగా 


680 శ్రీమద్రామాయణము 
జనించెను. 24 
మూ. త్రిశజ్కోరభవత్సుత్రో దున్దుమారో మహాయశాః, 

జ క్‌ సు 
యువనాశ్వసుతస్తా వ్రసిన్మాన్హాతా పృథివీపతిః, 25 
ప్ర అ త్రిశజోకాత్రిశంకువునకు, మహాయశాః=గొప్ప కీర్తి గల, 

దున్దుమారః=దుందుమారుడను, పుత్ర।ాపుత్రుడు, అభవత్‌ =పు'బ్లను. మాన్గాతా= 


మాంధాత అను, పృథివీపతిః=రాజు, యువనాశ్వసుతః= యువనాశ్వుని కుమారుడుగా, 
ఆసీల్‌ =పుట్టను. 


తా. (త్రిశంకువునకు దుందుమారు డను గొపి కీర్తి గల కుమారుడు 
పుట్టను. ఆతనికి యువనాశ్వు డని కూడ "పేరు. మాంధాతచక్రవర్తి 
యువనాశ్వుని కుమారుడు. 25 


మూ. మాన్దాతుస్తు సుతః శ్రీమాన్‌ సుసంధిరుదపద్యత, 
సుసస్రేరపి పుత్రౌ ద్వౌ ధ్రువసన్దిః ప్రసేనజిత్‌ మ 26 
ప్ర. అ. మాన్గాతుః= =మంధాతకు, సుసన్తిణాసుసంధి అను, శ్రీమాన్‌ =శ్రీ స్రీ 
మంతు డైన, సుతః= కుమారుడు, ఉదపద్యత=పు'ప్లేను. సుసన్దేర పీ= సుసంధికి కూడ, 


(ధ్రువసన్తికాధువపంధి అనియు, ప్ర "పేనజిత్‌ = =ప్ర సనజిత్తు అనీయు, ద్వౌ ఇరువురు, 
: పుత్రౌ=పుత్రులు జనించిరి. 


తా. మాంధాతకు సుసంధి యను శ్రీమంతు డగు కుమారుడు 
జనించెను. ఆతనికి ధువసంధి, (పసేనజిత్‌ అను ఇరువురు కుమారులు 


జనించిరి. 26 
మూ. యశస్వీ ధ్రువసన్దేస్తు భరతో నామ నామతః, 
భరతాత్తు మహాతేజా అసితో నామ జాతవాన్‌. 27 


ప్ర. అ. (సః తువాధ్రువసంధికి, నామతః= పేరుచే, భరతః నామ=భ 
రతు డను, యశస్వీకీర్తిశాలియు, భరతాత్‌ తు=భరతునినుండి, మహాతేజాః=గొప్ప 
తేజస్సు గల, అసితో నామ=అసితు డను పేరు గలవాడు, జాతవాన్‌= =పుట్టను. 


తా. ధ్రువసంధికి కీర్తిమంతు డగు భరతు డను కుమారుడు పుట్టను. 
భరతునకు గొప్ప తేజస్సు గల అసితు డను కుమారుడు పుట్టను. 27 


మూ. యస్యెతే ప్రతిరాజాన ఉదపద్యన్త శత్రవః; 
హైహయాస్తాలజజ్ఞాశ్ళ శూరాశ్చ శకిబిన్లవః. 28 
a యె (=) 


'ప్ర అ యస్య=ఏ అసితునకు, హైహయాః=హైహయులును, తాలజ 


బాలకాండము స.70 681 


జ్ఞాశ్చ-తాలజంఘులును, శూరాః=శూరు లైన, శగిదిన్హవశ్చ=శగి బిందువులును అను, 
ఏతే=ఈ, ప్రతిరాజానః=ఎదిరించే . రాజులు, శత్రవః=శత్రువులుగా, ఉదపద్యన్త=అ 
యిరో. శ 


తా. 'పైహయ-తాలజంఘ-శశిబిందు వంశములకు చెందిన రాజులు ఈ 
అసితునకు శత్రువు లైరి. 28 


మూ. తాంస్తు స ప్రతియుధ్యన్‌ వై యుద్దే రాజా ప్రవాసితః, 
హిమవన్రముపాగమ్య భృగుప్రస్రవణే౭_వసత్‌, 29 
అసితో౭_ల్పబలో రాజా మన్తిభిః సహితస్తదా. 


ప్ర. అ. పః=ఆ, రాజా=రాజు, తాన్‌=వారిని, యుద్దే=యుద్దమునందు, 
ప్రతియుధ్యన్‌ =ఎదిరించి యుద్దము చేయుచు, (ప్రవా సితణ=రాజ్యమునుండి 
తొలగింపబడినాడు. రాజా=రాజైన, అసితః=అసితుడు, అల్పబలః=ఆల్ప మైన సేన 
కలవాడై, మన్తిభిణ=మంత్రులతో, సహితః=కూడిన వాడై, తదా=అపుడు, హిమవ 
నృమ్‌= హిమవత్సర్వతమును, ఉపాగమ్య=చేరి, భృగుప్రస్రవణే=భృగుప్రస్రవణ మను 
(ప్రదేశమునందు, అవసత్‌ =నివసించెను. 

తా. ఆ అసితమహారాజు శత్రువులతో యుద్ధము చేసి, పరాజితుడై 
రాజ్యభష్టు డయ్యెను. అల్ప మైన  సైన్యముతోడను, మంత్రులతోడను, కలిసి 
హిమవత్సర్వతమునకు వెళ్లి అచట భృగుప్రస్రవణ మను ప్రదేశమున నివసించెను. 
మూ. ద్వే చాస్య భార్యే గర్భిణ్యా బభూవతురితి శ్రుతమ్‌, 30 

ఏకా గర్భవినాశాయ సపత్న్యె సగరం దదౌ, 


ప్ర. అ. అస్య=ఇతనియొక్క, ద్వే=ఇరువురు, భార్యే=భార్యలు, గర్భిణ్యా= 
గర్భవతులై, బభూవతుః=ఉండిరి. ఏకా=ఒక భార్య, గర్భవినాశాయ=గర్భము 
నగించుటకై, sx ne సగరమ్‌=విషముతో కూడిన ఆహారమును, 
దదౌ=ఇచ్చెను, ఇతి=అని, (శుతమ్‌=వినబడినది. 


తా. ఆ సమయమున అతని భార్యలలో ఇద్దరు గర్భవతులై యుండిరి. 
వారిలో ఒకతె సవతి గర్భము నష్ట మగుటకై ఆమెకు విషముతో కూడిన 


ఆహార మిచ్చినదట. 30 
మూ. తతః శైలవరం రమ్యం బభూవాభిరతో మునిః, 31 


భార్గవశ్చ గవనో నామ హిమవన్తముపాగ్రితః. 


ప్ర అ. తతః౭అటుపిమ్మట, రమ్యమ్‌=రమ్య మైన, శైలవరమ్‌= శెల శేష 
మును గూర్చి, అభిరతః౭అభిరుచి గల, భార్గవః=భృగువంశోద్భవు డైన, చ్యవ 


682 శ్రీమద్రామాయణము 


నామ=చ్యవను డను బుషి హీమవన్తమ్‌= హిమవత్సర్వతమును, ఉపాథ్రితఃఆశ 
యించినాడు. 


తా. ఆ దివసములలో రమ్య మైన పర్వత్మశేష్టమునందు అభిరుచి గల, 


భృగువంశసంజాతు డగు చ్యవనుడు హిమవత్సర్వతమునకు వచ్చెను. 31 
మూ. తతైకా తు మహాభాగా భార్గవం దేవవర్చసమ్‌, 32 


వవన్తే పద్మపత్రాక్తీ కాజ్‌క్షన్తీ సుతమాత్మనః, 


ప్ర. అ. మహాభాగా=గొప్ప భాగ్యము కలదియు, పద్మషత్రాక్షీ: =పద్మప్మత్రముల 
వంటి కన్నులు కలదియు అగు, తయోః ఏకా=ఆ ఇరువురు రాజ భార్యలలో ఒకతె, 
ఆత్మనః=తనకు, సుతమ్‌=పుత్రుని, కాజ్‌క్షన్తీ=కోరుచున్నదై, దేవవర్చసమ్‌=దేవతల 
వంటి కాంతి గల, భార్గవమ్‌=చ్యవనుని, వవన్చే=-నమస్కరించెను. 


తా. గొప్ప భాగ్యము కలదియు, పద్మపత్రాక్షియు అగు ఒక రాజభార్య 
తనకు కుమారుడు కావలె నని కోరుచు, దేవతల వంటి కాంతి గల ఆ 
చ్యవనుని నమస్కరించెను. 32 


మూ. తమృషిం సాభ్యుపాగమ్య కాళివ్రీ చాభ్యవాదయత్‌ 33 

స తామభ్యవదద్విప్రః పుత్రేప్పుం పుత్రజన్మ ని. 

: ప్ర అ సా=ఆ, కాళిస్టీ చ=కాళింది అను పేరు గల విషము 
పెట్టిన భార్యకూడ, తమ్‌=ఆ, బుషీమ్‌=బుష్షీని, అభ్యుపాగమ్య=సమీ పించి, 
అభ్యవాదయత్‌ =నమస్కరించెను, సః=ఆ, విప్రబాహ్మణుడు, తామ్‌=ఆ, పుత్రే 
ప్పుమ్‌=పుత్రుని కోరు భార్యను గూర్చి, పుత్రజన్మ ని=పుత్రజన్మ విషయమున, 
ఆభ్యవదత్‌ =పరి కెను. 


తా. సవతికి విషము పెట్టిన కాళింది కూడ ఆ మునివద్దకు వెళ్లి 
నమస్కరించెను. అతడు పుత్రాభిలాషిణి యగు రాజభార్యతో ఇట్లు చెప్పెను.33 


మూ. తవ కుక్షౌ మహాభాగే సుపుత్రః సుమహాబలః, 34 
మహావీర్యో మహాతేజా అచిరాత్సంభవిష్యతి, 
గరేణ సహితః శ్రీమాన్మా శుచః కమలేక్షణే. 35 


ప్ర. అ. మహాభా గే=గొప్ప భాగ్యము కలదానా ! తవ=నీయొక్క, 
కుక్ర్షా=కుక్షియందు, సుమహాబలః=చాల గొప్ప బలము కలవాడును, మహా 
వీర్యః=గొప్ప వీర్యము కలవాడును, మహాతేజాః=గొప్ప తేజస్సు కలవాడును 
అగు, సుప్పుత్రణసుపుత్రుడు, (ఉన్నాడు). శ్రీమాన్‌=శ్రీమంతు డైన అతడు, 
గరేణావిషముతో, సహితః=కూడిన వాడై, అచిరాత్‌=కొంచెము కాలములో, 


బాలకాండము స.70 683 


సంజనిష్యతి=పుట్టగలడు ; కమలేక్షణీ=పద్మముల వంటి నేత్రములు కలదానా! 
మా శుచఃదుఃథింపకుము. 


తా. “మహాభాగ్యవంతురాలా ! మహాబలుడు, మహావీర్యుడు, మహాతేజ 
స్వియు అగు సుపుత్రుడు నీ గర్భములో ఉన్నాడు. ఐశ్వర్యవంతు డైన ఆ 
కుమారుడు కొలది కాలములో విషముతో కూడ పుట్టగలడు ; దుఃఖింపకుము.” 
34, 35 


మూ. చ్యవనం తు నమస్కృత్య రాజపుత్రీ పతివ్రతా, 
పతిశోకాతురా తప్మాత్పుత్రం దేవీ వ్యజాయత. 36 


ప్ర అ. రాజపుత్రీ=రాజపుత్రియు, పత్మివ్రతా=పతివ్రతయు, పతిశోకా 
తురా=భర్తృమరణశోకముచే. వ్యాకులురాలును ఆగు, దేవీ=ఆ పట్టమహిషి, 
చ్యవనమ్‌=చ్యవనుని, నమస్కృత్య=నమస్కరించి, తస్మాత్‌=ఆ కారణము వలన, 
పుత్రమ్‌=పుత్రుని, వ్యజాయత=కనెను. 


తా. రాజపుత్రియు, పతివతయు, భర్త ఎమరణముచే దుఃఖితురాలును 
అగు ఆ రాజమహిషి ఈ విధముగ చ్యవనుని అనుగ్రహముచే పుత్రుని కనెను. 


మూ. సపత్న్యాతు గరస్తస్యె దత్తో గర్భజిఘాంసయా, 
సహ తేన గరేజైవ జూతః స సగరో౭_భవత్‌. 37 


ఆ 


ప్ర అ సపత్నా్యా=సవతిచేత, తస్యె=ఆమెకు, గర్భజిఘాంసయా=గ 
మును హింసించ వలె నను కోరికచే, గరః=వీషము, దత్తః=ఇవ్వబడినది. తేన=ఆ, 
గరేణ సహ ఏవాగరముతోడనే, జాతఃాపుట్టిన, సః=ఆతడు, సగరః=సగరుడు, 
అభవత్‌ =ఆయెను. 


తా. గర్శమును నశింపచేయవలె నను అభిప్రాయముతో సవతి ఆమెకు 
ఇచ్చిన గరముతో పాటు పుట్టుటచే ఆ పుత్రుడు 'సగరుడు' అయ్యెను. 37 


మూ. సగరస్యాసమంజస్తు అసమంజాత్తథాంశుమాన్‌, 
దిరీపో2౬.౦శుమతః పుత్రో దిలీపప్య భగీరథః. 38 


అ 


ప్ర అ అసమంజః=అసమంజుడు, పగరస్య=పగరుని కుమారుడు. 
తథా=మరియు, అసమంజాత్‌ =అసమంజునివలన, అంశుమాన్‌ =అంశుమంతుడు 
జనించెను. దిలీపః=దిలీపుడు, అంశుమతః=అంశుమంతునియొక్క, పుత్రః౭పుత్రుడు. 
భగీరథః=భగీరథుడు, దిలీపస్య=దిలీపుని కుమారుడు. 


తాం సగరుని కుమారుడు అసమంజుడు. ఆతని కుమారుడు 
అంశుమంతుడు. అంశుమంతుని పుత్రుడు దిరీపుడు. అతని కుమారుడు 


684 శ్రీమద్రామాయణము 


భగీరథుడు. 38 
మూ. భగీరథాత్‌ కకుత్ధ్రశ్చ కకుత్త్రస్య రఘుః సుతః, 
రఘోస్తు పుత్రస్తేజస్వీ ప్రవృద్దః పురుషాదకః, 39 


కల్మాషపాదో హ్యభవత్తస్మాజ్ఞాతస్తు శజ్ఞణా. 

ప్ర అ. భగీరథాత్‌ =భగీరథునినుండి, కకుత త్హ్రఃాకకుత్చుడు పుట్టను. 
రఘుః=రఘువు, కకుళ్ణృస్యాకకుత్చునియొక్క, సుతః= కుమారుడు. తేజన్వీ= =త్రే 
జఃశారి యైన, ప్రవృద్దీ= ప్రవృద్దుడు, రఘోః= =రఘువుయొక్క, పుత్రః=పుత్రుడు. 
అతడే, పురుషాదికః=పురుషాదకుడును, కల్మాషపాదః=కల్మాషపాదుడును, అభ 
వత్‌ =ఆయెను. తస్మాల్‌ =ఆతనినుండి, శజ్ఞణః=శంఖణుడు, జాతః=పు బ్రను. 


తా. భగీరథునకు కకుతు క్లుడును, ఆతనికి రఘువును పుట్టను. తేజఃశాలి 
యగు ప్రవృద్దుడు రఘువుయొక్క కుమారుడు. ఆతడు వసి సిని శాపముచే 
పురుషాదకుడు (మనుష్యమాంసము తినువాడు) అయ్యెను. అతడు వసిష్ణనకు 
ప్రతిశాప మిచ్చుటక్రై జలము [గహించెను. అపుడు ఆతని భార్య నివారించుటచే ఆ 
శాపోదకమును తన పాదములపైననే విడచుటచే కల్మాషపాదుడు (కల్మషముతో 
కూడిన పాదములు కలవాడు) అయ్యెను. అతనికి శంఖణుడు పుట్టను. 39 


మూ. సుదర్శన: శజ్ఞణస్య అగ్నివర్ణః సుదర్శనాత్‌, 40 
ఖు దా 

శీఘగస్త చగ్నివర్ణస్య శీఘ్రగస్య మరుః సుతః, 

మరో: ప్రశుశ్రుకస్త్వాసీదమృరీషః ప్రశుశ్రుకాత్‌. 41 

ప్ర అ. శజ్ఞణస్యాశంఖణునకు, సుదర్శనః=సుదర్శనుడును, సుద 
ర్శనాత్‌ =సుదర్శనునివలన, _అగ్నివర్హః౭అగ్నివర్డుడును, _అగ్నివర్ణస్య=అగ్నివర్జునకు, 
శీఘ్రగః=శీఘ్రగుడును, కీ ఘగస్య=శీఘ్రగునకు, మరుః=మరువు అను, సుతః= 
కుమారుడును, మరోః=మరువునకు, (పకక కా ఎకు కుముద ను, (ప్రశుశ్రుకాత్‌ = 
(పశుశ్రుకునినుండి, అంబరీషః=అంబరీషుడును, ఆసీత్‌ = =పుట్టను. 


తా. శంఖణుని కుమారుడు సుదర్శనుడు. సుదర్శనుని కుమారుడు 
అగ్నివర్డుడు. ఆతని కుమారుడు శీఘ్రగుడు. ఆతని కుమారుడు మరువు. ఆతని 
కుమారుడు ప్రశుశుకుడు. (ప్రశ్ముశుకుని కుమారుడు అంబరీషుడు. 40, 41 
మూ. అమృ్బరీషస్య పుత్రోఒభూన్నహుషః పృథివీపతిః, 

నహుషస్య యయాతిస్తు నాభాగస్తు యయాతిజః, 42 

ప్ర అ. పృథీవీపతిః=రాజైన, నహుషః=నహుషుడు, అమృరీషస్య=అం 
బరీషునియొక్క, పుత్ర=పుత్రుడు, జాత =ఆయెను, నహుషస్య=నహుషునికి, 


బాలకాండము స.70 685 


యయాతిః=యయాతి పుట్టను. నాభాగః తుూనాభాగుడు. యయాతిజః=య 
యాతివలన పుట్టినవాడు. 

తా. అంబరీషుని పుత్రుడు నహుషమహారాజు. నహుషునకు యయాతి 
యను పుత్రుడు జనించెను. ఆతని కుమారుడు నాభాగుడు. 42 


మూ. వాభాగస్య బభూవాజః అజాద్దశరథో2_భవత్‌ 
అప్మాద్దశరథాజ్ఞాతౌ భ్రాతరౌ రామలక్ష్మణా. 43 
ప్ర అ. నాభాగస్యానాభాగునకు, అజఃాలఅజు డను కుమారుడు, 
బభూవాపుట్టను. అజాత్‌ =అజునినుండి, దశరథః=దశరథుడు, అభవల్‌=పు 
"టను. అస్మాత్‌=ఈ, దశరథాత్‌ =దశరథునినుండి, (భాతరౌ=సోదరు లైన, 
రామలక్ష్మణా=రామలక్ష్మణులు, జాతౌ=పుట్టినారు. 


తా. నాభాగునకు అజు డను కుమారుడు కలిగెను. అజుని కుమారుడు 
దశరథుడు. ఈ దశరథుని కుమారులే ఈ రామలక్ష్మణులు. 43 


మూ. _ఆదివంశవిశుద్దానాం రాజ్ఞాం పరమధర్మి ణామ్‌, 
ఇక్షాకుకులజాతానాం వీరాణాం సత్యవాదినామ్‌. 44 
రామలక్ష ఇకాయోరర్డే త్వత్సుతే వరయే నృప, 
సదృశాభ్యాం నృప్రేష్ట సదృశే దాతుమర్హసి. 45 
ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాత్తే 
పపష్పతితమ: పర్గః, 


ప్ర. అ. నర(శ్రేష్ట=నరులలో (శ్రేష్టుడ వైన, నృపారాజా ! ఆదివంశ విశుద్దా 
నామ్‌-మొదటినుండియు వంశముచే పరిశుద్దులును, పరమధర్మి ణామ్‌=మిక్కిలి 
ధర్మాత్ములును, వీరాణామ్‌=వీరులును, సత్యవాదినామ్‌=సత్యమునే పలుకువా 
రును లగు, ఇక్షాకుకులజాతానామ్‌ =ఇక్ర్యాకువంశీయు లైన, రాజ్ఞామ్‌=రాజులకు 
సంబంధించిన, రామలక్ష శ్రణాయోరర్థే=రామలక్ష ఇణులకొరకై, త్వత్సుతే=నీ కుమా 
ర్రెలను, వరయే=వరించుచున్నాను, సదృశాభ్యామ్‌=తగిన ఈ రామలక్ష్మణులకు, 
సదృశే=తగిన నీ పుత్రికలను, దాతుమ్‌=ఇచ్చుటకు, అర్హసి=తగి యున్నావు. 

తా, నర శ్రేషుడ వైన జనకమహారాజా ! ఆదినుండియు పరిశుద్ధ 


మైన వంశము కలవారును, పరమధార్మికులును, వీరులును, సత్యవాదులును 
అగు ఇక్ష్యాకువంశీయరాజుల వంశములో జనించిన ఈ రామలక్ష్మణులకొరకై 


686 శ్రీమద్రామాయణము 


నీ కుమార్తెలను వరించుచున్నాను. నీ కుమార్తెలకు తగిన వరు లైన ఈ 
రామలక్ష్మణులకు, వీరికి తగిన వధువు లైన నీ కుమార్తెల నిచ్చి వివాహము 
చేయుము. 44, 45 


'బాలానందిని' యను శ్రీముద్రామాయణాంధ్ర వ్యాఖ్యానమునందు బాలకాండలో 
డెబ్బదవ సర్గ సమాప్తము. 


SPA అ షం 
అథ ఎకసప్తతితమ: సర్గః 
[జనకుడు తన వంశమును గూర్చి వర్ణించి చెప్‌ శ్రీరామలక్ష్మణులకు 
౯ లా OU 
' సీత్రా-ఊర్మి లను ఇచ్చెద నని ఆంగీకరించుట.] 


మూ. ఏవం బ్రువాణం జనకః ప్రత్యువాచ కృతాణ్ఞరిః, 
శ్రోతుమర్గసి భద్రం తే కులం నః పరికీర్తితమ్‌. 1 


ప్ర. అ. ఏవమ్‌=ఇట్టు, బ్రువాణమ్‌=పలుకుచున్న వసిష్ణుని గూర్చి, జనకః= 
జనకుడు, కృతాబ్ఞలిః= చేయబడిన దోసిలి కలవాడై, ప్రత్యువాచతిరిగి పలికెను. 
- తే=నీకు, భృద్రమ్‌-క్షేమ మగుగాక. పరికీర్తితమ్‌=చెప్పబడిన, నః=మాయొక్క, 
కులమ్‌=కులమును గూర్చి, శోతుమ్‌=వినుటకు, ఆర్లసి=తగియున్నావు. 


తా. ఈ విధముగ దశరథుని వంశమును వర్ణించి చెప్పిన వసిష్టునితో 
జనకుడు, చేతులు జోడించి ఇట్లు పలికెను. నీకు మంగళ మగుగాకు నా 
వంశమును ' గూర్చి చెప్పుచున్నాను; వినుము. 1 


మూ. ప్రదానే హి ముని శేష్ట కులం నిరవశేషతః, 
వక్తవ్యం కులజాతేన తన్నిబోధ మహామునే. 2 


ప్ర. అ ముని శేష్ట=మునులలో (శ్రేష్ణడ వైన, మహామునే=ఓ మహామునీ! 
కులజాతేన=సత్కులమునందు. పుట్టినవానిచేత, (ప్రదానే=కన్యాదాన సమయము 
నందు, నిరవశేషతః=పూర్తిగా, కులమ్‌=కులము, వక్తవ్యం హి=చెప్పదగినది కదా. 
తత్‌=దానిని గూర్చి, నిబోధ=తెలుసుకొనుము. 


తా. మహామునీ ! సత్కులప్రసూతు లైనవారు, కన్యాదానసమయమున 
తమ కులమును గూర్చి పూర్తిగా చెప్పవలెను. దానిని వినుము. 2 


మూ. రాజా౭భూత్తిషు లోకేషు విశ్రుతః స్వేన కర్మణా, 
నిమిః పరమధర్మాత్మా సర్వసత్త ఎ్రవతాం వరః. 3 


అ 


ప్ర. అ. స్వేన=తనసంబంధ మైన, కర్మ ణా=కర్మ చేత, (త్రిషు=మూడు, 
లోకేషు=లోకములందు, విశుతః=ప్రసిద్దుడును, పరమధర్మాత్మా=మిక్కిలి ధర్మా 
త్ముడును, సర్వసత్త గవతామ్‌= =బలము కలవా రందరిలో, వరః=(శ్రేష్టుడును అగు, 
నిమిః=నిమిచక్రవర్సి; అభూత్‌ =ఉండెను. 


688 శ్రీమద్రామాయణము 


తా. తన పనులచే మూడు లోకములందును ప్రసిద్దుడును, పరమ 
ధర్మాత్ముడును, బలము కలవా రందరిలోను (శ్రేష్టుడును అగు నిమిచక్రవర్తి 
ఉండను. 3 
మూ. తస్య పుత్రో మిథిర్నామ మిథిలా యేన నిర్మితా, 

ప్రథమో జనకో నామ జనకాదప్యుదావసుః. 4 

ప్ర. అ. మిథిర్నామామిథి అను "పేరు గలవాడు, తస్య=అతనియొక్క, 
పుత్ర=పుత్రుడు; యేన=ఎవనిచేత, మిథిలా=మిథిల, నిర్మితా=నిర్మి ంపబడినదో, 
ఆతడు, (ప్రథమః=మొదటి, జనకః నామాజనకుడు. జనకాత్‌ =జనకునినుండి, 
ఉదావసుః=ఉదావసువు పుట్టెను. 


తా. మిథిలను నిర్మించిన మిథి ఆ నిమిచక్రవర్తి కుమారుడు. ఇతడే 
మొట్టమొదటి జనకుడు. ఆతని కుమారుడు ఉదావసువు. 4 


మూ. ఉదావపోస్తు ధర్మాత్మా జాతో వై వనివర్రవః, 
నన్దివర్హనపుత్రస్తు సుకేతుర్నామ నామతః. 5 


ప్ర అ. ఉదావసోః తు=ఉదావసువునకు, ధర్మాత్మా= ధర్మాత్ము డైన, 
నని వర్ధన నందివర్ణనుడు, జాతఃాపుట్టను. నన్తివర్ణనపుత్రః తు=నందివర్హనుని 
పుత్రుడు, నామత్‌ః= ేరుచే, సుకేతుర్నామ=సు కేతు వను ప్రసిద్ధి గలవాడు. 


తా. ఉదావసువునకు ధర్మాత్ము డైన నందివర్రను డను కుమారుడు 


కలిగెను. అతని కుమారుడు సుకేతువు. ర్‌ 
మూ. సుకేతోరపీ ధర్మాత్మా దేవరాతో మహాబలః, 
దేవరాతస్య రాజర్షేర్చ ఎహద్రథ ఇతి స్మృతః, 6 


ప్ర. అ. సుకేతోః అపి=సుకేతువునకు, ధర్మాత్మా=ధర్మాత్ముడును, 
మహాబలః=గొప్ప బలము కలవాడును అగు, దేవరాతఃదేవరాతుడు పుట్టను. 
రాజర్షే=రాజర్షి యైన, దేవరాతస్య= =దేవరాతునకు, బృహ్మద్రథః ఇతి=బ్బహ[ద్రథు 
డని, స్మ తచెప్పబడిన కుమారుడు పుట్టను. 

తా. సుకేతువునకు ధర్మాత్ముడును, మహాబలుడును అగు దేవరాతుడు 
పుట్టను. రాజర్షి యైన దేవరాతునకు బృహద్రథు డను పుత్రుడు జనించెను. 


మూ. బృహద్రథస్య శూరో౭_భూన్మహావీరః ప్రతాపవాన్‌, 
మహావీరస్య ధృతిమాన్‌ సుధృతిః సత్యవిక్రమః. 7 
హః అ. బృహ।ద్రథస్య=బ్బహ(ద్రథునకు, శూరః=శూరుడును, (ప్రతాప 
వాన్‌=ప్రతాపవంతుడును అగు, మహావీరః=మహావీరు డను పుత్రుడు కల్లను. 


బాలాకాండము స.71 689 


మహావీరస్య=మహావీరునకు, ధృతిమాన్‌=ధైర్యము కలవాడును, సత్యవిక్రమః=సత్య 
మైన పరాక్రమము కలవాడును అగు, సుధృతికః౭సుధృతి పుట్టను. 

తా. బృహద్రథునకు శూరుడును ప్రతాపవంతుడును అగు మహావీరుడు 
పుబ్రను. మహావీరునకు ధైర్యవంతుడును, సత్య మైన పరాక్రమము కలవాడును, 
అగు సుధృతి జన్మించెను. 7 


మూ. సుధృతేరపి ధర్మాత్మా దృష్ట కేతుస్సు ధార్మికః, 

దృష్టకేతోస్తు రాజర్షేర్లర్యశ్వ ఇతి విశ్రుతః, 8 

ప్ర అ. సుధృతేః=సుధృతికి, ధర్మాత్మా-ధర్మమునందు మిద్ది కలవా 
డును, సుధార్మికః=బాగుగా ధార్మికుడును అయిన, దృష్టకేతుఃదృష్టకేతువు, 
రాజక్షే=రాజర్షి యైన, దృష్ట హేతోః=దృష్టకేతువునకు, హర్యశ్వః ఇతి=హర్యశ్వు 
డని, విశ్రుతఃాప్రపీద్దు డైన కుమారుడును జన్మించెను. 

తన షా. ద 

తా. ధర్మబుద్ది కలవాడును, ధర్మాచరణశీలుడును అగు దృష్టకేతువు 
సుధృతికి కుమారుడుగ జన్మించెను. రాజర్షి యైన దృష్టకేతువునకు హర్యశ్వుడని 
ప్రపిద్దు డైన పుత్రుడు జనించెను. 
మూ. హర్యశ్వస్య మరుః పుత్రో మరో: పుత్రః ప్రతిన్లకః, 

ప్రతిన్హకప్య ధర్మాత్మా రాజా కీర్తిరథః సుతః, 9 

ప్ర. అ. హర్యశ్చస్య=హర్యశ్వునకు, మరుః=మరువు, పుత్రపుత్రుడు. 
మరోః=మరువునకు, ప్రతిన్టకఃాప్రతింధకుడు, పుత్రః=పుత్రుడు. ధర్మాత్మా=ధర్మాత్ము 
డైన, రాజా=రాజైన, కీర్తిరథః=కీర్తిరథుడు, ప్రతిన్సకస్యాప్రతింధకునియొక్క, సుతః= 
కుమారుడు. 

తా. హర్యశ్వునకు మరుడు అను పుత్రుడు జనించెను. మరుని పుత్రుడు 
ప్రతింధకుడు. ధర్మాత్ము డైన  కీర్తిరథమహారాజు (ప్రతింధకుని కుమారుడు. 9 


మూ. పుత్రః క్రీర్తిరథస్యాపీ దేవమీఢ ఇతి స్మృతః, 
దేవమీఢస్య విబుధో విబుధస్య మ హీ్రకః, 10 
ప్ర. ఆ. కీర్తిరథస్యాపి=కీర్తిరథునియొక్క, పుత్రః=పుత్రుడు, దేవమీఢః 
ఇతి=దేవమీఢు డని, స్మ తఃచెప్పబడినాడు. దేవమీఢస్య=దేవమీఢుని కుమారుడు, 
విబుధః=విబుధుడు. విబుధస్య=విబుధునకు, మహీధ్రకః=మహీధ్రకుడు కుమారుడు. 


తా. కీర్తిరథునికి దేవమీఢుడు, దేవమీఢునకు విబుధుడు, ఆతనికి 
మహీధ్రకుడును పుట్టను. 10 


690 శ్రీమద్రామాయణము 


మూ. మహీధ్రకసుతో రాజా కీర్తిరాతో మహాబలః, 
కీర్తిరాతస్య రాజర్దేర్మహారోమో వ్యజాయత, 1 
ప్ర అ. నం. బలము గల, రాజా=రాజైన, కీర్తిరాతః= 


కీర్తిరాతుడు, మ హీధ్రకసుతః=మ హీధ్రకుని కుమారుడు, రాజర్తే=రాజర్షి యైన, 
కీరిరాతస్య=కీర్తిరాతునకు, మహారోమః=మహారోముడు, వ్యజాయత= పుష్టైను. 


తా. మ హీధ్రకునకు మహాబలు డైన కీర్తిరాతు డను కుమారుడు 
జనించెను. రాజర్షి యైన శ్రీర్తిరాతునకు మహారోముడు పుబ్రను. ln 
మూ. మహారోన్హుస్తు ధర్మాత్మా స్వర్ణరోమా వ్యజాయత, 

స్వర్గరోమ్లస్తు రాజర్షేర్‌హస్వరోమా వ్యజాయత. 12 

ప్ర అ. మహారోమ్లుః 'తు=మహారోమునకు, స రరోమా=స్వర్హరోముడు, 
అజాయత=జనించెను, రాజక్షేణారాజర్షి యైన, స్వర్ణ మ్లస్తు=ప్వర్థరోమునకు, 
(హస్వరోమా= (హస్వరోముడు, "వ్యజాయత= పుట్టను. 

తా. మహారోమునకు ధర్మాత్ము డైన స్వర్ణరోముడు పుట్టను. రాజర్షి 
యైన స్వర్ణరోమునకు (హస్వరోముడు పుట్టను. 12 
మూ. తస్య పుత్రద్వయం జ్జ ధర్మజ్ఞస్య మహాత్మవః, 

జ్యేషో౭_హమనుజో భ్రాతా మమ వీరః కుశధ్వజః. 13 

ప్ర అ. ధర్న జ్ఞస్య-ధర్మ జ్ఞ డైన, తస్య=ఆ, మహాత్మ న=మహాత్మునకు, 
పుత్రద్వ్యయమ్‌=పుత్రద్యయము, జజ్టైపుట్టైను ; అహమ్‌=నేను, ద్యేష్టః= పెద్దవా 
డను, వీరః=వీరు డైన, కుశధ్వజఃకుశధ్వజుడు,  మమానాయొక్క, అనుజః 
(భాతాాతమ్ముడు, 

తా. ధర్మము నెరిగిన ఆ మహాత్మునకు ఇద్దరు పుత్రులు జనించిరి. 
నేను పెద్దవాడను. వీరు డైన కుశధ్వజుడు నా తమ్ముడు. 13 
మూ. మాంతు జ్యేష్టం పితా రాజ్యే సో౭_భిషిచ్య నరాధిపః, 

కుశధ్వజం 'సమావచేశ్య భారం మయి వనం గతః. 14 

ప్ర. అ. పితా-మా తండ్రి యైన, సః నరాధిపః=ఆ రాజు, జ్యేష్టమ్‌= 
పెద్దవాడ నైన, మామ్‌=నన్ను, రాజ్యే=రాజ్యమునందు, అభిషిచ్య=అభి షేకించి, 
కుశధ్వజమ్‌=కుశధ్వజుని, భారమ్‌=పో షింపవల సినవానినిగా;, మయి=నాయందు, 
సమావేశ్య=ఉంచి, వనమ్‌=వనమునుగూర్చి, గతః=వెళ్లినాడు. 

. తా. మా తండ్రి యైన (హస్వరోమమహారాజు జ్యేష్టుడ నైన నన్ను 


బాలాకాండము స.71 691 


రాజ్యాభిషిక్తుని చేసి, కుశధ్వజుని పోషణభారమును నాపై ఉంచి వనమునకు 
పోయెను. 14 


మూ. వృద్దే పితరి స్వర్యాతే ధర్మేణ ధురమావహమ్‌, 
భ్రాతరం దేవసంకాశం స్నేహాత్సశ్యన్‌ కుశధ్వజమ్‌. 156 


ప్ర అ. వృద్దే= వృద్దు డైన, పితరి=తండ్రి, స్వర్యాలే సతి=స్వర్గమునకు 
వెళ్లగా, (బభ్రాతరమ్‌=సోదరు డైన, దేవసంకాశమ్‌=దేవతలతో సమాను డైన, 
కుశధ్వజమ్‌= కుశధ్వజుని, స్నేహాత్‌= స్నేహమువలన, పశ్యన్‌= =చూచుచు, 'ధర్మేణ= 
ధర్మములో, ధురమ్‌=రాజ్యభారమును, ఆవహమ్‌=వహించితిని, 


తా. వృద్దు డైన as స్వర్గస్థు డైన పిమ్మట, దేవసదృశు డైన 
నా తమ్ముడు 'కుశధ్వజుని స్నేహముతో చూచుకొనుచు, ధర్మానుసారముగా 
రాజ్యభారము వహించితిని. 15 


మూ. కస్య చిత్త్యథ కాలస్య సాజ్కాశ్యాదగమత్సురాత్‌, 
సుధన్వా వీర్యవాన్రాజా మిధిలామవరోధకః. 16 
ప్ర. అ. అథాపిమ్మట, కస్యచిత్‌ కాలస్య=కొంత కాలమునకు, వీర్య 
వాన్‌ =పరాక్రమవంతు డైన, సుధన్వా=సుధన్వు డను, రాజా=రాజు, మిథిలామ్‌= 
మిథిలానగరమును, అవరోధకః=ముట్టడింప నున్నవాడై, సాజ్కాశ్యాత్‌ =సాంకాశ్య 
మనెడు, పురాత్‌ =పురమునుండి (మిథిలను) అగమల్‌ =పొందెను. 


తా. కొంత కాలమునకు, పరాక్రమవంతు డగు సుధన్వు డను రాజు 
సాంకాశ్యపురమునుండి మిథిల పైకి దండెత్తివచ్చెను. 16 


మూ. స చ మే (పేషయామాస శైవం ధనురనుత్తమమ్‌, 

సీతా కన్యా చ పద్మాక్షీ మహ్యం వై దీయతామితి. 17 

ప్ర. అ. అనుత్తమమ్‌ శ్రేష్ట మైన, శైవం ధనుః=శివధనస్సు, పద్మక్షీ-ప 
ద్మముల వంటి నేత్రములు గల, కన్యా=నీ కుమార్తె యైన, సీతా చాసీతయు, 
మహ్యమ్‌ =నాకు, దీయతామ్‌ =ఇవ్వబడుగాక. ఇతి=అని, సః=ఆతడు, మే=నాకు, 
(ప్రషయామాస=కబురుపం పెను. 

తా. “శ్రేష్ట మగు శివధనస్సును, పద్మపత్రాక్షి యగు సీతను నా 
కిమ్ము” అని ఆతడు నాకు వార్త పంపెను. 17 

al [3 మో కె 

మూ. తస్యాప్రదానాద్రహ్మ రే యుద్దమా సన్మయా సహ, 


అన్య 


స హతో౭ భిముఖో రాజా సుధన్వా తు మయా రణే. 18 


692 శ్రీమద్రామాయణము 


ప్ర అ బ్రహ్మ క్షైబ్రహ్మర్షీ ! అప్రదానాత్‌ =ఇవ్వకపోవుటవలన, తస్య= 
ఆతనికి మయా సహ=నాతో కూడ, యుద్ధమ్‌=యుద్ధము, ఆసీత్‌=జరిగెను. 
రణే=యుద్దమునందు, అభిముఖః=నాకు ఎదురుగా వచ్చిన, సణఆ, సుధన్వా 
రాజా=సుధన్వరాజు, మయా=నాచేత, హతః=చంపబడినాడు. 


తా. సీతాశివధనస్సులను ఇవ్వక పోవుటచే ఆతనికిని నాకును యుద్ధము 


జరుగగా, రణరంగమున నే నాతనిని వధించితిని. 18 
మూ. నిహత్య తం ముని శ్రేష్ట సుధన్యానం నరాధిపమ్‌, 
సాజ్కాశ్యే భ్రాతరం వీరమభ్యషిఇ్సం కుశధ్వజమ్‌. 19 
ప్ర అ ముని శ్రేష్ట=ఓ ముని శేష్ణుడా ! నరాధిపమ్‌=రాజైన, 


తమ్‌=ఆ, సుధన్వానమ్‌=సుధన్వుని, నిహత్య=చంపి, (భాతరమ్‌=నా సోదరు 
డైన, వీరమ్‌=వీరు డైన, కుశధ్వజమ్‌=కుశధ్యజుని, సాజ్కాశ్యే= సాకాశ్యమునందు, 
అభ్య షిఖృమ్‌ =అభి షేకించితిని. 


తా. వసిష్టమహామునీ ! ఆ సుధన్వుని సంహరించి, నా సోదరు డైన 


ఈ కుశధ్వజుని సాంకాశ్యపురమున రాజ్యాభిషిక్తుని చేసితివి. 19 
మూ. కనీయానేష మే భాతా అహం జ్యేష్టో మహామునే, 
దదామి పరమ్మపీతో వధ్యౌ తే మునిపుజ్ఞవ. 20 


సీతాం గామాయ భద్రం తే ఊర్మిళాం లక్ష్మణాయ చ, 
“ట్ర అ, మహామునే=:ఓ మహామునీ ! ఏషః=ఇతడు, మే=నాయొక్క, 
కనీయాన్‌ =చిన్నవాడైన, (భ్రాతా=సోదరుడు. అహమ్‌=నేను, జ్యేష్టః= పెద్దవాడను. 
మునచిపుజ్ఞవ=ఓ మునిశ్రేష్టా ! పరమ్మప్రీతః=మిక్కిలి సంతసించిన వాడనై, తే=ఆ, 
వధ్యా=కన్యలను, దదామి=ఇచ్చుచున్నాను. సీతామ్‌=పీతమ, రామాయ=రామున 
కును, ఊర్నిళామ్‌=ఊర్సిళను, లకణాయ చైలక ణునకును ఇచుచునాను. 
తే=వీకు, ree ఖ్‌ వసే న Sa 
తా. ముని(శ్రేష్టుడ వైన వసిష్టా ! సోదరులలో నేను పెద్దవాడను. 
ఇతడ. చిన్నవాడు. కన్య లిద్దరిని _ఆనందపూర్వకముగ ఇచ్చెదను, సీతను 
రాము నకును, ఊర్మిళను లక్ష్మణునకును ఇచ్చెదను. 20 


మూ. వీర్యశుల్కాం మమ సుతాం సీతాం సురసుతోపమామ్‌, 21 
ద్వితీయామూర్మిళాం చైవ త్రిరదామి న సంశయః, 


ప్ర. అ. వీర్యశుల్కామ్‌=వీర్యమే శుల్కముగా గలదియు, సురసు 
తోపమామ్‌=దేవకన్యతో సమానురా లైన, మమ సుతామ్‌=నాకుమార్తె యైన, 


బాలాకాండము ప.71 693 
సీతామ్‌ = సీతను, ద్వితీయామ్‌= రెండవ కుమార్తె యైన, ఊర్మిళాం వైవ= ఊర్మిళను, 
(తిణమూడుసార్లు, దదామి=ఇచ్చుచున్నాను. సంశయఃణాసంశయము, నైలేదు. 

తా. వీర్యశుల్కయు, దేవకన్యతో సమానురాలును అగు నా పుత్రిక 
యైన. సీతను, రెండవ కుమార్తె యైన ఊర్మిళను ఇచ్చెద నని మూడు 


పర్యాయములు నొక్కి వక్కాణించుచున్నాను. ఈ విషయమున సందేహము 
లేదు. 


వి. “త్రి దదామి” అను దానికి “మనోవాక్కాయము లను మూడు 


కరణముల చేత ఇచ్చుచున్నాను అని కొంద రర్జము చెప్పినారు. 21 
మూ. దదామి పరమపీతో వధ్యౌ తే రఘునన్హన, 22 
రామలక్ష్మణయో రాజన్‌ గోదానం కారయస్వ హ, 
సీతృకార్యం చ భద్రం తే తతో వైవాహికం కురు. 23 


ప్ర. అ. రఘునన్త్హనాదశరథమహారాజా ! పరమ్మపీతః=చాల సంతసించిన 
వాడనై, తే=ఆ, వధ్యా=కన్యలను, దదామి=ఇచ్చుచున్నాను. రాజన్‌ =రాజా! 
రామలక్ష్మణయోః=రామలక్ష్మణులకు, గోదావమ్‌=గోదానవ్రతమును, కారయస్వ 
హ=చేయించుము. పితృకార్యం చానాందీశ్రాద్దమును కూడ, కురూచేయుము. 
తతః=పిమ్మట, వైవాహికమ్‌=వివాహమును, (చేయుము). 


తా. దశరథమహారాజా ! ఈ కన్యలను ఆనందపూర్వకముగా 
ఇచ్చుచున్నాను. రామలక్ష్మణులకు గోదానమును (సమావర్తనవ్రతమును) 
చేయించుము. నాందీ [శ్రాద్ధము చేసిన పిమ్మట వివాహము జరిపించుము.22,23 
మూ. మఘా హ్యద్య మహాబాహో తృతీయే దివా ప్రభో, 

ఫల్గున్యాముత్త రే రాజన్‌ తస్మిన్‌ వైవాహికం కురు, 24 

రామలక్ష్మణయో రాజన్‌ దానం కార్యం సుఖోదయమ్‌. 

ఇత్యాగ్లే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకొడ్డే 
ఏకసప్రతితమః సర్గః, 

ప. అ. మహాబాహో=గొప బాహువులు గల, (పభో=ఓ మహారాజా! 

ప్ర వ్‌ వు ప్ర 
ఆద్య=నేడు, మఘా హి=మఘానక్షత్రము కదా, రాజన్‌=మహారాజా ! 
దివసే=నేటినుండి మూడవ దివసమున, ఫల్లున్యామ్‌=ఫల్లుని యనెడు, తస్మిన్‌=ఆ, 
ఉత్త రే=ఉత్తరనక్షతమునందు, వైవా హికమ్‌=వివాహకార్యమును, కురు=చేయుము, 
రాజన్‌ =రాజా ! రామలక్ష్మణయోః=రామలక్ష్మణులయొక్క, సుఖభోదయమ్‌=సుఖమే 
భావిఫలముగా గల, దానమ్‌=దానము, కార్యమ్‌=చేయదగినది. 


694 శ్రీమద్రామాయణము 


, తా. దశరధమహారాజా ! ఈ దివసమున మఘానక్షత్రము కదా. 
నేటికి మూడవరోజున, ఉత్తరఫల్లునీ _ నక్ష్మతమునందు, వివాహము చేయుము. 
ముందుగా, రామలక్ష్మణుల భావిసుఖహేతు వగు గో హిరణ్యభూమ్యాదిదానము 
కూడ చేయింపవలెను. 24 


'బాలానందిని' యను శ్రీమ్మదామాయణాంధ వ్యాఖ్యానమునందు బాలకాండలో 
డెబ్బదిఒకటవ నర్గ సమాప్తము, 


అథ ద్విసప్తతితమః సర్గః 


[విశ్వామిత్రుడు భరతశత్రుఘ్ములకొరకై కుళద్దుజుని కన్యలను వరించగా 
దనకు డందుకు అంగీకరించుట. దశరథుడు వుతుల మంగళముకొరకై నాందీ(శ్రా 
ద్రగోదానాదు లనుష్టించుట._ 


మూ. తముక్తవన్తం వైదేహం విశ్వామిత్రో మహామునిః, 

ఉవాచ వచనం వీరం వసిష్టస హితో నృషమ్‌. 1 

ప్ర. అ. మహామునిః=మహాముని యైన, విశ్వామిత్రకావిశ్వామిత్రుడు, 
వసిష్టస హితః=వ సిప నితో కూడినవాడై, ఉక్తవన్తమ్‌=ఇట్లు పలికిన, వీరమ్‌=వీరు 
డైన, వైదేహమ్‌=విదేహాధిపతి యైన, నృపమ్‌=జనకమహారాజును గూర్చి, 
వచనమ్‌=వచనమును, ఉవాచ=పలికెను. 

తా. విదేహాధిపతి యగు జనకమహారాజు పలికిన మాటలు విని వసిష్ట 
విశ్వామిత్రు లాతనితో ఇట్లు పలికిరి. 1 
మూ. అచినా న్యప్రమేయాని కులాని నరపుజ్ఞవ 

ఇక్వాకూణాం విదేహానాం నైషాం తుల్యో౭_స్తి కశ్చన. g 

ప్ర అ నరపుజ్నవానరశేష్పుడా ! ఇక్షాకుణామ్‌ =ఇక్రాకురాజుల 
యొక్కయు, విదేహానాం' చె విదేహరాజులయొక్కయు, కులాని=కులములు, అచి 
న్హ్యాని=ఊ హింప శక్యముకానివి. అప్రమేయాని=కొలత పెట్టరానివి. ఏషామ్‌=ఈ 
ఇక్ష్వాకు విదేహరాజులకు, తుల్యః=సమాన మైనవాడు, కశ్చన=ఎవ్వడును, నాస్తి =లేదు. 

తా. జనకమహారాజా ! ఇక్షాకువి దేహవంశములు ఊహింపరాని, కొలత 
పెట్టశక్యము కొని, ప్రభావము కలవి. ఏతద్వంశీయులతో సమాను లెవ్వరును 


లేరు. 2 
మూ. సదృశో ధర్మసంబన్హః సదృశో రూపసమ్పదా, 
రామలక్ష్మణయో రాజన్‌ సీతా చోర్మిళయా సహ. 3 
ప్ర. అ. రాజన్‌=రాజా ! ఊర్మిళయా సహ=ఊర్మి ళతో గూడ, 


సీతా= సీత, రామలక్ష్మణయోః=రామలక్ష్మణులకు (ఇవ్వబడుచున్నది. ఇది), 


సదృశః=తగిన, ధర్మ సంబన్లఃావివాహరూప మైన ధర్మ సంబంధము. రూపసమ్పదా 


696 శ్రీమద్రామాయణము 
చారూపసంపదచేత కూడ, సదృశః=తగినది. 


తా. రాజూ! సీతా, ఊర్మిళలను రామలక్ష్మణుల కిచ్చి వివాహము 
చేయుట అనునది పరస్పరకులగౌరవాదులకును, రూపసంపదకును తగిన 
సంబంధము. 3 
మూ. వక్తవ్యం చ నర్థశ్రేష్ట శ్రూయతాం వచనం మమ, 

భ్రాతా యవీయాన్‌ ధర్మజ్ఞ ఏష రాజా కుశధ్వజః. 4 

ప్ర. అ. నరశ్రేష్ట=నరులలో శ్రేషృడా ! మమానాయొక్క, వక్తవ్యం చెచె 
ప్పదగిన, న్‌ ఇన వయ ను వినపదుగ్‌ క, యవయానాారా = వనీ 
లెరిగినవాడు. 


తా, నరశ్రేష్టుడ వైన జనకమహారాజా ! మేము చెప్పదలచిన వచనమును 


వినుము. నీ తమ్ము డైన ఈ కుశధ్వజుడు ధర్మము నెరిగినవాడు. 4 

మూ. అస్య ధర్మాత్మనో రాజన్‌ రూపేణా ప్రతిమం భువి, 
సుతాద్వయం నర[శేష్ట పత్న్యర్థం వరయామహే. ర్‌ 
ప్ర అ. రాజన్‌=రాజా ! నర శేష్ట=నరులలో (శ్రేష్టడా | 


రూపేణ=సౌందర్యము చేత, భువిాభూలోకమునందు, అప్రతిమమ్‌=సాటి లేని, 
అస్య ధర్మాత్మన౯ఈ ధర్మాత్మునియొక్క, సుతాద్వయమ్‌=పుత్రికాద్వ్యయమును, 
పత్న్యర్థమ్‌-భరతశత్రుఘ్నుల భార్య లగుటకై, వరయామ హే=వరించుచున్నాము. 

తా. జనకనరేంద్రా ! భూలోకమునందు సాటి లేని రూపము గలవా 
రగు ఈ ధర్మాత్ముని ఇరువురు పుత్రికను భరతశత్రుఘ్నులకు భార్యలనుగా 


వరించుచున్నాము. ర్‌ 
మూ. భరతస్య కుమారస్య శత్రుఘ్నస్య చ దీమతః, 
వరయామ:ః సుతే రాజన్‌ తయోరర్డే మహాత్మనోః, 6 


ప్ర. అ. రాజన్‌=రాజా ! కుమారస్య=కుమారు డైన, భరతస్య=భరతుని 
కొరకును, ధీమతః= బుద్ధిమంతు డైన, శృత్రుఘ్నస్య చెశత్రుఘ్నుని కొరకును, 
మహాత్మనోః= మహాత్ము లేన, తయోర్థే= =వారిరువురికొరకును, సుతే=మీ తమ్ముని 
కుమార్తెలను, వరయామః= =వరించుచున్నాము. 


తా. రాజా ! భరతకుమారుని కొరకును, ధీమంతు డైన శత్రుఘ్నుని 
కొరకును నీ తమ్ముని కుమార్తెలను కోరుచున్నాము. 


మూ. పుత్రా దశరథ స్యేమే రూపయౌవనశాలినః, 


బాలకాండము స.72 607 
లోకపాలసమాః సర్వే దేవతుల్యపరాక్రమాః. 7 


ప్ర. అ. ఇమే=ఈ, దశరథస్య పుత్రాః=దశరథుని పుత్రులు, సర్వే=అందరును, 
రూపయౌవనశాలినః=సౌందర్యముతోడను యౌవనముతోడను ప్రకాశించుచున్నారు. 
లోకపాలసమాః=లోకపాలులతో సమానులు, దేవతుల్యపరా(క్రమాః=దేవతలతో సమాన 
మైన పరాక్రమము గలవారు. 


తా. ఈ దశరథకుమారు లందరును రూపయౌవనములతో ప్రకాశించు 
చున్నవారు. లోకపొలులతో సమానులు. దేవతల వంటి పరాక్రమము గలవారు. 


మూ. ఉభయోరపి రాజేన్ల సంబచ్చేనానుబధ్యతామ్‌, 
ఇక్షాకోః కులమవ్యగ్రం భవతః పుణ్యకర్శ ణః. 8 
ప్ర. అ. రాజేను=యమహారాజా ! ఇక్షాకోః=ఇక్షాకువుయొక్కయు, పుణ్యక 
ర్మణః=పుణ్య మైన కర్మగల, భవతఃనీయొక్కయు, ఉభయోర పి=ఇద్దరియొక్కయు, 


కులమ్‌ =కులము, సమృన్టేనావివాహసంబంధముచేత, అవ్య గ్రమ్‌ =దృఢముగా, అను 
బధ్యతామ్‌=కట్టబడుగాక, 


తా. జనకమహారాజా ! పుణ్యకర్మ గల నీ కులమునకును, 
ఇక్షాకుకులమునకును ఈ వివాహసంబంధముచే దృఢ మైన బంధము 
ఏర్పడుగాక. 8 


మూ. విశ్వామిత్రవచః శ్రుత్వా వ సిష్టస్య మతే తదా, 


జనకః ప్రాష్టలిర్వాక్యమువాచ మునిపుజవౌ. 9 


Ua 

ప్ర. అ. తదా=అప్పుడు, వసిష్పస్యావ సిష్మనియొక్క, మలే=అనుజ్ఞప్రకా 
రము, విశ్వామిత్రవచః=విశ్వామిత్రుని వాక్యమును, శ్రుత్వాావిని, జనకః=జనకుడు, 
(ప్రాజ్యరి=కట్టబడిన దోసిలి కలవాడై, మునిపుజ్జవౌ-మునిపుంగవులను గూర్చి, 
' వాక్యమ్‌=వాక్యమును, ఉవాచ=పలికెను. 

తా. వసిష్టుని అనుమతి ననుసరించి విశ్వామిత్రుడు పలికిన ఈ మాటలు 
విని, జనకమహారాజు, అంజలి ఘటించి, ఆ వసీష్టవిశ్వామిత్రులతో నిట్లనెను.9 
మూ. కులం ధన్యమిదం మన్యే యేషాం నో మునిపుజ్ఞవౌ, 

సదృశం కులసమృన్హం యదాజ్ఞాపయధథః స్వయమ్‌. 10 

ప్ర అ. యేషామ్‌=ఏ, నః=మాకు, సదృశమ్‌= =తగిన, కులసంబన్హమ్‌= =కుల 
సంబంధమును, మునిపుజవౌ=మునిపుంగవు లైన, మీరు, స్వయమ్‌=స్వయముగా, 


యత్‌=ఏ కారణమువలన, ఆజ్ఞాాయథః= =ఆజ్ఞాపించుచున్నాలో అట్ల ఇదమ్‌=ఈ, 
కులమ్‌=కులమును, ధన్యమ్‌= ధన్య మైనదానినిగా, మన్యే తలచుచున్నాను. 


698 - శ్రీమద్రామాయణము 


లా. ముని శేష్ణ లైన మీరు మాకు తగిన కులసంబంధమునుగూర్చి 
స్వయముగ ఆజ్ఞాపించుచున్నారు. అందుచే మా కులము ధన్య మైనది. 10 


మూ. ఏవం భవతు భద్రం వః కుశధ్వజసుతే ఇమే, 

పత్నా గ్ట్‌ భజేతాం సహితౌ శత్రుఘ్నభరతావుభౌ. 1l 

ప్ర. అ. ఏవమ్‌=ఇట్లు, భవతు=అగుగాక ; వః=మీకు, భద్రమ్‌=కుశల మగు 
గాక. ఇమే=-ఈ, కుశధ్వజసుతే=కుశధ్వజుని కుమార్తెలు, సహితౌ=కలి సియుండు 
వారైన, శృతుఘ్నభరతౌ=శృతుఘ్నభరతులను, ఉభౌ=ఇద్దరిని, పత్న్యా=భార్యలుగా, 
భజేతామ్‌=ేవింతురు గాక. 

తా, అట్ల అగుగాక. మీకు భద్ర మగుగాక. ఈ కుశధ్వజుని కుమార్తె 


లగు మాండవీడ్రుతకీర్తులు, కలిసి సంచరించెడు ఈ భరతశత్రుఘ్నులకు (వరుసగ) 
భార్యలై వారిని సేవింతురుగాక. 1l 


మూ. ఏకాహ్నా రాజపుత్రీణాం చతసాణాం మహామునే, 
పొణీన్‌ గృహ్హన్తు చత్వారో రాజపుత్రా మహాబలాః, 12 


ప్ర అ, మహామునే=ఓ మహామునీ ! మహాబలాః=గొప్ప బలము గల, 
చత్వారః=నలుగురు, రాజపుత్రాఃరాజపుత్రులు, ఏకాహ్నా=ఒ కేదివసమున, చతస్ఫా 
ణామ=నలుగురు, రాజపుత్రీణామ్‌=రాజపు త్రికలయొక్క, పాణీన్‌= హస్తములను, 
గృహ్హన్తు=గ్రహింతురుగాక, 

తా. మహామునీ ! మహాబలశాలు లగు నలుగురు రాజపుత్రులును ఒకే 
దివసమున నలుగురు రాజపుత్రికలను వివాహ మాడుదురు గాక, 12 


మూ. ఉత్తరే దివ బ్రహ్మన్‌ ఫల్లునీభ్యాం మనీషిణః, 
వైవాహికం (ప్రశంసన్తి భగో యత్ర ప్రజాపతిః. 13 


ప్ర. అ. (బ్రహ్మన్‌౫బాహ్మణోత్తమా ! ఫల్లునీభ్యామ్‌=పూర్వఫల్లుని, 
ఉత్తరఫల్లుని, అను రెండు ఫల్గునీనక్షత్రములతో కూడిన దినములలో, 
య్మత్ర=ఏ దినమునందు, ప్రజాపతిఃప్రజాపతి యైన (సంతానదాత యైన), 
భగః=భగుడు, (దేవతా=దేవతయో), అట్టి, ఉత్తరే దివ సే=ఉత్తరఫల్లునీనక్షత్రముతో 
కూడిన దివసమున, వైవా హికమ్‌=వివాహకృత్యమును, మనీ షిణః=విద్వాంసులు, 
(ప్రశంసన్తిప్రశం సించుచున్నారు. 

తా. బ్రాహ్మణోత్తమా ! సంతానదాత యగు భగుడు దేవతగా 
గల ఉత్తర నక్షత్రముతో కూడిన దివసమున _ వివాహకృత్యము శ్రేష్ట మని 
బుద్దిమంతులు చెప్పుదురుకదా ? 13 


బాలకాండము స.72 699 
( . జా 4 

మూ. ఏవముక్త్వా వచః సౌమ్యం ప్రక్యుత్హాలు కృతాళులిః; 
ఉభౌ మునివరౌ రాజా జనకో వాక్యమబ్రవీత్‌ . 14 


ప్ర. అ. జనకః రాజా=జనకమహారాజు, ఏవమ్‌=ఇట్లు, సౌమ్యమ్‌=మధుర 
మైన, వచః।ావచనమును, ఉక్స్వాైపలికి, ప్రత్యుల్ణాయ=లేచి, కృతాష్టలిః=చేయ 
బడిన దోసిలి కలవాడై, ఉభౌ=ఇద్దరు, మునివరౌ= మునివరులను గూర్చి, 
వాక్యమ్‌ =వాక్యమును, అబవీల్‌ =పలికెను. 


తా. జనకమహారాజు ఈ విధముగ సౌమ్య మగు వాక్యము పలికి, 
లేచి, దోసిలి కట్టి ఆ మహామును లిరువురితో మరల ఇట్లనెను. 14 


మూ. పరో ధర్మః కృతో మహ్యం శిష్యో౭_ స్మి భవతోః సదా, 
ఇమాన్యాసనముఖ్యాని ఆసాతాం మునిపుజ్ఞవౌ. 15 


ప్ర, అ. మహ్యమ్‌=నాకు, పరః=గొప్ప, ధర్మః=ధర్మము, కృతః=చేయ 
బడినది. సదా=ఎల్లప్పుడును, భవతో।=మీ ఇద్దరికిని, శిష్యః అస్మి=శిష్యుడ నై 
యున్నాను. మునిపుజ్వవౌ=ముని (శ్రేష్ట లైన మీరు, ఇమాని=ఈ, ఆసనము 
ఖ్యాని= సింహాసనములను, ఆసాతామ్‌=అధిష్టింతురుగాక, 


తా. మీరు నాకు గొప్ప ధర్మకార్యమును నెరవేర్చినారు. నేను ఎల్లప్పుడును 
మీ శిష్యుడనే. మునిపుంగవు లైన మీ రిరువురును ఈ మూడుసింహాసనములను 
(జనక-దశరథ-కుశధ్వజుల సింహాసనములను) అధిష్టింతురు గాక, 


వి. సింహాసనము నధిష్టించుట యనగా లక్షణచే అధికారము 
నిర్వహించుట అని అర్ధము. మీ రిరువురును మా ముగ్గురి రాజ్యములపై 
అధికారము నిర్వహింతురు గాక అని భావము. 15 


మూ. యథా దశరథ స్యేయం తథాయోధ్యా పురీ మమ, 
ప్రభుత్వే నాస్తి సన్టేహో యథార్లం కర్తుమర్లథ. 16 


ప్ర. అ. ఇయమ్‌=ఈ మిథిల, దశరథస్య=దశరథునకు, యధథా=ఎట్లో, 
అయోధ్యా పురీ=అయోధ్యానగరము, మమానాకు, తథా=అచ్టే, ప్రభుత్వే=ప్ర 
భుత్వము -విషయమున, సన్దేహః=సందేహము, నాస్తి=లేదు, యథార్లమ్‌=తగు 
విధముగ, కర్తుమ్‌=చేయుటకు, అర్హథ=తగియున్నారు. 


తా. దశరథునకు మిథిలపై అధికార మున్నట్ల నాకును అయోధ్య పై 
అధికార మున్నది. అందుచేతనే దశరథుని రాజ్యముపై కూడ మీకు అధికారము 
నిచ్చుచున్నాను. _ప్రభుత్వవిషయమున సందేహము లేదు. తగు విధముగ 
కార్యము నిర్వ హింపుదు. 16 


700 శ్రీమద్రామాయణము 


మూ. తథా బ్రువతి వైదేహే జనకే రఘునన్లనః, 
రాజా దశరథో హృష్టః ప్రత్యువాచ మహీపతిమ్‌. 17 


ప్ర అ. వెదేహే =విదేహదేశ రాజైన, జన కే=జనకుడు, తథా=లఅట్టు, 
(బువతి= పరుకుచుండగా, రఘునన్హనః= రఘువంశానందకరు డైన, రాజా దశరథః= 
దశరథమహారాజు, హృష్టణాసంత సేంచిన వాడై, మ హీపతిమ్‌=జనకమహారాజును 
గూర్చి, (ప్రత్యువాచ =త్రిరిగి పలికను. 


తా. దశరథమహారాజు జనకుని మాటలకు సంతసించి ఆతనితో ఇట్లనెను. 


మూ. యువామసజే జ్ఞ్యయగుణా భ్రాతరౌ మిథిలేశ్వరౌ, 
బుషయో రోజసంఘాళ్చ భవద్భ్యామభిపూజితా:. 18 


ప్ర అ. మిథిలేశ్వరౌ:=మిథిలాధిపతులును, (భాతరౌ=పోదరులును అగు, 
యువామ్‌=మీరిరువురును, అసంభ్యేయగుణౌ=లెక్కింప శక్యము కాని గుణములు 
కలవారు. భవద్భ్యామ్‌-మీచేత, బుషయః=బుషులును, రాజసంఘాశ్చ=రాజస 
ముదాయములును, అభిపూజితాః=పూజింపబడినారు. 

తా. “మిథిలాధిపతు లైన మీ సోదరు లిరువురును లెక్కింపరాని 


సద్గుణములు గలవారు. మీ రెందరో బుషులను, రాజులను పూజించి 
వారినుండి సద్గుణముల నలవరచుకొనినారు”. 18 


మూ. స్వస్తి ప్రాష్నహి భద్రం తే గమిష్యామి స్వమాలయమ్‌, 
శ్రాద్రకర్మాణి సర్వాణి విధాస్యామీతి చాబ్రవీత్‌ . 19 
ప్ర. అ. స్వస్తికగేమమును, పప్రాప్నహి=పొందుము. తే=నీకు, 
భద్రమ్‌= క్షేమ మగుగాక. స్వమ్‌=నా సంబంధ మైన, ఆలయమ్‌=నివాసమును 
గూర్చి, గమిష్యామి= వెళ్లగలను, సర్వాణి= =సమస్త మైన, శ్రాద్రకర్మాణి= శ్రాద్ధకర్మ లను, 
విధాస్యామి చ= చేయగలను. ఇతి=లని, అబ్రవీత్‌ =పలికను. 
తా. “నీవు మంగళమును పొందెదవు గాక. నీకు భద్ర మగు గాక. 
నా నివాసమునకు వెళ్లెదను. నాందీముఖశ్రాడ్డాదికర్మలు కూడ చేసెదను” అని 
పలికెను, 19 
మూ. తమాప్పష్థ్వా నరపతిం రాజా దశరథస్తదా, 
మునీన్లొ తౌ పురస్కృత్య జగామాశు మహాయశాః, 20 
ప్ర అ. తదా=అప్పుడు, మహాయశాః=గొప్ప క్రీర్తి గల, రాజా 
దశరథః=దశరథమహారాజు, తమ్‌=ఆ, _నరపతిమ్‌=రాజాును, ఆప్పష్ట్వా=అడిగి, 
తౌ=ఆ, మునీన్హౌ=మునీంద్రులను, పురస్కత్య=ముందిడుక్‌ొెని, ఆశు=శీఘ్ర 


బాలకాండము స.72 701 


ముగా, జగామావెళ్లెను. 


తా. మహాయశఃశాలి యగు దశరథమహారాజు అప్పుడు, జనకునివద్ద 
సెలవు గైకొని వ సిష్టవిశ్వామిత్రులతో నిజనివాసమునకు వెళైను. 20 


మూ స గత్వా నిలయం రాజా శ్రాద్ధం కృత్యా విధానతః, 
ప్రభాతే కాల్యముత్థాయ చక్రే గోదానముత్తమమ్‌. 21 


ప్ర. అ. పః=ఆ, రాజా=రాజు, నిలయమ్‌= =గృహమును గూర్చి, గత్వాావెల్లి, 
విధానతః=శా స్రానుసారముగా, (శాద్దమ్‌=శ్రాద్దమును, కృత్వా=చేసి, (ప్రభాతే= ప్రా 
తఃకాలమున, ఉత్భాయ= =లేచి, కాల్యమ్‌= =కాలోచిత మైన, న ఉత్తమ మైన, 
గోదానమ్‌=సమావర్తన (స్నాతకువ్రతమును, చక్రే= చేస 


తా. దశరథమహారాజు తన నివాసగృహము చేరి యథాశాస్త్రముగ 
శ్రాద్ధము చేసి, మరునాడు (ప్రాతఃకాలముననే లేచి అపుడు చేయవలసిన 
స్నాతకవ్రతమును జరిపించెను. 21 


మూ. గవాం శతసహస్రాణి బ్రాహ్మణేభ్యో నరాధిపః, 

ళ జ్య నా 

ఏకైకశో దదౌ రాజూ పుత్రానుద్దిశ్య ధర్మతః. 22 

ప్ర అ. నరాధిపః=నరులకు అధిపతి యగు, రాజా=రాజు, పుత్రాన్‌ =పుత్రు 
లను, ఏకైకశః=ఒక్కొక్కరిని, ఉద్దిశ్య=ఉద్దేశించి, (బాహ్మణేభ్యః=, బ్రాహ్మ ణులకొరకు, 
గవామ్‌=గోవులయొక్క, సహ్మస్రాణి=సహ(స్రములను, ధర్మతః=ధర్మానుసారముగా, 
దదొ=ఇచ్చెను, 

తా. దశరథమహారాజు ఒక్కొక్క కుమారు నుద్దేశించి ఒక్కొక్క లక్ష 
చొప్పున గోవులను (బ్రాహ్మణులకు దానము చేసెను. 22 
మూ. పువర్షశ్చజ్లాః సమ్పన్నాః సవత్సాః కొంస్యదోహనాః, 

గవాం శతసహప్రాణి చత్వారి పురుషర్షభః. 23 

విత్తమన్యచ్చ సుబహు ద్విజేభ్యో రఘునన్హనః, 

దదౌ గోదానముద్దిశ్య పుత్రాణాం పుత్రవత్సల:. 24 


ప్ర. అ. పురుషర్షభః=పురుష్మశేష్టుడును, పుత్రవత్సలః= పుత్రులయందు 
(ప్రేమ కలవాడును అగు, రఘునన్హనణాదశరథుడు, పుత్రాణామ్‌= పుత్రులయొక్క, 
గోదానమ్‌= =గోదానవ్రతమును, ఉద్దిశ్య= =ఉద్దేశించి, సువర్ణశృజ్ఞా=బంగారు కొమ్ములు 
కలవియు, సమృన్నాః= శ్రీరసమ్బద్ది కలవియు, సవత్సాః=లేగదూడలతో కూడి 
నవియు, కాంస్యదోహనాః= =పాలు పిదుకుటకై కంచుపాత్రలు కలవియు అగు, 
గవామ్‌= =గోవులయొక్క, చత్వారి=నాలుగు, శతసహస్రాణి= లక్షలను; అన్యత్‌ =ఇతర 


702 శ్రీమద్రామాయణము 


మైన, సుబహు=చాల అధిక మైన, విత్తం చాధనమును, ద్విజేభ్యః=౭బ్రాహ్మణులకు, 
దదౌ=ఇచ్చెను, 


తా. పురుష్పశేష్ణుడును, పుత్రులయందు అత్యధికపేమకలవాడును అగు 
దశరథమహారాజు, బంగారు కొమ్ములు కలవియు, లేగదూడలతో కూడినవియు, 
కంచుపాత్రలతో కూడినవియు, క్షీ రసమృద్దములును అగు నాలుగు లక్షల 
గోవులను, అత్యధిక మైన ఇతరద్రవ్యమును, పుత్రుల గోదానవతసమయమున 
బ్రాహ్మణులకు. దానము చేసెను. 23, 24 
మూ. స సుతైః కృతగోదానైర్చృతస్తు నృపతిస్తదా, 

లోకపాలైరివాభాతి వృతః పౌమ్యః ప్రజాపతిః, 25 

ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాడ్డే 
ద్విపప్పతితమః పర్గః, 

ప. అ. కుతగోదాసా=చేయబడిన గోదానవతము గల, సుతెః=కు 

ర్త దే హ్‌ (రై వ్‌ 
మారులతో, వృతః=కూడి యున్న, సఃఆ, నృపతిః౯రాజు, తదా=అప్పుడు, 
లోకపాలైః=లోకపాలులచేత, వృతః=చుట్టుకొనబడి ఉన్న, సౌమ్యః=ప్రసన్ను డైన, 
(ప్రజాపతిరివాబ్రహ్మ వలె, ఆభాతిాప్రకాశించు చుండెను, 

తా. గోదానవతము పూర్తిచేసికొనిన కుమారులు చుట్టును నిలచి 
యుండ ఆ దశరథమహారాజు లోకపాలుల మధ్య నున్న బ్రహ్మ వలె ప్రకాశించెను. 


'బాలానందిని' యను శ్రీమ్యదామాయణాంధ వ్యాఖ్యానమునందు బాలకాండలో 
డెబ్బది రండవ సర్ధ సమాప్తము, 


అథ త్రిసప్తతితమః సరః 


తై 


₹శ్రీరామలక్ష్మ ణభరతశ్యతుఘుల వివాహము. 

మూ. యస్మింస్తు దివేు రాజా చే గోదానముత్తమమ్‌, 

తస్మింస్తు దివసే శూరో యుధాజిత్సము పేయివాన్‌. 1 

ప్ర. అ. రాజా=దశరథుడు,. యస్మిన్‌=ఏ, దివసే=దివసమునందు, 
ఉత్తమమ్‌=ఉత్తమ మైన, గోదానమ్‌=గోదానవతమును, చ(కేచేసెనో, తస్మిన్‌ 
తు=ఆ, దివసే=దివసమునందు, శూరః=శూరు డైన, యుధాజిత్‌ =యుధిజిత్తు, 
సము పేయివాన్‌ =వచ్చిను. 

తా. దశరథమహారాజు కుమారులకు గోదానవతము జరిపించిన 
దివసముననే భరతుని మేనమామ యగు యుధాజిత్తు వచ్చెను. = 1 
మూ. పుత్రః కేకయరాజస్య సాక్షాదృరతమాతులః, 

దృష్ట్వా పృష్ట్వా చ కుశలం రాజానమిదమబవీత్‌. 2 

ప్ర. అ. కేకయరాజస్య= కేకయరాజుయొక్క, పుత్రణ=పుత్రుడును, సాక్షాత్‌ = 
సాక్షాత్తుగ, భరతమాతులః=భరతుని మేనమామయు నైన ఆ యుధాజిత్తు, 
రాజానమ్‌=రాజును, దృష్టాా=చూచి, కుశలమ్‌=కుశలమును, పృష్ట్వా చ=అడిగి, 
రాజానమ్‌=రాజును గూర్చి, ఇదమ్‌=ఈ వాక్యమును, అబవీత్‌ =పలి కెను. 

తా. కేకయరాజకుమారుడును, సాక్షాత్తు భరతుని మేనమామయు అగు 
ఆ యుధాజిత్తు రాజును చూచి, కుశలప్రశ్న మడిగి ఇట్లు పలికెను. 2 
మూ. కేకయాధిపతీ రాజా 'స్నేహాత్కుశలమటబవీత్‌, 

యేషాం కుశలకామో2_సీ తేషాం సంప్రత్యనామయమ్‌. 3 

శి 

ప్ర. అ, కేకయాధిపతిః= కేకయదేశప్రభు వైన, రాజా=రాజు, స్నేహాత్‌ =స్నే 
హమువలన, కుశలమ్‌=కుశలమును, అ(బవీత్‌ =పలికెను. యేషామ్‌=ఎవరియొక్క, 
కుశలకామః=కుశలమునందు కోరిక కలవాడవుగ, అసి=అయి ఉన్నవో, తేషామ్‌= 
వారందరికిని, సంప్రతి=ఇప్పుడు, అనామయమ్‌=ఆరోగ్యము. 

తా. కేకయదేశప్రభు వైన మా తండ్రి స్నేహపూర్వకముగ నిన్ను' కుశల 
ప్రశ్న చేసినారు. నీవు ఎవరి కుశలమును కోరుచుందువో వారందరును ఇపుడు 


704 శ్రీమద్రామాయణము 
ఆరోగ్యముగ నున్నారు. 3 
మూ. స్వ(సీయం మమ రాజేన్ల ద్రష్ణుకామో మహీపతిః, 
వమా! (Ue) 

తదర్ధముపయాతో౭ హమయోధ్యాం రఘునన్తన. 4 

ప్ర. అ. రఘునన్హ్లన=రఘువంశానందకరుడ వగు, రాజేన్హు= మహారాజా! 
మహీపతిః= కేకయరాజు, మ్‌మ= నాయిక క్క స్వ సీయమ్‌= =మేనల్లుని (దష్ట్రకామః= 
చూడ కోరిక గలవాడు. తదర్దమ్‌= దాని(ఆ పని)కొరకు? అహమ్‌=నేను, 
అయోధ్యామ్‌= అయోధ్యాపట్టణమును" గూర్చి, ఉపయాతః= వెళ్లితిని. 


తా. మహారాజా ! మా తండ్రి మా మేనల్లుని చూడవలళె నని కోరుటచే 
అందుకొరకై నేను అయోధ్యానగరమునకు బెల్లి యుంటిని. 4 


మూ. _ శ్రుత్వా త్వహమయోధ్యాయాం వివా హార్దం తవాత్మజాన్‌, 

మిథిలాముపయాతాంస్తు త్వయా సహ “మహీపతే, ర్‌ 

త్వరయాభ్యుపయాతో ౬ హం (దష్టుకామః స్వసుః సుతమ్‌. 

ప్ర. అ. మహీపతే=రాజా ! తవా యక ఆత్మజాన్‌ =కుమారులను, 
వివాహార్హమ్‌= =వివాహముకొరవై, త్వయా సహా నీతో కూడ, మిథిలామ్‌=మిథిలను 
గూర్చి, “ఉపయాలాన్‌ = చేరినవారినిగా, అయోధ్యాయామ్‌=అయోధ్యలో, (శుత్వా=విని, 
అహమ్‌=నేను, ) స్వసుః- “సోదరియొక్క, సుతమ్‌=కుమారుని, (ద్రష్టుకామః౭చూచుటకు 
కోరిక గలవాడనై, త్వరయా=తొందరతో, అభ్యుపయాతః=వచ్చినాను. 

తా. రాజా ! నీ కుమారులు వివాహముకొరకై నీతో కలిసి మిథిలకు 
వెళ్లినా రని అయోధ్యలో తెలియగా నేను నాసోదరిప్పుతుని చూచుటకై 
శీఘ్రముగా ఇచటికి వచ్చినాను. ర్‌ 
మూ. అథ రాజా దశరథః (పియాతిథిముప స్థితమ్‌, 6 

దృష్ట్వా పరమసత్కా రైః పూజార్గం సముపూజయత్‌. 

ప్ర. అ. అథ= పిమ్మట, రాజా=రాజైన, దశరథః=దశరథుడు, ఉప 
స్టితమ్‌= వచ్చిన, (పియాతిథిమ్‌=| పీయు డైన అతిథిని, దృష్టా ఫెచూచి, 
పూజార్లమ్‌= =పూజక్తు అర్హు డైన ఆతనిని, 'పరమసత్కా రైః=అధికసత్కారముంచే, 
సమపూజయత్‌= పూజించెను. 

తా. పిమ్మట దశరథుడు వచ్చిన ఆ (ప్రియాతిథిని చూచి, పూజార్డు 
డైన ఆతనివి అధికసత్కారములతో పూజించెను. 6 


మూ. తతస్తాముషితో రాత్రిం సహ పురైర్మహాత్మభిః, 7 


ప్రభాతే పునరుత్హాయ కృత్వా కర్మాణి కర్మవిత్‌, 


బాలాకాండము స.73 705 
బుషీంస్తదా పురస్కృత్య యజ్ఞవాటముపాగమత్‌, 8 
ప్ర. అ. తతః= పిమ్మట, మహాత్మ భి=మహాత్ము లైన, పులైః సహ=పు 

(త్రులతోకూడ, తామ్‌=ఆ, రాత్రిమ్‌=రాత్రి, ఉషితః౭ఉన్న వాడై, కర్మవిత్‌ =కర్మల 

నెరిగిన ఆ దశరథుడు, ప్రభాతే= ప్రాతఃకాలమున, పునః=మరల, ఉత్దాయాలేచి, 

కర్మాణాయథోచితకర్మలను, కృత్వా=చేసి, తదా=అప్పుడు, బుష్షీన్‌ =బుషులను, 
పురస్కృృత్య=ముందిడికొని, యజ్ఞవాటమ్‌=యజ్ఞవాటమును, ఉపాగమత్‌ =చేరెను. 

తా. కర్మవేత్త యైన దశరథుడు మహాత్ము లైన పుత్రులతో ఆ రాత్రి 
గడపి, ప్రాతఃకాలమున లేచి, కర్మ  లాచరించి, ఆ బుషులను ముందిడుకొని 

యజ్ఞవాటమును చేరెను. 7,8 


మూ. యుక్తే ముహూర్తే విజయే సర్వాభరణభూషితైః, 
అ అ? = గా 
భ్రాతృభిః సహితో రామః కృతకెతుకమబ్గలః. 9 
CR ఆ స్త్‌ మ్య అ 9 
వసిష్టం పురతః కృత్వా మహర్షీనపరాన పీ, 
9 అ స Cad జ 
పితుః సమీపమాశ్రిత్య తపా భ్రాతృభిరావృతః., 10 
ప్ర. అ, యుక్తేతగిన, విజయే=విజయ మనెడు, ముహూర్తే=ముహూర్త 
మునందు, సర్వాభరణభూ షిలైః=సమస్త మైన అలంకారములచే అలంకరింపబడిన, 
భాతృభిః=సోదరులతో, సహితః=కూడిన, రామః=రాముడు, కృతకౌతుకమజ్ఞలః= 
చేయబడిన తోరముకట్టుట మొద లైన వివాహమంగలములు కలవాడై, 
వసిష్టమ్‌=వ సిష్ణని, అపరాన్‌=ఇతరు లైన, మహర్షీన పీ=మహర్దులను, పురతః= 
ముందు, కృత్వా=ఉంచుకొని, _పితుకాతండ్రియొక్క, సమీపమీ=సమీపమును, 
ఆగశిత్య=ఆశయించి, (భాత్సభి=సోదరులచే, ఆవృతః=చుట్టుకొనబడిన వాడై, 
తస్థా=ఉండెను. 


తా. సర్వాలంకారములచే అలంకృతు లైన సోదరులతో కూడిన రాముడు 
విజయ మనెడు యుక్త మైన ముహూర్తమునందు తోరముకట్టుట మొద లగు 
వివాహమంగళములు జరుపుకొని, వసిష్బాదిమహర్షులను ముందిడికొని, సోదర 
సహితుడై తండ్రివద్దకు చేరెను. 9, 10 
మూ. వసిష్టో భగవానేత్య వైదేహమిదమటబవీత్‌, 

రాజా దశరథో రాజన్‌ కృతకౌతుకమజ్ఞలైః, 11 

పుతైర్షరవర శ్రేష్ట దాతారమభికాజ్‌ క్షతే. 

ప్ర. అ. భగవాన్‌ =పూజ్యు డైన, వసిష్టః=వ సిష్టుదు, చెదేహమ్‌=జనకుని, 
ఏత్య=సమీ పించి, ఇదమ్‌-ఈ _ వాక్యమును, అబ్రవీత్‌ =పలి కెను. రాజన్‌=రాజా! 

45 


706 శ్రీమద్రామాయణము 


నరవర శ్రేష్ట=నరవరులలో (శ్రేషుడా | రాజా=రాజైన, దశరథః= దశర 
థుడు, కృతకాతుకమబ్లలైః=చేయబడినకాతుకమంగళము గల, పుభైఃణపుత్రులతో, 
దాతారమ్‌=కన్యాదాత వైన నిన్ను, అభికాజ్‌క్షతే-ఎదురుచూచుచున్నాడు. 

తా. వసిష్టమహాముని జనకుని వద్దకు వెళ్లి ఇట్టు చెప్పెను. నరోత్తములలో 
ఉత్తముడ వైన జనకమహారాజా ! దశరథమహారాజు కుమారుల కౌతుక 
మంగళము పూర్తిచేసి కన్యాదాత వైన నీకొరకు ఎదురుచూచుచున్నాడు. 11 

ఆ 5 జ్యా ఆ 

మూ. దాతృప్రతిగ్రబాతృభ్యాం సర్వార్థాః ప్రభవన్తి హి, 12 

స్వధర్మం ప్రతిపద్యస్వ కృత్వా వైవాహ్యముత్త మమ్‌. 

ప్ర. అ. సర్వార్ణాణ౯లన్ని పనులును, దాతృ ప్రతి గ హీతృభ్యామ్‌=దాతద్వారా 
ప్రతిగ్రహీతద్వారా, ప్రభవన్తి హి=జరుగుచున్నవి కదా. ఉత్తమమ్‌=ఉత్తమ 
మైన, వైవాహ్యమ్‌=వివాహకృత్యమును, కృత్వా=చేసి, స్వధర్మ మ్‌=స్వధర్మ మును, 
(ప్రతిపద్యస్వ=నిర్వహించుము. 

తా. ఇట్టి పనులు దాత, ప్రతిగ్రహీత ఇరువురు కలిసినప్పుడే జరుగును. 
ఉత్తమ మైన వివాహమును చేసి స్వధర్మము నాచరించుము. 12 
మూ. ఇత్యుక్తః పరమోదారో వసిష్టేన మహాత్మనా, 13 

ప్రత్యువాచ మహాతేజా వాక్యమ్‌ పరమధర్మ విత్‌ ప 

ప్ర. అ. మహాత్మనా౭మహాత్ము డైన, వసిష్మేన=వసిష్ణునిచేత, ఇతి= 
ఇట్లు, ఉక్తః=పలకబడినవాడును, పరమోదారః=గ్‌ొప్ప బాదార్యము కలవాడును, 
మహాతేజాః=గొప్ప తేజస్సు కలవాడును, పరమధర్మవిత్‌=గొప్ప _ ధర్మవేత్తయు 
అగు ఆ జనకుడు, వాక్యమ్‌=వాక్యమును, ప్రత్యువాచ=తిరిగి పలికెను. 

తా. పరమౌదార్యవంతుడును, మహాతేజఃశాలియు, పరమధర్మ చేత్తయు 


అగు జనకుడు ఎసిష్ముని మాటలు విని ఇట్లు పలికెను, 13 
మూ. కః సితః ప్రతిహారో మే కస్యాజ్ఞా సంప్రతీక్ష గతే, 14 
ఠా [= 9 లి 


స్వగృహే కో విచారోఒస్తి యథా రాజ్యమిదం తవ. 


ప్ర అ. మే=నాయొక్క, ప్రతిహారః=ద్వారపాలకుడు, _కః=ఎవ్వడు, 
స్టితః=ఉన్నాదు ? కస్య=ఎవనియొక్క, ఆజ్ఞాఅనుజ్జ సంప్రతీక్ష లే=ఎదురుచూ 
థి [oy కా టె 
డబడుచున్నది ? స్వగృ హే=స్వగృహమునందు, క్క=ఏమి, విచారః=ఆలోచన, 


అస్తి=ఉన్నది. ఇదమ్‌=ఈ, రాజ్యమ్‌=రాజ్యము, తవ యథా=నీరాజ్యమువంటిదే. 


తా, ద్యారమువద్ద అడ్డగించు ద్వారపాలకుడు ఎవ్వ డైన ఉన్నాడా 
? లోనికి ఏల రాకూడదు ? ఎవరి ఆజ్ఞకై _ఎదురుజూచుచున్నారు ? 


బాలాకాండము ప.,73 707 


స్వగృహములో సంకోచ మెందుకు ? ఈ రాజ్యము" కూడ నీ రాజ్యమువంటిదే. 
14 


మూ. కృతకౌతుకసర్వస్యా వేదిమూలముపాగతాః, 15 
మమ కన్యా ముని (శ్రేష్ట దీప్తా వహ్నేరివార్చిషః. 
ప్ర అ. ముని(శ్రేష్ట=మునిశ్రేష్టుడా ! మమాపాయొక్క, కన్యాః= 
కన్యలు, న! చేయబడిన పరిపూర్ణకౌతుకమంగళము గలవారై, 
దీప్తాః= =ప్రకాశించుచున్న, వహ్నేః=అగ్నియొక్క, అర్చిషః ఇవ= జ్వాలలు వలె, 
వేదిమూలమ్‌= =వేదిసమీపమును, ఉపాశ్రితాణఆశ్రయించి ఉన్నారు. 


తా. వసిష్పమునీన్హా ! పూర్తిగా కౌతుకమంగళములు చేసికొనిన నా 
కన్యలు, (ప్రజ్వలించుచున్న అగ్నిజ్వాలల వలె వేదిక సమీపము చేరి యున్నారు. 


మూ. సజ్సో౭_ హం త్వత్రతీక్ష్‌* ౭... స్మీ వేద్యామస్యాం ప్రతిష్టితః, 16 
అవిఘ్నం కురుతాం రాజా కిమర్ధమవలమృతే. 


ఆలి 


ప్ర అ. సజ్ఞణా సరగ నున్న, అహమ్‌= నేను, అస్యామ్‌=ఈ, 
వేద్యామ్‌=వేదియందు,, "ప్రతిష్టిత ఉన్నవాడనై, త్వత్రతీక్షఃణ=నిన్ను ఎదురుచూ 
చుచు, అసి =ఉన్నాను, రాజా= రోజు, అవిఘ్నమ్‌= విఘ్నములు లేకుండా, 
కురుతామ్‌=చెయుగాక. కిమర్ధమ్‌=ఎందుకు, అవలమృ్బతే=ఆలస్యము చేయుచు 
న్నాడు. 

తా. నేను సిద్దు డవై చేదిదగ్గర ఉండి మిమ్ములను ఎదురుజూచుచున్నాను. 
దశరథమహారాజు విఘ్నము లేవియు లేకుండ కార్యము జరుపుగాక, ఆలస్య 


మెందులకు ? 16 
మూ. తద్వాక్యం జనకేనోక్తం (శ్రుత్వా దశరథస్తదా, 
ప్రవేశయామాస సుతాన్‌ సర్వానృషిగణాన పి. 17 


ప. అ. తదా=అపుడు, దశరథః=దశరథుడు, జన కేన=జనకునిచేత, 
b ఫో 
ఉక్తమ్‌=పలకబడిన, తత్‌ =ఆ, వాక్యమ్‌=వాక్యమును, (శుత్వాావిని, సుతాన్‌ =కు 
మారులను, సర్యాన్‌=సమస్త మైన, బుషిగణానపాబుషిగణములను కూడ, 
ప్రవేశయామాస=లోనికి ప్రవేశ పెట్టను. 
తా. దశరథు డప్పుడు జనకుని వాక్యము విని, కుమారులను, సకల 
బుషులను కూడ లోనికి తీసికొని వెళ్ళెను. 17 
మూ. తతో రాజా విదేహానాం వసిష్టమిదమటబ్రవీత్‌ , 18 
కారయస్వ బు సర్వమృషిభిః సహ ధార్మిక, 


708 శ్రీమద్రామాయణము 
రామస్య లోకరామస్య క్రియాం వైవాహికీం విభో. 19 


ప్ర అ. తతః= పిమ్మట, విదేహానాం రాజా=విదేహదేశరాజు, వసిష్టమ్‌=వ 
సిష్కని గూర్చి, ఇదమ్‌=ఈ _ వాక్యమును, అబ్రవీత్‌ =పలికెను. ధార్మికాధర్మము 
నాచరించువొడా ! విభో=సమరుడా ! బుషావ సిష్టమహర్షీ ! బుషిభిః సహ=బు 
షులతో కూడ కలిసి, లోకరామస్య=లోకమనోహరు డైన, రామస్య=రామునియొక్క, 
వైవా హికీమ్‌=వివాహసంబంధ మైన, క్రియామ్‌= క్రియను, కారయస్వ=చేయించుము. 


తా, పిమ్మట జనకుడు వసిష్టునితో నిట్లు పలికెను. ధార్మికుడ వైన 
వసిష్ట మహామునీ ! ఇతర బుషుల సహాయముతో, లోకాభిరాము డైన 


రాముని వివాహ క్రియను జరి పింపుము. ®, 19 
మూ. తథేత్యుక్తా వ తు జనకం వసిష్టో భగవానృషిః, 
విశ్వామిత్రం పురస్కృత్య శతానన్తం చ ధార్మికమ్‌, 20 
ప్రపామథ్యే తు విధివద్వేదిం కృత్యా మహాతపాః, 
అలష్వుకార తాం వేదిం గనపు ప్పెః సమన్తతః, 21 
సువర్ణపాలికాభిశ్చ ఛిద్రకుమెశ్చ సాజ్బురైః, 
అజ్బురాగ్యః శరా వైశ్చ న, సధూపకైః, 22 
శజ్ఞపాదైః 'సువైః స్రుగ్భిః పాతైరర్డాభిపూరి తైః, 
లాజపూర్‌ణైశ్చ పారత్రీభిరక్షతైరభిసంస్క్ఫతైః. 23 


ప్రై అ భగవాన్‌ =పూజ్యుడును, మహాతపాః=గాప్ప తపస్సు కల 
వాదము అగు, వసిష్టః బుషిః=వ సిష్ణ మహర్షి, జనకమ్‌=జనకునిగూర్చి, తథా 
ఇతి=అట్లు అని, ఉక్తాాపలికి, విశ్వామిత్రమ్‌=విశ్వామిత్రుని, ధార్మి కమ్‌=ధార్మి కు 
డైన, శతానన్లం చెాశతానందుని, పురస్కృత్య=ముందు ఉంచుకొని, ప్రపా 
మధ్యే=పందిరి మధ్యయందు,  విధివత్‌ =యథాశాస్త్రముగా, _చేదిమ్‌=వేదిని, 
కృత్వా=చేసి, గన్దపు ప్పెఃాసుగంధపుష్పములతోడను, సువర్హపాలికాభిశ్చ =బంగారు 
పాలికలతోడను, సాజ్బు రైః2అంకురములతో కూడిన, ఇ దకుచ్ఫెశ్చ=రంధ్రములు 
గల కుంభములతరోడను, అజ్బురాగ్యెః=అంకురములతో నిండ్‌న, శరావైశ్చ= 
మూకుళ్లతోడను, సధూపశైణ=ధూపముతో కూడిన, ధూపపాతైః=ధూపపాత్రల 
తోడను, శజ్ఞపాతైః=శంభాకారము లైన పాత్రలతోడను, (స్రువై=హోమసాధనము 
లగు (స్తువము లను పాత్రలతోడను, (స్రుగిణాహోమసాధనము లగు (సుక్కు లను 
పాత్రలతోడను, అర్హ్యాభిపూరి లైః= అర్హ్యోదకముచే నింపబడిన, పారైః౭పాత్రలచేతను, 
లాజపూరైః=పేలాలతో నిండిన, పాత్రీభిః=పాత్రలచేతను, అభిసంస్క్టృతైః=సంస్కరిం 
పబడిన, ఆక్షతైః=అక్షతంచేతను, తామ్‌=ఆ, వేదిమ్‌=వేదిని, సమన్నతః౭నలుమూలల, 


బాలాకాండము స.73 709 


అలషాకారాఅలంకరించెను. 


తా. వసిష్టమహర్షి “అటులనే చేసెదను" అని జనకునకు చెప్పి, 
విశ్వామిత్ర శతానందులను ముందిడుకొని, మండపము మధ్య యథాశాస్త్రముగ 
అగ్ని వేదికను విర్మించెను. దాని చుట్టును, గంధపుష్పములు, పరాకు ల 
అంకురములు గల రంధ్రములతో కూడీన కుంభములు, అంకురములతో నిండిన 
మూకుళ్లు, ధూపముతో కూడిన ధూపపాత్రలు, శంఖాకారము లైన పాత్రలు, 
సుకుులు, (సువములు అర్యోదకము నింపిన పాొతలు, పేలాలు నింపిన 
(బుక్కులు, (౮ 1 అగు ( 
పాత్రలు, సంస్కరించిన అక్షతలు, ఉంచి అలంకరించెను. 20-23 


మూ. ధర్మెః సమైః సమాస్తీర్య విధివన్మన్తపూర్వకమ్‌, 
అగ్నిమాదాయ వేద్యాం తు విధిమన్త్రపురస్క తమ్‌, 24 
జుహావాగ్నో మహాతేజా వసిష్టో భగవానృషిః, 


న్‌ అ. మహాతేజూః= =గొప్ప తేజస్సు గల, భగవాన్‌ = =ప్తూజ్యు డైన, 
వసిష్టః బు షిః= వసిష్టమహర్షి, సమైః =సమప్రమాణము గల, భా దర్భలతో, విధి 
వత్‌ =యధథాశా,స్త స్ర్రముగొ,మన్త్రిపురస తమ్‌ మంత్రపూర్వకముగా? సమాస్తీర్య=క ప్పి, 
విధిమన్తృిపురస్కతమ్‌=యథాశాస్త్రముగా మంత్రపూర్వకముగా, వేద్యామ్‌=వేది 
యందు, అగ్నిమ్‌=అగ్నిని,  ఆదాయాగ్రహించి (ఉంచి), అగ్నా=అగ్నియందు, 
జుహావాహోమము చేసెను. 

తా. మహాతేజశ్శాలియు పూజ్యుడును అగు వసిషుడు చేది చుట్టు, 
యథాశాస్త్రముగను, మంత్రపూర్వకముగను, సమము లైన దర్భలను పరిచి 
యథాశాస్త్రముగా, మంత్రపూర్వకముగా వేదియందు అన్ని. ఉంచి, అగ్నిలో 
హోమము చేసెను. 24 


శ్రీ సీతారామ వివాహ ఘట్టః 


మూ. తతః సీతాం సమానీయ స సర్వాభరణభూ షితామ్‌, 25 
సమక్షమగ్నేః సంస్థాప్య రాఘవాభిముఖే తదా, 
అబ్రవీజ్జ్ఞనకో రాజా కౌసల్యానన్షవర్రనమ్‌. 26 


ప్ర. అ. తతః= పిమ్మట, రాజా=రాజైన, జనకః=జనకుడు, సర్వాభరణ 
భూ షితామ్‌=సమస్త మైన ఆభరణములచే అలంకరింపబడిన, సీతామ్‌= సీతను, 
ఆనీయ=తీసికొని వచ్చి, అగ్నేః=లగ్నికి, సమక్షమ్‌=ఎదుట, రాఘవాభిముఖే= 
రామునకు అభిముఖముగా, సంస్థాపష్య=నిలబెట్టి, తదా=అప్పుడు, కౌసల్యానన్తవ 
ర్హనమ్‌=కౌసల్యయొ క్క ఆనందమును వృద్ది పొందించు రాముని గూర్చి, 
తబవీత్‌= =పలికెను, ; 


710 శ్రీమద్రామాయణము 


తా. పిమ్మట జనకమహారాజు, సర్వాభరణభూషితురా లగు సీతను 
తీసికొని వచ్చి, అగ్ని సమక్షమున, రామునకు ఎదురుగా నిలబెట్టి, కౌసల్యానంద 
వర్హను డగు ఆ రామునితో ఇట్లనెను. 25, 26 


మూ. ఇయం సీతా మమ సుతా సహధర్మచరీ తవ, 

ప్రతీచ్చ చైనాం భద్రం తే పాణిం గృహ్లీష్య పాణినా. 27 

ప్ర, అ. మమానాయొక్క, సుతా=కుమార్తెయు, తవ=నీయొక్క, సహధ 
ర్మచరీ=(ఇటుపై) కూడా ఉండి ధర్మము నాచరించు నదియు అగు, సీతా=సీత, 
ఇయమ్‌=ఇదిగో.  ఏనామ్‌=ఈమెను, ప్రతీచ్చ చాఅంగీకరింపుము. తే=నీకు, 
భదమ్‌=మంగళ మగుగాక. పాణిమ్‌=ఈమె హస్తమును, పాణినా=హస్తముతో, 
గృబ్లాష్వ=(గ హింపుము. 

తా. “ఇదిగో నా కుమార్తె యైన సీత, ఈమె నీకు సహధర్మచారిణి 
కాగలదు. ఈమెను స్వీకరింపుము. నీ హస్తముతో ఈమె హస్తమును 
పట్టుకొనుము." 27 
మూ. పతివ్రతా మహాభాగా ఛాయేవానుగతా సదా, 

ఇత్యుక్త్వా ప్రాక్షిపద్రాజా మన్తిపూతం జలం తదా. 28 

ప్ర. అ. మహాభాగా=గొప్ప భాగ్యము గల ఈమె, పత్మివ్రతా=పతివ్రతయై, 
సదా=ఎల్లప్పుడును, ఛాయేవానీడ వలె, అనుగతా=నిన్ను అనుసరించియుండును, 
ఇతి=ఇట్లు, ఉక్తాాపలికి, రాజా=రాజు, తదా=అప్పుడు, మన్త్రపూతమ్‌=మంత్రముచే 
పవిత్రము చేయబడిన, జలమ్‌=జలమును, (ప్రాక్షిపత్‌ =విడచెను. 

తా. “మహాభాగ్యవంతురా లగు ఈమె పతివతయై నీడ వలె సర్వదా 
నిన్ను అనుసరించి యుండగలదు”. జనకమహారాజు ఇట్లు పలికి, మంత్రపూతమైన 


జలము వదలను. 28 
మూ. సాధు సాధ్వితి దేవానామృషీణాం వదతాం తదా, 
దేవదున్దుభినిర్హోషః పుష్పవర్లో మహానభూత్‌. 29 


పై. అ. తదా=అప్పుడు, సాధు సాధు ఇతి=బాగు బాగు అని, 
వదతామ్‌=పలుకుచున్న, బు షీణామ్‌=బుషులయొక్కయు, దేవానామ్‌=దేవతల 
యొక్కయు ధ్వనియు, దేవదున్దుభినిర్హోష॥= దేవదుందుభుల ధ్వనియు, మహాన్‌ = 
గొప్ప, పుష్పవర్షః=పుష్పవర్షమును, అభూత్‌ =ఆయెను. 

తా ఆ సమయమున దేవతలును బుషులును “బాగు బాగు” అని 
పలికిరి. దేవదుందుభులు (మోగినవి. పుష్పవర్షము కురిసినది. 29 


బాలాకొండము స,73 711 
మూ. ఏవం దత్త్వా తదా సీతాం మన్ఫోదకసురస్క తామ్‌, 
అబ్రవీజ్ఞనకో రాజా హర్షేణాభిపరిప్టుత:. 30 


ప్ర. అ. తదా=అప్పుడు, జనకః రాజా=జనకమహారాజు, మన్తోంఎదకపుర 
స్క తామ్‌=మంత్రోదకముచే పురస్కృతురా లగు, సీతామ్‌= సీతను, దత్వా=ఇచ్చి, 


హ ర్షైణ=సంతోషముచేత, అభిపరిప్లుతః=నిండిన వాడై అవీత్‌ =పలితెను. 


తా, జనకమహారాజు మంత్రోదకపూర్వకముగా సీతను ఇచ్చిన పిమ్మట 


ఆనందముతో నిండిన వాడై ఇట్లు పలికెను. 30 
మూ. లక్ష్మణాగచ్చ భద్రం తే ఊర్మిళాముద్యతాం మయా, 
ప్రతీచ్చ పాణిం గృహ్లీష్య మాభూత్కాలస్య పర్యయః. 31 
ప్ర. అ. లక్ష్మణాలక్ష్మణా ! ఆగచ్చ=రమ్ము. మయా=నాచేత, 


ఉద్యతామ్‌=ఇవ్వనిశ్చయింపబడిన, ఊర్మిళామ్‌-ఊర్మిళను, ప్రతీచ్చ=అంగీకరించుము, 
పాణిమ్‌=హస్తమును, పాణినా=హస్తముతో, గృహ్హీష్వ=గ్రహింపుము, కాలస్య=కాల 
ముయొక్క, పర్యయః=గడచిపోవుట, మా భూత్‌=కాకుండుగాక. 


తా. “లక్ష్మణా ! రమ్ము. నీకు శ్లేమ మగు గాకు నే నిచ్చుచున్న 

దెకే శ్రీ మ్‌ 
ఊర్మిళను స్వీకరింపుము. ఈమె హస్తమును హస్తముతో (గ్రహింపుము, 
ఆలస్యము చేయకుము.” 31 


మూ. తమేవముకా ఇ జనకో భరతం చాభ్యభాషత, 


గృహాణ పాణం మాణ్ణవ్యాః పాణినా రఘునన్తన. 32 

ప్ర. ల్ల. జనకః=జనకుదు, తమ్‌=ఆ లక్ష్మణుని గూర్చి, ఏవమ్‌ =ఇట్టు, 
ఉక్తాాపలికి, భరతం చాభరతుని గూర్చి కూడ, అభ్యభాషత=పలికెను, 
రఘునన్హన=భరతా | పాణినా=హస్తముచేత, మాణ్ణవ్యాః=మాండవియొక్క, 
పాణిమ్‌=హస్తమును, గృహాణ=గ్రహింపుము. 


తా. జనకుడు లక్ష శ్రేణునితో ఇట్లు పలికి పిదప భరతునితో ఇట్లనెను. 
“భరతా ! మాండవి హస్తమును హస్తముతో పట్టుకొనుము.” 32 
అ 9 rn 4 
మూ. శత్రుఘ్నం చాఎ ధర్మాత్మా అబ్రవీజ్జన కెశ్యరః, 
శ్రుతకీర్త్యా మహాబాహో పాణిం గృహ్హీష్వ పాణినా. 33 
ప్ర. అ. ధర్మాత్మా=ధర్మాత్ము డైన, జన కేశ్వరః=జనకమహారాజు, 
శత్రుఘ్నం చాపి=శత్రుఘ్నుని గూర్చి కూడ, అబ్రవీత్‌ =పలి3ను. మహాబాహో= 


గొప్ప బాహువులు కలవాడా ! పాణినా=హస్తముతో, శ్రుతకీర్త్యాః=శుతకీర్తియొక్క, 
పాణిమ్‌=హస్తమును, గృహ్హీష్వ=గ్రహింపుము. 


712 శ్రీమద్రామాయణము 


తా. ధర్మాత్ము డైన జనకమహారాజు శత్రుఘ్నునితో కూడ ఇట్లనెను. 
“ఓ మహాబాహూ ! శ్రుతకీర్తి హస్తమును హస్తముతో పట్టుకొనుము.” 33 
మూ. సర్వే భవన్తః సౌమ్యాశ్చ సర్వే సుచరితవతాః, 
పల్నీభిస్సన్తు కాకుత్హా మా భూత్కాలస్య పర్యయః. శై4 
ప్ర. అ. కాకుత్హాః=ఓ రామలక్ష్మణభరతశత్రుఘ్నులారా ! | భవన్నః=మీరు, 
సర్వే=అందరును, సౌమ్యోః చ= సౌమ్యస్వభవము కలవారు. సర్వే=మీరందరును, 
సుచరితవ్రతాః=మంచి నడవడిక నియమము కలవారు. పర్నీభిః= భార్య 
లతో, (సహితాః=కూడినవారు), సన్తు=అగుదురుగాక, కాలస్యైకాలముయొక్క, 
రు. మాభూత్‌ =కాకుందుగాక. 


= “ఓ రామలక కణభరతశత్రుఘ్నులారా ! మీరందరును సౌమ్యులు. 


అందరును sess నియమములు కలవారు. భార్యలను స్వీకరింపుడు. 
ఆలస్యము చేయవద్దు. స్త 34 


మూ. జనకస్య వచః శ్రుత్వా పాణీన్‌ పాణిభిరాస్పృశన్‌, 
-5 అ రుల 9 ఏ 
చత్వార స్తె చతసృణాం వసిష్టస్య మతే స్థితాః. 35 
ప్ర. అ. 'లే=ఆ, చత్వారః=నలుగురును, _జనకస్య=జనకునియొక్క, 
వచః=వచనమును, _ శ్రుత్వావిని, _వసిష్టస్య=వ సిష్టునియొక్క, మలే=మతము 
నందు, స్టితాణఉన్న వారై, పాణిభిః=హస్తములతో, చతసృణామ్‌=ఆ నలుగురి 
కన్యలయొక్క, పా న్‌=హస్తములను, ఆస్ప ఎ్రశన్‌=స్స ఎశించిరి. 
తా. జనకుని వాక్యము విని ఆ నలుగురు రాజకుమారులును, వసిష్ణుని 


అనుమతి పొంది, తమ హస్తములతో ఆ నలుగురి కన్యల హస్తములను 
(గహించిరి. 35 


మూ. అగ్నిం ప్రదక్షిణీకృత్య వేదిం రాజానమేవ చ, 

బు షీంశ్రెవ మహాత్మానస్పభార్యా రఘుసత్తమాః, 36 

యథోక్తేన తదా చక్రుర్వివాహం విధిపూర్వకమ్‌ 

ప్ర అ a న=మహాత్ము లైన, రఘుసత్తమాః=ఆ రఘువంశ శే 
ష్బలు, సభార్యాః=భార్యల wut వారై, త అగ్నిని, వేదిమ్‌=వేదిని, 
రాజానమేవ చాజనకమహారాజును, బుషీంశ్చెవా బుషీశ్వరులను, (పదక్షిణీకృత్య= 


ప్రదక్షిణము చేసి, యథోక్తేన=చెప్పిన ప్రకారము, విధిపూర్వకమ్‌=శా స్త్ర పూర్వకముగా, 
వివాహమ్‌=వివాహమును, చక్రుః =చేసిరి. 


తొ. మహాత్ములైన ఆ రఘువంశకుమారులు, భార్యాసమేతులై, అగ్నికీని, 


బాలాకాండము స.73 713 


వేదికిని, జనకమహారాజునకును, బుషులకును, (ప్రదక్షిణము చేసి, వసిష్టాదులు 
చెప్పిన విధమున, యథావిధిగ వివాహము చేసికొనిరి. 36 
మూ. కాకుల Pees లరితేషు చ పాణిషు, 37 
పుష్పవృష్టిర్మ హత్యా సీదన్త రిక్షాత్సుభాస్వరా. 
ప్ర. అ. కాకుతై ల్ఞ్లై౯రామలక్ష ణభరతశ త్రుఘ్నులచేత, లలితేషు=సుందరము 


లైన, పాణిషూ హస్తములు, గృహీతేషు సత్సు-గ్రహింపబడిన వగుచుండగా, 
అన్త రిక్షాత్‌ = =ఆకాశమునుండి, సుభాస్వరా=చాల ప్రకాశించుచున్న, మహతీ= =గొప్పు, 


పుష్పవృష్టిఃపుష్పవృష్టి, ఆసీత్‌=ఆయెను. 
తా. రామలక్ష్మణభరతశత్రుఘ్నులు, సీతా-ఊర్మిళశా-మాండవీ-శ్రుతకీ 
ర్తుల సుకుమారము లైన హస్తములు గ్రహించగనే ఆకాశమునుండి, మిక్కిలి 


(ప్రకాశించుచున్న గొప్ప పుష్పవృష్టి పడినది. 37 
మూ. _ దివ్యదున్లుభినిర్స్‌ షైర్లీతవాదిత్రనిస్వ నైః, 38 
ననృతుశ్చాప్పరఃసంఘా గన్హర్వాశ్చ జగుః కలమ్‌, 
విహహే రఘుముఖ్యానాం తదద్భుతమదృశ్యత. 39 


ప్ర. అ. రఘుముఖ్యానామ్‌=రాఘవుల, వివాహే=వివాహమునందు, దివ్య 
దున్దుభినిర్హో షైః=దివ్య మైన దుందుభిధ్వనులతోడను, గీతవాదిత్రనిస్వవైః=గీతవాద్య 
ధ్వనులతోడను, అప్స్పరఃసంఘాః= అప్పరఃసంఘములు, నన్ఫతుః=నాట్యముచే సినవి. 
గన్దర్వాశ్చ= గంధర్వులుకూడ, కలమ్‌=-మధురముగా, జగుః=పాొడిరి, తల్‌ =అది, 
అడ్భుత్ష్‌=ఆశ్చర్యకరముగ, అదృశ్యతాచూడబడెను. 


తా. రాఘవుల వివాహసమయమున స్వర్గమునందు దుందుభులు 


(మోగినవి. గీతమంగళవాద్యధ్యనులతో అప్పరసలు నాట్యము చేసిరి. గంధర్వులు 
మధురముగా గానము చేసిరి. ఇది అంతయు ఆశ్చర్యకరముగా కనబడెను.38,39 


మూ. ఈదృశే వర్తమానే తు తూర్యోద్దుష్టనినాదితే, 

త్రిరగ్నిం తే పరిక్రమ్య ఊహుర్భార్యాం మహౌజసః. 40 

ప్ర. అ. ఈదృశే=ఇట్రి, తూర్యోద్దుష్షనినాదితే= =నృత్తగీతవాద్యాదుల ధ్వనిచే 
కలిగిన శబ్దము, వర్తమానే= జరుగుచుండగా, మహొజసః=గొప్ప తేజస్సు గల, 
తే=ఆ సోదరులు, త్రిణమూదు పర్యాయములు, అగ్నిమ్‌= అగ్నిని, పరిక్రమ్య= ప్రద 
క్రిణముచేసి, భార్యాః=భార్యలను, ఊహుః=వివాహమాడిరి. 

తా. ఈ విధముగ తూర్యాదిధ్వని (ప్రవర్తిల్లుచుండగా ఆ రామలక్ష్మణ 
భరతశతుఘ్నులు మూడు పర్యాయములు అగ్నిప్రదక్రిణము చేసి, భార్యలను 


714 శ్రీమద్రామాయణము 


వివాహ మాడిరి. 40 
మూ. అధోపకార్యాం జగ్ము స్తే సభార్యా రఘునన్షనాః; 

రాజాప్యనుయయౌ పశ్యన్సర్షిసంఘ: సబాన్రవః. 41. 

ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాళ్లే 
(తైపప్తతితమః పర్గః 

ప్ర. అ. అథ=పిమ్మట, తే=ఆ, రఘునన్హనాః=రాఘవులు, సభార్యాః=భా 
ర్యలతో కూడిన వారై, ఉపకార్యామ్‌=విడిదిని గూర్చి, జగ్ముః=వెళ్లిరి. రాజాపి=రాజు 
కూడ, సర్షిసంఘః=బు షిసంఘముతో కూడిన వాడై, సబానవఃబంధువులతో 
కూడిన వాడై, పశ్యన్‌-చూచుచు, అనుయయౌ=అనుసరించి వెళ్లెను. 

తా. పిమ్మట రామలక్ష్మణభరతశతుఘ్నులు భార్యలతో గూడి తమ 
విడిదికి వెళ్లిరి. బుషులతోను, బంధువులతోను కూడిన దశరథుడు కూడ భార్యా 
సమేతు లైన పుత్రులను చూచుకొనుచు వెనుకనే వెళ్లెను. 41 


“బాలానందిని” యను ఢ్రీమద్రామాయణాంధ వ్యాఖ్యానమునందు బాలకాండలో 
డెబ్బదిమూడవ సర్గ నమాప్తము. 


అథ చతుఃసప్తతితమః సర్గః 


(విశ్వామిత్రుడు తన యాశ్రమమునకు వెళ్లిపోవుట. జనకుడు కన్ఫలకొరకు 
అతృధికముగ అరణము నిచ్చుట. దశరథుడు సేనానమేతుడై తన నగరమున 
కేగుచుండగా దారిలో వరశురాముడు వచ్చుట. 


మూ. అథ రాత్రాం వ్యతీతాయాం విశ్వామిత్రో మహాముని;, 

ఆప్పష్ట్వా తౌ చ రాజానౌ జగామోత్తరపర్వతమ్‌. 1 

ఆశీర్భిః పూరయిత్వా చ కుమారాంశ్చ సరాఘవాన్‌. 

ప్ర. అ. అథాపిమ్మట, రాత్రామ్‌=రాత్రి, వ్యతీతాయాం సత్యామ్‌=గడచిన 
దగుచుండగా, సః=ఆ, మహామునిః=మహాముని యైన, విశ్వామిత్రఃావిశ్వామి 
(తుడు, రాఘవాన్‌ = రఘువంశోద్భవు లైన, కుమారాన్‌ చ= రాబ్రకుమారులను, 
ఆశీ ర్భిః=ఆశీర్యాదములచేత, పూరయిత్వా=నింపి, తౌ=ఆ, రాజానౌ=రాజులను, 
ఆస్ఫృష్టా $=అడిగి, ఉత్తరపర్వతమ్‌=ఉత్తరపర్వతమునుగూర్చి, జగామ=వెళైను. 

తా. రాత్రి గడచిన పిదప విశ్వామిత్ర మహాముని ఆ రాజకుమా 
రులకు అనేకాశీర్వాదముల నిచ్చి, జనకదశరథమహారాజులవద్ద సెలవు గైకొని 


హిమవత్సర్వతమునకు వెళ్లిపోయెను. 1 
మూ. విశ్వామిత్ర గతే రాజా వైదేహం మిథిలాధిపమ్‌, 
ఆపృష్టాాథ జగామాశు రాజా దశరథః పురీమ్‌. 2 


ప్ర అ విశ్వామిత్రే=విశ్వామిత్రుడు, గలే=వెళ్లినవా డగుచుండగా, 
అథ=పిమ్మట, రాజా=ప్రజారంజకు డైన, దశరథః రాజా=దశరథమహారాజు, మిథి 
లాధిపమ్‌=మిథిలాధిపతి యైన, చైదేహమ్‌=జనకమహారాజును, ఆప్పష్ట్ర్వా=లఅడిగి, 
ఆశు=శీఘ్రముగా, పురీమ్‌=పట్టణమునుగూర్చి, జగామావెళ్లైను. 

తా. విశ్వామిత్రుడు వెళ్లిన పిమ్మట దశరథమహారాజు జనకమహారాజు 
వద్ద సెలవు గైకొని శీఘ్రముగ అయోధ్యకు బయలుదేరెను. 2 


మూ. గచ్చన్తం తం తు రాజానమన్వగచ్చన్నరాధిపః, 3 
అథ రాజా విదేహానాం దదౌ కన్యాధనం బహు. 


ప్ర. అ. నరాధిపణాజనకమహారాజు, గచ్చన్తమ్‌=వెళ్లుచున్న, తమ్‌=ఆ, 
రాజానమ్‌=దశరథమహారాజును, అన్వగచ్చత్‌ =అనుసరించి వెళ్లెను. అథాపిమ్మట, 


716 శ్రీమద్రామాయణము 


విదేహానాం రాజా=జనకమహారాజు, బహు=అత్యధిక మైన, కన్యాధనమ్‌=కన్యాధన 
మును, దదౌ=ఇచ్చెను. 


తా. జనకమహారాజు (పయాణమై వెళ్లు చున్న దశరథమహారాజును 
అనుసరించి వెళ్లి సాగనంపెను. ఆతడు తన కుమార్తెలకు అరణముగా 
ఆత్యధిక మగు ధనము నిచ్చెను. ॥ 3 


మూ. గవాం శతసహప్రాణి బహూని మిథిలేశ్వరః; 
కమ్బలానాం చ ముఖ్యానాం క్రామకోట్యమృ్బరాణి చ, 4 
హస్త ్యశ్యరథపాదాతం దివ్యరూపం స్వలంకృతమ్‌, 
దదౌ కన్యాపితా తాసాం దాసీదాసమనుత్తమమ్‌. ర్‌ 


ప్ర, అ. కన్యాపితా=కన్యల తండ్రి యైన, మిథిలేశ్వరః=జనకమహారాజు, 
గవామ్‌=గోవులయొక్క, బహూని=అనేకము లైన, శతసహ(స్రాణి=లక్షలను, ముఖ్యా 
నామ్‌=ముఖ్యము లైన, కమ్బలానామ్‌=కంబళ్ల యొక్క లక్షలను, కమకోట్యమృరాణి 

న్‌ ౧ (ay (SS 

చ =కోట్లకొలది పట్టువస్త్రములను, హస్త్యశ్వరథపాదాతమ్‌=ఏనుగులను, గుజ్జము 
లను, రథములను, కాలిబంటులను, దివ్యరూపమ్‌=దివ్య మైన రూపము గలదియు, 
స్వలంకృతమ్‌=బాగుగా అలంకరింపబడినదియు, అనుత్తమమ్‌ =, శేష మైనదియు 
అగు, దాసీదాసమ్‌=దా సీదాసజనమును, తాసామ్‌=వారికి, దదౌ=ఇచ్చెను. 


తా ఆ మిథిలేశ్వరుడు లక్షల కొలది ఆవులను, (శ్రేష్ట మైన 
కంబళీలను, కోట్ల కొలది పట్టువస్త్రములను, ఏనుగులు, అశ్వములు, రథములు, 
కాలిబంటులును గల చతురంగసైన్యమును, మంచి సౌందర్యము కలవారును 
బాగుగా అలంకరించుకున్నవారును, (శ్రేష్ణులును అగు దాసీదాసులను కుమార్తెలకు 
అరణముగా పంపెను. . 4, 5 


మూ. హిరణ్యస్య సువర్ణస్య ముక్తానాం విద్రుమస్య చ, 6 
దదౌ పరమసంహృష్టః కన్యాధన మనుత్తమమ్‌. 
ప్ర అ. పరమసంహృష్టః=మిక్కిలి సంతసించిన వాడై, హిరణ్యస్య= 
వెండియొక్కయు, _ సువర్ణస్య=బంగారముయొక్కయు, _ ముక్తానామ్‌ాముత్యము 
లయొక్కయు, _ విద్రుమస్య=పగడములయొక్కయు,  అనుత్తమమ్‌-శేష్ణ మైన, 
కన్యాధనమ్‌=కన్యాధనమును, దదౌ=ఇచ్చెను. 


తా. ఆతడు చాల సంతసించిన వాడై, వెండి, బంగారము, ముత్యములు, 
పగడములు, వీటి రూపములో నున్న అత్యధిక మగు కన్యాధనమును ఇచ్చెను. 


మూ. దత్త్వా బహుధనం రాజా సమనుజ్ఞాప్య పార్థివమ్‌, 


బాలకాండము ప.74 717 
ప్రవివేశ స్వనిలయం మిథిలాం మిథిలేశ్వరః. 7 


ప్ర. అ. మిథిలేశ్వరః=మిథిలాధిపతి యైన, రాజా=జనకమహారాజు, బహు= 
అత్యధిక మైన, ధనమ్‌=ధనమును, దత్వా=ఇచ్చి, పార్ధివమ్‌=దశరథమహారాజును, 
సమనుజ్ఞాష్య=అనుజ్ఞ ఇచ్చువానినిగా చేసి, స్వనిలయమ్‌=తన నివాస మైన, 
మిథిలామ్‌=మిథిలానగరమును, ప్రవివేశ= ప్రవేశించెను. 

తా. మిథిలాధిపతి యైన జనకమహారాజు కుమార్తెలకు అత్యధిక మైన 
ధనము నిచ్చి, దశరథమహారాజు వద్ద అనుజ్ఞ గైకొని తన నివాసస్థాన మగు 
మిథిలాప్పురిని ప్రవేశించెను. 7 
మూ. రాజా ప్యయోధ్యాధిపతిః సహ పుతైెర్మ హాత్న భిః, 

బుషీన్‌ సర్వాన్‌ పురస్కృత్య జగామ సబలానుగః, 8 

ప్ర అ. ఆయోధ్యాధిపతి=అయోధ్యాధిపతి యైన, రాజాపి=దశరథ 
మహారాజు కూడ, మహాత్మభిః=మహాత్ము లైన, పుతైః సహ=పుత్రులతో కూడ, 
సర్వాన్‌=సమస్త మైన, బుష్షీన్‌ =బుషులను, పురస్కృృత్య=ఎదుట ఉంచుకొని, 
సబలానుగః= పైన్యముతోడను అనుచరులతోడను కూడినవాడై, జగామ=వెళ్లైను. 

తా. దశరథమహారాజు, మహాత్ము లైన కుమారులతో కూడ, బుషులం 


దరిని ముందు ఉంచుకొని, సైన్యమును, అనుచరులును వెంట రాగా, వెళ్లెను. 
8 


మూ. గచ్చన్తం తం నరవ్యాఘం సర్షిసంఘం సరాఘవమ్‌, 9 

ఘోరాః స్మ పక్షిణో వాచో వ్యాహరన్తి తతస్తతః, 

ప్ర. అ. సర్షిసంఘమ్‌=బు షిసముదాయముతో కూడి నట్టియు, సరా 
ఘవమ్‌=రామలక్ష ఇణాభరతశత్రుఘ్నులతో కూడిన, నరవ్యాఘమ్‌=నర శేష డైన, 
తమ్‌=ఆ దశరథుని గూర్చి, తతస్తతఃఅచ్చటచ్చట, ఘోరాణభయంకర మైన, 
పక్తిణః=పక్టులు, వాచః=వాక్కులను, వ్యాహరన్తి స్మ=పలికెను. 

తా. ఆ దశరథుడు, రామలక్ష్మణభరతశత్రుఘ్నస మేతుడై, బుషులతో 
కూడ ప్రయాణము చేయుచుండగా, అక్కడక్కడ భయంకరము లైన పక్షులు 
ధ్వనులుచేయ నారంభించినవి. 9 
మూ. భౌమాళ్ళెవ మృగాః సర్వే గచ్చన్తి స్మ ప్రదక్షిణమ్‌. 10 

LR జ్యా ఆఅ 

తాన్‌ ద్ఫ్‌ష్టా క రాజశార్జూలో వసిష్టం పర్యపృచ్చత, 

ప్ర_ అ. భౌమాః=భూమికి సంబంధించిన, సర్వే=సమస్త మైన, మృగాః= 
మృగములు, (ప్రదక్షిణఇమ్‌=ప్రదక్తి ణముగా, గచ్చన్తి స్మ=వెళ్ళినవి. తౌన్‌=వాటిని, 


718 శ్రీమద్రామాయణము 


దృష్టా=చూచి, రాజశార్లూలః=రాజ శ్రేష్టుడు, వసిష్టమ్‌=వ సిష్టుని, పర్యపృచ్చత=అ 
డిగెను. 


తా. భూమిపై నున్న మృగములు (ప్రదక్తిణముగా వెళ్లినవి. దీని 


నంతయు చూచి దశరధమహారాజు వసిష్టుని ఇట్లు (ప్రశ్నించెను. 10 
అ వష ఖా అ 9 ఆ 3 
మూ. అసౌమ్యాః పక్షిణో ఫోరాః మృగాశ్చాపి ప్రదక్షిణా: 11 


కిమిదం హృదయోత్కమ్వి మనో మమ విషీదతి. 


ప్ర అ. ఘోరాః=భయంకర మైన, పక్షిణః=పక్టులు, అసౌమ్యాః=ప్రతికూ 
లముగా నున్నవి. మృగాశ్చాపి= మృగములు, ప్రదక్షిణాః-ప్రదక్షిణములుగా ఉన్నవి. 
హృదయోత్కమ్బి=హృదయమును కం పింపచేయు, ఇదమ్‌=ఇది, కిమ్‌=-ఏమిటి ? 
మమ= =నాయొక్క, మనః=మనస్సు, విషీదతి=క్రుంగిపోవుచున్నది. 


తా. ఘోరము లైన పక్షులు (ప్రతికూలముగా నున్నవి. మృగములు 
(పదక్తిః ణముగా సంచరించుచు అనుకూలముగా ఉన్నవి. హృదయమును 
కంపింపచేయు ఇది యంతయు ఏమిటి ? నా మనస్సు విషాదము 
చెందుచున్నది. ln 


మూ. రాజ్ఞో దశరథ] పతచంత్వా వాక్యం మహానృషిః, 12 
ఉవాచ మధురాం వాణీం శ్రుయతామస్య యత్‌ ఫలమ్‌. 


ప్ర అ. మహానృషిః=ఆ వసిష్పమహర్షి, రాజ్ఞః= రాజైన, దశరథస్య=దశరథు 
నియొక్క, ఏతల్‌ =ఈ, వాక్యమ్‌=వాక్యమును, శ్రుత్వొ౭విని, మధురామ్‌=మధుర 
మైన, వాణీమ్‌=వాక్కును, ఉవాచాపలికెను.  అస్య=దీనికి, యత్‌=ఏది, 
ఫలమ్‌=ఫలమో, శూయతామ్‌=వినబడుగాక. 


తా. దశరథమహారాజు మాటలు విని వసి సిష్టమహర్షి మధుర మైన 
వాక్యము పలికెను. దీని ఫల మేదియో చెప్పెదను వినుము. 2 


మూ. ఉపస్థితం భయం ఘోరం దివ్యం పక్తిముఖాచ్యు తమ్‌, 13 
మృగాః ప్రశమయన్తే్యతే సంతాపస్త్యజ్యతామయమ్‌. 
ప్ర. అ. పక్షి ముఖాత్‌ =పక్టుల ముఖమునుండి, చ్యుతమ్‌=జారిన, (సూచిం 
పబడిన), దివ్యమ్‌= దైవకృత మైన ఉపస్థితమ్‌= =వచ్చిపడిన, ఘోరమ్‌=ఘోర మైన 
భయమ్‌=భయమును, ఏతే= =ఈ, మృగా!=మృగములు, ప్రశమయన్తి=శాంతింపచే 
యుచున్నవి. అయమ్‌=-ఈ, సన్నాపః=మనస్తాపము, త్యజ్యతామ్‌=విడువబడుగాక. 


తా. ఆకస్మికముగ దైవకృతమై ఘోర మైన భయము వచ్చిపడనున్నట్లు 
పక్షులు సూచించుచున్నవి. మృగములు ఆ భయము శాంతింపనున్నట్లు 


లు 


బాలకాండము స.74 719 


సూచించుచున్నవి. అందుచేత మనస్తాపము పొందకుము. 13 


అతు 


మూ. తేషాం సంవదతాం తత్ర వాయుః ప్రాదుర్భభూవ హ, 14 
కమృయన్‌ పృథివీం సర్వాం పాతయంశ్చ ద్రుమాఇ్బుభాన్‌. 


ప్ర అ తేషాం=వారు, సంవదతామ్‌=మాటలాడుచుండగా, తృత్ర-ఆ 
చట, పృథివీమ్‌=భూమిని, కమ్పయన్‌=కం పింపచేయుచు, శుభాన్‌=శుభ మైన, 
(దుమాన్‌=వృక్షములను, పాతయన్‌=పడవేయుచు, వాయుః=వాయువు, ప్రాదు 
రృభూవ హ=పుట్టైను. 

తా. వారిట్లు మాటలాడుకొనుచుండగా అచట, భూమిని కంపింపచే 


యుచు, మంగళకరము లైన వృక్షములను పడగొట్టుచు వాయువు బయలుదేరెను. 
14 


మూ. తమసా సంవృతః సూర్యః సర్వా న (ప్రబభుర్షిశః, 15 
భస్మనా చ వృతం సర్వం సమ్మూఢమివ తద్భలమ్‌. 
ప్ర. అ. సూర్యఃసూర్యుడు, తమసా=చీకటిచే, ఆవృతః=ఆవరింపబడెను. 
సర్వాః=సమస్త మైన, దిశ=దిక్కులు, న ప్రబభుఃాప్రకాశింపలేదు. తత్‌ ఇజి, సర్వమ్‌= 
సమస్త మైన, 'పలమ్‌జ్నో సైన్యము, భస్మనా= దుమ్ము చేత, ఆవృతమ్‌= కప్పబడినదై, 
సంమూడమివ= =మూర్భనొంది నట్లయినది. 


తా. సూర్యుని చీకటి ఆవరించెను. దిక్కు లన్నియు (ప్రకాశవి హీనము 
లయ్యెను, ఆ సైన్య మంతయు బూడిద కప్పగా మూర్చపాందినట్లుండెను. 


మూ. వసిష్టశ్చర్ణయశ్చాన్యే రాజా చ ససుతస్తదా, 16 
ససంజ్ఞా ఇవ, తత్రాసన్‌ సర్వమన్యద్విచేతనమ్‌. 
ప్ర అ. తదా=అప్పుడు, వసిష్పశ్చావసిష్టుడును, అన్యే=ఇతరు లైన, 
బుషయశ్చ=బుషులును, ససుతః=కుమారులతో కూడిన, రాజా చైరాజును, 
ససరజ్ఞాః ఇవైచైతన్య మున్నవారు వలె, . ఆసన్‌=ఉండిరి. అన్యత్‌=ఇతర మైన, 
సర్వమ్‌=అంతయు, విచేతనమ=చైతన్యరహిత మైనది. 


తా. ఆ సమయమున, వసిష్టాదిబుషులు, దశరథుడు, ఆతని కుమారులు 
వీరు మాత్రమే చైతన్య _మున్నట్లు కనబడిరి. మిగిలినవా రందరును విచేతనుల 
వలి అయిరి. 16 
మూ. తస్మింస్తమసి ఘోరే తు భస్మచ్చన్నేవ పా చమూః 17 
దదర్శ భీమసజ్కాశం జటామణ్ణలధారిణమ్‌. 


720 శ్రీమద్రామాయణము 


భార్గవం జామదగ్న్యం తం రాజరాజవిమర్షినమ్‌, 18 
కైలాసమివ దుర్తర్హం కాలాగ్నిమివ దుఃసహమ్‌, 

= రా 

జ్వలన్తమివ తేజోభిర్దుర్నిరీక్ష్యం పృథగ్షవైః, 19 
స్కన్దే చాసజ్య పరశుం ధనుర్విద్యుర్గణోపమమ్‌, 

ప్రగృహ్య శరముఖ్యం చ త్రిపురఘ్నం యథా శివమ్‌. 20 


ప్ర. అ. తస్మిన్‌=ఆ, ఘోరే=భయంకర మైన, తమ సి=అంధకారమునందు, 
భస్మచ్చన్నేవాభస్మముచేత కప్పబడినది వలె ఉన్న, సా=ఆ, చమూఃసేన, 
భీమసజ్కాశమ్‌=-భయంకరుడుగా ఉన్నవాడును, జటామణ్ణలధారిణమ్‌=జటామం 
డలమును ధరించినవాడును, రాజరాజవిమర్దినమ్‌=రాజుల రాజులను గూడ 
నశింపచేసినవాడును, కైలాసమివ=కైలాసపర్వతము వలె, దుర్హర్షమ్‌=ఎదిరింప శక్య 
ముకానివాడను. _ కాలాగ్నిమివాప్రళయ కాలాగ్ని వలె, దుస్సహమ్‌=స హింప 
శక్యముకానివాడును, తేజోభిః=తేజస్సులచేత, జ్వృలన్తమివాప్రజ్వరిల్లుచున్నవాడును, 
పృథగ్దనైః౭సామాన్యులచేత, దుర్నిరీక్షమ్‌=చూడశక్యముకానివాడును, పరశుమ్‌=గండ్ర 
గొడ్డలిని, స్కస్టే=భుజమునందు, ఆసజ్య= తగుల్బుకొని, విద్యుణోపమమ్‌= మెరపుల 
గుంపుతో సమాన మైన, ధనుః=ధనస్సును, శరముఖ్యమ్‌ = శేష్ట మైన శరమును, 
ప్రగృహ్య=(గ్రహించి, త్రిపురఘ్నమ్‌ = త్రిపురధ్వంసము చేసిన, శివం యథా=శివుడు వలె 
ఉన్న, తమ్‌=ఆ, భార్గవమ్‌=భృగువంశసంజాతు డైన, జామదగ్న్యమ్‌ =పరశురాముని, 
దదర్శ=చూచెను. 


తా. ఆ ఘోర మైన అంధకారములో, బూడిద కప్పినట్లున్న ఆ సైన్యము, 
జటామండలమును ధరించినవాడును, భయంకరుడును, రాజులను సంహరించిన 
వాడును అగు పరశురాముని చూచెను. ఆతడు కైలాసము వలె ఎదిరింప 
శక్యము కానివాడై, ప్రళయకాలాగ్ని వలె సహింప శక్యముకానివాడై యుండెను. 
తేజస్సులచే మండుచున్నట్లున్న ఆతనిని సామాన్యజనులు చూడజాలకుండిరి. 
గండ్రగొడ్డలిని బుజము పై (వేలాడదీ సికొని, మెరపుల గుంపు వంటి ధనస్సును, 
(శ్రేష్ట మైన శరమును చేతులలో ధరించి త్రిపురసంహారము చేయు శివుడు వలె 


నుండెను. 17 - 20 
మూ. తం దృష్ట్వా భీమసంకాశం జ్వలన్తమివ పావకమ్‌, 
వసిష్టప్రముఖా విప్రా జపహోమపరాయగణాః, 21 


సంగతా మునయః సర్వే సంజజల్పురథో మిథః. 

ప్ర. అ. భీమసంకాశమ్‌=భయంకరుడును, జ్వలన్నమ్‌=ప్రజ్బలించుచున్న, 
పావకమ్‌ ఇవాఅగ్ని వలె ఉన్న, తమ్‌-ఆతనిని, దృష్ప్వాాచూచి, జప 
హోమపరాయణాః=జపమునందును హోమమునందును ఆసక్తి గలవారును, 


బాలకాండము ప.74 721 


విప్రాఃబాహ్మణులును అయిన, వసిష్మప్రముఖాఃావసిష్టుడు మొద లైన, సర్వే= 
సమస్త మైన, మునయః=మునులు, సంగతాఃాకలిసిన వారై, అథో=పిమ్మట, 
మిథః=పరస్పరము, సంజజల్పుః-మాటలాడుకొనిరి. 


తా. (పేజ్వరిబ్లుచున్న అగ్ని వలే భయంకరముగా ఉన్న ఆతనిని చూచి, 
జపహోమాదిపరాయణులును, శాంతస్వభావులును అగు వసిష్టాదిమును లందరును 


కలిసి, పరస్పరము ఇట్టనుకొనిరి. 21 
మూ. కచ్చిత్చితృవధామర్షీ క్షత్రం నోత్సాదయిష్యతి, 22 
పూర్వం క్షత్రవధం కృత్వా గతమమ్యర్గతజ్యరః, 
క్షత్రస్యోత్సాదనం భూయో వ ఖల్వస్య చికీర్షితమ్‌, 23 


ప్ర అ పితృవధామర్దీ=తం డ్రియొక్క వధచేత కోపించిన ఇతడు, 
క్షతమ్‌=క్ష త్రియజాతిని, నోత్సాదయిష్యతి కచ్చిత్‌=నశింపచేయడు కదా ! 
ల్‌! యి 
పూర్వమ్‌ =పూర్వము,  క్షత్రవధమ్‌=క్షత్రియవధను, కృత్వా=చేసి, గతమన్యుః=పో 
యిన కోపము గలవాడును, గతజ్యరః=పోయిన మనస్తాపము గలవాడును 
అయినాడు కదా -? భూయః=మరల, క్షత్రస్యా క్షతియజాతి యొక్క, ఉత్సాద 
నమ్‌=వినాశము, అస్య=ఈతనికి, న చీకేర్షితం ఖలు=-చేయ నభిలషింపబడలేదు 
కదా ? 


తా. (కార్తవీర్యార్దునుడు) తండ్రిని చంపుటచే కోపించిన ఇతడు క్షత్రియ 
జాతిని నశింపచేయదు కదా ? పూర్వము క్షత్రియవధ చేసి కోపతాపములు తగ్గి 
శాంతించిన ఇతడు మరల క్షత్రియవంశవినాశమునకు పూన్కొనునా ? 22, 23 
మూ. _ ఏవముక్త్వార్భ్యమాదాయ భార్గవం భీమదర్శనమ్‌, 

బుషయో రాము రామేతి వచో మధురమబ్రువన్‌. 24 

ప్ర. అ. బుషయఃాబుషులు, ఏవమ్‌=ఇట్లు, ఉక్తా గైతమలో తాము 
చెప్పుకొని, అర్హ్యమ్‌=లర్హ్యమును, ఆదాయడగ హించి, భీమదర్శనమ్‌=-భయంకర 
మైన దర్శనము గల, భార్గవమ్‌-పరశురాముని గూర్చి, రామ రామ ఇతి=రామా 
రామా అని, మధురమ్‌=మధుర మైన, వచఃవచనమును, అబువన్‌ =పలికిరి. 


తా. బుషులు తమతో తా మీ విధముగ మాటలాడుకొని, భయంకరుడుగా 
కనబడుచున్న ఆ _పరశురామునశై లఅర్హ్యము (గ్రహించి, “రామా ! రామా !” 
అని మధురముగా పిలచి పూజించిరి. 24 
మూ. ప్రతిగృహ్య తు తాం పూజామృషిదత్తాం ప్రతాపవాన్‌, 

రామం దాశరథిం రామో జామదగ్నో గ2-భ్యభాషత. 25 


722 శ్రీమద్రామాయణము 


ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకొచ్డే 
చతుఃసప్తతితమః సర్గః, 
ప్ర. అ. ప్రతాపవాన్‌ = ప్రతాపము గల, జామదగ్న్యః=జమదగ్ని కుమారు 
డైన, రామః=పరశురాముడు, బుషిదత్తామ్‌=బుషులచేత ఇవ్వబడిన, తామ్‌=ఆ, 
పూజామ్‌=పూజను, (ప్రతిగృహ్య= స్వీకరించి, దాశరథిమ్‌=దశరథుని కుమారు డైన, 
రామమ్‌=రాముని గూర్చి, అభ్యభాషత=పలికెను. 


తా, (ప్రతాపవంతు డన ఆ పరశురాముడు బుషులు సమర్పించిన ఆ 
పూజను స్వీకరించి, దశరథుని కుమారు డగు రామునితో ఇట్లనెను. 25 


“బాలానందిని” యను శ్రుమదామాయణాం(ధ వ్యాఖ్యానమునందు బాలకొండలో 
డెబ్బది నాల్గవ సర్గ నమాప్తము. 


అథ పఇ్వసప్తతితమః సర్గః 


[దశరథుని మాటలను లక్ష్యము చేయక పరశురాముడు శ్రీరామునితో 
“నీ వీ వైష్టవధనన్సు పై బాణనంధానము చేయుము” అని వలుకుట.] 
మూ. రామ దాశరథే రామ వీర్యం తే శూయతే౭ద్భుతమ్‌, 

ధనుషో భేదనం చైవ నిభిలేన మయా (శ్రుతమ్‌. 1 

ప్ర అ. దాశరథే=దశరథకుమారుడ వైన, రామ=రామా ! రామ= 
రామా |! తే=నీయొక్క, వీర్యమ్‌ =పరాక్రమము, అద్భుతమ్‌=అద్భుతమై నదిగా, 
శూయతే=వినబడుచునుది. ధనుషః=ధనసయొకు_, భేదనం చైవ=భేదనము 
క్త ఇ సయ వై! 
కూడ, . నిఖిలేన=పూర్తిగా, మయా=నాచేత, (శుతమ్‌=వినబడినది. 

తా రామా! రామా! నీ పరాక్రమము అత్యద్భుత మైన దని 
వినుచున్నాము. శివధనుర్భంగమును గూర్చి గూడ పూర్తిగ విని యున్నాము. 
మూ.  తదద్భుతమచిన్త్యం చ భేదనం ధనుషస్త గయా, 

తచ్చుత్వాహమనుప్రాప్తో ధనుర్గ్భృహ్యాపరం శుభమ్‌. 2 

ప్ర. అ. త్వయా=నీచేత, ధనుషః=ధనస్సుయొక్క, తల్‌=ఆ, బేదనమ్‌=వి 
రచుట, అద్భుతమ్‌=ఆశ్చర్యకర మైనది. అచిన్న్యం చ=ఊహింప శక్యము కానిది. 
తత్‌ =దానిని, శ్రుత్వాావిని, అహమ్‌=నేను, అపరమ్‌=మరియొక, శుభమ్‌ =శుభ 
మైన, ధనుఃధనస్సును, గృహ్య=(గ్ర హించి, అను(ప్రాష్తః=వచ్చినాను. 

తా. నీవు శివుని విల్లు విరచుట చాల ఆశ్చర్యకర మైనది, ఊహింపరానిది. . 
ఆ వార్త విని నేను మరొక శుభ మైన విల్లు తీసికొని వచ్చినాను. 2 
మూ. తదిదం ఘోరసంకాశం జామదగ్న్య్యం మహద్దనుః, 

పూరయస్వ శరేణైవ స్వబలం దర్శయస్వ చ. 3 

ప్ర. అ. ఘోరసంకాశమ్‌=-భయంకరముగా నున్నదియు, జామదగ్న్యమ్‌= 
జమదగ్ని వలన వచ్చినదియు అగు, తత్‌=ఆ, ఇదమ్‌=-ఈ, మహత్‌=గొప్ప, 
ధనుః=ధనస్సును, శరేణైవ=బాణముచే, పూరయస్వ=పూరింపుము. స్వబలమ్‌=నీ 
బలమును, దర్శయస్వ చ=చూపుము. 


తా. ఘోర మైనదియు, జమదగ్ని ద్వారా లభించినదియు అగు అట్టి 


724 శ్రీమద్రామాయణము 
ఈ మహాధనస్సును, ఎక్కు పెట్టి, బాణముచే పూరించి, నీ బలమును చూపుము. 


మూ. తదహం తే బలం దృష్ట్వా ధనుషో౭_స్య ప్రపూరణే, 

ద్వన్ల ప్రయుద్ద్ధం ప్రదాస్యామి వీర్యశ్లాఘ్యస్య రాఘవ. 4 

ప్ర. అ. రాఘవైరామా ! తత్‌=అప్పుడు, అహమ్‌=నేను, అస్య=ఈ, 
ధనుషః=ధనస్సుయొక్క, (ప్రపూరణే=పూరించుటయందు, లే=నీయొక్క, బలమ్‌= 
బలమును, దృష్టా=చూచి, వీర్యశ్తాఘ్యస్య=పర్మాక్రమముచే శ్లాఘింప దగిన నీకు, 
ద్వన్ల్త వ్రయుద్ధమ్‌=ద్వంద్వయుద్దమును, ప్రదాస్యామి=ఇవ్వగలను. 

తా. రామా ! ఈ ధనస్సును పూరించినచో అపుడు నీ బలమును 
చూచి, వీర్యముచే శాఘింప దగిన నీతో ద్వంద్వయుద్దము చేయగలను. 4 
మూ. తస్య తద్వచనం (శ్రుత్వా రాజా దశరథస్తదా, 

విషణ్ణవదనో దీనః ప్రాష్టులిర్వాక్యమబ్రవీత్‌. 5 

ప్ర అ. తదా=అప్పుడు, రాజా దశరథః=దశరథమహారాజు, తస్య=అతని 
యొక్క, తత్‌ =ఆ, వచనమ్‌ =వచనమును, (శుత్వా౭విని, విషణ్ఞవదనః=దిగులుపాటు 
చెందిన ముఖము కలవాడై, దీనః=దీనుడై, 'ప్రాళ్టులిః=కట్టబడిన దోసిలి కలవాడై, 
వాక్యమ్‌ =వాక్యమును, అ(బవీత్‌ =పలి కెను. 

తా. అపుడు, దశరథమహారాజు అతని మాటలు విని, వాడిపోయిన 
ముఖముతో దీనుడై, చేతులు జోడించి ఇట్లు పలికెను. ర్‌ 
మూ. క్షత్రరోషాత్రశాన్తస్త (౦ బ్రాహ్మణశ్చ- మహాయశాః, 

బాలానాం మమ పుత్రాణామభయం దాతుమర్హసి. 6 

ప్ర. అ. న్నతరోషాత్‌ = క్షత్రియులపై ree (ప్రశాన్తణ=శాంతించిన 
వ. బ్రాహ్మణః=బ్రాహ్మణుడవును, మహాయశాః=గొప్ప కీర్తి కలవాడవును 

గు, త్వమ్‌ నీవు, బాలానామ్‌=బాలు లైన, మమ= =నాయొక్క, 'పుత్రాణామ్‌= పు 

గ అభయమ్‌=అభయమును, దాతుమ్‌=ఇచ్చుటకు, అర్హ సి=తగియున్నావు. 

తా. గొప్పు యశస్సు కలవాడవు, (బాహ్మణుడవు అయిన నీవు క్షత్రియు 
లపై ఉన్న కోపము తొలగి శాంతుడవుగా ఉన్నావు కదా ? ఇపుడు బాలు 
లైన నా కుమారులకు అభయ మిమ్ము. 6 


మూ. భార్గవాణాం కులే జాతః స్వాధ్యాయ|వ్రతశాలినామ్‌, 
సహప్రాక్షే ప్రతిజ్ఞాయ శస్త్రం నిక్తిప్తవానసి. 7 


ప్ర అ. స్వాధ్యాయవ్రతశాలినామ్‌ =వేదాధ్యయనముచేతను. ఇతరవత 
ములచేతను ప్రకాశించుచున్న, భార్గవాణామ్‌=భృగువంశీయుల, కులే=కులము 


బాలకాండము స. 75 725 


నందు, జాతఃపుట్టితివి. సహస్రాక్షే Suse ప్రతిజ్ఞాయ= ప్రతిజ్ఞచే సి, 
శస్త్రమ్‌= ఆయుధమును, నిక్తిప్తవాన్‌ అ సి=విడిచి పెట్టితివి. 


తా. నీవు స్వాధ్యాయమునందును, తదితరవతములందును ఆసక్తు లైన 
భృగువంశీయుల కులమునందు పుట్టినావు. దేవేంద్రుని ముందు ప్రతిజ్ఞ చేసి 


శస్త్ర, మును విడచితివి. 7 
మూ. సత్వం ధర్మపరో భూత్వా కాశ్యపాయ వసున్హరామ్‌, 
దత్వా వనముపాగమ్య మ హేన్తుకృతకేతవ:. 8 


ప్ర అ. సః= అట్టి, త్వమ్‌= =నీవు, ధర్మపరః=ధర్మపరుడవు, భూత్వా=అయి, 
కాశ్యపాయ=కాశ్యపునకు, “ వసున్దరామ్‌= =భూమిని, దత్వా=ఇచ్చి, వనమ్‌=వనమును, 
ఉపాగమ్యాపొంది, మ హేన్హకృత కేతనః= మ హేంద్రపర్వతము పై చేయబడిన నివా 
పము కలవాడవు. 


తా. నీవు ధర్మపరుడవై, భూమి నంతను కొశ్యపునకు దానము చేసి, 
వనము చేరి, మహేంద్రపర్వతముపై నివాస మేర్పరచుకున్నావు. 8 


మూ. మమ సర్వవినాశాయ సంప్రాప్రస్త్యం మహామునే, 
న చైకస్మిన్‌ హతే రామే సర్వే జీవామహే వయమ్‌. 9 


ప్ర. అ. మహామునే=ఓ మహామునీ ! త్వమ్‌= =నీవు, మమానాయొక్క, 
సర్వవినాశాయ=సర్వవినాశమునకు, సంప్రాప్తః=వచ్చినావు. ఏకస్మిన్‌= ఒక, రామే= 
రాముడు, హతే=చంపబడినవా డగుచుండగా, వయమ్‌=మేము, సర్వే=ఆందరము, 
న జీవామహే=జీవించము. 


తా. మహామునీ ! ఈనాడు నీవు మా అందరి వినాశార్థమై వచ్చితివి. 
ఒక్క రాముడు మరణించినను మే మందరము మరణింతుము కదా ? 9 


మూ. (బువత్యేవం దశరథే జామదగ్న వః ప్రతాపవాన్‌, 
అనాదృత్యెవ తద్వాక్యం రామమేవాభ్యభాషత. 10 


ప్ర అ. దశర థే=దశరథుడు, ఏవమ్‌=ఇట్టు, (బువతి=చెప్పుచుండగా, 
ప్రతొపవాన్‌ = ప్రతాపము గల, జామదగ్న్య? =పరుశురోముడు, తద్యాక్యమ్‌= =ఆతని 
వాక్యమును, అనాదృత్యెవాఆదరించకయే, రామమేవారాముని గూర్చియే, 
అభ్యభాషత= =పలికెను. 


తా. దశరథు డీ విధముగ మాటలాడుచుండగా ప్రతాపవంతు డైన 
పరశురాముడు, ఆతని మాటలు లెక్కచేయకుండగనే, రామునితో మాత్రమే 
ఇట్లు పలికెను. 10 


726 శ్రీమద్రామాయణము 


మూ. ఇమేద్వే ధనుష్నీ (శ్రేష్టే దివ్యే లోకాభివిశ్రుతే, 
దృఢే బలవతీ ముఖ్యే సుకృతే విశ్వకర్మణా. 11 


ప్ర. అ. ఇమే= ఈ, ద్వే= =రెందు, ధనుషీ=ధనస్సులు, శేే బా (శ్రేష్ట మైనవి. 
దివ్యే= స్వర్గమున పుట్టినవి. లోకాభివిశులే= =లోకములలో ప్రసిద్ద మై! మెనవి. దృఢే= =దఢ 
మైనవి. బలవతీ= బలము కలవి. ముఖ్యే=ప్రధాన మైనవి. విశ్వకర్మ ణా= విశ్వకర్మ చేత, 
సుకృతే= బాగుగా నిర్మింపబడినవి. 


తా. ఈ రెండు ధనస్సులును (శ్రేష్ట మైనవి, దేవలోకమునకు 
సంబంధించినవి. లోకములలో ప్రసిద్ధిపాందినవి. దృఢ మైనవి. బలము గలవి. 
(పధాన మైనవి. విశ్వకర్మ వీటిని బాగుగ నిర్మించెను. n 


మూ. అతిసృష్టం సురైరేకం త్యమృకాయ యుయుత్సవే, 
త్రిపురఘ్నం నర(శ్రేష్ట భగ్నం కాకుళ్ణృ యత్త్వయా. 12 
ప్ర అ, నరేష్ట= =నరులలో (శ్రేష్టుడ వైన, కాకుత్హ్రైారామా ! 
యత్‌=ఏ ధనస్సు, త్వయా= =నీచేత, భగ్నమ్‌= =విరుగకొట్టబడినదో, అదె, యుయు 
త్సవే= యుద్దము “'కోటేదున్న (త్ర్యమృకాయ= ఈశ్వరునకు, సురై=దేవతల చేత, 
అతిసృష్టమ్‌= ఇవ్వబడిన, (త్రిపురఘ్నమ్‌= (త్రిపురములను నశింపచేసిన, ఏకమ్‌=(ఆ 
రెండింటిలో) ఒకధనస్సు. 


తా. నరశ్రేషుడ వైన రామా ! వాటిలో ఒక ధనస్సును దేవతలు 
యుద్దము చేయ గోరుచున్న ఈశ్వరునకు ఇచ్చిరి. |త్రిపురవినాశక మగు దానినే 
నీవు విరచితివి. 12 


మూ. ఇదం ద్వితీయం దుర్హర్షం విష్ణోర్తత్తం సురోత్త మైః, 
తదిదం వైష్ణవం రామ్‌" ధనుః 'సరమభాస్వరమ్‌, 
సమానసారం కాకుత్ధ J రౌద్రేణ ధనుషా త్విదమ్‌. 13 


ప్ర. అ. దుర్తరమ్‌=ఎదిరింప శక్యముకాని, ఇదమ్‌=ఈ, ద్వితీయమ్‌ = రెండవ 
ధనస్సు, సురోత్తమైః= సురోత్తములచేత, విష్ణోః=విష్ణువునకు, దత్తమ్‌=ఇవ్వబడినది. 
కాకుత్థ -కకుత్థ సవంశమునందు పుట్టిన, రామ=రామా | పరమభాస్వరమ్‌ైమిక్కిలి 
ప్రకాశీంచుచున్నే, తత్‌=ఆ, ఇదమ్‌=ఇది, వైష్ణవమ్‌= =విష్ణుసంబంధ మైన, ధనుః= 
ధనస్సు. ఇదమ్‌=ఇది, ర్మౌదేణ ధనుషా= =శివధనస్సులో, సమానసారమ్‌=సమాన 
మైన సారము గలది. 


తా. ఎదిరింప రాని ఈ రెండవ ధనస్సును దేవతలు విష్ణువున 
కిచ్చినారు. రామా ! అట్టి ఈ మిక్కిలి ప్రకాశించుచున్న ధనస్సు విష్ణువునకు 
సంబంధించినది. ఇది శివధనస్సుతో సమాన మైన సారము గలది. 13 


బాలకాండము స. 75 727' 


మూ. తదా తు దేవతాః సర్వాః పృచ్చన్తి స్మ పితామహమ్‌, 

శితికణ్ణస్య విష్ణోశ్చ బలాబలనిరీకయా. 14 

అ ళం ల 

ప్ర అ. తదా౭అప్పుడు, సర్వాఃసమస్త మైన, దేవతాణాదేవతలు, 
శితికలణ్బప్యాశివునియొక్కయు, _ విష్ణోః చావిష్ణువుయొక్కయు, బరాబలనిరీ 
క్షయా=బలాబలముల పరీక్షచేత, పితామహమ్‌= బ్రహ్మ దేవుని, పృచ్చన్తి స్మా 
(ప్రశ్నించిరి. 

తా. అపుడు దేవత లందరును శివవిష్ణువుల బలాబలములను తెలిసికొన 
గోరి బ్రహ్మను అడిగిరి. 14 


మూ. అభిప్రాయం తు విజ్ఞాయ దేవతానాం పితామహః, 
విరోధం జనయామాస తయోః సత్యవతాం వరః. 15 
ప్ర. అ. సత్యవతామ్‌=సత్యవంతులలో, వరః శ్రేష్ణు డైన, పితామహః= 
బ్రహ్మదేవుడు, దేవతానామ్‌=దేవతలయొక్క, అభిప్రాయమ్‌ =అభిప్రాయమును, 


విజ్ఞాయ=తెలి సికొని, తయోః=వారిరువురకును, విరోధమ్‌=విరోధమును, జనయా 
మాస=ప్పుట్టించెను. 


తా. సత్యవంతులలో గొప్పవా డగు బ్రహ్మదేవుడు దేవతల అభిప్రాయము 
తెలిసికొని వారిద్దరికిని విరోధము కల్సించెను. 15 
మూ, విరోదే చ మహద్యుద్దమభవద్రోమహర్షణమ్‌, 

గితికణ్ణస్య విష్ణోశ్చ పరస్పరజిగీషుణో:, 16 

ప్ర అ, విరోధే=విరోధము కలుగగా, పరస్పరజిగీషుణోః=ఒండొరులను 


జయింప గోరిన, గిత్రికణ్బాస్య=గివునకు, విష్ణోశ్చ=విష్ణువునకును, రోమహర్షణమ్‌=రో 
మాంచమును కలిగించు, మహత్‌=గొపు, యుద్దం=యుద్ధ్దము, అభవత్‌ =ఆయెను. 


తా. విరోధము కలుగగా, పరస్పరము జయించ వలె నని కోరుచున్న 
శివునకును విష్ణువునకును గొప్ప -భయంకర మగు యుద్ధము జరిగెను. 16 
మూ. తదాతు జృమ్బితం శైవం ధనుర్భీమపరాక్రమమ్‌, 

హుంకారేణ మహాదేవః స్తంభితోఒథ త్రిలోచనః. 17 

ప్ర అ. తదా=అప్పుదు, హుంకా రేణ=విష్టువు “హుం” అని అనుటచే, 
భీమపరాక్రమమ్‌=భయంకర మైన పరాక్రమము గల, శైవం ధనుః=శివధనస్సు, జృమ్బి 
తమ్‌=ఆవులించినది. ఆనగా జడమై పోయినది. అధథ= పిమ్మట, (త్రిలోచనః=మూడు 
నేత్రముల గల, మహాదేవః ఈశ్వరుడు, స్తమ్భితః=స్తంభింపచేయబడినాడు. 


728 శ్రీమద్రామాయణము 


తా. అపుడు విష్ణువు హుంకారము చేయగా భయంకర మైన పరాక్రమము 
గల ఆ శివధనస్సు జడ మైపోయినది. త్రిలోచనుడు కూడ కదలలేక పోయెను. 


మూ. దేవైస్తదా సమాగమ్య సర్షిసంఘైః సచారణైః, 
యాచితౌ ప్రశమం తత్ర జగ్మతుస్తా 'సురోత్తమౌ, 18 


అ 


ప్ర అ తదా=అపుడు, సర్షిసం "ఘైః=బుషిసంఘములతో కూడిన, 
పచారణైః=చారణులతో కూడిన, దేవైః=దేవతలచేత, తత్ర=ఆచట, సమా 
గమ్య= వచ్చి, యాచితౌ= ప్రార్థింపబడినవారై, తౌ=ఆ, సురోత్తమౌ=దేవతా శ్రేష్ణలు, 
(ప్రశమమ్‌= శాంతిని, జగ్మతుః=పొందిరి. 


తా. అపుడు దేవతలు, బుషులు, చారణులు వచ్చి ప్రార్థింపగా ఆ 
దేవతా (శ్రేష్ట లిరువును శాంతించిరి. 18 
మూ. జృమ్బితం తద్ధనుర్ష లా S శైవం విష్ణుపరాక్రమైః, 

అధికమ్‌ మేనిరే విష్ణుం దేవాః సర్షిగణాస్తదా. 19 

ప్ర. అ. విష్ణుపరాక్రమైః=విష్ణువుయొక్క పరాక్రమముచేత, బృమ్భితమ్‌= వని 
ర్వీర్యముగచేయబడిన, తత్‌=ఆ, శెవమ్‌=గివుని సంబంధ మైన, ధనుః=ధనస్సును, 


దృష్ట్వా=చూచి, తదా=అప్పుడు, “సరిగణాః= బుషిగణములతో కూడిన, దేవాః= 
దేవతలు, విష్ణుమ్‌=విష్టువును, అధికమ్‌= గొప్పవానినిగా, మేని రే=తలచిరి. 


తా. విష్ణపరాక్రమముచే ఆ శివధనస్సు జడ మైపోవుట జూచి 


దేవతలును, బుషిగణములును, విష్ణుచే అధికు డని తెలిసికొనిరి. 19 
మూ. ధనూ రుద్రస్తు సంక్రుర్హో se హషు మహాయశాః, 
దేవరాతస్య రాజర్తెరదౌ హస్తే ససాయకమ్‌. 20 


ప, అ, సం కుద్దః= కోపగించిన, మహాయశాః= =గొప్పు శ్రీర్తి గల, 
రుద్రస్తు= రుద్రుడైతే, విదేశ హీష్ట్ర= =విదేహదేశమునందు, ససొయకమ్‌= =బాణముతో 
కూడిన, ధనుః=ధనస్సును, రాజర్షే=రాజర్షి యైన, దేవరాతస్య= -దేవరాతునియొక్క, 
హ్తే=ప హస్తమునందు, దదౌ= =ఇచ్చేను. 


తా. మహాయశస్సు గల రుద్రుడు కోపించి, బాణసహిత మైన ఆ 
ధనస్సును, విదేహదేశములో దేవరాతు డను రాజర్షి చేతికి ఇచ్చివేసెను. 20 


మూ. ఇదం చ వైష్ణవం రామ ధనుః పరపురజ్ఞ్వయమ్‌, 
బుచీకే భార్గవే ప్రాదాద్విష్టుః స న్యాసముత్తమమ్‌. 21 
ప్ర. అ. రామెరామా ! స౯ఆ, విష్ణుః=విష్టువు, పరపురణ్ఞ్యయమ్‌=-పరుల 


బాలకాండము స, 75 729 


పురములను జయించు, ఇదమ్‌=ఈ, వైష్ణవం ధనుః=వైష్ణవధనస్సును, భార్గవే= 
భృగువంశమునకు చెందిన, బుచీకే=బుచీకునియందు, ఉత్తమమ్‌=ఉత్తమ మైన, 
న్యాసమ్‌=న్యాసముగా, (ప్రాదాత్‌=ఇచ్చెను. 

తా రామా! శృత్రుపురవినాశక మగు తన ధనస్సును, విష్ణువు, 
భృగువంశమునకు చెందిన బుచీకుని వద్ద ఉత్తమ మైన, న్యాసమునుగా 
ఇచ్చెను. 21 
మూ. బుచీకస్తు మహాతేజాః పుత్రస్యాప్రతికర్మ ణః, 

పితుర్మమ దదౌ దివ్యం జమదగ్నేర్మ హాత్మ నః. 22 

ప్రః అం మహాతేజాః=గొప్ప తేజస్సు గల, బుచీకస్తు=బు చీకుడు, 
పుత్రస్య=తన కుమారుడును, అప్రతికర్మణః=సాటి లేని కార్యములు కల వాడును, 
మహాత్మనః=మహాత్ముడును, మమ=నాయొక్క, _ పితుఃతండ్రియు అయిన, 
జమద గ్నః=జమదగ్నికి, దదౌ=ఇచ్చెను. 

తా. మహాతేజఃశాలి యగు బుచీకుడు, దానిని సాటి లేని కర్మ 


కలవాడును, మహాత్ముడును, తన కుమారుడును, నా తండ్రియు అగు 
జమదగ్ని కిచ్చెను. 22 


మూ. న్యస్తశస్త్రే పితరి మే తపోబలసమన్వితే, 
అర్జునో విదడే మృత్యుం (పాకృతాం బుద్ధిమా స్థితః, 23 
ప్ర అ. తపోబలసమన్వితే=తపోబలముతో కూడిన, మే=నాయొక్క, 
పితరి=తండ్రి, న్యస్తశస్తేవిడువబడిన ఆయుధములు కలవాడై యుండగా, 
అర్హునః=కార్తవీర్యార్తునుడు, ప్రాకృతామ్‌=ప్రాకృత మైన, బుద్దిమ్‌=బుద్దిని, ఆస్టితః= 
ఇ అ జ (౬ గ్రే (& సే దా ఠా ఠా (దవా! 
అవలంబించినవాడై, మృత్యుమ్‌=-మరణమును, విదదే=చేసెను. 
తా. తపోబలసమన్వితు డగు నా తండ్రి అస్త్రసంన్యాసము చేసి 
ఉన్నపుడు కార్తవీర్యార్దునుడు పామరబుద్రికలవాడై ఆతనిని చంపెను. 23 
జ ఠా న్‌ 
మూ. వధమప్రతిరూపం తు పితుః (శ్రుత్వా సుదారుణమ్‌, 
క్షత్రముత్సాదయ న్రోషాజ్ఞాతం జాతమనేకశః, 24 
యి న్‌్‌ 
పృథివీం చాభిలాం ప్రాప్య కాశ్యపాయ మహాత్మ నే, 
యజ్ఞప్యాన్తే తదా రామ దక్షిణాం పుణ్యకర్మ ణే, 
దత్వా మ హాన్త్రినిలయస్త పోబలసమన్విత:. 25 
ప్ర. అ. రామారామా ! అప్రతిరూపమ్‌=పాటి లేనిదియు, సుదారు 
ణమ్‌=చాల దారుణ మైనదియు అగు, పీతుః=తండ్రియొక్క, వధమ్‌=వధను , 


730 శ్రీమద్రామాయణము 


(శ్రుత్వా=విని, రోషాత్‌=కోపమువలన, జాతం జాతమ్‌= పుట్టినవానినిపుట్టినట్లుగచే, 
క్షతమ్‌=క్ష త్రియజాతివానిని, అనేకశః=అనేకవిధములుగ, ఉత్సాదయన్‌=నణింపచే 
యుచున్నవాడనై, అఖిలామ్‌=సమస్త మైన, పృథివీమ్‌= భూమిని, (ప్రాప్య=పొంది, 
యజ్ఞస్య=యజ్ఞముయొక్క, అన్తే=అంతమునందు, మహాత్మ నే=-మహాత్ముడును, 
పుణ్యకర్మణే= పుణ్యమైన కర్మ గలవాడును అగు, కాశ్యపాయ=కాశ్యపునకు, 
దత్వా=ఇచ్చి, తపోబలసమన్వితః= =తపోబలముతో కూడినవాడనై, మ హేన్హునిలయః= 
మహేంద్రపర్వతమే నివాసముగ కలవాడనైతిని. 


తా. చాల దారుణము, క్రార్యమున సాటి లేనిదియు అగు నా తండ్రి 
వధను గూర్చి విన్న నేను రోషముతో అనేకపర్యాయములు క్షత్రియజాతికి 
చెందిన ప్రతి ఓక్కనిని, పుట్టినవానిని పుట్టినట్టుగనే సంహరించితిని. ఈ భూమి 
నంతను జయించి, యజ్ఞారతమునందు మహాత్మేడును, పుణ్యకర్మ కలవాడును 
అగు కాశ్యపునకు దానము చేసితిని. పిదప తపోబలసమన్వితుడనై, మహేంద్ర 
పర్వతము పై నివసించుచున్నాను. 24, 25 


మూ. అద్య తూత్తమవీర్యేణ త్వయా రామ మహాబల, 
శ్రుతవాన్‌ ధనుషో బేదం తతో౭ హం ద్రుతమాగతః, 26 


ప్ర, అ. మహాబలాగొప్ప బలము గల, రామారామా ! అద్య=ఇపుడు, 
ఉత్తమవీ ర్యేణ=గొప్ప పరాక్రమము గల, త్య్వయా=నీచేత, ధనుషః=ధనస్సు 
యొక్క, భేదమ్‌=భంగమును, (శుతచాన్‌=విన్నవాడనై, అహమ్‌=నేను, తతః=ఆ 
కారణమువలన, |ద్రుతమ్‌=శీఘముగా, అగతః=వచ్చితిని. 


తా. మహాబలుడ వగు రామా ! ఉత్తమ మైన పరాక్రమము గల నీవు 


ఇపుడు ధనస్సు విరచితివి వని కీ ఘముగా వచ్చినాను. 26 
మూ. తదిదం వైష్ణవం రామ పితృపైతామహం మహత్‌, 
క్షత్రధర్మం పురస్కృత్య గృల్లాష్య ధనురుత్తమమ్‌. 27 
ప్ర అ. రామారామా | క్షతధర్మమ=క్ష త్రియధర్మమును, పుర 


స్కృత్య=పురస్కరించుకొని, తత్‌=ఆ, ఇదమ్‌= ఈ, పితృ "పైతామహమ్‌=పితృ 
పితామహక్రమమున వచ్చుచున్న, మహత్‌ =గొప్ప దైన, ఉత్తమమ్‌= వాశేష్ట మైన, 
వైష్ణవమ్‌= విష్ణుసంబంధ మైన, ధనుఃాధనస్సును, గృహ్హీష్వ= (గహింపుము. 

తా. రామా! కోర మన్నించి, మా పితృ పితామహ(క్ర 
మమున లభించినదియు, (శేష్ణ మైనదియు అగు అట్టి ఈ విష్ణుధనస్సును 
(గహింపుము. 27 


బాలకాండము స. 75 731 


మూ. యోజయస్వ ధనుఃశే స్టే శరం పరపురళ్టాయమ్‌, 
యది శక్‌న్నీషి కాకుత్హ ద్వన్హ్వం దాస్యామి తే తతః, 28 

ఇత్యార్లే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాడ్డే 

పజ్బుపప్తతితమ: సర్గః, 

ప్ర. అ. కాకుత్హ్స=రామా ! ధనుఃశే ప్టే= (శ్రేష్ట మైన ఈ ధనస్సుపై, 
పరపురణ్ఞయమ్‌=శృతుపురములను జయించు, శరమ్‌= “బాణమును, యోజయస్వ= 
కూర్చుము. శక్నోషి యది=అట్లు చేయ సమర్థ్జుడ వైనచో, తతః= పిమ్మట, 

తే=నీకు, ద్వన్ల మ్‌= ద్వంద్వయుద్దమును, దాస్యామిఇవ్వగలను. 
తా. రామా! (శ్రేష్ట మైన ఈ ధనస్సు మీద శత్రువుల పురములను 
జయించు ఈ శరమును సంధించుము. నీ వట్లు చేయ గలిగినచో నీతో 
ద్వంద్వయుద్దము చేయగలను. 28 


'బాలానందిని' యను శ్రీమృదామాయణాంధ్ర వ్యాఖ్యానమునందు బాలకాండలో 
డెబ్బదివదవ సర్గ సమాప్తము, 


అథ షట్సప్తతితమః సర్గః 

[శ్రీరాముడు వైష్షవధనన్సును ఎక్కు పెట్టి అమోఘ మైన బాణముతో 

పరశురాముడు తపన్సు చేసి నంపాదించుకొనిన పుణ్యలోకములను కొట్టివేయుట. 
పరశురాముడు తిరిగి మ హేందపర్హ్యతము చేరుట. 


మూ. శ్రుత్వా తజ్ఞామదగ్న్యస్య వాక్యం దాశరథిస్తదా, 

గౌరవాద్యన్తితకథః పితూ రామమథాబ్రవీత్‌. 1 

ప్ర అ. తదా=అప్పుడు, దాశరథిః=రాముడు, జామదగ్న్య స్యాపరశు 
రామునియొక్క, వాక్యమ్‌=వాక్యమును, (శుత్వా౭విని, పితుఃతండ్రియొక్క, 
గౌరవాల్‌ =గౌరవమువలన, యన్తితకథః=తగ్గింపబడిన సంభాషణము కలవాడై, 
అథాపిమ్మట, రామమ్‌=పరశురాముని గూర్చి, ఆబ్రవీత్‌ =పలికెను. 

తా. అపుడు రాముడు పరశురాముని మాటలు విని, తండ్రి దగ్గర 
నుండుటచే ఆయనపై నున్న గౌరవభావముచే, అధికముగ మాటలాడక ఇట్లనెను. 
మూ. శ్రుతవానస్మి యత్కర్మ కృతవానసి భార్గవ, 

అనురునా గమహే (బ్రహ న్‌ పితురానృణ మాసితమ్‌. 2 

యణ శ్ర Salt 

ప్ర. అ. భార్గవాఓ పరశురామా ! యత్‌=ఏ, కర్మ=కర్మను, కృతవాన్‌ 
అసి=చేసితివో, దానిని, శ్రుతవాన్‌ అస్మి=విని యుంటిని. బ్రహ్మన్‌-బ్రాహ్మణా! 
పీతుః=తండ్రికి, ఆనృణ్యమ్‌=బుణము తీర్చివేయుటను, ఆస్థితమ్‌-పాందిన నిన్ను, 

న్‌. 

ఆనురున్హ్యామ హే=మెచ్చుకొను చున్నాము. 

తా. పరశురామా ! నీవు చేసిన పనులను వింటిమి. తండి విషయమున 
స్వధర్మమును నిర్వహించి ఆనృణ్యమును పొందిన నిన్ను అభినందించు 
చున్నాము. 2 

5 

మూ. వీర్య హనమివాశక్తం క్షతధర్మేణ భార్గవ, 

అవజానాసి మే తేజః పశ్య మే౭_ద్య పరాక్రమమ్‌. 3 


ప్ర. అ. భార్గవాపరశురామా ! వీర్యహీనమివైపర్మాక్రమము లేని వానిని 
వలెను, క్షత్రధర్మేణ=క్ష త్రియధర్మము చేత, అశక్తమివ=సామర్హ్యము లేనివానిని 
వల్కె అవజానాసి=నన్ను అవమానము చేయుచున్నావు. అద్య=ఇప్పుడు, 
మే=నాయొక్క, తేజః=లేజస్సును, పరాక్రమమ్‌=పరాక్రమమును, పశ్య=చూడుము. 


తా. పరశురామా ! నన్ను, పరాక్రమము లేనివానిని వలె, క్షత్రియధ 
ర్మానుసారము ప్రవర్తింప సామర్థ్యము లేనివానిని వలె, అవమానించుచున్నావు. 


బాలకాండము స. 76 733 
ఇపుడు నా తేజస్సును, పరాక్రమమును చూడుము, 3 
మూ. ఇత్యుక్త్వా రాఘవః క్రుద్హో భార్గవస్య శరాసనమ్‌, 
శరం చ ప్రతిజగ్రాహ హస్తాల్లఘుపరాక్రమ:. 4 
ప్ర. అ. లఘుపరాక్రమః=శీఘ్ర మైన పరాక్రమము గల, రాఘవః=రాముడు, 
క్రుద్దణాకో పించిన వాడై, ఇతి=ఇట్టు, ఉక్తాాపలికి, భార్గవస్య=పరశురాముని 


యొక్క, హస్తాల్‌ =హస్తమునుండి, శరాసనమ్‌=ధనస్సును, శరం చాబాణమును, 
ప్రతిజగాహ=తీ సికొ నెను. 


తా. శీఘ్ర మైన పరాక్రమము గల రాముడు కోపముతో ఇట్లు పలికి 
పరశురాముని చేతిలోనుండి ధనస్సును, బాణమును తీసికొనెను. 4 


మూ. ఆరోప్య స స ధనూ రామశ్శరం సజ్యం చకార హ, 
జామదగ్న్యం తతో రామం రామః క్రుర్లో౭ బ్రవీద్వచః. 5 


ప్ర, అ. సః=ఆ, రామః=రాముడు, ధనుః=ధనస్సును, ఆరోప్య=ఎక్కు పెట్టి, 
శరమ్‌=బాణమును, సజ్యమ్‌=నారితో కూడినదానినిగా, చకార=చేసెను. రామః=రా 
ముడు, తతః=పిమ్మట, క్రుద్ధః =కోపించినవాడై, జామదగ్న్యమ్‌=జమదగ్నికుమారు 
డైన, రామమ్‌=రాముని గూర్చి, వచః= =వాక్యమును అబ్రవీత్‌ = =పలికెను. 


తా. రాముడు ధనస్సును ఎక్కు పెట్టి నారిపై బాణము సంధించి, 
(క్రుద్దుడై పరశురామునితో ఇట్లనెను. 5 


మూ. బ్రాహ్మణో2_ సీత్రి పూజ్యో మే విశ్వామిత్రకృతేన చ, 
తస్మాచ్చక్షో న తే రామ మోక్తుం ప్రాణహరం శరమ్‌. 6 


ఆ 


ప్ర. ఆ. రామాపరశురామా | (బాహ్మణఃాబ్రాహ్మణుడవు, అసిఅయి 
ఉన్నావు, ఇతి=ఈ  కారణమువలనను, విశ్వామిత్రకృతేన చావిశ్వామిత్రుని 
పట్టియు, మే=నాకు, పూజ్యః=పూజింపదగినవాడవు. తస్మాత్‌= ఆ కారణమువ 
లన్‌, త్రే= నీయొక్క, (పాణహరమ్‌= ప్రాణములను హరించు, శరమ్‌=-బాణమును, 
మోక్తుమ్‌=విడచుటకు, న శక్తః=సమర్జుడను కాను. 


తా. పరశురామా ! నీవు బ్రాహ్మణుడ వగుటచేతను, విశ్వామిత్రునికి 
నీవు బంధు వగుట చేతను నాకు పూజ్యుడవు. అందుచే ప్రాణములను 
హరించు ఈ బాణమును నీపై (ప్రయోగింపజాలను. 


వి. పరశురాముని తండ్రి యైన జమదగ్ని విశ్వామిత్రుని సోదరి యగు 
సత్యవతి కుమారుడు. 6 


734 శ్రీమద్రామాయణము 


మూ. ఇమాం పాదగతిం రామ తపోబలసమార్డితాన్‌, 
లోకానప్రతిమాన్నా తే హనిష్యామి యదిచ్చసి. 7 


ప్ర. అ. రామారామా ! లే=నీయొక్క, ఇమామ్‌=ఈ, పాదగతిమ్‌= 
పాదగమనమును గాని, తపోబలసమారితాన్‌=తపోబలముచే సంపాదింపబడిన, 
అప్రతిమాన్‌ =సాటి లేని, లోకాన్‌ వా=లోకములను గాని, హనిష్యామి=కొ'బ్లదను. 
యత్‌=దేనిని, ఇచ్చసి=కోరుచున్నావో అది చెప్పుము. 


తా. రామా ! నీ పాదగమనశక్తిని గాని, తపోబలముచే నీవు 
సంపాదించిన సాటి లేని ఉత్తమలోకములను గాని, కొట్టివేసెదను. ఏది 
ఇష్టమో చెప్పుము. 7 


మూ. న హ్యయం వైష్పవో దివ్యః శరః పరపురణ్యయః, 
మోఘః పతతి వీర్వేణ బలదర్పవినాశనః, 8 


ప అ. పరపురషయః౯శత్రువుల పురమును జయించునదియు, 
వీర్యేణ=పరాక్రమముచేత, బలదర్పవినాశనః=బలదర్పములను నశింపచేయునదియు, 
దివ్యః=స్వర్గమునందు పుట్టినదియు ఆగు, అయమ్‌=ఈ, వైష్ణవః శరఃావిష్ణువుయొక్క 
బాణము, మోఘః=వ్యర్త మైనదై, న పతతి హి=పడదు కదా. 

తా. స్వర్గములో పుట్టినదియు, శత్రుపురములను జయించునదియు, 


వీర్యముచే బలమును దర్పమును నశింపచేయునదియు అగు ఈ విష్ణుబాణము 
వ్యర్ణ మగుటకు వీలు లేదు. 8 


మూ. వరాయుధధరం రామం ద్రష్టుం సర్షిగణాః సురాః, 

పితామహం పురస్క ఎత్య సమేతాస్తత్ర సంఘశః, 9 

గవ్రర్వాప్తుంచ శైవ సిద్ద్రచారణకిన్నరా:, 

యక్షరాక్షసనోగాశ్చ తద్ద్రష్థుం మహదద్భుతమ్‌. 10 

ప్ర. అ. వరాయుధధరమ్‌(శ్రేష్ట మైన ఆ వైష్ణవధనస్సును ధరించిన, 

( (జ్ర స 
రామమ్‌=రాముని, ద్రష్టుమ్‌=చూచుటకై, సర్షిగణాః= బుషీగణములతో కూడిన, 
సురాః=దేవతలు, పితామహమ్‌= బ్రహ్మ దేవుని," పుర కానా! ఉంచుకొని, 
తత్ర=అచట, సంఘశః=గుంపులు గుంపులుగా, తాః=కూడిరి గనర్వాప్ప 
రసశ్సెవాగంధర్వులును, అప్పరసలును, సిద్దచారణకీన్నరాః= సిద్దులు, చారణులు, 
కిన్నరులును, యక్షరాక్షసనాగాశ్చ=యక్ష్టులు, రాక్షసులు, నాగేలును, తత్‌=ఆ, 
మహత్‌ = గొప్పు, అద్భుతమ్‌= ఆశ్నర్యమును, ద్రష్హమ్‌= చూచుటకు, వచ్చిరి. 


తా. (శ్రేష్ట మైన విష్ణుధనస్సును ధరించిన రాముని చూచుటకై బ్రహ్మాది 


బాలకాండము స. 76 735 


దేవతలును, బుషులును గుంపులు గుంపులుగా అచటికి వచ్చిరి. గంధర్వులు, 
అప్పరసలు, సిద్దులు, చారణులు, కిన్నరులు, యక్షులు, రాక్షసులు, నాగులు 
కూడ ఆ అద్భుతమును చూచుటకై వచ్చిరి. 9, 10 


మూ. జడీకృతే తదా లోకే రామే వరధనుర్హరే, 
నిర్వీర్యో జామదగ్నో గజాసౌ రామో రామముదీక్షత. nu 


ప్ర. అ. తదా=అప్పుడు, రామే=రాముడు, వరధనుర్హరే= శ్రేష్ట మైన ధనస్సును 
ధరించినవా డగుచుండగా, లోకే=లోకము, జడీకృతే=-జడముగ చేయబడిన దగు 
చుండగా, అసౌ=ఈ, జామదగ్న్శ్యః=జమదగ్నికుమారు డైన, రామః=పరశురాముడు, 
నిర్వీర్యః=తొలగిన శక్తి గలవాడై, రామమ్‌=రాముని, ఉదైక్షత=చూచెను. 

తా. రాముడు ఆ (శ్రేష్ట మైన ధనస్సును ఎక్కు పెట్టగానే పరశురాముడు 
నిర్వీర్యు డయ్యెను. లోక మంతయు స్తంభించిపోయెను. అపు డా పరశురాముడు 
రాముని సాశ్చర్యముగ చూచెను. 1] 


మూ. తేజోభిహతవీర్యత్వాజ్ఞామదగ్నో $ జడీకృతః, 
రామం కమలపత్రాక్షం మవ్దం మన్దమువాచ హ. 12 


ప్ర అ. తేజోభిహతవీర్యత్వాత్‌ =రాముని తేజస్సుచే అణచిచేయబడిన 
పరాక్రమము కలవా డగుటచే, జడీకృతఃాజడుడుగా చేయబడిన, జామ 
దగ్న్యః=పరశురాముడు, కమలషత్రాక్షమ్‌=-కమలపషత్రములవంటి నేత్రములు గం, 
రామమ్‌=రాముని గూర్చి, మనం మన్తమ్‌ = మెల్ల మెల్లగా, ఉవాచ హ=పలికెను, 

తా. రాముని తేజస్సుచే పరాక్రమము అణగి పోయి జడు డన 
పరశురాముడు పద్మపుత్రాక్టు డైన రామునితో మెల్లమెల్లగా ఇట్లు. పలికెను, 
మూ. కాశ్య్వపాయ మయా దత్తా యదా పూర్వం వసున్హరా, 

విషయే మేన వస్తవ్యమితి మాం కాశ్యపో౭బ్రవీత్‌. 13 

ప్ర అ పూర్వమ్‌ ఇపూర్వము, వసున్లరా=భూమి, యదా=ఎప్పుదు, 
మయా=నాచేత, కాశ్యపాయ=కాశ్యపునకు, దత్తా=ఇవ్వబడినదో, అప్పుడు, మే=నా 
యొక్క, విషయే=దేశమునందు, న వన్తవ్యమ్‌=నివసించకూడదు. _ఇలి=అని, 
మామ్‌=నన్ను గూర్చి, కాశ్యపఃాకాశ్యపుదు, అబవీత్‌ =పలి కెను. 

తా. నేను పూర్వ మీ భూమి నంతను కాశ్యపున కిచ్చినపుడు - “నీవు 
నా దేశములో నివసింపగూడదు” అని కాశ్యపుడు నన్నాదేశించెను. 13 
మూ. సో౭ హం గురువచః కుర్వన్‌ పృథివ్యాం న వు నిశామ్‌, 

x “Te 3 ల ల అఆ 9 

కృతా ప్రతిజ్ఞా కాకుత్హ్ర కృతా భూః కాశ్వపస్య బా 14 


736 | శ్రీమద్రామాయణము 


ప్ర. అ. స=లట్టి, ఆహమ్‌=నేను, గురువచ=నా గురు వైన కాశ్యపుని 
వచనమును, కుర్వన్‌ =చేయుచు, పృథివ్యామ్‌=-భూమియందు, నిశామ్‌=రాత్రి, న 
వసే=వసించను, కాకుత్ల=రామా ! _ ప్రతిజ్ఞాప్రతిజ్ఞ కృతా=చేయబడినది. 
భూః=ఈ భూమి యంతయు, కాశ్యపస్య=కాశ్యపునిదిగా, కృతా హి=చేయబడినది 
కదా? 


తా. రామా ! ఈ భూమిని కాశ్యపునకు దానము చేసి, ఆయన 


కోరిన విధమున ఇచట నివసించ నని ప్రతిజ్ఞచేసితిని. గురు వైన ఆ కాశ్యపుని 
మాట ననుసరించి నేను రాత్రి ఈ భూమిపై నివసించను. 14 


మూ. తదిమాం త్వం గతిం వీర హన్తుం నార్గసి రాఘవ, 

మనోజవం గమిష్యామి మహేన్హ్రం పర్వతోత్తమమ్‌, 15 

ప్ర అ. వీర=వీరుడ వైన, రాఘవ=రామా ! తత్‌=ఆ కారణము 
వలన, త్వమ్‌=నీవు, ఇమామ్‌=ఈ, గతిమ్‌=నడచు శక్తిని, హన్తుమ్‌=కొట్లుటకు, 
నార్హ సి=తగవు, మనోజవమ్‌=మనో వేగముతో కూడినట్లుగా, మ హేన్తుమ్‌=మ హీంద్ర 
మనెడు, పర్వతోత్తమమ్‌=పర్వత శేష్టమును గూర్చి, గమిష్యామి=వెళ్లగలను. 

తా. కావున, పరాక్రమశాలి వగు ఓ రామా ! నీవు నా గమనశక్తిని 
కొట్టవద్దు, మనో వేగముతో మ హేంద్రపర్వతమునకు వెళ్లిపోయెదను. 15 
మూ. లోకాస్త ప్రతిమా రామ నిర్హితాస్తపసా మయా, 

జహి తాన్‌ శరముఖ్యేన మా భూత్కాలస్య పర్యయః. 16 

ప్ర. అ. రామారామా ! మయా=నాచేత, అప్రతిమాః=సాటి లేని, 
లోకాః=లోకములు, తపసా=తపస్సుచేత, నిర్రితాః౭జయింపబడినవి. తాన్‌=వాటిని, 
శరముఖ్యేన=ప్రధాన మైన బాణముచేత, జహి=కొట్టుము. కాలస్య=కాలముయొక్క, 
పర్యయః=కడచిపోవుట, మాభూత్‌ =కాకుండుగాక. 

తా. రామా ! నేను తపస్సుచేత జయించిన ఉత్తమలోకములను ఈ 
బాణముచే కొట్టుము. కాలవిలంబము చేయవద్దు. 16 
మూ. అక్షయ్యం మధుహన్లారం జానామి త్వాం సురేశ్వరమ్‌, 

ధనుషో౭_స్య పరామర్శాత్స్వస్తి తే౭స్తు పరంతప. 17 

ప్ర. అ. అస్య=ఈ, ధనుషఃాధనస్సుయొక్క, పరామర్శాత్‌ =ఆరో పిం 
చుటవలన, త్వ్యామానిన్ను, అక్షయ్యమ్‌ =నశింపచేయ శక్యముకాని వాడును, 
సురేశ్వరమ్‌=దేవతలకు అధిపతియు అగు, మధుహన్హారమ్‌=మధువును సంహ 
రించిన విష్ణువునుగా, జానామి=తెలి సికొనుచున్నాను, పరంతప=శత్రువులను 


బాలకాండము స, 76 737 


పీడించువాడా! తే=నీకు, స్వస్తి=శ్రేమము, అస్తు=అగుగాక. 


తా. ఈ ధనస్సును ఎక్కు పెట్టుటవలన, నీవు సురేశ్వరుడును, 
నాశరహితుడును, మధుసంహారియు అగు మహావిష్ణువే అని (గ్రహించినాను. 
ఓ శత్రువినాశకా ! నీకు క్తేమ మగుగాక. 17 


మూ. ఏతే సురగణాః సర్వే నిరీక్షన్తే సమాగతాః, 
త్యామప్రతిమకర్నా ఇమ ప్రతిద్వన్త వ్రమాహవే. 18 
ప్ర. అ. సమాగతాణావచ్చిన, ఏలే=ఈ, సర్వేసమస్త మైన, సుర 
గణాః=సురగణములు, అప్రతిమకర్మాణమ్‌= =సాటిరేని కర్మ కలవాడవును, ఆహవే= 


యుద్దమునందు, అప్రతిద్వన్హ సమ్‌=ఎదురు లేనివాడవును అగు, త్వామ్‌నిన్ను, 
నిరీక్షస్తే= =చూచుచున్నారు. 


తా. నీవు చేయు పనులు సాటి లేనివి. యుద్ధములో నిన్ను 
ఎదిరించువాడు ఎవ్వడును లేడు. అట్టి నిన్ను దేవత లరెదరును వచ్చి 
చూచుచున్నారు. 18 


మూ. న చేయం మమ కాకుత్ణ) దీళా భవితుమర్హతి, 
త్వయా తైలోక్యనాథేన యదహం విముభీకృతః. 19 
ప్ర. అ. కాకుత్ధ్రారామా ! | తైలోక్యనాథేన= =మూడు లోకములకును ప్రభు 
వైన, త్వయా= నీచేత, లెహ్‌మ్‌= నేను, యత్‌ =ఎందువలన, విముఫీక కృతః=పరాజితుడ 


నైతినో, అందువలన, ఇయమ్‌=ఇది, మే=నాకు, ee సిగ్గు భవితుమ్‌=అగుటకు, 
న ల్లర్లశి=తగదు. 


తా. రామా! నేను ముల్లోకములకును, ప్రభు వైన నీ చేతిలో 


పరాజితుడ నైనాను. అందుచే నాకు సిగ్గు పడవలసిన పని లేదు. 19 
మూ. శరమప్రతిమం రామ మోక్తుమర్లసి సువ్రత, 
శరమోశ్షే గమిష్యామి మహేన్హ్రం పర్వతోత్తమమ్‌. 20 
లు యణ 
ప్ర. అ. సువతామంచి వ్రతము గలవాడా ! రామారామా ! 


అప్రతిమమ్‌=సాటి లేని, శరమ్‌=బాణమును, మోక్తుమ్‌=విడచుటకు, అర్హసి=తగి 
యున్నాము శరమోక్షే-బాణము విడచిన పిమ్మట, పర్వతోత్తమమ్‌= పర్వత శేష 
జైన, మ హేన్తమ్‌= మహే హేంద్రపర్వతమును గూర్చి, గమిష్యామి=వెళ్లగలను. 


తా. ఉత్తమ మైన నియమము గల రామా ! నీవు బాణమును 
ప్రయోగింపుము. బాణమును ప్రయోగించిన పిమ్మట నేను మహేంద్రగిరికి 
వెళ్లెదను. 20 


త్య 


738 శ్రీమద్రామాయణము 


మూ. తథా బ్రువతి రామేతు జామదగ్నే 5 ప్రతాపవాన్‌, 

రామో దాశరథిః (శ్రీమాన్‌ చిక్షేప శరముత్తమమ్‌. 21 

ప్ర. అ. జామద గ్న్యే=జమదగ్నికుమారు డైన, రామే=రాముడు,తథా=లఅట్టు, 
(బువతి=మాటలాడుచుండగా, (ప్రతాపవాన్‌ =ప్రతాపవంతు డైన, దాశరథిః=దశరథ 
కుమారు డైన, రామః=రాముడు, ఉత్తమమ్‌=ఉత్తమ మైన, శరమ్‌=బాణమును, 
చిక్లేపాప్రయోగించెను. 

తా. పరశురాముని మాటలు విని ప్రతాపవంతు డైన దశరథరాముడు 


బాణమును (పయోగించెను, 21 
మూ. స హతాన్‌ దృశ్య రామేణ స్వాన్‌ లోకాన్‌ తపసార్దితాన్‌, 
జామదగ్నో్య జగామాశు మహేన్హుం పర్వతోత్తమమ్‌. 22 


ప్ర. అ. సణఆ, జామదగ్న్యః=పరశురాముడు, తపసా=తపస్సుచే, ఆరి 
తాన్‌ =సంపాదింపబడిన, స్వాన్‌= =తన సంబంధ మైన, లోకాన్‌ = =పుణ్యలోకములను, 
రామేణ=రామునిచేత, హలౌన్‌= కొట్టబడిన వాటినిగా, దృశ్య=చూచి, ఆశు=శ్మీ 
'ఘ్రముగా, పర్వతోత్తమమ్‌= పర్వత శేస్టే మైన, మహేన్హ్రమ్‌= మ హేంద్రపర్వతమును 
గూర్చి, జగామ= =వెళ్లెను. 

తా. తాను తపస్సుచే సంపాదించిన పుణ్యలోకములను రాముడు కొట్టగా 
జూచి, పరశురాముడు. శీఘముగ మ హేంద్రపర్వతమునకు పోయెను. 22 


మూ. తతో వితిమిరాః సర్వా దిశశ్సోపదిశస్తథా, 
సురాః సర్షిగణా రామం ప్రశశంసురుదాయుధమ్‌. 23 


ప్ర అ. తతః= పిమ్మట, సర్వాః=సమస్త మైన, దిశఃాదిక్కులును 
తథా=మరియు, _ఉపదిశః=విదిక్కులును, _ వితిమిరాః= =వీకటి లేనివి అయినవి 
సర్షిగణాః=బు షిగణములతో కూడిన, సురాః=దేవతలు, ఉదాయుధమ్‌=ఎత్తబడిన 
ఆయుధము గల, రామమ్‌=రాముని, (ప్రశశంసుఃాప్రశం సించిరి. 
లా. అపుడు, దిక్కులును, విదిక్కులును చీకటి తొలగి (పకాగించినవి 
ఆయుధము ధరించిన ఆ రాముని దేవతలును బుషులును స్తుతించిరి. 
మూ. రామం దాశరథిం రామా జామదగ్న్య: ప్రశస్య చ, 
. అ & p . 
తతః ప్రదక్షిణీకృత్య జగామాత్మగతిం విభుః. 24 
ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకొత్డే 
షట్సప్తతితమః సర్గః, 
ప. అ. ప్రభుఃసమర్దు డైన, జామదగ్న్యః=జమదగ్నికుమారు డైన 


బాలకాండము స, 76 739 


రామః=పరశురాముడు, దాశరథిమ్‌=దశరథకుమారు డైన, రామమ్‌=రాముని, ప్రశస్య 
చాప్రశం సించి, తతః= పిమ్మట, ప్రదక్షి ణీకృత్య= ప్రదక్షిణము చేసి, ఆత్మ గతిమ్‌= =తన 
మార్గమును, జగామాపొందిను. 


తా, సమర్థ డగు ఆ పరశురాముడు దశరథరాముని స్తుతించి, 
ప్రదక్షిణము చేసి తన్‌ దారిని తాను పోయెను. 


'బాలానందిని' యను ఢ్రీమద్రామాయణాంధ వ్యాఖ్యానమునందు బాలకాండలో 
డెబ్బది ఆరవ నర్గ సమాప్తము. 


అథ సప్తసప్తతితమః సర్గః 


[భార్యానమేతు లైన వ్యుతులతో దశరథుడు అయోధ్యలో (ప్రవేశించుట. 
శతుఘనమేతుడై భరతుడు మేనమామ యింటికి వెళ్లుట. శ్రీరాముని 
నద్దుణములు చూచి (పజు లెల్లరు నంతోషించుట. సీతారాముల (పేమాతిశయ 
వర్థనము.] 
మూ. గతే రామే ప్రశాన్తాత్మా రామో దాశరథిర్హనుః, 

వరుణాయాప్రమేయాయ దదౌ హస్తే ససాయకమ్‌. 1 

ప్ర. అ. రామే=రాముడు, గతే=వెళ్లినవా డగుచుండగా, ప్రశాన్హాత్మా= 
కోపము తొలగుటచే శాంత మైన చిత్తము కలవాడై, దాశరథిః=దశరథకుమారు 
డైన, రామః=రాముడు, ససాయకమ్‌=బాణములతోకూడిన, ధనుః=ధనస్సును, 
అప్రమేయాయ=కొలవశక్యము కాని వాడగు, వరుణాయ=వరుణునకు, హస్తే= 
హస్తమునందు, దదౌ=ఇచ్చెను. 


తా. పరశురాముడు వెళ్లిన పిమ్మట రాముడు ఆ ధనస్సును, బాణమును, 
అప్రమేయప్రభావశాలి యగు వరుణునకు ఇచ్చివేసెను. 1 
మూ. అభివాద్య తతో రామో వ సిష్టప్రముఖాన్‌ బుషీన్‌, 

9 ఆగ జ్యూ త 

పితరం విహ్యలం దృష్ట్వా ప్రోవాచ రఘునన్షనః. 2 

ప్ర. అ. తతః=పిమ్మట, రఘునన్తనః=రఘువంశీయులను ఆనందింపచేయు, 
రామః=రాముడు, వసిష్టప్రముఖాన్‌=వ సిష్టుడు మొదలైన, బుషీన్‌=బుషులను, 
అభివాద్య-నమస్కరించి, విహ్యలమ్‌=వ్యాకులు డైన, పితరమ్‌=తండ్రిని, దృష్ట్వా= 
చూచి, ప్రోవాచాపలికెను. 

తా. పిమ్మట రాముడు, వసిష్టుడు మొదలైన బుషులకు నమస్కరించి, 
వ్యాకులుడై యున్న తండ్రిని జూచి ఇట్లనెను. 2 
మూ. జామదగ్న్య గతో రామః ప్రయాతు చతురజ్లీణీ, 

అయోధ్యాభిముఖీ సేనా త్వయా నాథేన పారితా, 3 


ప్ర. అ. జామదగ్న్యఃజమదగ్నికుమారు డైన, రామః=రాముడు, 
గతః=వెళ్లినాడు. నాధథేన=ప్రభువైన, త్వయా=నీచేత, పాలితా=పాలింపబడిన, చతు 


